చారిత్రక సామాజిక నేపథ్యంలో 


తెలుగు సాహిత్య చరిత్ర 


రచన 
డా॥ ముదిగంటి సుజాతా రెడ్డి 


రోహణమ్‌ పబ్లికేషన్సు - 4 
2-2-1105/21 రోహణమ్‌ 
తిలక్‌ నగర్‌, హైదరాబాదు - 500044 


ప్రథమ ముద్రణ : నవంబరు 1996 
(ప్రతులు: 1000 


మూల్యం : రూ. 120/- 


సోల్‌ డిస్ట్రీబ్యూటర్భు : 

నవోదయ బుక్‌హౌస్‌ 

3-3-865, ఆర్యసమాజం ఎదురుగా 
కాచిగూడా, హైదరాబాదు - 5000 027 


ముద్రణ: 

శ్రీ శౌంత ఆర్ట్‌ ప్రింటర్స్‌ 
తిలక్‌ నగర్‌ 

హైదరాబాద్‌ - 500 044 


తెలుగు విశ్వవిద్యాలయం వారు 5000/- రూపాయలు ప్రచురణార్థం 
సహాయంగా ఇచ్చారు, 


అభిప్రాయం 


మనకు ఇంతవరకే చెప్పుకోదగ్గ ఆంధ్రసాహిత్య చరిత్రలున్నాయి- 
సమగ్రంగానూ, సంగ్రహంగానూ. కొన్ని సాహిత్య విద్యార్ధులకు పాఠ్యగ్రంథాలుగా 
ఉపకరించేవి. మరికొన్ని పరిశోధన జిజ్ఞాస మూలధాతువుగా పండితులను 
ఉద్దేశించి రాసినవి. ఆయాకాలాల రాజులను బట్టి రాజవంశాలను బట్టి, 
మహాకవులను బట్టి యుగవిభజన జరిగింది, 


డా॥ ముదిగంటి సుజాతారెడ్డిగారు ఆంధ్రదేశ చారిత్రక సామాజిక 
నేపథ్యాన్ని ఎన్నుకుని ఈ తెలుగు సాహిత్య చరిత్ర రచించారు. ఈవిడ చేసిన 
యుగ విభజన కూడా ఆయాకాలాల మహాకవుల పేరిటనే జరిగింది. అయితే 
ఆధునిక యుగానికొచ్చేసరికి వీరేశలింగం, కృష్ణశాస్త్రి గార్ల పేర్లతో యుగాలను 
నిర్దేశించడం ఈవిడ చూపిన విలక్షణ దృక్పథం. శ్రీ శ్రీయుగం అనడంలో 
ఎవరికీ విప్రతిపత్తి ఉండదనుకుంటాను. ఆ తరువాత వెలువడిన 
సాహిత్యోద్యమాలనూ, ధోరణులనూ వీరు శ్రీశ్రీ యుగంలోనే చేర్చారు. 

డా॥ సుజాతారెడ్డిగారు కొన్ని స్వచ్చందమైన అభిప్రాయాలు 
ప్రకటించారు. ఉదాహరణకు ప్రసన్న కథా కవితార్థయుక్తిని వివరిస్తూ అర్థయుక్తికి 
“చమత్కార పూర్ణమైన మాటలు కలిగి వుండటమే” అని అర్థంచెప్పారు. 
నన్నయ చెప్పిన “రుచిరార్థసూక్తి”ని వక్రోక్తిగా వ్యాఖ్యానించారు. ఇలాంటి 
చర్చనీయాంశాలతోపాటు “తిక్కన కాలంలోనే అదేశ్యాలు “తరాజుం వంటి 
పదాలు తెలుగులో చేరాయి” అని ప్రకటించారు. తిక్కన వాడిన “త్రాసు” అనే 
పదం “తరాజు” అనే ఫారసీశబ్దం నుంచి పుట్టింది. శ్రీనాథుని నాటికే 
“కాగితం” ప్రవేశించిందని ఈవిడ అన్నది నిజం “కాగితం” ఆనే మాట కూడా 
“కాగజ్‌” అనే ఫారసీ శబ్ద భవం. 


IV 


1950 తరువాత అభ్యుదయ కవులు ఏ రకంగా నెహ్రూప్రభావంతో 
విశ్వశాంతిని ప్రబోధించే కవితలు రాశారో డా॥సుజాతారెడ్డిగారు వివరించడం 
ఎంతో సముచితంగా ఉంది. స్త్రీవాద రచనల్లోని అశీల్ల పదాలతో పాటు దళిత 
కవుల రచనల్లోని కొన్ని అసభ్యపదాలను ఉదాహరించడం డా॥సుజాతారెడ్డి 
వస్తాశ్రయ విమర్శనా దృష్టికి నిదర్శనం. ఈ గ్రంథం ముగింపులో “మధ్యలో 
నవల, కథానికలు, విమర్శలు తెలుగు కవిత్వాన్ని కొంతవరకు వెనుకకు 
నెట్టాయి” అని సుజాతారెడ్డిగారు చేసిన ప్రకటన పాక్షిక సత్యం మాత్రమే. 
తెలుగునాట ఆధునిక కవిత్వం అన్ని దశల్లోనూ అగ్రేసరంగా ఉంది. దృక్పథాలు 
మారొచ్చు. ధోరణులు మారొచ్చు. కవిత్వం మాత్రం స్తబ్ధమైపోలేదని నా 
అభి ప్రాయం. వెయ్యేళ్ల తెలుగుసాహిత్య చరిత్రను 420 పుటల్లో పఠనీయశైలిలో 
అందించిన డా॥ సుజాతారెడ్డిగారి కృషి అభినందనీయం, 

జ్ఞానపీఠ పురస్కార గ్రహీత, పద్మభూషణ్‌ 
దా॥ స. నారాయణ రెడ్ది 
(సినారె) 


ఆహ్వానించదగిన 
మరో సాహిత్య చరిత్ర 


తెలుగులో సాహిత్య చరిత్రలు చాలానే ఉన్నాయి. అందులో కొన్ని ప్రామాణికమైనవి, 
ప్రసిద్ధమైనవి కూడా. “మరల నిదేల రామాయణంబు అన్నట్టు మళ్లీ ఇంకో 
సాహిత్య చరిత్ర ఏమిటి? అనే ప్రశ్న అడగటానికి వీలుంది. అయితే 'నా భక్తి 
రచనలు నావి' వంటి సమాధానాలు ఇక్కడ చెల్లవు. శ్రీమతి ముదిగంటి సుజాత 
గారికీ సంగతి బాగా తెలుసు. అందుకే ఇది ఇంకో సాహిత్యచరిత్ర అయినా పూర్వ 
గ్రంథాల కన్నా కొంత భిన్నంగా రచించారు. ఇంగ్లీషులో చెపితే anther 
history of literature with a difference. 

మనకున్న చాలా సాహిత్య చరిత్ర గ్రంథాల్లో సమకాలిక సాహిత్య చరిత్ర 
ఉండదు. సమకాలిక చరిత్రలో నిర్ణయాలు చేయటంలో క్లేశాలున్నాయి.. ఒక 
పట్టాన సమకాలికులను ఒప్పించలేము. అందులో ఆయా ధోరణులతో గాఢ 
పరియమో, పాత్రో ఉన్న వాళ్లను అసలు మెప్పించలేము. అక్కడిదాకా ఎందుకు? 
ఇంకాసేపట్లో నేను ఈగ్రంథకర్తితో పేచీ పెట్టుకోబోతున్నాను. పేచిలొస్తాయని 
సమకాలాన్ని వదిలెయ్యలేం. ఇంకోమూడేళ్లు గడిస్తే ఇంకో శతాబ్దంలో కొచ్చిపడతాం. 
అప్పుడొక శతాబ్దాన్ని కాని, శతాబ్దంలో కొంత భాగాన్ని కాని వదిలెయ్యటం కుదరదు 
కదా 

ఇంతకు ముందు వచ్చిన సాహిత్యచరిత్రల్లో సాహిత్యవిమర్శ పాలు 
ఎక్కువ ఉండేది. సాహిత్యవిమర్శ ఎక్కువ అభివృద్ధి కాని దశలో అట్టాంటి 
పుస్తకాలు అవసరం ఉండేది. అట్లాగే కరృత్వ కాలాదికాల చర్చలతివిస్తతంగా 
ఉండేవి. అప్పుడా 'నిర్ణయాలు ప్రాథమిక దశలో ఉండటం వల్ల ఆ 
చర్చలవసరమయే్యేవి. ఇవాళ రంగనాథరామాయణ కర్తృత్వం గురించి కాని, 
నన్నెచోడుడి కాలాన్ని గురించి గొని విసృత చర్చలు అవసరంలేదు. ఇప్పుడు కొత్తగా 
దొరికే సాక్ష్యాధారాలేమి ఉండవు . ఉన్న నిర్ణయాల్లో ఏవో ఒకటి ఎన్నుకోటం తప్ప 


VI 


కొత్త నిర్ణయాలు చెయ్యటానిక కొత్త సమాచారం ఎమీలేదు. అందువల్ల ఈనాటి 
విద్యార్థికి కావల్సింది ఈ చర్చలు కావు. మన సాహిత్యవారసత్వం ఏమిటో 
సంక్షిప్తంగా విప్పి చెప్పే గ్రంథాలు. సుజాతగారు ప్రయత్నించింది సరిగ్గా అట్లాంటి 
గ్రంథంకోసమే లక్ష్యశుద్ది ఉంది కాబట్టి సఫలమయ్యారు కూడా. 

నాకు ఈపుస్తకంలో ప్రప్రథమంగా నచ్చిందొకటి ఉంది. పూర్వ సాహిత్య 
గ్రంథాల్లో తెలుగు భావా చరిత్రను దాదాపు వదిలేస్తారు. ఒకరిద్దరు పట్టించుకున్నా 
ఆ చరిత్ర చాలా వరకు ఊహలమీద ఆధారపడి ఉంటుంది. తెలుగుభాషా 
చరిత్రపై ఈ శతాబ్దంలో ముఖ్యంగా ఉత్తరార్థంలో చాలా పరిశోధన జరిగింది. ఆ 
ఫలితాలను ఆరంభం, ప్రాజ్నన్నయ యుగం అనే అధ్యాయాల్లో విద్యార్థు 
లకవసరమనుకున్నంత వరకు సుజాతగారు సమకూర్చారు. 

పూర్వ సాహిత్యచరిత్రల్లో రాజకీయ చారిత్రకాంశాల ప్రస్తావన తక్కువుండేది. 
కవిత్వవేది రాజకీయాంశాల ప్రమేయాన్ని గుర్తించారు. సుజాతగారి పుస్తకంలో ఈ 
అంశాల సమన్వయం నమర్థనియంగా ఉంది. 

పూర్వ సాహిత్య చరిత్రగంథాల్లో తెలంగాణ ఒక అజ్ఞాత ప్రాంతంగా 
కనిపించేది. సాహిత్య చరిత్ర అంతా తెలంగాణేతర ప్రాంతంలో జరిగిందా? అని 
(అవసరంకొద్దీ కొంత అతిశయోక్తి వాడినందునకు క్షమించండి) అనుమానం 
వచ్చేది. సుజాత గారి పుస్తకంలో ఆ లోపం చాలా వరకు తీరింది. పూర్తిగా తీరాలంటే 
ఇంకా పరిశోధన జరగాల్సి ఉంటుంది. వేములవాడ భీమకవిని గూర్చి రాసిన చోట 
సుజాతగారు చాలా మౌలికంగా ఆలోచించారు. అట్టాగే నన్నయగారు నానారుచిరార్థ 
సూక్తి నిధి అని చెప్పుకోటంలో ఉద్దేశించిన అర్థాన్ని వక్రోక్తిపరంగా రమణీయంగా 
వ్యాఖ్యానించారు. 

శ్రీనాథయుగాన్ని గురించి రాసిన అధ్యాయం చాలా మౌలికంగా 
చదువుకోటానికి ఆహ్లాదకరంగా ఉంది. ఈ అధ్యాయంలో సుజాతగారు కొన్ని 
నరనమైన ఊహలు చేశారు. పోతన, మొల్ల రామభక్తులు కావటానికి 
రామానుజాచార్యుల ప్రథమ శిష్యుడు రామానందుడు దక్షిణ దేశం నుంచి ఉత్తర 


Vii 


దేశంపోతూ రామభక్తిని ఆంధ్రదేశంలో ప్రచారం చేశాడనేది ఒక ఊహ. పోతన స్నానం 
చేసిన గంగ ధర్మపురి దగ్గర గోదావరి అయిఉంటుందనే ఇంకో ఊహ. దీనికాధారం 
తెలంగాణాలో గోదావరిని గంగ అనటం. పోతన కావటానికి భక్త కవే అయినా 
మూలంలో లేని యుద్ద వర్ణనలలో చూపిన వాస్తవికత, శృంగార వర్ణనలలో చూపిన 
కల్పనలను సుజాతగారు ప్రదర్శించారు. 

సుజాతగారు మహాకవుల పేరిట యుగవిభజన చేశారు. సాహిత్య చరిత్రను 
మహాకవులు నిర్మిస్తారు ఆన్న గుప్త భావన ఇందుక్కారణం అనుకుంటాను. నా 
మట్టుకు నాకు సాహిత్య చరిత్ర నిర్మాణంలో మహాకవులకు, అల్పకవులకూ, అసలు 
కవులు కానివారికీ పాత్ర ఉంటుంది. ఈ విషయంలో వీరు సంప్రదాయ మార్గాన్నే 
అనుసరించారు. ఆధునిక సాహిత్యంలో వ్యక్తుల పేరిట యుగవిభజన అసలే 
కుదరదు. ఉదాహరణకు కృష్ణశాస్త్రి యుగం అన్నాం అనుకోండి. జాషువా, త్రిపురనేని 
చలం, ఏమవుతారు? శ్రీ శ్రీయుగం అన్నామనుకోండి కుటుంబరావు 
గోపీచందులేంకావాలి? మరి విశ్వనాథయుగం లేదేం? నవ్యసంప్రదాయయుగ 
కర్తకాదా ఆయన? ప్రాచీన కాలంలో కూడా ఈ యుగవిభజనలు ఎంతవరకు 
పయోగిస్తాయో చెప్పలేం. ఒక గొప్ప కవినో, రచయితనో యుగకర్త చెయ్యటం అంత 
సమజంసం కాదు. ప్రబంధయుగంలో శ్రీకృష్ణదేవరాయలను ఎందుకు నాయకుణ్ణి 
చెయ్యాలి? పెద్దన, తిమ్మన, రామరాజు భూషణుడు తక్కువవాళ్లా? ప్రబంధాలకు 
అసలు నమూనాగా నిల్చింది వసుచరిత్రయే. 

ఇక ఆధునిక యుగానికి వస్తే - కన్యా శుల్కంలో రసధ్వని కన్నా వస్తుధ్వని 
ఉందన్నారు. ఆ మార్గంలో రాయని జీవితమంత నాటకాన్ని ఎదో ఒక రసానికో 
ధ్వనికో కుదించటం ఎం న్యాయం? ఊహా (ప్రేయసి సిద్దాంతం భావ కవులందరి 
పట్లా వర్తించదు. నాయని వత్సల ఊహా (ప్రేయసి కాదు. శ్రీశ్రీ 1933 నాటికే 
భావకవిత్వ ధోరణిలో పద్యాలు రాయటంలేదు. ఆతని ప్రభవ 1928లో అచ్చయింది. 

1950 దశకంలో కవులు శాంతిగానం చెయ్యటానికి నారాయణరెడ్డి 
మార్గం అనేది కారణం కాదు. అప్పటి ప్రచ్చన్న యుద్ధం ప్రపచంరాజకీయాల్లో శాంతి 


Vill 


యుద్ధం (Peace offence) అనేదాన్ని ఒక మార్గంగా సోవియట్‌ కూటం 
రాజ్యాలు అవలంబిచాయి హిందీ- రూసీ భాయ్‌ భాయ్‌, హిందీ- చీనీ భాయ్‌ 
భాయ్‌ రోజులవి. అది మనకమ్యూనిస్టులూ, కవులూ ప్రచారం చేశారు. శాంతిమార్గం 
కూడ కమ్యూనిస్టు కవుల మార్గమే. ఈ శాంతియుద్ధం తృతీయమార్గానుయాయుల 
అభివృద్దికి అనుకూలంగా కనిపించింది. 
1970 వరకు అరసం మానవతావాదం, దిగంబర కవిత్వం రూపాలతో కొనసాగింది 
అనటం సరికాదు. (గు..390) దిగంబర కవులు అరసం కవులను చాలా హేళన, 
చేశారు. విరసం వారు శ్రీశ్రీని విరసం యుగకర్త అనలేదు. అందువల్ల విరసంకు 
కూడా యుగ ఆరంభకుడు యుగకర్త శ్రీశ్రీ అయినాడు అనటం సమజంసం 
కాదు. 

విరసం వాళ్లకు జాతీయం కన్నా అంతర్జాతీయం మీద దృష్టి ఎక్కువ (పే. 
392) అనే మాటను అరసం, విరసం రెండూ ఒప్పుకోవు. కమ్యూనిజం అంతర్జాతీయ 
సిద్ధాంతం. జాతీయ సమస్యలపైన అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావం ఉందని 
కమ్యూనిస్టులంతా విశ్వసిస్తారు. ఈ నమ్మకం ఇప్పుడు కమ్యూనిస్టులకు మాత్రమే 
పరిమితమైనదికాదు. 

సెక్సు, జండర్‌ అనే పదాలను గురించి (పే. 400) ఇంకాస్త వివరణ ఇచ్చి 
ఉండాల్సింది. సెక్సు, జండర్‌ అనే మాటలను స్త్రీవాదులు వేరు వేరు అర్థాల్లో 
ప్రయోగిస్తారు. సెక్సు ప్రకృతి సిద్ధమైనది. జండర్‌ సమాజం ఆరోపించింది. 
ప్రవర్తనలో కనిపించే ఆడతనం, ఆ సమాజంలో విధించిన ఆడపనులు సహజ 


వాలే 


సిద్ధాలుకావు. పితృస్వామ్య సమాజం విధించినవి. ఇవి స్త్రీని పురుషుడికవసరమైన 


ని 


న 


థి 
స్త్రీగా తయారు చెయ్యటానికి ఉద్దేశించినవి. 
రంగనాయకమ్మ గారి జానకి విముక్తి స్త్రీవాద భోరణిని చిత్రించిన 
మొదటి నవల (పే.401) అంటే రచయిత్రీ ఒప్పుకోరు. స్రీవాదులూ ఒప్పుకోరు. 
ఎవరి కారణాలు వారివి. 


IX 


్రీవాదంలో స్త్రీ శరీరాన్ని ద్వేషించడం కన్పిస్తున్నది (పే.402) అన్నారు. 
స్రీవాదులు స్త్రీ శరీరాన్ని ద్వేషించరు. ప్రేమిస్తారు. దోపిడీ చెయ్యటాన్ని ద్వేషిస్తారు. 

జయప్రభ “సూర్యడు కూడా ఉదయిస్తాడు” అనే కావ్య కరృత్వంలో 
విశ్వనాథ సూర్యనారాయణకు భాగం ఉంది. దీంట్లోనూ,యుద్దోన్ముఖంగా ఆనే 
పుస్తకంలోనూ స్త్రీవాద కవితలు లేవు. 

స్త్రీవాద కవిత్వాల్లో “అశ్లీలత 'ను, దిగంబర కవుల 'జుగుప్పతో పోల్చటం 
అంగీకార యోగ్యం కాదు. దిగంబర కవిత్వంలో “అక్హీలత స్త్రీని అవమానించేది. 
స్రీ వాదంలో “అశ్లీలత స్త్రీని ఆవిష్కరించేది. 

నవ్య సంప్రదాయం అనే ప్రయోగంతో నాకేభావం లేదు. ఇది ఉద్యమం 
కాదు. ఏక కాలంలో జరిగింది కాదు. నవ్య సప్రదాయ కవులనీ ఈ విమర్శకులంటున్న 
ఆ కవులకు ఆ స్పృ హ ఉన్నట్టు దాఖలాలు లేవు. 

చూశారా? ఆధునికయుగం దగ్గర కొస్తే ఎన్ని పేచీలో! ఎవరు రాసినా 
సమకాలీన సాహిత్యం గురించి పేచీలు తప్పవు. అయినా సుజాతగారు 
ప్రజాస్వామ్యాన్ని గౌరవించేవారు కనక, నేను భేదించే అంశాలుంటాయని వారికి 
తెలిసినా నన్ను ఒక ముందుమాట రాయమన్నారు. ఆ సంప్రదాయాన్ని మన్నిస్తూ 
నేను గౌరవించే అంశాలతో పాటు భేదించే అంశాలను కూడా ఇక్కడ ప్రస్తావించాను. 
అట్లాంటి సౌకర్యాన్ని కల్పించినందుకు సుజాతగారికి కృతజ్ఞాబ్ణీ. 

ఆఖరుగా ఒకమాట. పై అభిప్రాయ భేదాలు ఈ పుస్తకం విలువ 
తగ్గించవు. నేను ప్రస్తావించిన వాటిని నచ్చకపోతే నిరాకరించే హక్కు, నచ్చితే 
స్వీకరించే అవకాశం, ఎప్పుడూ ఉన్నాయి. ఇంత ప్రయోజనకర పుస్తకాన్ని మనసారా 
ఆహ్వానిస్తున్నాను. 


_ చేరా 


11-10-1996. 


సంగ్రహ సాహిత్య చరిత్ర. 


సోదరి డా॥ ముదిగంటి సుజాతారెడ్డిగారు సంతత సాహిత్యాలనుశీలనం 
చేసే విదుషీమణి. వారు రచించిన ప్రతిరచనా ఒక ప్రత్యేకతను సంతరించుకొని 
వుంటుంది. అది వారి సాహిత్యాని కబ్బిన సౌరభం, 

“చారిత్రక సామాజిక నేపథ్యంలో తెలుగు సాహిత్య చరిత్ర' వారి యిప్పటి 
తాజా రచన, పట్టభద్రస్థాయిలో చాలమంది సీనియర్‌ ఉపన్యాసకులు పద్య గద్య 
నాటక భాగాలను చెప్పటానికే ఇష్టపడుతూ ఉంటారు. సాహిత్య చరిత్రను 
అనుభవంలేని జూనియర్లకు ఇస్తూ వుంటారు. అలా ఇచ్చేవారి అభిప్రాయమేమంటే- 
సాహిత్య చరిత్రపాఠంలో ప్రత్యేకంగా చెప్పేదేముండదనీ, సాహిత్య చరిత్రల్లో ఉన్న 
అంశాలను క్రోడీకరించి చెప్పటమేననీ భావించటమే. ఈ భావం వలన 
విశ్వవిద్యాలయాలలో సాహిత్య చరిత్ర బోధనకు తీరని అన్యాయం జరిగిపోయింది, 
సాహిత్య చరిత్ర చెప్పగలిగిన ఉపన్యాసకులే ఒక కావ్య ప్రయోగాన్ని నిగ్గు తేల్చి 
చెప్పగలడు. సాహిత్య వికాసంలో ఆ కావ్యం- లేదా- ఆ రచన ఎటువంటి పాత్ర 
నిర్వహించిందో నిరూపించగలడు. నేను సాహిత్య చరిత్ర చెప్పిన అధ్యాపకుణి. 
అందువల్ల అలా చెప్పేవారిని చూచినా, సాహిత్య చరిత్రను ఏదో రూపంగా 
వ్రాసేవారిని చూచినా కొండంత గౌరవం, అభిమానం. సోదరి డా॥ సుజాతారెడ్డిగారిని 
నేను అందుకు అభిమానిస్తున్నాను, అభినందిస్తున్నాను. 

'నేపథ్యం' అనే మాట శీర్షికలో విలువైనది. దానికి రెండు మూడు 
రకాలుగా అర్థంచెప్పుకొని ముందుకు సాగవచ్చు. కొందరు దీనిని ఊదాసీన 
నేపథ్యంగానే గ్రహిస్తారు. నాటకరంగం మీది ఒకే రంగుగల పెద్దతెరలాగా. 
ఆయాకొలాలలో తెలియవచ్చే చారిత్రక, సామాజిక పరిస్థితులను వివరిస్తారు. 
అదేకాలంలో వెలువడిన వివిధ ప్రక్రియల ప్రయోగాలను పేర్కొంటారు. వాటిని 
కార్యకారణాలుగా గానీ, (ప్రేరక (ప్రేరణ ద్రవ్యాలుగా గానీ అన్వయించే శ్రద్ధ 
తీసుకోరు. అందువలన చారిత్రక సామాజిక నేపథ్యం సాహిత్య చరిత్రకు ఎలా 
దోహదపడిందో ఈ పద్ధతిలో స్పష్టంకాదు. 

చారిత్రకాది నేపథ్యం సాహిత్యచరిత్రకు ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు రచనకు 
తోడ్చడిందో అక్కడక్కడా చెప్పే పద్ధతి రెండోది. ఇది సమయానుకూల రచన. ఒక 


Xl 


యుగ చైతన్యం మొత్తం చారిత్రకాది నేపథ్యం మీదనే ఆధారపడి ఉంటే దానిని 
మొత్తంగా అన్వయించటానికి వీలుంటుంది. లేదా యుగచైతన్యాన్ని రూపుకట్టించే 
రచనలకైనా సమన్వయించటానికి అనువౌతుంది. అదేదీ నిరూపింపబడనప్పడు 
ఇది పాక్షిక సమన్వయమే అవుతుంది. 

కొందరు చారిత్రక సామాజిక నేపథ్యమే సాహిత్య గతికీ, ప్రగతికీ, సృష్టికీ, 
వికాసానికీ మూలకారణమనీ, ఏకైక కారణమని భావించేవారున్నారు. ఆ దృష్టితో 
సాహిత్యంలో వచ్చే పరిణామాలను వ్యాఖ్యానించేవారున్నారు. కాని, ఆ నేపథ్యంకంటె 
అతీతమైన అస్తిత్వాన్నీ వ్యక్తిత్వాన్నీ సంతరించుకున్న సాహిత్యం అయాయుగాలలో 
ఆవిర్భవించే వాస్తవాన్ని ఆ దృక్పథం అన్వయించి చెప్పలేకపోతోంది. 

ఇక మిగిలింది మరొక ప్రశ్న సాహిత్య చరిత్రలో పరిణామంగాని, 
వికాసంగాని జరగటం సహజమే. అయితే, అది ఆ క్రమంలోనే ఎందుకు సాగుతోంది? 
దానికి ప్రేరకశక్తులేమిటి? అనే ప్రశ్చలు మిగిలిపోతుంటాయి. ఇంతవరకు వెలువడిన 
సాహిత్య చరిత్రలు చారిత్రకంగా - కాలక్రమంగా వచ్చిన మార్పులను చెప్పటానికి 
యత్నిస్తున్నాయే కాని, అవి ఆ క్రమంలోనే ఎందుకు వెలువడుతున్నాయి అనే 
ప్రశ్నకు సమాధానం సంతృప్తికరంగా చెప్పలేకపోతున్నాయి. సాహిత్య వికాసంలో 
చారిత్రక సామాజిక నేపథ్యం కంటె లోతైన అంతర్గతసూత్రం ఒకటి ఉంటుంది. 
దాన్ని ఆవిష్కరిస్తే తప్ప సాహిత్య వికాసచరిత్ర సాధ్యంకాదు. “సాహిత్య చరిత్రలో 
చర్చనీయాంశాలు”లో నేనీ దృక్పథాన్నే బలంగా ప్రతిపాదించాను. 

డాక్టర్‌ సుజాతారెడ్డిగారు తెలుగు సాహిత్య చరిత్ర వ్రాశారు. కాని ఇది 
సాహిత్య వికాస చరిత్రకాదు. వికాస చరిత్ర వ్రాయకపోవటం దోషంకాదు కాని, నేడు 
కావాలసింది వికాసచరిత్ర. అయితే, సాహిత్య చరిత్ర రచనలో వారు కొన్ని 
ప్రత్యేకతలు ప్రపంచించారు. ఉదాహరణకు ఒకటిరెండు. 
1: యుగ విభాగంలో ఎకవాక్యత పాటించటం ఒక విశేషం. యుగాలను 
యుగకర్తలతో పిలవాలనే నియమాన్ని రచయిత్రి పెట్టుకోటం వల్ల ఈ సౌలభ్యం 
ఎర్చడింది. శివకవి యుగాన్ని ఈ సందర్భంలో నన్నయ తిక్కన మధ్యయుగమని 
పేర్కొన్నారు. ఆధునిక సాహిత్య చరిత్రకు వీరేశలింగం యుగం, కృష్ణశాస్త్రీయుగం, 
శ్రీశ్రీయుగం - అని విభజించి ఒక విధంగా సాహసమే చేశారు. భారతదేశ 


Xl 


స్వాతంత్రోద్యమ చైతన్యం మోసుకొని వచ్చిన కవిత్వానికి గాని, కవిత్వేతర ప్రక్రియలకు 
గాని చోటు లేకపోవటం అంత సంతృప్తినీయకపోపచ్చును. ప్రాచినసాహిత్యంలో 
లాగా నవ్యసాహిత్యయుగంలో కూడా కవితకే పట్టంకట్టడం గతానుగతికంగా 
వస్తున్న మార్గం. 
2. రచన పఠిత చేత చదివించేదిగా ఉండటం మరో విశేషం. 
3, సాహిత్య చరిత్రలో కృషిచేసిన పండితులనేకమంది ఎన్నో నూత్నాంశాలను 
ఇంతకు పూర్వమే ప్రతిపాదించి ఉన్నారు. వాటిని పేర్కొంటున్నప్పుడు ఆయా 
విమర్శకుల పేర్లను పేర్కొనడం పరిశోధనాత్మకమైన సాహిత్య చరిత్ర రచన పద్ధతి, 
అయితే, డా॥ సుజాతారెడ్డిగారు 'సాహిత్య చరిత్ర సంగ్రహం అనే పద్ధతిలో వ్రాసారు 
కాబట్టి మొదటి నుండి చివరి దాకా ఒకే కథగా సాగుతుంది.అక్కడక్కడా కొందరలా 
భావిస్తారు. మరి కొందరిలా భావిస్తారు - అని పేర్కొనటం సంగ్రహరచన లక్షణాలే. 
సాహిత్య చరిత్ర కర్తకు ఎయే యుగాన్ని గురించి, ఎయే ప్రయోగాన్ని 
గురించి, పరిణామాన్ని గురించి, రచయితను గురించి ఎంతెంత, ఎలా చెప్పాలనో 
ఒక నిశ్చితాభిప్రాయం ఉండాలి. యుగాలను, కవులను, రచనలను, ప్రభావాలను, 
ప్రక్రియలను విలువకట్టటానికి శాస్త్రీయమైన ప్రమాణాలుండాలి. ముఖ్యంగా 
ప్రక్రియను గురించీ, అదిపుట్టటానికి కారణమైన అంతర్గత సూత్రాన్ని గురించీ ఒక 
అవగాహన ఉండాలి. డా॥సుజాతారెడ్డిగారు స్పష్టమైన అవగాహన, అభివ్యక్తి గల 
రచయిత్రి. సాహిత్య చరిత్రను సంగ్రహంగానైసా వ్రాయగలిగారంటే - నేటి వరకూ 
వచ్చిన, ఇంకావస్తున్న పరిణామాలను గురించి వివరించారంటే- ఆమెసాహిత్యాన్ని 
సంతతాధ్యయనం చేస్తున్నారన్నమాట అధ్యాపనం చేస్తున్నారన్నమాట! 

ఈ రచన చదవగానే అలనాటి ఆచార్య ఖండవల్లి లక్ష్మిరంజనంగారి 
ఆచార్య దివాకర్ల వేంకటావధాని గారి సాహిత్య (వాజ్ఞయ) చరిత్ర సంగ్రహాలు 
జ్ఞాపకం వచ్చాయి. ఆ వరుసలో నిలిచిన సోదరి డా॥ ముదిగంటి సుజాతారెడ్డిగారిని 
మనసారా అభినందిస్తున్నారు. 
హైదరాబాదు, 

2.111996. జి.వి. సుబ్రహ్మణ్యం 


నామాట 


తెలుగు సాహిత్య చరిత్రను అధ్యయనం అధ్యాపనం చేస్తున్నప్పుడు 
సాహిత్య సృష్టిపై రాజకీయ సామాజిక శక్తుల ప్రభావాన్ని అంచనా వేయడం గాని 
ఎటువంటి నేపథ్యంలో ఎటువంటి సాహిత్యం పుట్టిందనిగాని చెప్పేపద్ధతిని మనం 
అనుసరించడం లేదనిపించిందిం. ఆలోటు నాకీ రచనకు ట్రేరణనిచ్చింది. చరిత్ర 
మీద నాకున్న అభిమానం కూడా నా ఈ రచనకు దోహదం చేసింది. 

చుట్టూ వున్న రాజకీయ సామాజిక పరిస్థితుల ప్రభావం కవి మీద 
పనిచేస్తుంది. అదే విధంగా కవి చైతన్యం అతని చుట్టూవున్న సమాజాన్ని సంస్కృతిని 
తద్ద్వారా చరిత్రను ప్రభావితం చేస్తుంది. కవి కవితోద్గారంలోని భావజాలంలోను 
కవితాక్రమ పరిణామ వికాస రూపంలోను అప్రత్యక్షంగా బాహిర శక్తులు ప్రభావం 
చూపుతాయి. ఒక కవి ముందున్న కవులకన్నా ఉత్తమంగా గొప్పగా 
వ్రాయాలనుకుంటాడు. దాని అంచనా కవిత్వక్రమపరిణామ వికాస చరిత్ర 
అవుతుంది. శృంఖలా పద్ధతిలో ఈ ప్రభావం అంటె రాజకీయ సామాజిక ప్రభావం 
కవి మీద, కవి ప్రభావం రాజకీయ సామాజిక పరిస్థితుల మీద పనిచేస్తాయి. 
“కదిలేది కదిలించేది, మారేది మార్చించేది” నవకవనానికి కావాలన్నపుడు చరిత్ర 
సమాజం ప్రభావం కవి మీద వుండడమే కాక చరిత్రను సమాజాన్ని కవి నడిపిస్తాడని 
శ్రీశ్రీ భావించినట్లుగా తెలుస్తున్నది. 

నాఈ తెలుగు సాహిత్యచరిత్రలో యుగవిభజనను కవుల పేరిట చేసాను. 
ఆయా కాలాల్లో తమ వ్యక్తిత్వం పాండిత్యం కవిత్వం కావ్యాలతో ప్రభావితం చేసిన 
కవుల పేరిట యుగాల పేరు పెట్టాను. ఉదా॥కు - శ్రీకృష్ణదేవరాయల యుగంలో 
శ్రీకృష్ణదేవరాయలు చక్రవర్తిగా కవిచక్రవర్తిగా తన ప్రభావాన్ని చూపాడు. భాష, 
భావప్రకటన వక్రోక్తుల క్రమవికాసం కవిత్వ పరిణామం ఫలితంగా అతని కాలంలో 
తెలుగులో ప్రబంధప్రక్రియ వికసించింది. ఆయన స్వయంగా ప్రబంధాన్ని వ్రాసాడు. 
ఆయన కంకితంగా ప్రబంధాలు వ్రాసిన కవులు ప్రబంధ ప్రక్రియకు ఒక రూపాన్ని 


XIV 


చ్చారు. ఆ తర్వాత ప్రబంధ ప్రక్రియ ఇంకా వికసించి ప్రౌడరూపాన్ని ధరించింది. 
పిల్లమను చరిత్రలు పిల్లవసు చరిత్రల రచనలకు మూలాలైన ప్రబంధాలు వ్రాసిన 
పెద్దన రామరామ భూషణుల వంటి ్రతిభవున్న కవులు ఈ యుగంలో వున్నారు? 
వాళ్ళపేరిట ఈ యుగాన్ని పిలువవచ్చునని కదా! అంటె ప్రతిభ ఒక్కటె యుగకర్తగా 
నిలవడానికి సరిపోదు. యుగకర్త అయిన కవి ఆ యుగాన్నంతటిని ప్రభావితం చేసి 
ఆ యుగంలోని కవులకు స్ఫూర్తినిచ్చి ఆదర్శంగా నిలచేవాడై వుండాలి. ఆయుగంలోని 
కవితాప్రక్రియావైశిష్ట్యాన్ని న డిపించగలిగిన వాడు కావాలి. అందుకే పోతన ప్రతిభగల 
కవి అయినా అతని కాలం శ్రీనాథుని యుగంగానే చెప్తున్నాం. అదే విధంగా 
కృష్ణశా స్రియుగం అనడం వల్ల కాల్పనికతతో కూడిన భావకవితాలక్షణమంతా బాగా 
ప్రతిఫలిస్తున్నది. ఆ కాలానికి గురజాడనో రాయప్రోలునో యుగకర్తగా చేస్తే ఆ 
యుగ లక్షణం పూర్తిగా ప్రతిఫలించడం లేదేమో అని నాకనిపించింది. రాయప్రోలు 
భావ కవులకు ఆదర్శంగా నిలిస్తే గురజాడ అభ్యుదయ కవులకు ఆదర్శంగా 
నిలిచాడు. కాబట్టి ఆ మహానుభావులను నవ్యకవితోద్యమానికి మూలవిరాట్టులుగా 
నవ్యరీతులను నూతన ప్రమాణాలను సృష్టించి ఇచ్చిన గురువులుగా స్వీకరిస్తే 
బాగుంటుదని నాకనిపించింది. 

దక్షిణ భారతంలో నాయకరాజల పాలనలోనూ ఆంధ్రప్రాంతంలో బ్రిటిషు 
పాలనలోనూ తెలంగాణాలో కుతుబ్‌షాహీల పాలనలోనూ జరిగిన సాహిత్య సృష్టిని 
గురించి చెప్పి ఆ తర్వాత కాలాన్ని వీరేశలింగం యుగంగా చెప్పాను. రాజకీయంగా 
సామాజికంగా ఆయుగావతరణ యుగపరివర్తన జరిగిన తీరును వివరంగా చెప్పాను. 
అది పునరుజ్జీవనం సంఘసంస్కరణోద్యమాలు దేశాన్ని జాతిని పునర్జీవితం చేసిన 
కాలం. వాటికి ఆంధ్రదేశంలో నాయకుడు వీరేశలింగం. అతనికి ముందున్న కాలం 
ముఖ్యంగా 18వ శతాబ్దం ఉత్తర భాగం 19వశతాబ్దం పూర్వభాగంలో బ్రిటిషు 
పాలనలో అప్పటి రాజకీయ సామాజిక వాతావరణ ప్రభావంతో మౌలికత లేని 
సాహిత్యం వచ్చింది. సాహిత్యం తన చైతన్యశక్తిని పోగొట్టుకుంది. అప్పటి రాజకీయ 
సామాజిక సంధి కాలంలోని కవుల నిరాశానిసృహలు శతకాల్లో ప్రతిబింబించాయి. 


XV 


ఎప్పుడైతే పునరుజ్జీవనోద్యవుం నం్హునంన్కరణోద్యమాల చేత జాతి 
పునర్థ్జాగృతమైందో అప్పుడు నవ్యసాహిత్యోద్యమం కూడా సాగింది. నూతన చైతన్యం 
విరేశలింగం యుగంలో పుట్టి నవ్యసాహిత్యావిర్భావానికి కారణమైంది. 

19వ శతొబ్దం చివర, 20వ శతాబ్దారంభంలో వ్యాహరిక భాషావికాసానికి 
కృషి చేసిన వాళ్ళెందరో వున్నారు. కాని వ్యావహారిక భాషోద్యమం అనగానే దానికి 
మూలస్తంభంగా నిలచిన గిడుగు రామమూర్తి పంతులు గుర్తుకు వస్తాడు. 
ఉద్యమాన్ని నడి పేవాళ్ళు చాలా మంది వున్నా పథనిర్దేశం చేసి ఉద్యమం విచ్చన్నం 
కాకుండా అందరినీ ఒక్క తాటి మీద నడిపే వ్యక్తి ఒక్కడే వుంటాడు. ఉద్యమం 
బహునాయకత్వంతో చీలికలతో సఫలం కాని సందర్భాలెన్నో చరిత్రలో వున్నాయి. 
భారతస్వాతంత్ర్య సమరం గాంధీజీ రాకపూర్వం పాయలుగ ప్రాంతీయంగా వుండింది. 
గాంధీజీ నాయకత్వంలో ఏకోన్ముఖంగా జాతీయోద్యమంగా నడిచి ధ్యేయాన్ని 
సాధించింది. చరిత్రలో వ్యక్తులు ప్రధానం కాకూడదు. కాని వ్యక్తులు చరిత్రను 
మలుపు తిప్పిన సందర్భాలనేకం వున్నాయి. రష్యాలో ప్రజావిప్లవం లెనిన్‌ 
నాయకత్వంలో ఫలించింది. అదే విధంగా మావో నాయకత్వంలో చైనా చరిత్ర 
మనకు తెలిసిందే. అట్లా వ్యక్తులు ప్రధానం కాకపోయినా చాలా సార్లు ఉద్యమాలు 
విప్లవాలు వ్యక్తుల సామర్థ్యాన్ని బట్టి సఫలం కావడం విఫలం కావడం జరుగుతుంది. 
ఈసాహిత్య చరిత్రలో వ్యక్తులకు ప్రాధాన్యాన్నిచ్చి యుగాలకు పేర్లు పెట్టాను. 
ఆయా యుగాల్లోని కవితోద్యమాలకు వాళ్ళు ప్రతినిధులుగా నాయకులుగా 
వున్నారు. కాబట్టి యుగవిభజనను సాహిత్యచరిత్రలో కవుల పేరిట చేయడం 
సమంజమని నాకనిపించిది. 

ఈ తెలుగు సాహిత్య చరిత్రలో 410 పేజీలో సోవియట్‌ రష్యాలో స్రీ 
పురుషుసంబంధాలకు సంబందించిన ప్రయోగాన్ని గురించి చర్చించాను. ఆ 
ప్రయోగాన్ని గురించి నేను శ్రీ ఎస్‌. వి. శేషగిరి రావు రచించిన “ఎండ్‌ ఆప్‌ 
కమ్యూనిస్టు యుటోపియా” అనే పుస్తకంలో చదివాను. మానవుని మనస్సులోని 


XVI 


కొన్ని అనురాగాలు అనుబంధాలు సహజమైనని వ్యక్తిగతమైనవి - ఇతరులతో 
పెంచుకోలేనివి వుంటాయని దానివల్ల తెలుస్తున్నది. 

నా ఈ తెలుగు సాహిత్య చరిత్రలో స్థలాబావం వల్ల కొందరు కవులను 
గురించి కొన్ని విషయాలను గురించి సంగ్రహంగా చెప్పవలసి వచ్చింది. కొన్ని 
వదిలేయవలసి వచ్చింది. ఈ బృహత్‌ రచనలో నా అశ్రద్ధ వల్ల కొన్ని, అచ్చుయంత్రం 
వల్ల కొన్ని దోషాలు దార్గాయి. వాటిని కొన్నిటిని సవరణ పట్టికలో ఇచ్చాను. 
సహృదయ పాఠకులు ఆ పట్టికను చదివింతర్వాతనే ముందుకు సాగాలని 
అభ్యర్థిస్తున్నాను. 

నా ఈ తెలుగుసాహిత్య చరిత్రకు తమ అభిప్రాయలను తెలుపుతూ 
ముందుమాటలు వ్రాయమని అర్జించగానే స్నేహాభిమానంతో వ్రాసి యిచ్చిన 
పద్మభూషణ డా.సి. నారాయణరెడ్డి (సినారె)గారికి శ్రీ చేకూరి రామారావు (చేరా) 
గారికి డా॥ జి.వి. సుబ్రహ్మణ్యం (జీవియస్‌) గారికి నా హృయపూర్వకమైన 
కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తున్నాను. వారి అభిప్రాయాల వేదిక వల్లనా 
పుస్తక గౌరవం పెరిగిందని భావిస్తున్నాను. 

నా ఈ రచనలోనూ ముద్రణలోనూ చేదోడుగా నిలిచిన నా భర్త 
ఆచార్యగోపాలరెడ్డిని స్మరించకపోతే “నామాట” అసంపూర్ణంగానే వుండిపోతుంది. 

ఇక నా ఈ తెలుగు సాహిత్యచరిత్ర ప్రచుణార్థం ఉడుత సహాయంగా 
5000/- రూ॥లు ఇచ్చిన తెలుగు విశ్వవిద్యాలయాధికారులకు నా కృతజ్ఞతలు 
తెలియజేస్తున్నాను. 
2-11-96 ముదిగంటి సుజాతా రెడ్డి 


పేజీలు 

1. ఆరంభం 1-6 
2. ప్రాజ్నన్నయ యుగం 7-51 
3. నన్నయ యుగం 52-69 
నన్నయ 60 
నన్నయ మహాభారతాంధ్రీకరణం 63 
నన్నయ కవితావిశేషాలు 65 

4. నన్నయ తిక్కనల మధ్యయుగం 70-110 
శ్రీపతి పండితుడు 85 
శివలెంక మంచన 85 
మల్లికార్జున పండితారాధ్యుడు 86 
నన్నెచోడకవి 89 
కుమార సంభవంలో ప్రబంధలక్షణాలు 91 
పాల్కురికి సోమనాథుడు 93 
యుథావాక్కుల అన్నమయ్య 99 
చక్రపాణి రంగన 100 
శికవుల కవితావైశిష్ట్యం - దేశికవితోద్యమం 100 
రంగనాథ రామాయణం 106 
భాస్కర రామాయణం 108 

5. తిక్కన యుగం 111-134 
తిక్కన 121 
ఆంద్రావళి మోదముంబొరయునట్లుగ 127 


తిక్కన కవిత్వం 128 


XVII 


కేతన 132 
మారన 133 
మంచన 134 
6. ఎర్రన యుగం 135-155 
ఎర్రన 148 
నాచన సోమన 152 
విన్నకోట పెద్దన 155 
7. శ్రీనాథ యుగం 156-213 
శ్రీనాథుడు 162 
పోతన 172 
మొల్ల 183 
పిల్లల మర్రి పినవీరన 186 
తాళ్ళపాక అన్నమాచార్యుడు 188 
తిమ్మక్క 190 
నందిమలయ ఘంటసింగయలు 191 
గౌరన 192 
మడికి సింగన 194 
దగ్గుపల్లి దుగయ 195 
శ్రీనాథయుగంలో కావ్యరీతులు 195 
జక్కన 200 
అనంతామాత్యుడు 201 
కొరవి గోపరాజు 202 
కూచిరాజు ఎర్రన 204 


వెన్నెలకంటి అన్నయ 204 


పంచతంత్ర కవులు 205 
పుత్తేటి రామభద్రకవి 206 
పాలవేకరి కదిరీపతి 206 
తెలుగు సాహిత్యంలోకథాకావ్యాల వికాసం 209 
8. శ్రీకృష్ణ దేవరాయుల యుగం 214-259 
ప్రబంధ వికాసం 223 
ప్రబంధ లక్షణాలు 225 
శ్రీకృష్ణదేవరాయులు 234 
పెద్దన 237 
ముక్కు తిమ్మన 240 
ధూర్జటి 241 
పింగళి సూరన 243 
తెనాలి రామకృష్ణుడు 245 
రామరాజ భూషణుడు 247 
అద్దంకి గంగాధరుడు 254 
పొన్నగంటి తెలగన 255 
సారంగు తమ్మయ 257 
చరిగొండ ధర్మన 257 
మల్లారెడ్డి 257 
సురభి మాధవరాయలు 258 
రామదాసు 259 
9. రఘునాథనాయక యుగం 260-298 
రఘునాథనాయడు 277 
చేమకూర వేంకటకవి 278 


విజయరాఘవ నాయకుడు 279 


రంగాజమ్మ 
క్షేత్రయ్య 
త్యాగయ్య 
దక్షిణాంధ్రయుగవైశిష్టం 
అడిదం సూరకవి 
ఎనుగు లక్ష్మణకవి 
కంకంటి పాపరాజు 
పుష్పగిరి తిమ్మన 
కూచిమంచి తిమ్మకవి 
కనుపర్తి అబ్బయామాత్యుడు 
కాసుల పురుషోత్తమకవి 
శతక సాహిత్యం 
శతక లక్షణాలు 
సుమతి శతకం 
వేమన శతకం 

10. వీరేశలింగం యుగం 

11. కృష్ణశాస్త్రి యుగం 

12. శ్రీశ్రీ యుగం 
దిగంబర కవులు 
నవ్య సంప్రదాయ సాహిత్యం 
విప్లవ వాద సాహిత్యం 
ప్రీవాద సాహిత్యం 
దళితవాద సాహిత్యం 

13. పురోగమనం 
పరామర్శ గ్రంథాలు 


279 
281 


283 
289 
290 

290 

290 

290 

291 

291 

292 
294 
295 
296 
299-326 
327-356 
357-420 
380 
383 
387 
398 

412 
421-422 


85 
160 


290 
308 


321 


323 


324 


327 


364 


372 


18 


12 


12 


24 


XX 


సవరణల పట్టీ క్ర 


ws 
తప్పు 

శ్రీమతి పండితుడు 

తిక్కన కాలంలోనే ఉర్దూ 


నుంచి తరాజు వంటి పదాలు 


తెలుగులో చేరాయి 


కంకటి పాపరాజు 
కాశీభట్ల బ్రహ్మయ్యశాస్త్రి 
సనాతన ధర్మాభిమానం 


పరవస్తువేంకటరంగాచార్యుల 


వంటి వాళ్ళు క్రైస్తవ మత 
ప్రచారాన్ని ఎదిరించారు. 


అదిగో ద్వారక అవిగో 
ఆలమందలు 

గురజాడ అప్పారావు 
జననం 1865 

నీటగిరి పాటలు 1910లో 
ప్రకటించాడు 


వేదుల సత్యనారాయణ శర్మ 


బానిస యాజమానుల వ్యవస్థ, 


పెట్టుబడిదారీ వ్యవస్థ 


కాని వచన కవితలో విప్లవ 


ఒప్పు 
శ్రీపతి పండితుడు 
తిక్కన కాలంలోనే 
తరాజు వంటి అన్య 
దేశ్యాలు తెలుగులో 
చేరాయి. 
కంకంటి పాపరాజు 
కాశీభట్ల బ్రహ్మయ్యశాస్త్రి 
సనాతన ధర్మాభిమానం 
చూపారు. పరవస్తు 
వెంకట రంగాచార్యుల 
వంటివాళ్ళు క్రైస్తవ మత 
ప్రచారాన్ని ఎదిరించారు. 
అదిగో ద్వారక 
ఆలమందలవిగో 
గురజాడ అప్పారావు 
జననం 1862 
నీటగిరి పాటలు 1907లో 
ప్రకటించాడు 
వేదుల సత్యనారాయణ 
శాస్తి 
బానిస యాజమానుల 
వ్యవస్థ, ఫ్యూడల్‌ వ్యవస్థ 
పెట్టుబడిదారీ వ్యవస్థ 
కాని వచనకవిత స్థానంలో 


కవులు పాటపాడే గేయపద్ధతిని విప్లవకవులు పాటపాడే 


పద్ధతిని 


389 


391 


392 


393 


403 


404 


409 


13 


12 


21 


dl 


విప్ణవకవులు చాలామంది 
సాయుధ పోరాటంలో 
1970 వరకు అరసం 
మానవతావాదం దిగంబర 
రూపాలతో కొనసాగింది 


1996 జనవరిలో విరసం 
నాల్గవ మహాసభలు 
హైద్రాబాదులో జరిగాయి. 
దళితవాదులు స్త్రీవాదులు 


ఆ సభలకు హజరు కాలేదు. 


-విష్ణవ కవులు వ్రాసిన పాటలు 


పల్లెపల్లెలకు వ్యాపించాయి. 
ఉద్యమం, నెల బాలుడు 


-విమర్శకులు పత్రికా 
రచయితలు స్త్రీవాద 
సాహిత్యాన్ని బాగా “ఎక్స్‌ 
పోజ్‌” చేసి - 


విప్లవకవులు కొందరు 
సాయుధ పోరాటంలో 
1970 వరకు 
అభ్యుదయత్వం 
మానవతావాదం 
దిగంబర రూపాలతో 
కొనసాగింది. 

1996లో జనవరిలో 
నాల్గవ సభలు 
హైద్రాబాదులో జరిగాయి 
దళితవాదులు ప్రీ 
వాదులు సక్రియులై పాల్గొన 
లేదు. 

-విప్ణవ కవులు వ్రాసిన 
కవితలు పాటలు పల్టెపల్లె 
లకు వ్యాపించాయి. 
ఉద్యమం నెల బాలుడు, 
నెలవంక 

-విమర్శకులు పత్రికా 
రచయితలు స్త్రీవాద 
సాహిత్యానికి బాగా “ఎక్స్‌ 


సౌదామిని, రాజ్యలక్ష్మమ్మవంటి చావలి బంగారమ్మ, విశ్వ 


వాళ్ళు - 


ప్‌ సత్యవతి కథలు 


“ఇల్లలకగానే పండగేనా” 


సంపుటిగా వచ్చాయి. 


పోజన్‌'' ఇచ్చి 
సుందరమ్మ రాజ్యలక్ష్మమ్మ 
వంటివాళ్ళు - 


పి. సత్యవతి కథలు 
ఇల్లలుకగానే” -సంపుటిగా 


వచ్చాయి. 


1. ఆరంభం 


తెలుగుభాష (దావిడ బాషా కుటుంబానికి చెందిందనడం నిర్వివా 
దాంశం. ప్రాచీన కాలంలో “తల్లి సంస్క ఎతంబె యెల్ల భాషలకును” 
తెలుగుకు కూడా తల్లి భాష సంస్కృతమే అని అనుకున్నారు. భాషలను 
అధ్యయనం చేయడం సమాన లక్ష ణాలుగల భాషలను ఒక కుటుంబంగా 
ఏర్పరచడం 19న శతాబ్దంలోనే ఆరంభమైంది. భారతదేశానికి ఉద్యోగిగా 
వచ్చిన విలయం జోన్స్‌ (క్రీశ. 1778 ప్రాంతం) సంస్కృతం గ్రీకు లాటిన్‌ 
పొరశీ భాషల నిర్మాణంలో పోలికలున్నాయని బయట పెట్టాడు. తర్యాత 
మాక్స్‌ముల్లర్‌ వంటి జర్మన్‌ పండితుల చేత భాషాధ్యయనం కొనసాగి 
తులనాత్మక భాషాధ్యయనం, భాషాశా స్తాల ఆవిర్భావం జరిగింది. (ప్రపంచ 
భాషలన్నీ వాటి నిర్మాణ సారూపత్యలను బట్టి ఏడు ప్రధానమైన భాషా 
కుటుంబాలుగా విభజింపబడినాయి. ఏడింటిలో (దావిడ భాషా కుటుంబం 


ఒకటి. 


దక్షిణ భారతంలో మాట్లాడబడే తమిళం తెలుగు కన్నడం మలయాళం 

లిఖిత సాహిత్యంతో కూడిన భాషలు. ఇవిగాక 12 ఆదివాసులు మాట్లాడే 

భాషలను ద్రావిడ భాషా కుటుంబానికి చెందిన భాషలుగా రాబర్ట్‌ కాల్లె గల్‌ 

మొదటిసారిగా గుర్తించాడు. అంతకుముందే డచ్చివాడైన రాస్మస్‌ క్రిష్టి 
(al ల్లో అల్లి అల్ల 

యన్‌ రాన్క (క్రీ.శ 1787-1832) దక్తిణభారతం భాషలను, సంస్కృ ఎతం 


తెలుగు నొ హిత్య చరిత్ర 


నేర్చుకొన్నాడు. దక్తీణభారతం ఖాషలు సంస్క లం కన్నా భిన్నమైనవని 
గుర్తించాడు. ఆయన ఆ భాషలను ద్రావిడ అని కాక మలబారిక్‌ భాషలని 
పిలిచాడు. 1816లో ఎ.డి. క్యాంబెల్‌ వ్రాసిన “ఏ గ్రామర్‌ టు తెలుగు 
లాంగ్వేజు” అన్న పుస్తకం పీరికలో ఫ్రాన్సిస్‌ ఎల్లిస్‌ దక్షైణభారతం భాషలు 
ఒక్క కుటుంబానికి చెందినవని సంస్క ఎతంతో వాటికి జన్యజనక సంబంధం 
లేదని చెప్పాడు. బిషప్‌ రాబర్ట్‌ కాల్డె్యల్‌ 1856లో “ఎ కంపారెటద్‌ గ్రామర్‌ 
ఆఫ్‌ ద ద్రవిడయన్‌ లాంగ్వేజస్‌ ” అనే (గంథం వ్రాసి ద్రావిడ భాషల 
ఏకకుటుంబత్వ సిద్దాంతాన్ని సమగ్రంగా చర్చించి సోదాహరణలతో నిరూ 
పించాడు. అప్పటి నుంచి ఆ భాషలకు (ద్రావిడ భాషలనే పేరు స్థిరపడింది. 
ఆ కాలంలో కాలె లతోపాటు చాలామంది పండితులు ద్రావిడ భాషలు 
సిథియన్‌ లేదా తురేనియన్‌ భాషా కుటుంబానికీ చెందినవని భావించారు. 
(దావిడ భాషలకు టర్కీ భాషతో, ఫిన్నిష్‌ భాషతో యూరపులోని మూల 
వాసులు మాట్లాడే బాస్కిభాషతో - ఇట్లా ఎన్నో భాషలతో సంబంధాన్ని 
నిరూపించడానికి భాషాశాస్త్రిజ్ఞులు ప్రయత్నం చేసారు. క్రీపూ. 3000 
నాటిదైన మొహంజదారో హరప్పా తవ్వకాల్లో దొరికిన మట్టిసీళ్ళ మీద 
వున్న _ చిత్రలిపిని ఇంతవరకు ఎవరూ చదువలేకపోయారు. ఆ భాష 
సంస్క ఎతం అని కొందరంకే మరికొందరు అది (ద్రావిడ భాష అని 
అంటున్నారు. ఒకవేళ అది ద్రావిడభాష అని తేలితే ద్రావిడభాషల ప్రాచీనత 
(ధ్రువసడ్డుంది. మధ్య తూర్పు ఏషియాలోని సుమేరియన్‌ నాగరికత 
(క్రీపూ. 3000) అవశేషాల్లో దొరికిన మట్టి ఫలకాల్లో వున్న సుమేరియన్ల 
భాషకు (ద్రావిడ భాషకు సంబంధముందని (ద్రావిడులు అక్కడి నుంచి వలస 
వచ్చిన వారని చారిత్రకులు కొందరంటున్నారు. దేవుళ్ళకు మొక్కుబడులు, 
వెంట్రుకలు అర్పించడం, పూజలు మొదలయిన మత విశ్యాసాల్లో కూడా 
సామ్యాలు కన్సిస్తున్నాయి. మొహంజదారో సీళ్ళు క్‌"న్ని అక్కడ దొరికాయి. 
కాబట్టి ఆ రెండు జాతులకు రాకపోకలు వ్యాపార సంబంధాలున్నాయని 


ఆరంభం 3 


తెలుస్తున్నది. దాన్ని బట్ట (ద్రావిడులు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు 


కాకపోయినా భాషల ఆదానప్రదానాలు తప్పక జరిగి వుంటాయి. 


సంస్కృతం మీద వేదకాలం నుంచే (దావిడభాషా [ప్రభావముందని 
పండితులు నిరూపించారు. ముఖ్యంగా సంస్క ఎతంలోని మూర్హన్యాలు 
(దావిడం నుంచి చేరినవన్నారు. మీన, పండు అనే పదాలు ద్రావిడమే 
అని తేల్చారు. శృంగచేరం (అల్లం) లోని వేరం “వేరు” అనే (ద్రావిడ 
పదము అన్నారు. _ప్రవాళం (దావిడ భాషలోని పవడం, పవష్టం నుంచి 
ఏర్పడిందన్నారు. ద్రావిడభాషలోని మాంబళం సంస్క తంలో “ఆమఫలం” 
అయిందన్నారు. డా. హెచ్‌, గుండర్డు 1869లో జర్మన్‌ ఓరియంటల్‌ 
జర్నల్‌లో “ద్రవీడియన్‌ ఎలిమెంట్స్‌ ఇన్‌ సంస్కృత్‌” అనే వ్యాసంలో 
అటువంటి పదాల పట్టికనిచ్చాడు. 1894లో కిట్టల్‌ తన కన్నడ ఆంగ్లభా' 
షానిఘంటువు పీఠికలో అటువంటి పదాల పట్టికనొకటి ఇచ్చాడు. కాల్లె ల్‌ 
కూడా తన (ద్రావిడ భాషల తులనాత్మక పరిశీలన (గ్రంథంలో సంస్కృత 
భాషలో చేరిన ద్రావిడ భాషా పదాలను పరిశీలించాడు. బైబిల్‌లో ప్రసిద్దు 
డైన రాజు సాలమన్‌ (క్రీపూ. 10వ శ) కు సమర్పించిన వింతవస్తువుల్లో 
కోతి, నెమలి వంటి వస్తువులున్నాయి. అయితె వాటికి వాడిన పదాలు 
(ద్రావిడపదాలని పండితులు గుర్తించారు. దాన్ని బట్టి ద్రావిడభాష ప్రాచీనత 
తెలుస్తున్నది. టి.బరో, ఎమ్‌.బి. ఎమాన్యు పండితులు కూర్చిన “ద్రవిడియన్‌ 
ఎటిమాలజికల్‌ డిక్షనరీ” (1961) చూస్తే ఎన్నో సంస్కృతధాతువులు 
'ద్రావిడం నుంచి వెళ్ళి చేరినవని తెలుస్తున్నది. అందుకే చిలుకూరి 
నారాయణరావు “ఆంధ్రభాషా చర్మిత్రము”లో తెలుగు సంస్కృత జన్యమని 
నిరూపించడానికి చాలా సామగ్రి దొరికింది. 


“దావిడ” పదమే (దామిడ ధా |ద్రమిడ --౫ తమిళ గా మారిందని 
కొందరంటారు. అటాకాక తమిళ పదమే దమిళ ూా దమిడ --౫ 


4 తెలుగు సాహిత్య చరిత్ర 


దదిడ —> (ద్రవిడ వు (ద్రావిడగా రూపొందిందని కొందరి అభిప్రాయం. 
ద్రావిడ పదం మహాభారతంలో జాతిపరంగాను, భరతుని నాట్యశాస్త్రంలో 
భాషా పరంగాను వాడబడింది. వేదాల్లో పేర్కొనబడిన “ఫణి జాతికి 
చెందినవాళ్ళే (ద్రావిడులని ఒక అభిప్రాయముంది. పశ్చిమ ఏషియాలో 
ఫోనీషియన్లు అనే జాతి వ్యాపారజాతిగా (క్రీపూ. 2000 నాటికి కన్పిస్తుంది. 
వాళ్ళు “ఫణి జాతి వాళ్ళే అని చారిత్రకుల అభి ప్రాయం. తమిళంలో 
“పణం” అంటు ధనమనే అర్ధముంది. తెలుగులో పణం పెట్టడం అని 
వాడుతున్నాం. మొత్తం మీద “దావిడ” “పేరుతో ఒక ప్రాచీన జాతి 
వుండేదని వాళ్ళు భాషా సంస్కృతులున్నవాళ్ళని తెలుస్తున్నది. ఆ “ద్రావిడ! 
పదమే దక్షిణభారత భాషలకు పేరుగా స్టిరపడింది. 


ద్రావిడ భాషలన్నీ ఒక మూలభాష నుంచి పుట్టాయని సోదరభాషలని ఆ 
భాషల మూల భాషకు “మూలద్రావిడ”మని పరిశోధకులు పేరు పెట్టారు. 
ఇరాన్‌ ఆష్టనిస్తానం పాకిస్తాన్‌ నేపాల్‌ నుంచి మొదలుకొని కన్యాకుమారి 
వరకూ ఆదివాసులైన జాతులు (ద్రావిడ భాషలను మాట్లాడే వాళ్ళున్నారని 
భాషాశాస్త్రజ్ఞులు గుర్తించారు. ద్రావిడులు భారతదేశంలోని మూలవాసులైన 
జనులా లేక బయటి నుంచి వచ్చిన వాళ్ళా అనే విషయంలో చారిత్రకులు 
ఏకాభిప్రాయానికి రాలేకుండా వున్నారు. అదేవిధంగా (ద్రావిడ భాషల [క్రమ 
పరిణామ చరిత్ర విషయంలోను పండితుల్లో అభిప్రాయం భేదముంది 
అనాగరిక ఆదివాసుల భాషలనుంచే ద్రావిడ భాష అభివృద్ధి చెంది 
(క్రమంగా తమిళం తెలుగు మొదలయిన సాహిత్య భాషలుగా రూపొందిందని 
కొందరంటారు. అట్టాకాక నాగరికులు గొప్పు సంస్కృతిగల జనులైన 
దావిడుల భాషయే క్రమంగా వివిధ సాహిత్య భాషలుగా, ఆదివాసుల 
భాషలుగా రూపొందిందని మరి కొందరంటారు. ఈ విధంగా (ద్రావిడ జాతి 
భాషల మూలం గురించి ప్రాచీనతను గురించి (కమ పరిణామాలను గురించి 
తేలని అభిప్రాయ భేదాలున్నాయి. మొత్తం మీద మూలద్రావిడ భాష 


ఆరంభం వ్‌ 


ఒకటి వుండేదని, తమిళం తెలుగు, కన్నడం, మలయాళం భాషలు ఇంకా 
ఆదివాసులు మాట్లాడే 70 కి పైగా భాషలు దానికి సంబంధించినవే అని 
అవన్నీ ద్రావిడ భాషా కుటుంబానికి చెందినవని అందరూ అంగీకరించిన 
వాదం. అయినా ఆంధ్రదేశంలో కొందరు పండితులు తెలుగు సంస్క లచే 
జన్యమే అని నిరూపించడానికి ప్రయత్నించారు. పోప్‌, టి.యం.శేషగిరి 
శాస్త్రి చిలుకూరి నారాయణరావు మొదలయిన పండితులు తెలుగు 
సంస్కృతం నుంచి పుట్టిందని వాదించారు. కోరాడ రామకృష్ణయ్య, 
వజ్ఞల చిన సీతారామస్వామి శాస్త్రి గంటిజోగి సోమయాజి మొదలయిన 
వాళ్ళు ద్రావిడ భాషావాదాన్ని అంగీకరించి తెలుగు మూలద్రావిడం నుంచి 
వచ్చిందని వివదించారు. 


మూల(దావిడ భాషా లక్షణాలను తమిళం ఎక్కువగా నిల్పుకుందని 
అంటారు. తెలుగు కన్నడ మలయాళ భాషలు ఎక్కువ సంస్క ఎకో 
భాషాసాహిత్యాలచేత (ప్రభావితమయ్యాయి. అన్నిటి కన్నా తమిళంలో 
ముందుగా సాహిత్య సృష్టి జరిగింది. |క్రీస్తుశకారంభం నుంచే తమిళంలో 
కావ్య రచన జరిగింది. శ్రీస్తుపూర్వమే జరిగిందని కొందరు పడితులంటారు. 
జైన బౌద్దులు సంస్క ఎ్రతభాష సంపర్కంతో తమిళభాషను సా హిత్యభాషగా 
రూపొందించారు. తమిళంలో సంస్కృత పదాలు చాలా తక్కువని కొందరి 
అభిపాయం కాని చాలొ సంస్క ఫో పదాలు తమిళం ధ్వని ఉచ్చారణలతో 
మారిపోయి భాషలో ఇమిడిపోయాయి. ఉదా. కు *పిచ్చో - సంస్కృత 
“భిక్ష” నుంచి వచ్చింది. భిక్షపతి అని శివునికి పేరు. అది తమిళంలో 
“పిచ్చాండార్‌” అయింది. తెలుగులో. “పిచ్చయ్య” అంటారు. తమిళంలో 
(పేక్షకులను “రసిగర్‌” అంటారు. అది సంస్క ఎత “రస్సీకో పదమే. 
తమిళంలో తొల్కాప్పియం వ్యాకరణం సంస్కృత ఐంద్రవ్యాకరణం ఆద 
ర్భంగా కూర్చబడిందంటారు. ఉత్తరభారతం నుంచి వచ్చిన అగస్త్యునితో 
తమిళ సాహిత్యచరిత్ర ఆరంభమౌతుంది. తమిళంలో భాష నుడికారం, 


é తెలుగు సాహిత్య చరిత్ర 


భావాలనొంపు, ప్రక్రియలు కొన్ని స్వతంత్రంగా రూపొందాయి. నిజమే 
కాని “దేశి"తో పొటు సంస్కృతం అంకే “మార్గ” పద్దతి కూడ తమిళంలో 
చాల చోటు చేసుకుంది. తెలుగులో సంస్కృత పదాలు చాలా చేరాయి. 
వొటి' ఉచ్చారణ మారకుండా మూల ఉచ్చారణ రూపంతోనే చేరాయి. 
అందువల్ల తమిళంలో కన్నా తెలుగులో సంస్కృతపదాలు మణిప్రవాళ 
రూపంగా కనిిస్తాయి. 


శాతవాహనరాజు- హాలుడు కూర్చిన గాథాసప్తశతిని బట్టి క్రీ.శ మొదటి 
శతాబ్దం నాటికే తెలుగుభాష వుందని _ తెలుస్తున్నది. క్రీపూ. 250 
నాటిదైన అమరావతి స్తూపం శిథిలాల్లో దొరికిన ఒక శిలాఫలకం మీద 
“నాగబు” పదం కన్పించింది. “నాగబు” లోని “బు” ప్రథమావిభక్తి ఏకవచన 
ప్రత్యయమని వేటూరి ప్రభాకర శాస్త్రిగారు అన్నారు. దాంతో తెలుగు భాష 
ఉనికి క్రీ.పూ. 3వ శతాబ్దానికి చేరుకుంది. బుగ్వేదొనికి చెందిన ఐతరేయ 
బ్రాహ్మణం (క్రీపూ. 1500) లో “ఆంధ్ర” జాతి పేరు వుంది. జాతి 
వున్నదం కు జాతికి ఒక భాష కూడా వుండి వుంటుంది. క్రీస్తుపూర్వం 
నుంచి వున్న ఆంధ్రజాతి, భాష క్రీశ. 6వ శతాబ్దం నుంచి శిలాశాసనాల్లోకి 
ఎక్కి కన్పిస్తున్నది. క్రీశ. 9వ శతాబ్దంలో సాహిత్య భాషగా ఏర్పడి క్రీశ. 
11వ శతాబ్దంలో కావ్యావతరణ జరిగింది. అటువంటి యుగ యుగాల 
తెలుగు సాహిత్య విశిష్టతను, సాహిత్య క్షేత్రంలో కృషివలురైన కవులను, 
వికసించిన (ప్రక్రియలను రాజకీయ సామాజిక నేపథ్యంలో ఈ “తెలుగు 
సాహిత్య చరిత్రలో పరిశీలించడం జరిగింది. 


x ఫె x 


ఆంధుల రాజకీయ సామాజిక చరిత శాతవాహన కాలం నుంచే 
లభిస్తున్నది. శాతవాహన రాజులు క్రీపూ. 225 నుంచి క్రీశ 225 


వరకు దక్షిణాపథాన్ని - దానిలో భాగమైన ఆం ధదేశాన్ని పొలించారు. 
(క్రీ లూ. 225 నాటికి పూర్వం ఆంధ్రుల వ. సామాజిక సొంస్క బ్రతిక 


సాహిత్య సేతు లను తెలుసుకోడానికి మనకు ఆధారాలేమి లేవు. 


od 


శాతవాహన వంశాన్ని పురాణాలు ఆంధ్రులని ఆంధ్రభృత్యులని చెప్పాయి. 


Poe 


శాతవాహన పదం పురాణాల్గొ లేడు. దాన్ని బట్ట శాతవాహనులు ఆంధ్రజూ 
వ్‌ 


క్‌ 


0 
tb 
అ 
౮ 
గ్‌ 
Cah 
శ 


| n=! ర్‌! 
9ధ్రజాతివా రైన ' భృత్యుంనో అర్ధం చెప్పుకో 


వచ్చును. పదో విధంగా వాళ్ళకు ఆం|దులతో సంబం జ. ఆంధదే 
సో pe Xe అర అం రం ఈద ఇ వారాల్ట శ మ స కళ కళ్ళ భి వ / మై 
కంలో నడిబొడ్డున వున్న విజయవాడకు. దగ్గర శ్రీకాకుళం వుంది. అక్కడ 


ఆంధ్రవిష్టువు దేవాలయం వుంది. ఒకవేళ నాతవాహన మూలప్పురుషుడే 
ఆంధవిష్టువుగా నెలిసాచేమో. అట్టా ఆయితే శాతవాహనుల రాజ్యారంభం 


A} 


కు_డే విజయవాడ గుంటూరు ప్రాంతాల్లో కఇషానదితారంలో జరిగి వాళ్ళ 
J గా ల 


రాజ్యం ఉత్తర పశ్చివు (పొంతొలకు విస్తరించిందని తర్వాత వాళ్ళ రాజధాని 


పో 


రి తెలుగు సాహిత్య చరిత్ర 


శ్రీకాకుళం నుంచి సైఠన్‌ ((పతిషానపురం)కు మారిందని చెప్పవచ్చును. 

శాతవాహన వంశం వాడైన సింధుకుడనే రాజు కాణ్యవంశంలో 
చివరివాడైన సుశర్మను ఇప్పుటి కరీంనగర్‌ జిల్లాలోని ధవళకట్ట దగ్గర 
అంతమొందించి స్వతంత్ర రాజ్యాన్ని స్లాపించాడని చారిత్రకులు నాణాల 
ఆధారంగా చెప్పున్నారు. శాతవాహనుడు అనే రాజు కొడుకు సింధుకుడు 
అని - ఆ సింధుకుడే సిముకుడని చారిత్రకుల అభ్మిపాయం. సిముకుడు 
స్థానిక నొయకుడైన నాగుల రాజు కూతురు నాగానికను తన కొడుకు 
శాతకర్ణి కిచ్చి పెళ్ళి చేసి రాజ్యసు స్టిరతను సాధించాడు. ఆంధ్రప్రాంతంలో 
ప్రాచీన కాలంలో నాగజాతి వుండేదని వాళ్ళ చిన్న చిన్న రాజ్యాలుండే 
వనడానికి ఆధారాలున్నాయి. నాగులతోపాటు యక్షరాక్షస సిద్ద విద్యాధర 
కిన్నరకింపురుష జాతులు పురాణాల్లో చెప్పబడినాయి. వాళ్ళు కూడా ఈ 
ప్రాంతాల్లో వుండవాళ్ళు. బుగ్వేదానికి చెందిన ఐతరేయబ్రాహ్మణంలో 
విశ్వామిత్రుడు తన మాట వినని కొడుకులను ఆంధ్రపుండ్ర శబర పుళింద 
మూతిబజాతులు - ఆర్యభూములకనతల నివసించే దస్యుల్లో కలిసిపొండని 
శపించినట్టుగా వుంది. ఈనాటి గోండులు కోయలు చెంచులు సవరలు 
మొదలయిన జాతులు వాళ్ళ వారసులై వుంటారు. వాళ్ళనే పురాణాలు 
నాగయక్షాది జాతులుగా చెప్పాయేమో. ఆదిమజాతులకు చెందిన (ప్రజలు 
వేలకొద్ది సంవత్సరాలుగా సంస్క ఎ్రతీకరణం చెందుతూ నాగరిక సమాజంలో 
చేరి పోతూనే వున్నారు. అయినా ఇంకా మారుమూల అరణ్యాల్లో ఆ 
జనులు ఇప్పటికీ గిరిజనులుగా మిగిలిపోయి వున్నారు. 


అనాది జాతుల్లో ఆంధ్రజాతి కూడా ఒకటని ఐతరేయబ్రాహ్మణం వల్ల 
తెలుస్తున్నది. "ఆంధ్రజాతిని, ఆ జాతి నివసించే భూములను పాలించడం 
చేతనే శాతవాహనులకు ఆంధ్రరాజులని పేరు వచ్చివుంటుంది. శాతవాహ 
నులు మొదట మగధరాజులకు సామంతులుగా వున్నారు. అందుచేత 


'ప్రాబ్నన్నయ యుగం 9 


ఆంధ” జాతిని - భూమినేలే భృత్యులు ఆ సామంతులైన రాజులనే అర్ధంలో 
శాతవాహనులను పురాణాలు ఆంధ్రభృత్యులని చెప్పి వుంటాయి. ' ప్రాచీన 
కొలంలో అనేక రాజులు రాజవంశాల వలనే శాతవాహనులు అంచెలంచెలుగా 
భారతదేశంలోకి ప్రవేశించిన ఇరానియన్‌ ఆర్యజాతికి చెందినవాళ్ళయి 
వుంటారు. ' ఇరానియనార్యులు ఆగ్న్యారాధకులు. అందుకే శాతవాహనులు 
యజ్ఞయాగాది కర్మలను అభిమానంతో అనుష్మించారు. అగ్నా్యరాధకులు 
తవు తము అభిరుచులననుసరించి బ్రాహ్మణ ధర్మాన్ని క్రాత్రధర్మాన్ని 
అనుసరించడం జరిగేది. అందుకే ప్రాచీన జాతుల్లో చాలా మందిని 
(బాహ్మణులా క్షత్రియులా అని స్పష్టంగా చెప్పడం క్రీష్టంగా వుంటుంది. శాత 
వాహనుల విషయంలోనూ అదే జరుగుతున్నది. శాతవాహనుల మూలం 
ఏదైనా (ప్రాంతీయమైన ఆదిమజాతులకు చెందిన నాయకులతో వైవాహిక 
సంబంధాలను పెట్టుకొని భారతీయతను సంతరించుకున్న వాళ్ళు. 


శాతవాహనరాజుల కాలంలో ఆంధ్రదేశంలో పల్లెలు పట్టణాలు సుస్టి 
రంగా ఏర్పడినాయి. పాడిపంటలతో పల్లెలు వర్తక వాణిజ్యాలతో పట్టణాలు 
సుసంపన్నంగా ప్రశాంత వాతావరణంతో వున్నాయని గాథాసప్తశతని బట్టి 
తెలుస్తున్నది. వ్యాపారులు దేశంలోని వివిధ ప్రాంతాలతో, విదేశాలతో వర్తకం 
చస వాళ్ళు. వాళ్ళు నకరములు, నిగమములనే పేరుతో సంఘాలుగా 
ఏర్పడ్డారు. -*నకరము” పదం నుంచే “నగరము” అనే పదం ఏర్పడి 
వుంటుంది. (గ్రామం “గ్రామణి' అనే అధికారి ఆధిపత్యంతో గ్రామపంచాయి 
తీల పాలనతో వుండేది. ప్రజలు సంపూర్ణ స్వేచ్చాస్వాతంత్రాలతో వుండే 
వొళ్ళు. శాతవాహనుల నాణాలు ఆంధ్రదేశంలో చాలా దొరికాయి. వాళ్ళు 
పీసం, పోటీను అనే మిశ్రలోహం నాణాలు కొద్దిగా దొరికాయి. బంగారు 
నాణాలు దొరకలేదు. కాని రోమన్‌ బంగారునాణాలు దొరకడం చేత 
ఆ కాలంలో విదేశాలతో ఎగుమతి దిగుమతి- వ్యాపారం బాగా సాగిందని 
చెప్పవచ్చును. 


5 తెలుగు సా హిత్య వరి, త 


శాతవాహన రాజులు స్వయంగా వైదిక కర్మ లనునుష్మిందినా అంతఃప్పు 
రస్త్రీలు వణీజులు బౌదడ్దాన్ని అభిమానించారు. సామాన్య (ప్రజల్లో బలులు 


Ap ట్‌ 3 
జాతరలతో కూడిన మతమొకటి వున్నా వాళ్ళలోకి కూడా బౌద్దమతం 
కొంతవరకు చొచ్చుకొని పోయింది. జొద్దమత (ప్రభావం వల్లనే ఆ కాలంతో 


దేవీదేవతల భక్తీమతం వికసించి వైదికమతం _ స్థానంలో ప్రవేశించడం 


(ప్రారంభమైంది. శైవం వైష్ణవం ఆ విధంగా వికసించి వ్యాపించిన మతాల, 
' శాతవాహనుల తర్వాత ఈనాటి నాగార్జున కొండ గుంటూరు ప్రాంతా 
లను ఇక్ష్వాకులు పాలించారు. అయోధ్య ఇక్ష్యాకువంశం వాళ్ళమని వాళ్ళు 
చెప్పుకున్నారు. వాళ్ళు మొదట శాతవాహనులకు సామంతులుగా వుండి 
శాతవాహనుల వినాశంతో స్వతంత్రులై క్రీ.శ. (225-300) మధ్యకాలంలో 
ఆంధ్రదేశాన్ని పాలించారు. శాతవాహనుల లాగానే ఇక్ష్యాకువంశంలో 
రాజులు వెదిక కర్మలను అభిమానించి అనుష్టించారు. అంతఃపుర స్త్రీలు 
అ hf ఇె్న హ్‌ 
బౌడ్దాన్ని అభిమానించారు. ఇక్ష్యాకులను పురాణాలు (శ్రీ పర్వతీయులని ఢీ 


| 


పర్వతీయాంధ్రులని చెప్తున్నాయి. శ్రీ శెలం పర్వత శేణులకు తీ పర్వతమని 


సేరున్నట్లు శాసనాధారాలు సొ హీత్యాధారాలున్నాయి. ఆంధ్రులు నివ 
ళ్‌ ర వ | నే జః , లో మ్‌ ఇ 
సించే శ్రీపర్వత (ప్రాంతాన్ని పాలించడం చేత వాళ్ళు శ్రీపర్వతీయులు ఢీ 


పర్వతీయాంధ్రులని పిలువబడివుంటారు. 


శాతవాహనుల కాలంలో "ప్రాకృత భాషకు పట్టం కట్టబడింది. శ్రొర్ర 
వాహనులు ఇక్ష్యాకులు తమ శాసనాలను ప్రాకృతంలో వేయించారు. 
నాణాల మీద పప్రొకృతమే నుంది. రాజభాష (ప్రాకృతం. శాతవాహనరాజులు 
ప్రొకృతకవుల నాదరించారు. అనేక ప్రాకృత కృతులీ కాలంలో వ్రాయ 
బడినాయి. * (ప్రాకృతం భాషా సాహిత్యాలకీ కౌలం స్వర్ణయుగం." “అదే 
కాలంలో ఉత్తరభారతంలో ఉజ్జయినిని పాలించిన విక్రమాదిత్యుడు అతని 
తర్వాత క్షత్రపులు సంస్కృత భాష నభిమానించారు. మొట్ట మొదటి 


'ప్రాబ్నన్నయ యుగం 11 


'* సంస్కృతశాసనం క్షత్రపరాజు వేయించాడు. క్రీపు పూ. మొదటి శతాబ్దంలో 
కాళిదాసు వంటి కవులు తమ సంస్క ఎతరచనలతో సంస్కృ ఎత స సాహిత్యంలో 
స్వర్ణయుగాన్ని సృష్టించారు. ఆ తరుణంలో డక క్షణంలో శాతవాహనులు 
(పాకృతాన్ని అభిమానించారు. ఆ కాలంలోనే తెలుగు మీ (పాక్సతభాషా 
(ప్రభావం బాగా పడివుంటుంది. శాతవాహనుల పాలనలో ఈనాటి మహారాష్ట్ర 
ప్రాంతం కూడా వుంది. కాబట్ట ద్రావిడభాషలైన తెలుగు కన్నడభాషల 
(ప్రభావం మహారాష్ట్ర Pe మీద పడింది. ఆ ప్రభావం ఈనాటి 
వమరాఠిభాషలోను కన్విస్తున్నది. ' మహారాష్టులు పంచద్రావిడుల్లో ఒక కరుగా " 


పరిగణింపబడడానికి ఆనాటి ప్రభావ వమే కారణం కావచ్చును. 


' శాతవాహనరాజుల్లో కుంతల శాతకర్ణి (క్రీపూ. ,, 386-30) గొప్ప 
'ప్రాకృత్తాభివూని. అతని ఆస్థానంలోనే “బృహత్కథ” అనే గొప్పు (ప్రోకృత 
కథాకావ్యాన్ని వ్రాసిన “గుణాఢ్యుడు' వున్నాడు. బృహత్కథ _భారతరామా 
యణాల పక్కన గౌరవం పొందిన కావ్యం. అది ఇప్పుడు దొరకడం లేదు. 
దాని సంస్క ఎ్రతానువాదాలున్నాయి. దానిలోని కథలు సంస్కృ ఎతీకొవ్య 
నాటకాలకు ఇతివృత్తాలయ్యాయి. బృహత్కథను క్రీశ ర్హివ శలో 
బుధస్వామి, (క్రీశ. 10 వ శలో క్రేమేంద్రుడు, క్రీశ, 12వ శలో 
సోమదేవ సూరి సంస్క ఎతీకరించారు. “పెరుంగదై" పేరుతో బృషత్కథ 
ప్రాచీనకాలంలో నే తమిళంలోకి అనువదింపబడింది. బృహత్క థలోని ఇట 
వృత్తం ఆధారంగా తెలుగులో ; (క్రీశ. 1500 'ప్రాంతంవాడైన నారనసూరన 

"“ఉదయనోదయంి” కథాకావ్యం ' en అది ఇప్పటికీ అముద్రితంగానే 
వుంది. 


శాతవాహనరాజుల్లో హాలుడు (క్రీశ. 19-24) మరో (ప్రాకృతాభిమాని. 
హాలుడు స్వయంగా కవి. అతనికి కవివత్సలుడని క్రీర్తివుంది. దాదొప్పు 
' 350 మంది కవుల, కవయిత్రుల గాథలను, స్వయంగా తాను వ్రాసిన 


సం తలుగు సాహిత్య చరిత్ర 


గాథలను ఏరుకొని హాలుడు “గాథాసప్త శతోని కూర్చాడు. ప్రాకృత 
పద్యానికి “గాథ” అని పేరు. దానిలో 700 గాథలున్నాయి. అందుకే దాని 
"పేరు “గాథాసప్తశతి”. హాలునిపేర దీన్ని “హాల గాథాసప్తశతి” అని కూడా 
అంటారు. కొండవీడునేలిన పెదకోమటి వేమారెడ్డి “సప్తశతీసారటీక” 
పేరుతో గాథాసప్తశతిలోని నూరుగాథలను ఎన్నుకొని టీకను వ్రాసాడు. 
అతని ఆస్థానంలో వున్న శ్రీనాథుడు “శాలివాహన సప్తశతి” "పేరుతో 
“నూనూగు మీసాలనూత్నయవ్వనం”లో గాథాసప్తశతిని తెనిగించాడు. కాని 
అది దొరకడం లేదు. 


హాలుని “గాథాసప్తశతి”ని అనుకరిస్తూ అనుసరిస్తూ సంస్కృతంలో 
ఆర్యాసప్తశతి, అమరుకశతకం 'వంటి రసవంతమైన ముక్తకకావ్యాలు 
వచ్చాయి. గాథాసప్తశతిలో సమకాలికసమాజం ముఖ్యంగా పల్లెల్లోని కర్షక 
జీవితం (ప్రకృతి (ప్రజాసంస్కృతి ప్రతిఫలించింది. “అమృతమ్‌ ప్రాకృత 
కొవ్యమ్‌” అనే ఉక్తి గాథాసప్తశతి వల్లనే వచ్చిందంటారు. సంస్క ఎతంలోనే 
కొక తమిళంలో కూడా మూడవ సంగమయుగంలో “అగనానూరు పురనా 
నూరు, తిరుక్కురళ్‌ ” వంటి పద్యసంకలనకావ్యాలు గాథాసప్తశతిని పోలినయి 
వచ్చాయి. పురనానూరులో వివిధ వర్ణాలకు వృత్తులకు చెందిన కవుల 
కవితలున్నాయట. ఈ సంకలన కావ్యాల్లో సమకాలిక తమిళ సమాజం బాగా 
ప్రతిబింబించింది. అటువంటి ముక్తక కావ్యాలు తెలుగులో శతకప్రక్రియ 
తప్పు వేరే రాలేదు. 


" హాలుని ఆస్థానంలో వున్న కుతూహలుడనే కవి “లీలావతి” అనే 
ప్రొకృతకావ్యాన్ని (వ్రాసాడు.' హాలుడు _సింహళరాకుమారిని వివాహమాడే 
కథ దీనిలో వుంది. అటువంటి రాజుల వివాహవిలాసాన్ని వర్ణించే పరి 
ణయకావ్యాలు ఒక ప్రక్రియగా సంస్కృతంలోను తమిళంలోను వచ్చాయి. 
తెలుగులో దక్షిణాంధ్రయుగంలో రాజుల. వివాహాలను వర్ణిస్తూ కావ్యాలు 


ప్రాబ్నన్నయ యుగం 13 


యక్ష గానాలు చాలా (పవాయబడినాయి. 


కుంతల శాతకర్ణి (ప్రాకృత సేమి. అతనికి సంస్కృతం రాదు. అతని 
రాణి సంస్కృతజ్ఞరాలు. ఒక రోజు ఇద్దరు జల క్రీడలు చేస్తుండగా రాజు 
రాణిని నీళ్ళతో కొట్టాడు. అప్పుడామె “రాజన్‌ ! మోదకైస్తాడయ” అన్నది 
రాజు సంస్కృతం రాకపోవడంతో తప్పుగా అర్ధం చేసుకొని “మోదకై' 
అంటు లడ్లూలనుకొని లడ్డూలను తెప్పించి ఆమె "పెకి విసిరాడు. రాణి 
అన్నమాటలకు మా + ఉదశైః = మోదకైః తాడయ - అంటే - గీ 
కొట్టవద్దు” అని అర్ధం. రాజు అజ్ఞానానికి రాణి నవ్వింది. రాజు కోపంతో 
వెళ్ళిపోయి పండితులను పిల్చి తనను సంస్క ఎ చేయమని అడి 
గాడు. అప్పుడు ఆస్థానపండితుడు గుణాఢ్యుడు “రాజును ఆరు సంవత్సరాల్లో 
సంస్కృతజ్ఞనిగా చేస్తాననగా రాజాస్థానంలోని మరో పండితుడు శర్వవర్మ 
రాజును ఆరు నెలల్లో చేస్తానని అన్నాడు. ఒక వేళ శర్వవర్మ అట్టా 
చేయగలిగితే తాను సంస్క ఎతం (ప్రాకృతం దేశభాషలు = మూడు భాషలను 
పరిత్యజిస్తానని గుణాఢ్యుడన్నాడు. శర్వవర్మ ప్రత్యేకంగా కాతంత్రమనే 
వ్యాకరణాన్ని (వాసి రాజును తాను అన్నట్లుగానే ఆరు నెలల్లో సంస్క స్ట 
తజ్ఞునిగా చేసాడు. అప్పుడు గుణాఢ్యుడు తన ప్రతిజ్ఞ ప్రకారం మూడు 
భాషలనొదిలేసాడు. అందుకే అతడు ఈ మూడు భాషలు కాక మరో భాష - 
సైశాచీప్రాకృతంలో బృహత్కథను వ్రాసాడు. పైశాచీభాష పిశాచాల భాష 
కాదు. అది వింధ్యప్రాంతాల్లో సామాన్యజనులు మాట్లాడుకునే భాష. దాన్నే 
గుణాధ్యడ్లు తన కావ్యభాషగా ఎన్నుకున్నాడు. గుణాఢ్యుడు పరిత్యజిస్తానన్న 
మూడు భాషల్లో “దేశభాష” అన్నది దేశీయులైన ప్రజల భాష అని అది 
తెలుగుభాష అని పండితుల అభిప్రాయం. దాన్ని బట్టి దేశభాష తెలుగు 
ఉనికి తెలుస్తున్నది. హాలుని గాథాస్తపశతి (క్రీ.శ. 1వ శతాబ్దం) లోని 
గాథల్లో కొన్ని తెలుగు పదాలు చోటు చేసుకున్నాయి. ఉదా. పిల్ల (పీలుఆ) 
అత్త, అక్క, అమ్మి, పత్తి (ఫలహి), పొట్ట, కరణి, అద్దం, సంది, కంటె, 


14 తెలుగు సాహిత్య చరిత్ర 


చట్టన (వటు అం), పారాణి (పాఆర్యాణ, పున్నమి (పుణ్ణిమ) మొహము 
- మొదలయిన పదాలు తెలుగు భాష ఉనికిని (ధువపరుస్తున్నాయి. 


శాతవాహనరాజు గౌతమీపుత్ర శాతకర్ణి (క్రీ.శ, 78-102) కొన్ని 
నాణాల మీద 'రెండుభాషలున్నాయి. ఒక భాష (పాక్సతంకాగా మరోభాష 
దేశి, “గోతమి పుతస సిరి సతకణీస” అన్నది ప్రాకృతం. “గోతమి మగకు 
తీరుహతకణీ” అన్నది దేశి. 'స్య' అనే సంస్కృత షష్మీ విభక్తిపత్యయం 
ప్రాకృతంలో “పుతస, సతకణిస” అని 'సోగా మారింది. దేశిలో కు’ 
అనే షష్టీవిభక్తి ప్రత్యయం వుంది. అది తెలుగుభాషా ప్రత్యయమే. 'మగి 
అంట కొడుకు అని అర్థం, తమిళ కన్నడంలో వలెనే తెలుగులోను ''మగి 
అంటె కొడుకనే అర్హముండేదేమో. ఇప్పుడు మగవాడు ా మగాడు, 
మొగుడు అనే అర్జాలు మిగిలాయి. ఇక్ష్యాకుల (ప్రాకృత శాసనాల్లో 'తలవరి 
అనే బిరుదం కన్పిస్తున్నది. తలవర తెలుగు పదం ఇప్పుడది '“తలారిగా 
రూపొంతరం చెందింది. 


"పై ఆధారాలను బట్టి తెలుగుభాష ఉనికి బయట పడగా ఇక్షాకుల 
తర్వాత ఆంధ్రదేశాన్ని పాలించిన పల్లవ, బృహత్సలాయన, శాలంకాయన, 
ఆనందగోత్రజుల, విష్ణుకుండినుల శాసనాల్లో కోన్ని (గ్రామాల పేర్లు వ్యక్తుల 
పేర్లు తెలుగు భాషలో వున్నయి కన్పించి తెలుగుభాష (పజల వ్యవహారంలో 
వున్నదనే సత్యాన్ని బలపరుస్తున్నాయి. 


ఇక్ష్వాకులు బలహీనులైన తర్వాత ధాన్యకటకం రాజధానిగా పల్నాడు 
ప్రాంతంలో పల్లవులు తలెత్తారు. క్రీశ. ౩ వ శ. ఉత్తరార్హం నుంచి 
క్రీశ 5వ శతాబ్దాంతం వరకు వాళ్ళు పల్నాడును పాలించి, తర్వాత 
కాంచీపురానికి రాజధానిని మార్చుకొని మహాసామ్రాజ్యాన్ని నిర్మించారు. 
పల్లవులు పల్నాడులో పుట్టి “పెరిగినవాళ్ళని పల్లవుల జన్మస్థలం కాబట్టి 


లా 


ఉందె 


ఫ్‌ సాద 
స్ప త 


టి 
దు నుంచి చె 


కర్వా 
స, 


ల్‌ 
౫ 


పదం 


నుంచి 
లైన 


క:తయులొ 


(రాధకు 
లు 


x 


a 
వాళ్ళు 


1 


నారతం 
సాం 


{ 


క 
మ. లనే ఆ 


శే 


ళా 


1 


a 
మ 

న 
అం 


స 
శ్రీక్‌ ఆగ 
ప 


ర్న 


న 
లని చార్యితకులంటారు. 


«rs 


ew 


OU 
ప 


వచ్చిన వా? “నే వాదముంది. 


ఇరానియనా 


పె లే 7 ఇ 
Gs yg 
శ్‌ ల్ల 
te గే వి 
గనె క 
BB oe a 
డ్రి 
lo 5 క pd 
వో ce ys 
లే 
“గీ 
qd 4 b 2, 
9 సాతి © 
mil 2 గ్గ ట్‌ 
గి £ (గ్ర, స 
2 Wo 
సీ = m3 1 
a2 SpE 
LO Cop 
ర, hb 
ve Wb 
bh 8 toe 
5 2h 
(న Ee క్ల 
శ్‌ స 9 స్ట 
షి 0 # 
aR 
[౦ 
2 4 fa 
3 2 0 
గల స్త్‌ తా 
మ. 
న 160 


కును తొము 


ఆః ౧ 
Cr 


వివాహసంబంధాలుండేయి. 
సల్ల 


హం లొ 

యనార్యులే. 

క్షతపావనులే కొంకణ దేశం వచ్చి 
లు 


లా 
ఛో 


ణవరాలో 


క్యా, 
పులు ఇరా 


ఆ 
of 


రెం 


తం చు క, a 
(తపావనులమని చెప్పుకున్నారు. 


(aa 


యిం 
వంచిన కత 


చీన కాలంలో క్షతియబా 


ళా 


పా 


అ 
క్ర 


| 


wm 4 
3 fs 
A 
FF 
కప్‌ 
ళు 
జ స 
msn T 
nn & 8 
bE: 
ge A 
స, 
ర 0 2 
3 8 
4 fh అ 
hd 7 
a 
ల్లో గ్‌ 


[త్రపరాజు (క్రీశ. 150లో 


క 
ల 


గుజరాతులోని గిర్నారులో రుద్రడామనుడనే 


శ 


16 తెలుగు సొ హిత్య చరిత్ర 


1 వేయించిన శాసనం సంస్క ఎతశాసనాల్లో మొట్టమొదటిది. ఆ శాసనంలో 
సౌరాష్ట్రానికి రాజ్యపాలుడుగా పహ్హవుడైన సువిశాఖుని ప్రసక్తి వుంది. దాన్ని 
బట్టి పహ్హవులు ఉత్తరభారతంలో రాజోద్యోగులుగా వుండి క్రమంగా దక్షిణా 
నికి వచ్చి రాజ్యాన్ని సాపించారేమో. పహన శబమే పలవగా మారి వాళ్ళ 
దు ణు య 0 
వంశనామమైవుంటుంది. పల్లవులు మొదట బౌద్దమతాన్ని అభిమానించారు. 
తర్వాత పౌరాణిక హిందూమతంలోని శ్రైవవైష్తవమతాలను అభిమానించారు. 
అందుకేనేమో పల్లవుల మొదటి శాసనాలు ప్రాకృతంలోను తర్వాత 


శాసనాలు సంస్క ఎతంలోను వున్నాయి. 


కృష్ణానది దక్షిణతీర (ప్రాంతంలో పల్లవులు పాలిస్తున్న కాలంలో 
ఉత్తర తీరప్రాంతంలో బృహత్సలాయనులు కోడూరు రాజధానిగా (క్రీ.శ. 
300-325) పాలించారు... వాళ్ళు పౌరాణిక హిందుమతాన్ని ముఖ్యంగా 
శవాన్ని అభిమానించారు. వాళ్ళ రాజ్యంలో బౌద్దం శ్రీణదశలో వుంది. 


బృహత్సలాయనుల తర్వాత వేంగీపురం రాజధానిగా శాలంకాయనులు 
వేంగీరాజ్యాన్ని (క్రీశ 300-480) పాలించారు. వాళ్ళ శాసనాలు 
దొరికాయి. వాటిల్లో ,ప్రాచీనమైయి ప్రాకృతంలోను అర్యాచీనమైనయి 
ర్‌ సంస్క ఎతంలోను వున్నాయి. శాలంకాయనులు మొదట బైదికము 
తాన్ని అభిమానించి అశ్వమేధం చేసారు. తర్వాత పరమమాహేశ్వరులు. 
భాగవతులయినారు. బౌద్దమతమున్నా అభిమానం చూపారు. బర్మాలో 
బౌద్దముతవ్యా ష్తికి మొదటి నందివర్మ కారణమంటారు. 


శాలంకాయనులకు సమకాలికులుగా కృష్ణానది దక్షిణప్రాంతాన్ని (కర్మ 
రాష్ట్రాన్ని) ఆనందగోత్రజులు పాలించారు. వాళ్ళ 3 శాసనాల్లో ఒక్కటి 
(ప్రాకృతంలో ఒకటి సంస్కృతంలో మరొకటి ప్రాకృత సంస్క తమిశ్రతంగా 
వున్నాయి. దాన్ని బట్టి క్రమంగా ప్రాకృతం తన ప్రాధాన్యాన్ని కోల్పోయి 


'ప్రాబ్నన్నయ యుగం 17 


దాని స్థానంలో సంస్కృతం (ప్రాధాన్యాన్ని సంపొదిస్తున్నదని తెలుస్తున్నది. 

బౌద్దమతం న్రీణించిన కొద్ది ప్రాకృతం వాదుక తగ్గిపో యి సంస్క (తభాష 

వ్యాస్తే అధికం అయింది. బౌదమతం సరన (క్రమంగా పౌరాణిక 
ధ్‌ హా 


శెవవెషవ మతాలు ఆదరణలోకి వచ్చాయి. 
ర దరె 


శాతవాహనుల తర్వాత చే లా జాతా నిర్మించి దక్షిణా 
పథపతులుగా పేరు పొందినవాళ్ళు విష్ణుకుండినులు. క్రీశ. 420-612 
మధ్యకాలంలో పాలించారు. వీళ్ళు ‘ssa శ్రీపర్వత స్వామి పాదానుధ్యా 
తస్య” అని చెప్పుకున్నదాన్ని బట్ట శైవాభిమానులని తెలుస్తున్నది. ఇక్ష్యానముల 
కాలం వరకు (శ్రీపర్వతం బౌద్ధమతానికి కేంద్రంగా వుండి. క్రమంగా శ్రీ 
పర్వత (శేణిలోని శ్రీ శైలం విష్ణుకుండినుల నొటికి మల్లన పేరుతో శివుడు 
వెలసిన క్షేతంగా ప్రసిద్ధి చెందింది. 


ఇక్ష్వాకుల కాలంలో శ్రీపర్వతం అంట ఈనాటి నాగార్జునకొండ 
(ప్రాంతం గొప్ప బౌద్ధ క్షేత్రంగా ప్రసిద్ధి కెకి కంది. అక్కడే ఇక్హ్యాకుల రాజధాని 
విజయపురి వెలిసింది. అక్కడి సంఘారామాలను చైనా సింహళం మలయా 
గాంధార మొదలయిన దేశాల నుంచి భిక్షకులు వచ్చి దర్శించేవాళ్ళు, 
అక్కడ బొద్దవిశ్వ విద్యాలయంలో విద్యలనభ్య సించే వాళ్ళు. అక్కడనే 
శాతవాహన రాజు యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంలో (కీ.శ. 174-203) 
ప్రసిద్ధ బౌడ్దాచార్యుడు వన క నివసించాడు. అతని అండదండలతో 
అక్కడ ఘహాయానశాఖ వర్డిల్లింది.  హీనయానశాఖలో బుద్దుని పాదాలను 
మాత్రం పూజిస్తారు. మహాయానశాఖలో బుద్దుడు భగవదవతారంగా 
భావింపబడి పూజలనందుకున్నాడు. మహాయానశాఖలోనే బౌద్ద గ్‌ల్పకళ 
బుద్దుని మూర్తుల రూపకల్పనతో బాగా వికసించింది. మహాయానశాఖ 
ప్రభావంతోనే భగవ(త్రేమ భక్తి పూజలతో కూడిన శివవిష్ణువులను పూజించే 
భక్తిమతం వర్టిల్లింది. బౌద్దమతక్షీ ణించడంతో అనేక బౌద్ద క్షేత్రాలు ఇక్ష్యాకుల 


18 తెలుగు సా హిత్య చరిత్ర 


తర్వాత క్రమంగా శైవవైష్ణవ క్షేత్రాలుగా మారాయి. శివ విష్ణుపూజలతో 
కూడిన పౌరాణిక హిందూమతం వికసించింది. దేవతార్చన విధులను 
ఉత్సవాదులను వివరించే వైఖానస పాంచరాత్రాలు మొదలయిన 18 
వరకు ఆగను (గ్రంథాలు ఆ కాలంలోనే సంస్క తంలో (వాయబడినాయి. 
బౌద్దజైన (శమణులకు సన్యాసులకు ఇచ్చే భక్తి గౌరవాలకు పౌరాణిక 
హిందూమతంలో బ్రాహ్మణులు పాత్రులయినారు. భక్తితోపాటు (బాహ్మణ 
భక్తీ హిందూమతంలో భాగంగా ప్రవర్ధిల్లింది. . 


ఆంధ్రదేశంలో బౌద్దం (క్రీశ, 3,4 శతాబ్దాల వరకు ఆదరణను 
పొంధింది. నాగార్జునుడు బుద్రపాలితుడు, ఆర్యదేవుడు, భావవివేకుడు, 
దిజ్నాగుడు మొదలైన బౌద్దాచార్యులు (ప్రపంచ ప్రఖ్యాతి పొందినవాళ్ళు ఇక్కడ 
నివసించారు. వాళ్ళు బుద్దుని పూర్వవతారాలుగా' బోధిసత్తు వ్రలుగా ప్రసిద్ధి 
చెందారు. వాళ్ళందరూ కూడా సంస్క ఎకో భాషలోనే తను బౌద్దదార్శనిక 
(గ్రంథాలను రచించారు. అంతే (క్రీశ. 3,4 శతాబ్దాల నాటికి (పొకృతం 
బౌద్దుల అభిమానానికి కూడా దూరమైంది. వాళ్ళు కూడా హిందూ 
ఆచార్యులతో శాస్త్రచర్భల కోసం శాస్త్రరచనలకోసం సంస్క తాన్నే స్వీక 
రించవలసి వచ్చింది. అంతేగాక (పజల వాడుక భాష (ప్రాకృతం మార్పుచెంది 
(క్రమంగా వివిధ అపభంశభాషలు వ్యాప్తిలోకి వచ్చాయి. అపభ్రంశభాషలు 
ప్రాంతీయభేదాలతో 27 వరకున్నాయి. వాటిల్లో కార్గాట, కాంచ్య, ద్రావిడాది 
భేదాలు కూడా వున్నాయి. ఈ అపభంశ భాషల్లోనే ఉత్తరభారతంలో 
బౌద్ద సిద్దులు తమ రచనలు చేసారు. అటువంటి తరుణంలో, అందరికి 
అర్థమయ్యే ఒక ప్రామాణిక భాషగా సంస్క ఎతానికి ఎక్కువ గుర్తింపు వచ్చి 
(ప్రాధాన్యతను పొందింది. శాస్త్రభాషగా సంస్క ఎతానికి గుర్తింపు వచ్చింది. 
జైన బౌద్దులు కూడా దాన్ని స్వీకరించవలసి వచ్చింది. విష్ణుకుండినులు 
అశ్వమేధం నరమేధం వంటి వైదిక క్రతువులను కూడా అనుష్టించారు. 
కాని అప్పటికే వైదిక క్రతువులు అర్హవిహీనమై అర్చనలతో కూడిన పౌరాణి 


'ప్రాబ్నన్నయ యుగం ly 


కమతమే (పాముఖ్యంలోకి వచ్చింది. విష్ణుకుండినుల కాలంలో బెజవాడ 
దగ్గర ' ఇంద్రకీలాద్రి, ఉండవల్లి, మొగలాజపురం మొదలైన హిందూదేవతల 
శెల్ఫాలలో కూడిన అనేక గుహాలయాల నిర్మాణాలు జరిగాయి. ఆ కాలం 
లోనే బౌద్ద పంచారామాలు హిందూ క్షేత్రాలుగా మారాయి. చేజెర్లలోని 
కపోతేశ్వరాలాయం శెవక్షేతంగా మారింది. భీమారామం, అమరారామం, 
శ్రీపర్వతం, మొదలయిన బౌద్దక్షే క్షతాలు శై శెవకే క్ష్నాత్రాలుగామారి తర్వాత శై శైవ 
భక్తి ఉద్యమాలకు కేం ద్రాలయ్యాయి. 


విష్ణుకుండినులు సంస్క ఎతాభిమానులు వాళ్ళ శాసనాలన్నీ సంస్క 3 
తంలోనే వున్నాయి. వాళ్ళకాలంతో ఆంధ్రదేశంలో సంస్కృత కవులుండి 
వుంటారు. ఆ వంశంలోని మూడవ మాధవవర్మకు 546-611 కు జనాశ 
యుడనే బిరుదముంది. గుణస్యామి రచించిన “జనాశయ ఛందోవిచ్చితి” 
అనే సంస్క ఖే ఛందో[గంథం అతని పేరు మీదనే (వాయబడిందని 
పండితులు అభిప్రాయం. దానిలో సంస్కృత ఛందస్సులతొ పాటు “శీర్షకం” 
పేరుతో సీ ఎసపద్యం ఇంకా గీతపద్వాలు వివరింపబడినాయి. దాన్ని. బట్టి 
అప్పటికి దేశి ఛందస్సులు వ్యాప్తిలో వున్నాయని చెప్పవచ్చును. 


శాతవాహనులు ఇక్ష్వాకుల కాలంలోనే అంటె క్రీశ 3,4 శతాబ్దాల 
వరకు తెలుగు భాష (పాకృత (ప్రభావానికి గురయింది. ఆ తర్యాత 
సంస్క ఎత ప్రభావంతో తెలుగు భాష సాహిత్యభాషగా రూపొందింది. తెలుగు 
మీద 'ప్రాక్సృతప్రభావం ఈనాడు అంతగా అంచనాకు రావడం లేదు. 
కాని బాగా పరిశీలిస్తే ఈనాడు మనం _ దేశ్యమనకునే పదజాలమెంతో 
ప్రాకృతం నుంచి వచ్చి చేరిందిగా గుర్తించవచ్చును. ఉదా.కు “బ్రాహ్మణ” 
సంస్కృత పదం “పాజమణ” గా వికృతి చెంది తెలుగులో పాజగా 
మాత్రమే మిగిలింది. తమిళంలో “బాజమణ” అని వుంది. తెలుగులో 
“డు” పుంలింగ ఏకవచన ప్రత్యయాన్ని చేర్చి “పాఅడు” అని కూడా 


20 


తెలుగు సా హిత్య చరిత్ర 


వాడబడింది. ఆ విధంగా సంస్కతపదాలు వికృతి పొంది తెలుగులో 
ప్రవేశించమే కాక ఎన్నో ప్రాకృత పదాలు, వికృతి పొందిన (ప్రొక్సత పదాలు 


తెలుగులో చేరాయి. 


గర్హభః నా 
త్రీక లా 
£3 


కటు! ఆలా 


శబర లాలా 
శృశానం ఆజా 
పార్థమి ద 
ఆ(గహం స 
అపూపం ----౫ 
ఆమ స 
అస్త ల 

బ్నుబాం న 


అంగుళలీయం ----౫ 


హంస = 
రాజు జా 
రత్న — 
స్తావకః 3 
మృత్తిః సా 


ఉస్ట్ర > 


పర్వతం చలా 


ఉదాహరణకు 
గడహో 
Ce 

తిక్క ——— 
కారో 

వంకో 
కళ్లేరో 
సొక్కా, సుక్క 


> 





> 





> 





> 





సోయి 
పుప్ప 
అందం 
పాట 
సవర 
మసాణం 
పున్నమి 
అక్కసు 
అప్పు 
అమ 
వ 
ఉంగరం 
అంచ 
రావు 
రవుణ 
థువఓ 
మట్ట 
ఉట్టి అలా 
పొడా 


> 





పా 








> 


> 





> 











> 








> 


> 





> 








> 


స 








> 





> 


> 





> 








> 





> 


గాడిద 

తిక్క 

కారం 

వంక, వంకర 

గన్నేరు 

wr 

సొక్కి, చిక్కి పోవడం 
సోయి 

పువ్వు, పూవు,పూ 
అందం 

పొట 

సవర 

మశాణం 

పున్నమి 

అక్కసు 

అప్ప 

ఆవ (కాయ) 
నెయ్యం నేయి, నెయ్యి 
ఉంగరం 

అంచ 

రావు, రాయ(డు), రాయు(డు) 
రవంణ, రనుణ 
తువ్వాయి 

మట్టి 

ఒంట 

పాడు (ఊర్ల పేర చివర) 
(కన్పించే పాడు’ ఇదే) 


'ప్రాబ్నన్నయ యుగం 





ఆశ్చర్యం > 
ఆశ్చర్యం ఎప 
వృద్ధిః ఆసా 
స్మశ్రు అజా 
అరణం ఆనా 
పయూషం ---౫ 
ఆత్మా అమా 
(పతిపత్‌ 
అప్పరాః > 
ఆర్హ్రకం 
శుల్కః అనై 


> 





> 





జె 


> 





శుభం 
గర్తః —ా 
శృంఖలం ఎను 
వములినం ----౫ 
ఆర్య — 
భోజనం ---ా 
అగ్ని నా 
అంగారక = 
గేహం —-ా 
సంస్క ఎతం ఆసా 


అజ ——౫ 
ము 
మృత్యు 
సొనం ---౫ 
[= 


> 





(నా దగ్గర అనడానికి తెలంగాణాలో. నాతాన 


చిక్కణం న 
నిర్మలం అపా 





అచ్చెరువు 
అక్కజం 
ఉడి 
(ఈ 
మంసు 


> 





> 





> 





> 





అప్పునం 
శేఉసం 
త్రో 
పడివఆ 
అచ్చరఆ 
అలమ్‌ 
య 
సుంగో 
భాయి 
సుబ్బరం 
గటు 
ఉం 
సంకలం 
మయిలమ్‌ . 


> 


> 





> 





> 





> 





> 





> 





> 





మై 





> 





> 








అజ 
es 
భోణం 


అగి 
* 


> 





> 





> 





ఇంగలం 
గేము 
సక్కజఒ 


> 





> 





> 





ఆల 
మిత్తి 
తాలం 


> 





> 








చిక్కణం 
నిమ్మళం 








> 


> 


> 


> 


21 


అచ్చెరువు 
అక్కజం 
ఒడ్డి, వడ్డి 
మస మీసత 
అప్పగింత 
పాయసం 
అత్త 
పాడ్యమి 
అచ్చర 
సుంకం 
దాయి 
సుబ్బరం 
గుంట 

సం కెళ్ళు 
మైల 

అయ్య 
బోనం 

అగ్గి 
ఇంగలం 
గేము 
సక్క, సక్కన, సక్కగా, 
చక్కన, చక్కగా 
ఆన, ఆనతి 
మిత్తి 

తాన, తలం 


అని వాడుతారు) 


చిక్కన | చిక్కగా 
నిమ్మలం 


29 తెలుగు సాహిత్య చరిత్ర 


(మెల్లగా అనడానికి నిమ్మలంగా అని తెలంగాణాలో లాడుతారు) 
౧3 


> ఉత్త (ది) 
> ఒడ, ఒడమాన 
యె G 





ఫ్‌ ష్‌ 
రిక్త > ఉత్త 


వర్థమాన ూూ  వడ్డెమాన, ఒడ్జెమాన 
(వరంగల్‌ దగ్గర వర్గ్షమానపలైకు ఒడైెపలి అని పేరు) 
Va య 0 GM 














సర్పం ---౫ సప్పం > పామ్‌ -ా పాము 
తీటా సిరి > సిరి, సిరులు 


ఇట్లా ఎన్నో పదాలు (ప్రాకృతం నుంచి తెలుగులో చేరాయి. బూచి, 
చిక్కన, అల్లం, చక్కన, అప్పగింత ఒంట - వంటి పదాలెన్నో దేశ్యాలుగా 
భావింపబడ్తున్నాయి. చాలా పదాలు అదే అర్థంలో వున్నా కొన్ని పదాలకు 
అర్జభేదం కలిగింది. 


ప్రాకృత భాషలోని ధ్వనులు, ఉచ్చారణలు కూడా తెలుగులో ప్రవేశిం 
చాయి, *న,లో స్థానంలో 'ణ, ళీ పలకడం. ఉదా. ఆనతి -ా ఆణతి, 
అన్న ఈా అల్ణ, వినియన ా వినియణ, ఏలుచు ా ఏళుచు, ఏలూరు 
-ా ఏళూరు. 


తెలుగులో కన్పించే దంత్యచజలు ఇతర ద్రావిడ భాషల్లొ లేవు. మహా 
రాష్ట్ర ప్రాకృతంలో దంత్యచజలు వుండి మరాఠీలోకి వచ్చాయి. మరాఠీలో 
దంత్య చజల ప్రయోగం ఇప్పటికీ చాల ఎక్కువ. తెలుగులో ఇప్పుడు దంత్య 
చజలు నశిస్తున్నాయి కాని మొన్నటి వరకు దంత్య చజలు విస్త్రృతంగా 
వుండేయి. ఇప్పటికి వర్ణమాలను నేర్పేటప్పుడు వాటిని నేర్పుతున్నారు. 


తెలుగులో వాడు, అతడు, రవణ మొదలయిన పదాల్లో అనునాసి 
కోచ్చారణ చాల 'ప్రచలితంగా వుండేది. అనునాసికోచ్చారణకు చిహ్నంగా 


'ప్రాబ్బన్నయ యుగం 23 


అరసున్నాను వాసేవాళ్ళు. ప్రాచీన శాసనాల్లో అరసున్న వ్రాయడం 
కష్టం కావడం చేతనేమో అరసున్న స్థానంలో అనుస్యారాన్నే చెక్కేవాళ్ళు. 
కాని అనుస్యారం వుండవలసిన చోట తర్వాత వర్షాన్ని ద్విత్త్యంగా 
వ్రాసేవాళ్ళు. అనునాసికోచ్చారణ వుండవలసిన చోట ద్విత్త్యం వుండేది 
కాదు. ప్రాకృతంలో ఇప్పటికి అనునాసికం వుంది. ఇప్పటి హిందిలోను 
అనునాసికోచ్చారణ వుంది. దాన్ని. ఆఅ గా వ్రాస్తారు. (గ్రామ --౫ 
గాంద్‌. భ్రమర --౫ భవంర్‌. “మి స్థానంలో అనునా సికోచ్చారణతో 
కూడిన వి చేరడం ప్రాకృతంలో జరిగి ఇప్పటి హిందీ మొదలైన దేశ 
భాషల్లోను నిలిచి వుంది. తెలుగులోను మి స్థానంలో వర పలకడం 
వుంది. దాంతోపాటు మూలద్రావిడంలో నిండు సున్నా వున్నచోట దాన్ని 
తేల్చి అనునాసికంగా పలకడం తెలుగులో జరిగిన మార్పు. దేశ్య పదాల్లో 
అనునాసికోచ్చారణ వున్న పదాలు. ఉదా. వాండు, అతండు, ఊందు, 
ఆంబోతు, ఆంకలి, వాయు గోంచి మొదలయినయి. ద్రుత 'నికారం 
చాలాచోట్ల అనునాసికంగా ఉచ్చారణలో మారుతుంది. ఉదా. చేంగాను, 
చావంజూచు. పూచెంగలువలు. ఇతర ద్రావిడ భాషల్లో అనునా సికోచ్చారణ 
లేదు. తెలుగులోనే వుంది. అది ప్రాకృతం నుంచే తెలుగులోకి 
వచ్చింది. ఇప్పుడు ఆధునిక (ప్రామాణిక భాషలో అనునాసికం వ్రాయడం 
గాని ఉచ్చరించడం గాని లేదు. తొలగిపోయింది. కాని తీరాంధ్రంలో 
అనునా సికోచ్చారణ ఇంకా వాడుక భాషలో వుంది. ఉదా.కు భీమన --౫ 
భీవంన, రాముడు ా రావుండు. కామేశ్వరి —> కావేంశ్వరి మొదలయిన 
ఉచ్చ్ళారణలు ఇంకా వున్నాయి. 


ప్రాకృతంలో “ద్య, ధ్విలను 'జ,జ్ఞలుగా “త్య” ను '“చ్చిగా ఉచ్చరించడం 
వుంది. ఆ ఉచ్చారణ (పాకృత (ప్రభావం వల్ల తెలుగులోకి ప్రవేశించింది. 
ఉదా. ఉద్యోగం --౫ ఉజ్బోగం,' మధ్య ౫ మజ్జ. సంధ్య -౫ సంజ, 
పత్యం --౫ పచ్చెం. సత్యం ా సచ్చెం. శషలకు బదులుగా సి వాడటం 


24 తెలుగు సాహిత్య చరిత్ర 


తెలుగులో (పాకృత (పభావం వల్లనే జరిగింది. (పాచీనశాసనాల్లో కూడా 
ఇది కన్పిస్తుంది. ఉదా. కు అశ్వ మేధంబు ఆరా అస్వమేధంబు దోషంబు 
- దోసంబు సంయుక్తాక్షరం ద్వొత్త్యంగా మారడం ప్రాకృతం నుంచే 
తెలుగులోకి వచ్చింది. ఉదా. అగ్ని ఈా అగ్గి మృత్యు ా మిత్తి. “బభిలు 
“వీ గామారడం ప్రాకృతంలో వుంది. ఉదా. శబర --* సవర. అభినవ 
- అవినవ పద్మనాభ = పద్మనావ. అయితె ఈ మార్పు తెలుగులోను 
ప్రచలితంగా కాకున్నా కొన్ని పదాల్లో ప్రాకృత ప్రభావం వల్ల ప్రవేశించింది. 
ఉదా. శబర ఈ సవర. బీభత్సుడు --* వివ్వత్సుడు భీమ -- వీమ ఈ 
వేమ. ఖ, ఘ, ఛ, రు, థ, ధ వంటి మహాప్రాణాక్షరాలు ప్రాకృతంలో 
అల్వప్రాణాలు కావడం వుంది. ప్రాకృత ప్రభావం వల్లనో (ద్రావిడభాషలో 
మహాప్రాణాక్షరాలు లేకపోవడం వల్లనో తెలుగులోను ఇది కన్పిస్తుంది. ఉదా. 
ముఖం --ా మొగం, కథ --౫* కత, విఘ్నం ఆరా విగ్నం. 


క్రీస్తు శకారంభంలో కూర్చబడిన గాథా సప్పశతిలో కన్పించే తెలుగు 
పదాలను బట్టి తెలుగుభాష అప్పటికే (ప్రజల వ్యవహార భాషగా వున్నదని 
తెలిసింది. ఇక క్రీ.శ. 3వ శతాబ్దారంభం నుంచి కొన్ని (పాకృత సంస్కృత 
శాసనాల్లో (గ్రామాలపేర్లు వ్యక్తుల పేర్లు తెలుగుభాషకు చెందినయి కన్పించి 
తెలుగు భాష వ్యవహారంలో వుందని చాటుతున్నాయి. 


శాతవాహనులు ఇక్ష్వాకులు పల్లవులు ఆనందగోత్రజులు, బృహత్సలాయ 
నులు శాలంకాయనులు విష్ణుకుండినులు వేయించిన (పొకృత సంస్క టే 
శాసనాలు ఎక్కువగా దానశాసనాలు. దానమియ్యబడిన భూమి ఎక్కడుందో 
సరిహద్దులేవో దానమిమిచ్చిన వాళ్ళెవరో తీసుకున్నవాళ్ళెవరో వివరాలు చెప్పే 
టప్పుడు (గ్రామాల వ్యక్తుల పేర్లు తెలుగు భాషకు చెందనయిగా వున్నాయి. 
వేపురకే (వేపూరు) - (శాతవాహన రాజు శ్రీ పులోమావి మ్యాకదోని 
శాసనం క్రీ.శ. 200) తాన్దికొన్త (తాడికొండ) కంగూరు - (ఆనందగోత్ర 


(పాజ్బన్నయ యుగం 25 


జుల శాసనాలు క్రీ.శ. ౩ వ శ) కూడూర (గూడూరు), కొండముడి 
(బృహత్సలాయనుల శాసనాలు డ్రీశ. 3వ శ) విటీపజ, ఓమ్‌గోడు, 
కణ్ణకూర - (పల్లవుల శాసనాలు క్రీశ. శ వ శృ) ఏళూర (ఏలూరు), 
(పాలూరు, చెచ్బారువ గ్రామే, కురువాడ (శాలంకాయనుల శాసనాలు (క్రీశ. 
ర్‌వ శృ) కుణ్లూరు, పులిమ్బూరు (పాలమూరు) రేగొన్ల (రేగొండ) 
- (విష్ణుకుండినుల శాసనాలు. (కీ.శ 5వ శ) ప్రాచీన శాసనాల్లో 
చెప్పబడిన ఏలూరు, రేగొండ, ఒంగోడు వంటి (గ్రామాల పేర్లు ఇప్పటికి 
నిలిచి వున్నాయి. ఆ శాసనాల్లో గ్రామాల పేర్త చివర కనిపించే షర్రు, 
పాక, కొండ, వాడ, ఊరు, రేవు, చెరువు, కోడు మొదలయిన పదాలు, 
ప్రత్యయాలు దేశ్యమైన తెలుగు' పదాలు. ఆ శాసనాల్లో గోలశర్మ, కొట్టిశర్మ, 
దొడ్డిస్వామి, అగ్గిజ్ఞ, వేణిజ్జ, భావజ్ఞ, నందజ్జ మొదలయిన తెలుగు "పేర్లు 
కన్పిస్తున్నాయి. “ఆజ్ఞ! శబ్దం “ఆర్య” సంస్కృత పదానికి (ప్రాకృత రూపం 
'ఆజ్ఞ'యే తెలుగులో “అయ్య, అయ” గా మారింది. ఇక్ష్వాకుల నాగార్జున 
కొండశాసనంలో రెమ్మణ, నాగమ్మ, వీరమ్న అనే "పేర్లు కన్పిస్తున్నాయి. 
అక్ష --* అణగా మారి రెమ్మణలో వుంది. నాగమ్మ వీరమ్న పేర్లు 
నాగమన్న వీరమన్న “పేర్లకు రూపాంతరాలు. 


ఈ విధంగా తెలుగు ప్రత్యయాలు పదాలు మాత్రం ఇంతవరకు కన్సిం 

వగా క్రీశ. 575లో పూర్తిగా' తెలుగులోనే వేయబడిన రేనాటి చోళరాజు 
శీ 
శాసనం దొరికింది. అప్పటి నుంచి 11వ శతాబ్దంలో నన్నయ భారత 
రచన వరకు తెలుగు క్రమక్రమంగా ఎదుగుతూ శాసనాల్లో కన్పిస్తున్నది. 
ర్తి 

ప్రొజ్బిన్నయ యుగాన్ని తెలుగు సాహిత్య చరిత్రలో మూడుదశలుగా 
విభజించ వచ్చును - 1) క్రీశ. 575 కు పూర్వమున్న దశ. ఈ కాలంలో 
తెలుగు భాషకు సంబంధించిన ప్రత్యయాలు పదాలు (గ్రామాల, వ్యక్తుల 
5 ఆకుని ఇ శ్లో 
పర్లు నాణాల మీద గాథాసప్తశతి కావ్యంలో (ప్రాకృత సంస్కృత 


26 తేలుగు సాహిత్య చరిత్ర 


' శాసనాల్లో కన్పిస్తున్నాయి. 9), క్రీశ 575 నుంచి క్రీశ 848 
యు —_ 2౫ హు 

వరకు మరో దశ. ఈ కాలంలో తెలుగులో వేయబడిన శాసనాలు 
లభించాయి. అవి కేవలం గద్యంలో వున్నాయి. కై (క్రీ.శ. 848 నుంచి 
నన్నయ భారత రచన వరకు మూడో దశ. (క్రీశ. 848లో తెలుగు 
మొట్టమొదట పద్యశాసనం వేయబడింది. ఈ దశలో తెలుగు సాహిత్య 
భాషగా రూపొందింది. ఈ కాలంలోనే కొంత సాహిత్యం కూడా వచ్చి 
వుంటుంది. కాని ఆ సొహిత్యమేది నిలువలేదు. 


"బాదామి రాజధానిగా ఏలిన పశ్చిమచాళుక్య రాజు రెండవ పులకేశి 
క్రీశ. 617లో ఆంధ్రదేశంలోని వేంగిని ఆక్రమించుకొని విజేత అయిన తన 
తమ్ముడు కుబ్దవిష్టువర్ధనుని రాజప్రతినిధిగా వుంచాడు. కుబ్దవిష్టు వర్ధనుడు 
క్రీశ. 624 లో స్వతంతుడై వేంగిని పాలించాడు. అతని వంశజులే చరిత్రలో 
వేంగీచాళుక్యులుగా తూర్పు చాళుక్యులుగా ప్రసిద్ది చెందారు. తూర్పు 
చాళుక్యులు 4-5 శతొబాల సుదీరకాలం ఆంధ్రదేశాన్ని పాలించారు.” 

యి య 


ఇక్ష్యాకుల నాగార్జునకొండ ప్రాకృత శాసనంలో మహాసేనాసతి మహా 
తలవర “ఖందచలికి” పేరు కన్పిస్తున్నది. _ చలికి-సలికి-సల్కి అన్నవి 
చాళుక్య పదానికి (పొకృతరూపాలు. ఆ శాసనాన్ని బట్టి చాళుక్యులు 
సేనొపతులుగా వుండి (క్రమంగా రాజ్యస్థాపన చేసారని చెప్పవచ్చును. 
ఇక్ష్యాకుల లాగానే చాళుక్యులు అయోధ్యానగరం నుంచి వచ్చామని 
రాముని వంశజులమని చెప్పకున్నారు. బిల్లణుడు “విక్రమాంకదేవ చరిత్రిలో 
చాళుక్యులను శూ[ద్రులుగా వర్ణించాడు. కాని బాదామినేలిన చాళుక్యులు 
తాము సూర్యవంశజులమని చెప్పుకున్నారు. వేంగి నేలిన చాళుక్యలేమో 
చంద్రవంశజులమని చెప్పుకున్నారు. ఒక్క శాఖకు చెందిన వాళ్ళు ఈ 
విధంగా విరుద్ధంగా ఎందుకు చెప్పుకున్నారో తెలియదు. చాళుక్యులు అనేక 
శాఖలుగా విస్తరించి గుజరాతు మొదలుకొని చేంగివరకు పాలించారు. 


'ప్రాబ్నన్నయ యుగం 27 


ట్ర్‌ దేశంలోనైనా చాళుక్యులు సంస్క తంతో పొటు దేశభాషలనభిమానించి 
వాటి వికాసానికి దోహదం చేసారు. 

మును మార్గకవిత లోకం, 

బున వెలయగ దేశి కవిత బుట్రంచి తెనుం 

గును నిలి పిరంధ విషయం 

బునంజనంజాళుక్యరాజు మొదలుగ పలువుర్‌” 


అని నన్నెచోడకవి - చాళుక్యుల దేశికవితాభిమానాన్ని కీర్తించాడు. 


ఆంధ్రదేశంలో వేములవాడ చాళుక్యుల ఆస్థానంలో కన్నడంలో ఆది 
కావ్య రచన జరిగింది. వేంగీచాళుక్యులు తెలుగులో ఆదికావ్య రచనకు 
(పోత్సాహాన్నిచ్చారు. 


తూర్పు చాళుక్యుల వేంగీరాజ్యం తీరాంధ్రానికి మాత్రమే పరిమిత 
మైంది. తెలంగాణా రాయలసీమ ప్రాంతాల్లో పశ్చిమచాళుక్యులకు, 
రాష్ట్రకూటులకు, పల్లవులకు, చోళులకు సామంతులుగా అనేక రాజవంశాలు 
పాలించాయి. రాయలసీమలో రేనాటి చోళులు (క్రీశ. 500-850) 
బాణులు (క్రీ.శ. 795-911) నొలంబులు (క్రి.శ. 770 -975) వైదుంబులు 
(కీ.శ. 910-970) పాలించారు. 

' శేనాటి చోళులు రాయలసీమలో సప్తసహస్రగ్రామ సమన్వితమైన కడప, 
కర్నూలు చిత్తూరు (పొంతాలను పాలించారు. రేనాటి చోళులు చంద్ర 
వంశజులమని కరికాల వంశజులమని చెప్పుకున్నారు. నాళ్ళు మొదట 
పల్లవులకు తర్వాత పశ్చిమ చాళుక్యులకు సామంతులుగా వున్నారు. 
రేనాటి చోళరాజులు దాదాపు 300 సంవత్సరాలు పాలించారు. 13 
మంది రాజులున్నారు. బాణులు, నొలంబులు బైదుంబులు కూడ పల్లవులకు 
పశ్చిమ చాళుక్యులకు పశ్చిమగాంగులకు అదనును బట్టి సామంతులుగా 


28 తెలుగు సాహిత్య చరిత్ర 


వ్యవహరిస్తూ వాళ్ళ బిరుదనామాలను తాము ధరించారు. చారిత్రకంగా 
వాళ్ళ చరిత్ర మహాత్త్వ్యపూూర్ణమైంది కాకపోయినా తెలుగుభాషా సాహిత్య 
చరిత్రలో వాళ్ళకు మహత్త్వపూర్ణమైన స్థానముంది. 


క్రీశ. 6 వ శువరకు తెలుగుభాషా పదాలు మాత్రమే దొరికాయి. 
ఆంధ్రదేశాన్ని పాలించిన రాజులు ప్రాకృత సంస్కృతభాషనభిమానించి 
ఆ భాషల్లోనే శాసనాలు వేయించారు. అంటె ఆ భాషలే రాజభాషలుగా 
అధికారభాషలుగా వ్యవహారంలో వున్నాయని చెప్పవచ్చును. అటువంటప్పుడు 
రేనాటి చోళులు తెలుగునభిమానించి తమ శాసనాలను తెలుగులో వేయిం 
చిన మొదటి. శాసకులయ్యారు. వాళ్ళు తెలుగులో వేయించిన శాసనాలు 33 
వరకు దొరుకుతున్నాయి. వాటిల్లో (క్రీ.శ. 575 నాటిదైన ధనంజయుడు 
వేయించిన కలమళ్ళ శాసనం తెలుగులో వేయబడిన మొట్టమొదటి శాసనం. 


Sorgen జ 


ధనంజయుని కొడుకు పుణ్యకుమారుడు వేయించిన షర్రగుడిపాడు శాసనం. 
(క్రీ.శ. 600) రెండోది. 


ధనంజయుని కలమళ్ళ శాసనం చాలా చిన్నది. దానిలో చాలాభాగం 
నశించింది. ఆ శాసనం కింది విధంగా వుంది. 

కల్ము (త్తు) రా 

జా ధనంజ 

యున్హు రేనా 

ర్ట ఏతన్‌ 

చిబుంబూది 

రేవణ కాలు (పం) 

పు చెనూరు కాజు _ 

అతీ కళా (ఊ) రి 

లా చారు ఊరి 

పష (మ) 


(పాజ్బన్ల య యుగం 29 


హా పొతకస 


(కు) 


ఈ శాసనం కన్నా పుణ్యకుమారుడు వేయించిన వెరగుడిపాడు శాసనం 
తెలుగులో సంపూర్ణంగా అర్థవంతంగా వున్న మొదటి శాసనం. శిలకు 
మొదటి వైపు 

స్వస్తిశ్రీ ఎరిక 
రాజుల్ల 
కుణ్ణికాళ్ళు (ని) వబుకా 
ను ఇచ్చిన పన్నస 
దుజయరాజుల 
ముత్తురాజులు నవ 
(ప్రియ ముత్తురాజులు 
వలవ దుకరజులు శకి 
౧ “A 
కాను ఇచ్చి (న) పన్నస్స 
శిలకు రెండో వెపు - 
కొట్టుంబున పొ 
అకు కుణ్ణోకాళ్ళు 
లు 
భా ఇచ్చిన పన్నస 
ఇరవది యాది నా 
ల్కు మయణబున్తుజ్లు నేలు 


ఈ శాసనంలో సమాపకక్రియ లేదు. క్రియాజన్య విశేషణాలతో కూడిన 
కర్మాంత వాక్యాలు మూడు వున్నాయి. పె శాసనంలాగా కాక ఈ శాసనం 
పూర్తిగా దొరికింది. “ఎరికల్లు నేలే ముత్తురాజు ధనంజయుడు రేనాడును 
ఏలుచుండగా చిరంబూరుకు చెందిన దేవణకాలు అనే వ్యక్తి పంపున చెనూరి 
(గ్రామానికి చెందిన కాజు... అని వాక్యంతో ధనంజయుని కలమళ్ళ 
శాసనం అసంపూర్తిగా వుంది. చివరిలో పంచమహాపాతకుడగునని - ఈ 
ధర్మాన్ని చెడగొట్టవారికి పాపం చెప్పబడినట్టుగా మిగిలిన అక్షరాలను బట్టి 


30 తెలుగు సాహిత్య చరిత్ర 


చెప్పవచ్చును. “ఎరికల్‌” రేనాటి చోళుల రాజధాని అని ముతు లేదా 
ముత్తురాజు అనేది మహారాజు బీరుదం వంటిదని చారిత్రకులంటున్నారు. 
రేవణకాలులో కాల్లు ఈనాటి “గారు” కు పూర్వరూపం. సంస్క తంలో 
“పాద” శబ్దం గౌరవసూచకంగో వొడబడుతుంది. “పొద” ను అనువాదం 
చేసి తెలుగులో “కాలు” శబ్దం వాడేవాళ్ళు. “కాలు” “గారు” గా మారింది. 


పుణ్యకుమారుని ఎరగుడిపాడు శాసనం చదువగానే అర్థం కాదు. 
అనాటి పదజాలాన్ని తెలుసుకోవాలి. “నివబు” ప్రాకృత కకక 'నివాపి 
అని సంస్క ఎట్‌ పదం. జలాంజలి క్ష అర్జం. దేన్నైనా జలాంజలితో దానం 
చేయడం ఆచాగం. ముత్తురాజు అంటె బిరుదం. దుకరజు అంటె దుగరాజు 
అని - దానికి యువరాజు అని అర్థం. పన్నస లేదా పనస అంటె పన్ను 
చెల్లించనక్కరలేని భూమి. “కొట్టుంబు” కు పల్లె అని అర్దం, ఇరవదియాది 
నొల్కు మణున్తుజ్లు అనేది భూప్రమాణం. అంత భూమిని కుణ్ణికాళ్ళు 
అనే వ్యక్తి - పాజ - బ్రాహ్మణునికి దానం చేస్తూ వేసిన శాసనమిది. 
దాని సాక్టులు ముగ్గురు - దుజయరాజుల ముత్తు రాజులు, నవీయ 


ముత్తురాజులు, పల్లవ దుకరాజులు. 


పె శాసనంలో లేఖకదోషాలు కొన్ని వున్నాయి - దీర్దానికి (హస్యం 
వ్రాయడం - సక్తి, అనవసరమైన చోట ద్విత్వాక్షరం వ్రాయడం - పన్నస్స, 
'స' కు బదులుగా శీ వ్రాయడం - శక్షి అనుస్వారానికి బదులుగా 
వర్గ పంచమాక్షరం వ్రాయడం ఆనాడు వుండేది. “కుణ్ణీకాళ్ళు పొఅకు, 
రాజుల్లో, అనే పదాల్లో “కొట్టంబున” సప్తమి. షష్టీ విభక్తి ప్రత్యయాలు 
ఇచ్చిన పన్నస - అని (క్రీయావిశేషణ రూపంతో వాక్యం పూర్తయింది. 
సమాపక క్రియ లేదు, అంటె శాసనాల్లో పొటింపబడే పద్దతే అది. 
అంతేగాని ఆనాడు వాక్యరచనలు, సమాపక (క్రీయలు లేవని కాదు. 


'ప్రాబ్నన్నయ యుగం ఏ] 


క్రీశ. 575 - 848 మధ్యకాలంలోని శాసనాలను పరిశీలిస్తే ఆనాటి 
తెలుగు భాషలో కొన్ని విలక్షణ వర్ణాలు, పదజాలం కన్పిస్తున్నది. ఆనాడు 
తెలుగుభాషలో ష్ణ అనే ఉచ్చారణ గల Cy వర్ణం వుండేది. అది 
కాలక్రమంగా డల ళర ద గా పదాల్లో మారిపోయింది. నన్నయ నాటికి 
ఆ వర్ణం లేదు. తమిళంలో “ష్ట్ర ఉచ్చారణతో కూడిన ఆ వర్గం ఇప్పటికి 
వుంది. కన్నడంలో పూర్వముండేది. ఆధునిక కన్నడంలో లేదు ఉదా... 


చోట --ా చోళ, చోడ, చోర, చోల 
ఏబిన్‌ —ా ఏలన్‌ 


నోబంబు ---౫ నోలంబు, 


టెందులూరు ాా దెందులూరు. 'బి పదాదిలో సంయుక్షాక్షరంలోను 
(పయోగింపబడింది. క్రీన:కచ్చెవ్రచ్చె- ఇవి (క్రమంగా - క్రింద, క్రొచ్చె, (వచ్చె 
గా మారాయి. ను నీ అనే వరాలు ఆనాటి శాసనాలో కన్పిస్తున్నాయి. 

ఉత ఆ ac: య అవి 
ఉదా. ధనంజయును, పొతకున్లు, తొనికొన. ను, న (క్రమంగా డు, డగా 
ల ర్వీ డని కిని డని ల 

మారాయి. ఉదా. ధనంజయుండు, పాతకుండు, తాడికొండ. (పథమా 
విభక్తిలోని డు ప్రత్యయం ఫ్రాచీనకాలంలో 'న్టు'గా వుండేది. ఉదా. 
ధనంజయున్దు ---౫ ధనంజయుండు --ా ధనంజయుడు. ఈనాటి 
“వాడు” పదం '*వాన్దుగా వుండేది. వాన్టు --- వాన్దు --౮౫ వాండు --౫ 
వాండు —ా వాడుగా మారింది. ఆనాటి భాషలో కన్పించే విలక్షణతలు ల 
సశష ల్లో ఒకదానికొకటి వ్రాయడం, అనుస్వారానికి బదులుగా వర్గ పంచ 
మాక్షరం, (పాయడం, న్య, లకు బదులుగా ణఐ,ళలు ఎక్కువగా (పాయడం 
మొదలయినయి. మిశసమాసాలు చాలా కన్పిస్తున్నాయ. ఉదాహరణకు 
--- పోర్ముఖరామ, వనన్తపోజి, కణ్ణసామి. మనోవల్లభి; వనజనేత్రి వంటి 


32 తెలుగు సా హిత్య చరిత్ర 


వ్యాకరణ విరుద్ద పదాలు ఆనాడు వాడుకలో వుండేయి. ప్రాచీనశాసనాల్లో 


సమాపక (క్రియలు లేవని కొందరన్నారు. కాని ఎత్తించె, దీవియవెట్టై, 
కొచ్చె, పొడిచిపడియెన్‌, కొణిరి. వాసె, నిల్పె, ఇచ్చిరి, ఇచ్చి నాణ్జు 
మొదలయిన సమాపక (క్రియలు కన్పిస్తున్నాయి. సమాసాలు లేని చిన్న చిన్న 
వాక్యాల రచన వుంది. కర్మ ౯ ప్రయోగాలు, సంస్కృత మర్యాదననుసరించి 
యత్తదర్ధక వాక్యాలు వున్నాయి. యడాగమం సరళాదేశాలున్నాయి. 


ఈ కాలంనాటికీ తెలుగులో చాల (ప్రాకృత పదాలు వచ్చి చేరాయి, 
శాసనాల్లో చాలా ప్రాకృత పదాలు కన్పిస్తున్నాయి. నివబు, దుగరాజు, 
కొమర, కమ్మర, బెజవాడ, బోయ, బెజయరాజ, జాత్ర - జాతర, 
బటార, దన్నకడ, అస్వమేదంబు, అచ్చిర్వు, కొట్టంబు, పనస, కన్న (కృష్ణ, 
దమ్మపురంబు, బారనసి మొదలయినయి. అంతేగాక కుణ్లీకాళ్ళు, ఇట్టుకాను, 
ఆడ్డుపట్టు, పసిళ్షీముడ్దు, బోలు (గ్రామాధికారి) బూత (భుక్తం) బచ్చు 
(వైశ్య) వంటి వింతపదాలు వున్నాయి. ఉచ్చారణలో ఆనాటి వ్యవహారానికి 
దగ్గరగా వుండేటట్లు వాయాలనే ప్రయత్నం వల్ల కూడా కొన్ని పదాలు 
వింతగా కన్పిస్తున్నాయి. 


ఈ కాలంలో సంస్కృత సమాసాలు కూడా వచ్చి చేరడం దీర్షసమాస 
ఠచన చేయడం కూడా ఆరంభమైంది. ముఖ్యంగా బాణ వైదుంబుల 
శాసనాల్లో అటువంటి రచన కన్పిస్తున్నది. “జగత్తియాభివన్దిత సురాసు 
రాధీశ పరమేశ్వర _ ప్రతీహారీకృళ మహాబలి కులోద్భవ” అని బాణరాజుల 
శాసనొారంభం. వైదుంబులు వీరులు. వీరుల జ్ఞాపకార్ధం వాళ్ళు వేయించిన 
“వీరకల్లు”లు దీర్షసమాసంతో ఆరంభమైనాయి. ఉదా. “అనేక సమర 
సంఘట్టనోపలబ్ద జయలక్టీ ఇ సమాలిజ్ఞత వక్షస్థల ప ” బాణ వైదుంబులు 
వాళ్ళ సమకాలికులైన తూర్పు చాళుక్య రాజులు తెలుగులోనే శాసనాలు 
వేయించారు. ఇవన్నీ గద్యంలోనే వున్నా ఆ గద్యంలో అక్కడక్కడ రగడ 


4 


'ప్రాబ్న్బన్నయ యుగం 33 


మహాక్కర వంటి ఛందోఛాయలున్నాయని పండితులు గుర్తించారు. 


క్రీశ. 6-9 శతాబ్దాలనాటి తెలుగు భాష నన్నయనాటి తెలుగు 
భాషకన్నా ఒకటి రెండు విలక్షణొచ్చారణలతో వున్నా ఇప్పటి ఆధునిక 
భాషకన్నా విలక్షణంగా కన్పించినా సంపూర్ణ భావ ప్రకటనలతో వికసించిన 
రూపంలో వుందని సాహిత్యదశ ఆరంభమైందని బూదరాజు రాధాకృష్ణ 
“తెలుగుభాషా చరిత్ర” (పేజి 101) లో అన్నారు. 


తెలుగులో పద్యశాసనం మొదటిసారిగా క్రీశ 848 లో గుణగ 
విజయాదిత్యుని కాలంలో వేయబడింది. వేంగి చాళుక్యరాజు మూడవ 
విజయాదిత్యునికే గుణగవిజయాదిత్యుడని పేరు. (క్రీశ. 848-891) 
గుణకె నల్ల - అంటె కన్నడంలో గుణొలచేత అందమైన వాడని 
అర్థం, ఆంధ్రదేశంలో రాజులు కన్నడభాషలో బిరుదాలు ధరించడం అప్పటి 
నుంచే ప్రచలితంగా వుంది. గుణగ విజయాదిత్యుడు మహాపరాక్రమశాలి. 
అనేక విజయాలు సాధించి రాజ్యాన్ని సుస్టిరంగా పాలించాడు. కొన్ని 
శతాబ్దాలు పాలించిన వేంగీచాళుక్యరాజుల్లో కొందరు మాత్రమే (పశాం 
తవాతావరణంలో సు స్టిరపాలన చేయగలిగారు. ఆ సుస్థిర పాలనలోనే 
కళలు సాహిత్యం పోషింపబడినాయి. గుణగ విజయాదిత్యుని సేనొనులలో 
సండరంగడు. ఒకడు. సేనాని పండరంగు వేయించిన అద్దంకి శాసనం (కీ.శ. 
848) తెలుగులో మొదటి పద్యశాసనం. అంతకుముందు వేంగిరాజులు 
తెలుగులో గద్యశాసనాలు శేష్రైతతాతు! జం. వల్లభుడు వేయించిన 
విప్పర్ల (గ్రామశాసనం (క్రీ.శ. 841) తీరాంధ్రంలో ' 'హారికిన మొట్ట మొదటి 
తెలుగు శాసనం. శేనాని పండరంగడు తెలుగులో రెండు శాసనాలు 
వేయించాడు. (సంస్కృతంలో పండితుడనే పదానికి రూపాంతరమైన 
“పంఢ” పదాన్ని ఇప్పటికి ఉత్తరభారతంలో వాడుతారు)... పండరంగు 
వేయించిన శాసనపద్యాలను పండరంగు రచించాడని నిడదవోలు వేంకటరా 





34 తెలుగు సాహిత్య చరిత్ర 


వుగారి అభిపాయం. పండరంగు వేయించిన రెండు శాసనాలు పద్యంలోనే 
వున్నాయి. మొదటిసారిగా గణబద్దమైన ఛందోరచన ఆ శాసనాల్లో నే 
కన్పిస్తున్నది. వీటిల్లో మొదటిది అద్దంకి శాసనం. దానిలో ఒక తరువోజు 
పద్యం నొలుగు పంక్తుల గద్యం వున్నాయి. ఆ తరువోజ పద్యం ---- 
పట్టంబు గట్టిన (పథమంబు నేణు 
బలగర్వ మొప్పంగ బైలేచి సేన 
పటంబు గటించి ప్రభుపండరంగు 
(ce) eఎ 
బంచిన సామంత పడువలో బోయ 
కొట్టముల్‌ పండెండు గొని వేంగినాంటి 
నొల్చి యా (తిభువనాంకుశబాణ నిల్పి 
కస్టైపు దుర్గంబు గడు బయల్సేసి 
ఉం లి 
కందుకూ ర్చిజవాడ గావించె మెచ్చి 


ఈ పద్యంలో పంచకం. విజయాలు తరిరవబడనా య పండరంగు 
వేయించిన మరొక శాసనం “కందుకూరు శాసనం. "క్రీశ కి4క నాటిదే 
అయిన ఆ శాసనంలో సీ నసపద్యం వుంది. % పె తరువోజ దేశ్య పదభరితంకాగా 
సీసపద్యం సంస్క ఎకో పదభరితంగా నషిచితద: 


పండరంగని శాసనాల తర్వాత తెలుగు పద్యం చాళుక్యరాజు భీముడు 
చేయించిన ధర్మవరశాసనంలో (క్రీ.శ, 897) కన్పిస్తున్నది. దీనిలోని సీస 
పద్యం ఏ పాదానికా పాదం తెగిపోతు దేశ్య పదభరితంగా వుంది.ఆతర్యాత 
తెలుగు పద్యం చాళుక్యయుద్ధమల్లుని బెజవాడ శాసనంలో దర్శనమిస్తున్నది. 
తాతామనవలు ఇద్దరూ యుడ్డముల్లులే. వాళ్ళవేయించిన రెండు శాసనాలు 
ఒసే శిల పైన వున్నాయి. ఒకటి క్రీశ. 885 నాటిది. మరొకటి క్రీ.శ. 930 
నాటిది. మొదటి శాసనంలో నాలుగు మధ్యాక్కరలు ఏడు పంక్తుల వచనం 
తర్వాత శాసనంలో ఒక మథ్యాక్కర వున్నాయి. తెలంగాణాలో దొరికిన 


'ప్రాబ్న్బన్నయ యుగం 45 


కొరవి శాసనం (క్రీ.శ. 935), విరియాల కామసాని గూడూరు (వరంగల్‌ 
జిల్లాలోవి) శాసనం (క్రీశ, 1000) చక్కని తెలుగు పద్య గద్య రచనతో 
కూడివున్నాయి. 


* కొరవి శాసనాన్ని వేంగీచాళుక్యులకు నామంతులైన ముదిగొండ చాళు 
క్యరాజు నిరవద్యుడు వేయించాడు” తెలుగు Bs ss దృష్టితోనే కాక 
ఆ శాసనం తెలుగు పద్య రచనా దృష్టితోను ముఖ్యమైంది. "భాష ప్రసన్నంగా 
చక్కని కథాకథన శైలిలో వుంది. ద్విరదగతి రగడ ద్విపదలఛాయలతో 
నడిచింది. సంస్కృతదేశ్యపదాల కూర్పుతో వచనరచన మృదు మధురంగా 
వుంది. వాక్యాల రచన ఇంపుగా వుంది. 


గల కలావత్త౯యు రా 
జ్యంబు సేయుచు నిష్ప(ష్ట్రచి 
షయ కామభోగంబుల 
నుభవించుచు సుఖంబు 

ణ్తీ యొక్క నాణ్జు కొరవి నల్ల 
మేజెయ కొడుకు పెద్దన 
రావించి నీవునా (ప్రాణ స 
మానుణ్ణవైన చెలివి ట్‌ 

చేసిన యుపకారంబు. నా 

కు (బత్యుపకారంబు సేయ 
వలయుంగాన నీకేమి వ 
లయుం దాని వే 


కవిని పిలిచి కావ్యరచనను అర్టించే పద్దతి తర్వాత క కాలంలో కావ్యావతా 
రికల్లో వుంది. ఆ పద్దతిలో చక్కని. వస చలిలో సంభాషణ ఈ wan 
కంద yr నన్నయ భారతరచనకు వంద సంవత్సరాల ముందుది. 


36 తెలుగు సాహిత్య చరిత్ర 


నన్నయ భారతంలోని పద్యగద్య శైలి ఈ శాసనకాలం నాటికి స్టిరపడిందని 
తెలుస్తున్నది.“న్దు”కు బదులుగా “ణు” వాడబడింది. కాని మెణెయ పదంలో 
“బూ అక్షరం వాడబడింది. అదే విధంగా రెండవ యుద్దముల్లుని శాసనం 
(కీ.శ. 935)లో చేబ్లోల అనే చోట 'బి వాడబడింది. ఆ తర్వాత 
శాసనాల్లో 'బి కన్పించడం లేదు. నన్నయ భారతం నాటికి “టి పూర్తిగా 
ప్రయోగంలో లేకుండా పోయింది. 


విరియాలకామసాని గూడూరు శాసనంలో రెండు చంపకమాలలు 
రెండు ఉత్సలమాలలున్నాయి. శిలాస్తంభం మూడు చేపుల కన్నడ భాషలో 
వుంది ఒక్క వైపు తెలుగు వృత్త పద్యాలున్నాయి. నన్నయకు పూర్వం వృత్త 
పద్యాల రచన దీనిలోనే కన్పిస్తున్నది. దేశ్య సంస్కృత పదాల కలయికతో 
రచన సొగింది. చక్కని ఆలంకారిక శైలి వుంది. “అనుసమ దుర్హయాన్వయ 
సుధాబ్ది” “పాండవ మధ్యమ భీముడోయనలో అని రూపకో శ్రేక్షాలంకారాలు 
ప్రయోగింపబడినాయి. 


కరీంనగరు జిల్లాలో కుర్క్యాల గ్రామంలో దొరికిన శాసనం జినవల్లభుడు 
వ్రాసి వేయించిన శాసనం (క్రీ.శ. 945). ఇది తెలుగు సంస్కృత కన్నడ 
భాషల్లో వుంది. దీనిలో 3 తెలుగు కందపద్యాలున్నాయి. నన్నయకు 
ఒక శతాబ్దం ముందువేయబడిన శాసనమిది. కందపద్యాలు దీనిలోనే 
మొదటిసారిగా కన్పించాయి. పద్యరచన సరళశైలిలో రమ్యంగా వుంది. 
ఈ శాసనకర్త జినవల్లభుడు కన్నడ సాహిత్యంలో ఆదికవి అయిన పంపని 
సోదరుడు. పంపకవి వేములవాడ చాళుక్యరాజు రెండవ అరికేసరి (క్రీశ. 
930-955) ఆస్థానంలో దండనాథుడుగా కవిగా వున్నాడు. పంపకవి 
తిక్కనవలెనే రాజకీయ తంత్రాన్ని కావ్యరచనను నడిపిన ధీశాలి. 


తీరాంధ్రంలో తూర్పుచాళుక్యులు రాయలసీమలో రేనాటి చోళులు, 


'ప్రాబ్నన్నయ యుగం 37 


బాణులు, నొలంబులు, వైదుంబులు పరిపాలిస్తున్న కాలంలో తెలంగాణాలో 
కరీంనగర్‌ నిజామాబాదు ప్రాంతాలను మొదట బోధన్‌ (పోతన) ఆ 
తర్వాత వేములవాడను రాజధానిగా ఒక చాళుక్యశాఖ పాలించింది. 
కొరవిసీమ (ఖమ్మం ప్రాంతం) లో ముదిగొండ చాళుక్యులు ముదిగొండ 
రాజధానిగా పాలించారు. ముదిగొండ చాళుక్యులు తూర్పు చాళుక్య శాఖకు 
చెందినవాళ్ళు. వొళ్ళకు విధేయులై పాలించారు. వేములవాడ చాళుక్యులు 
రాష్ట్రకూటులకు విధేయులై పాలించారు. వాళ్ళు జైన శ్రైవముతాల 
నభిమానించారు. వేములవాడ చాళుక్య మూలపురుషుడు గుజరాతులోని 
లాట దాళుక్యశాఖకు చెందిన వాడు.వాళ్ళు (క్రీశ. 750 నుంచి క్రీశ. 973 
వరకు పాలించారు. తెలంగాణాలో వేములవాడ ముదిగొండ చాళుక్యుల 
(ప్రాభవం నశించిం తర్వాత కాకతీయులు తలెత్తారు. 


వేములవాడ చాళుక్యులకాలంలో వేములవాడ జైనమత కేంద్రంగో ' 
వుంది. జైనం ఆంధ్రదేశంలో క్రీస్తుపూర్వం నుంచే వుంది. మౌర్య 
చంద్రగుప్తుని కాలంలో పెద్ద కరవు ఏర్పడగా కొందరు జైనసన్యాసులు 
వలసవచ్చి కర్ణాటకలోని శ్రవణ బెలగొళెలో స్టీరపడ్డారు. వాళ్ళతోపాటు 
అవసానదశలో జైనమతాన్ని స్వీకరించిన చంద్రగుప్పడు కూడా వచ్చాడం 
టారు. ఆ విధంగా క్రీపూ. 4వ శులోనే జైనం దక్షిణ భారతంలోకి 
ప్రవేశించింది. తమిళదేశంలోను వ్యాపించింది. అక్కడ ప్రజాసామాన్యం 
లోను జైనం ప్రవేశించింది. తిర్కుక్కురళ్‌ వ్రాసిన తిరువళ్ళు వరు 
జెనుడు. ఆంధ్రదేశంలోను (క్రీపూ. 4వ శ.లోనే కర్ణాటక కళింగదేశాల నుంచి 
జైనం ప్రవేశించి వ్యాపించింది. అశోకుని పౌత్రుడు సంపుటి ఆంధ్రద్రావిడ 
దేశాల్లో జైన వ్యాప్తికి కృషి చేసాడంటారు. శాతవాహనుల్లో మొదటి 
శాతవాహనుడు జైన మతాభిమాని. జైనులకోసం చైత్యాలు నిర్మించాడు. 
క్రీశ. 50 లో సుప్రసిద్ద జైనాచార్యుడు కొండకుందాచార్యుడు కొనకొండ్ల 
(అనంతపురం జిల్లాలో) వసతి నిర్మించుకొని అనేక దార్శనికగ్రంథాలను 


38 తెలుగు సా హిత్య చరిత్ర 


రచించాడు. జైనమతప్రచారం చేసాడు. తూర్పు చాళుక్య రాజ్యస్థాపకుడు 
కుబ్బ్దవిష్ణువర్ణనున భార్య జైనమతాభీమాని. జైనులకు వసతులను నిర్మించింది. 
తర్వాత కాకతీయుల కళ్యాణిచాళుక్యుల కాలంలో ఆంధ్రదేశంలో జైనం 
బొగా వ్యాపించింది. పొట్ల చెరువు, కొలనుపొక, ఉజ్జి, వర్రమానపురం, 
పోతన, వేములవాడ, బెజబాడ మొదలయిన చోట్ల జైనవసతులుండేయి. 


ప్రంపకవి వేంగీమండలంలో వేంగిషర్రులో జన్మించాడు. కాబట్టి అతడు 
తెలుగువాడని చెప్పవచ్చును. పంపకవి వేదాధ్యయనం చేసిన బ్రాహ్మణ 
వంశంలో పుట్టాడు. పంసకవి తండ్రి భీముడు జైనమతాన్ని స్వీకరించాడు. 
జైనమతాదరణ కలిగిన వేములవాడకు సంపకవి సకుంటుంబంగా వచ్చి 
రాజ్యాస్థానంలో స్థిరపడివుంటాడు. అతని తమ్ముడు జినవల్లభుడు కూడ 
ఇప్పటి కరీంనగర్‌ జిల్లాలోని గంగాధర కుర్క్యాల గ్రామాల మధ్య త్రిభువన 
తిలకమనే వసతిని నిర్మించుకొని మత (ప్రచారం చేస్తూ నివసించాడు. 
జినవల్లభుడు జైనులకు జైనమునులకు అన్నదానం చేసేవాడు. కవులను 
పండితులనాదరించాడు. జైనాలయాలను నిర్మించాడు. మదనవిలాసమనే 
తోటను వేయించాడు. సంపకవికి * కవితా గుణార్థవుడని 'బీరుదముంది. 
జినవల్లభుడు wh తవ్వించి కవితాగుణార్లవమని పీరు పెట్టాడు. 
పంపకవి కన్నడంలో గ్వంపభారతమనే పేరు "గిల్లిన విక్రమార్దునవిజయం 
కావ్యాన్ని ఆదిపురాణాన్ని * రచించాడు. (క్రీ.శ. 942). “విక్రమార్దున 
విజయం” కావ్యంలో మహాభారత కథ వుంది. అర్జునున్ని నాయకునిగా 
చేసి పంపకవి ఏకనాయకాశయంగా భారతకథను కావ్యంగా వాసొడు. 
కావ్య నాయకుడు అర్జునునికి తన ఆశ్రయదాత రెండవ అరికేసరికి 
పంపకవి అభేదం చేసి రచించాడు. అది లౌకిక కావ్యం. ఆదిపురాణం 
ధార్మిక కావ్యం. దానిలో జైనతీర్థంకరుల్లో ఆదిముని అయిన వృషభదేవుని 
చరిత్ర నిబద్దంపబడింది. సంపకవికి రెండవ  అఆరిసకేసరి ఈనాటి ప్రసిద్ద 
క్రతకేకం ధర్మపురి ఆగహారాన్ని దానంగా ఇచ్చాడు. ఆంధ్రదేశంలో 





ప్రాబ్నన్నయ యుగం 39 


కన్నడ సాహిత్యంలో ఆదికవి పంపడు నివసించి సాహిత్య కృషి చేస్తూ 
కన్నడ కావ్యాలు (వాయడం ఒక అపూర్వ విషయం. అదే విధంగా కన్నడ 
రత్సత్రయంలో వాళ్ళెన పొన్నరన్నలకు ఆంధ్రదేశంతో సంబంధముంది. 
పొన్నకవి ఆంధ్రదేశంలోని కమ్మనాటిలోని పుంగనూరువాడు. సంపవలెనే 
పొన్నడు తెలుగువాడేనేమో. ఇద్దరూ జైనులే. క్రీ.శ, 10వ శలో ఈ 
ఇద్దరు కవులు పంపనికి దాదాపు* దాదాపు సమకాలికులే. పొన్న “భువనైక 
రామాభ్యుదయం” పేరుతో రామాయణాన్ని వ్రాసాడు. కాని అది అలభ్యం. 
అతని' ధార్మిక కావ్యం శాంతి పురాణం. దానిలో 16 వ తీర్థంకరుని చరిత్ర 
వుంది. రన్న “సాహసభీమ విజయం” లేదా “గదాయుద్దం” పేరుతో భీముని 
నాయకునిగా చేసి ఏకనాయకాశయంగా మహాభారత కథను (వ్రాసాడు. 
అది లౌకిక కావ్యం. అతని ధార్మిక కావ్యం రెండన తీర్ణంకరుని చరిత్రతో 
కూడిన అజితపురాణం. పంపకవివలెనే రన్నకవి తన ఆశయదాత చాళుక్య 
సత్యాశయునికి భీమునికి అభేదంచేసి రచించాడు. పొన్నకవి కూడా తన 
ఆశయదాత రాష్ట్రకూట చక్రవర్తి మూడవ కృష్ణునికి రామునికి అభేదం 
చేసి రచించి వుంటాడు. తెలుగులో నన్నెచోడకవి ఆ సంప్రదాయాన్ని 
అనుసరించే కావచ్చును తన కృతిభర్త జంగమ మల్లికార్డునునికి. కావ్య 
నాయకుడు శివునికి అభేదం చేసి వర్ణించాడు. 


అత్తిమబ్బెయనే ఆమె దానశీలగా ఆ కాలంలో (ప్రసిద్ధి చెందింది. 
“దాన చింతామణి” అని ఆమెకు బిరుదం. జైనమతాభిమాని. ఆమె 
పొన్నకవి శాంతిపురాణ ప్రతులు వేయి (వాయించిందట. ఆమెను రన్నకవి 
కూడా ఆ వేశపూర్వకంగా ప్రశంసించాడు. ఆమె (పేరణతోనే రన్నకవి 
అజితపురాణం వ్రాసాడు. రన్నకవికి “శబ్దానుశాసన ప్రభవ వచోవిభవుడు” 
అన్న బిరుదం నన్నయకున్న “వాగనుశాసన” బిదురుదాన్ని పోలివుంది. 
అదేవిధంగ పొన్నకవికి “ఉభయకవి చక్రవర్తి” అన్న బిరుదముంది. అది 
తిక్కన “ఉభయ కవిమిత్రుడు” అనే బిరుదాన్ని పోలి వుంది. రన్నకవి గదా 


40 తెలుగు సాహిత్య చరిత్ర 


యుదంలో నాటకీయతను చూపాడు. తిక్కన కూడా నాటకీయశిల్ఫానికి 
(on) న్‌ 
సిదుడు, 
ద 


en 


పంపపొన్నల లాగానే మరో కన్నడకవి ఒకటవ నాగవర్మ ఆంధ్రదేశంలో 
పుట్టాడు. అతడు చేంగీముండలంవాడు. కర్ణాటక కాదంబరి, ఛందోంబుధి 
గ్రంథాలు |వ్రాసొడు. గజాంకుశుడనే మరో కవి (క్రీశ 1000). ఆ 
కవి కన్నడంలోనే కాక తెలుగులో రచనలు చేసాడని, మడికి సింగన. 
తన సకలనీతి సమ్మతంలో పేర్కొన్న గజాంకుశుడు ఇతడనేనని నిడద 
వోలు వేంకటరావుగారి అభిప్రాయం. గజాంకుశుడు తెలుగులో “నీతిసారం” 
వ్రాసొడని' అంటారు. అదేవిధంగా “ప్రబంధరత్నావళి” - (క్రీశ 1530 
నాటిదైన (ప్రాచీన కావ్యసంకలన (గ్రంథంలో ఉట్టంకించబడిన పద్మకవి - 
పంపకవి అని, సర్వదేవుడు - పొన్నకవియే అని నిడదవోలువారు దాని 
రెండవ ముద్రణకు వ్రాసిన పీఠికలో అన్నారు. ప్రబంధరత్నావళిలో సద్మకవి 
జినేంద్రపురాణం నుంచి ఒక సీసపద్యం మందర పర్వత వర్ణనతో కూడింది 
ఉదాహరింపబడింది. ఆ వర్ధన రమ్యంగా కావ్యశెలిలో వుంది. పంపకవి 
తన్నగ్రురువైన జినేంద్రముని చరిత్రను. తెలుగులో వాసాడని పద్మ అన్నది 
పంపకు రూపాంతరమైన పేరు అని నిడదవోలుగారి అభిప్రాయం. అదే 
విధంగా స్రర్వదేవుడన్నది పొన్నకవికి బిరుదనామమని ప్రబంధరత్నావళిలోని 
సర్వదేవుడు పొన్నకవియే అని నిడదవోలు గారి అభిప్రాయం పంపకవి 
అంట పొన్నకవికి అభిమానం. ఆ అభిమానంతోనే అతని కన్నడ ఆది 
పురాణాన్ని పొన్నకవి ఆంధ్రికరించాడని అన్నారు. ఆదిపురాణం నుంచి, 
ఒక మత్తేభం ఒక కందం (ప్రబంధరత్నావళిలో ఉదాహరింపబడినాయి. 
కావ్యశైలిలో చంద్రోదయవర్షన ఈ పద్యాల్లో చేయబడింది. 


క్రీశ. 850-1000 మధ్యకాలంలో జైనకవులు తెలుగులో కావ్యాలు 
రచించారని “నన్నయకు పూర్వము తెలుగులో సాహిత్యమున్నదనియు నది 


ప్రాబ్బన్నయ యుగం 41 


జైన నా హిత్యమనియు మొదటిసారిగా నిరూ పించునడి ప్రబ బంధరత్నావళి” 
అని నిడదవోలు వేంకటరావుగారు దాని పీఠికలో వ్రాసారు 
వేములవాడలో వెలిసిన నురో ప్ర సిద్ధకవి భీమన, వేములగాడ 


భీముకవిగా ప్రసిద్ది చెందాడు. కవిజన్యాశయమనే ధందో గ్రంథాన్ని స తెలుగులో 
రచించాడు. ఇది “భీమన ఛందము” పేరుతో ప్రసిద్ధమైంది. లోకంలో 
వేములవాడ భీముకవిని గురించి కథలు ప్రచా క. వుండడమే కాక 
'ప్రాచీనకవిస్తుతిలో కూడా అతని పేరు వుంది. శ్రీనాథుడు “వచియింతు 
వేములవాడ భీమన భంగినుద్దండ లీల” అన్నాడు. డాన్ని బట్టి భీమన కవిత్వం 
ఉద్దండరీతిలో వుండేదని తెలుస్తున్నది. శ్రీనాథుడు (క్రీ.శ. 1380-1450) 
నన్నయ కన్నా ముందుగా భీమనను స్తుతించడం చేత భీమన నన్నయకు 
పూర్వుడని చెప్పవచ్చును. భీమన శాపానుగహ సమర్థుడైన వశ్యవాక్కు గల 
కవిగా ప్రచారంలో వున్న కథలు చెప్తున్నాయి. అతని చాటువులుగా ఎన్నో 
sg వ్యాప్తిలో వున్నాయి. అవన్నీ అతనివే అని చెప్పలేము. అతని మేరు 
మీదో రాఘవ పాండవీయం నృసింహపురాణం, హరవిలాసం, res 
శతకంధర రామాయణం మొదలయిన రచన లెన్నో కని న్పిస్తున్నాయి! అవన్నీ 
ఆధారాలు లేంది ఒక్క కవే రచించాడని చెప్పలేము. భీమన కవిజనాశయం 
రచించాడనడానికి ఆధారాలున్నాయి. వార్తాకవి రాఘవయ్య, అప్పకవి (క్రీశ. 
1650) భీమనను ' కవిజనాశ్రయకర్త గా పేర్కొన్నారు. ఆంధకవి రామయ్య 
“ధందో నిబంధనా చాతురీ ధౌరేయ వాగ్జాము వేములవాడ భీము”నని 
స్తుతించాడు. “వేములవాడం జరించి వేములవాడన్‌ దా మెరసిన భీముని 
బలభీము వినుత భీము అని కొరవిగోపరాజు స్తుతించాడు. ఇంకా 
మొల్ల సింగళిసూరన చిత్రకవిసెద్దన మొదలయిన (ప్రాచీనకవులు ఖీమనను 
స్తుతించారు. “లాక్షణికులు కూడా -పెక్కురు కవిజనాశయము వేములవాడ 
భీమకవి రచతమని ఉదాహరించెదరు” - అని ప్రబంధరత్నావళి పీఠికలో 
వేటూరి (ప్రభాకరశాస్త్రి గారన్నారు. 


42 తెలుగు సాహిత్య చరిత్ర 


భీమన వేములవాడలో జన్మించాడు. వేములవాడ శాసనాల్లో లేము 
లవొడ, లేంబులవాడ అని వుంది. “లేములవాడ భీమ భళిరే కవిశేఖర 
సార్వభౌమ” అని చాటుపద్యం. వేములవాడగా ప్రసిద్ది చెందిన వేము 
లవాడను రాజధానిగా _ చేసుకొని పాలించిన చాళుక్యరాజుల్లో మొదటి 
బద్దెగుడు (క్రీ.శ. 870-895) ప్రసిద్ధుడైన రాజు. అతడే వేములవాడలో 
భీమేశ్వరాలాయాన్ని నిర్మించాడు. ఆ తర్వాత రెండవ అరికేసరి (క్రీశ, 
930-955) వేములవాడలో రాజరాజేశ్వరాలాయాన్ని నిర్మించాడు. అది 
ఇప్పటికీ ప్రసిద్దంగా వుంది. బద్దెగునికీ “సోలదగండ” అంతు అఆఅపజయ 
మెరుగని వీరుడని బిరుదముంది. కొరవిశాసనంలో వేంగిచాళుక్య భీముని 
బంధించినట్లుగా చెప్పబడిందీ బద్దెగుడే. పంపకవి విక్రమార్దునవిజయంలో 
బద్దెగుడు భీమన్ఫపతి గర్వం దింపిన వాడుగా వర్గింపబడినాడు. బద్దెగుడు 
నిర్మించిన భీమేశ్వరాలయం ప్రసిద్ధమైంది. ఇప్పటికీ పూజలందుకుంటున్న ది. 
భీమేశ్వరుని అనుగ్రహం వల్లనే ఒక్‌ బ్రాహ్మణ వితంతువుకు భీమన పుట్టాడని 
ఆ దేవుడతన్ని వశ్యవాక్కుగా దీవించాడని ఐతిహ్యం. వితంతువు కొడుకైన 
భీమనను బ్రాహ్మణులు బాధించారని అయినా భీమన చలించలేదని కథలు 
వ్యాప్తిలో వున్నాయి. ఈ భీమన గొప్పకవి అని కూడా కథలున్నాయి. ఆ 
భీమనే కవిజనాశ్రయుడు, (శావకాభరణుడనే బిరుదాలున్న మల్లియ రేచనకు 
అంకితంగా కవిజనాశ్రయాన్ని రచించి వుంటాడు. నన్నయ రాజరాజుకు 
మహాభారతాన్ని అంకితంగా ఇయ్యలేదు. రాజరాజనరేంద్రుని సంబోధిస్తూ 
భారతాన్ని రచించాడు. అదే విధంగా భీమన కవిజనాశయుడైన రేచనను 
సంబోధిస్తూ కవిజనాశయం చెప్పాడు. కాని అంకితంగా ఇయ్యలేదు. 


కవిజనాశయంలో ఎన్నోచోట్ల జైనమత ప్రసక్తి వుంది. దాన్ని శెవుడైన 
భీమన వ్రాసాడనడం అసంగతమని అప్పకవి “వికటకవులు కొన్ని వింతలు 
కల్పించి కవిజనాశ్రయమున కలిపినారు” అని అన్నాడని అంటారు: భీమన 
శైవుడైనా జైనాన్ని అభిమానించి వుంటాడు. ఆ కాలంలో ఎందరో వేద 


'ప్రాబ్బన్నయ యుగం 43 


పారంగతులైన పంపకవి వంటివాళ్ళు జైనాన్ని _ స్వీకరించారు. కాబట్టి 
జైనమత (పాబల్యం గురించి తెలియని కాలంలో అంచనా వేయలేని కాలంలో 
ఏవేవో ఊహలు మార్పులు చేయడం జరిగింది. దాంతో న్నిరయించలేని 
గందరగోళమేర్పడింది. రేచనకు కవిజనాశయుడని బిరుదమున్నట్టు కవిజ 
నాశయం గద్యంలో వుంది. అటువంటప్పుడు రేచన తన పేర తనే (గంథం 
రచించుకున్నాడనడం కంటె అతని ఆశయంలో భీమన రచించాడనడమే 
సమంజసం. “వేములవాడను వెలిసిన భీమేశ్వరు కరుణగల్లు భీమసుకవి 
నే గోమటి రేచన మీదను నీ మహికవులెన్న ఛందమెలమి రచింతున్‌” అని 
కవిజనాశయంలోని పద్యంలో వుంది. కాబట్టి కవిగా లోకంలో గాథలు 
చెప్పబడే భీమనే కవిజనాశయకర్త అని చెప్పడం సమంజసం. బద్దెగునికి 
పూర్వమే తెలుగులో పద్యశాసనాలు వున్నాయి. అంటే తెలుగులో పద్యవిద్య 
స్థిరపడింది. అటువంటప్పుడు భీమున ఛందస్సు లక్షణాలను వివరిస్తూ 
ఛందో గంథాన్ని (వాసాడంటు కాదని నిరాకరించడం నన్నయకు పూర్వం 
ఛందోగంథం వెలిసిందంటెు కాదనడం సమంజసం కాదేమో. 


కవిజనాశయాన్ని (ప్రచురించిన మానవల్లివారు జయంతి రామయ్య 
పంతులుగారు భీమన కృతిగానే అంగీకరించారు. రేచనే కవిజనాశయం 
చెప్పాడనుకుంకే “సుగుణ సుందర తరుణీస్మరనిభుడు, వార్యస్త్రీ సంసేవ్య 
దక్షుడు, సుందరీవశ్యవిద్యామణి” వంటి విశేషణాలను వేసుకోడు. జైనుడైన 
పంపకవి లొగానె రేచన _పరాక్రమ శాలిగా అమిత సాహసుడుగా కన్సి 
స్తున్నాడు. కొరవి. "గోపరాజు భీమనను “బలభీము” అని స్తుతించాడు. 
దాన్ని బట్ట జైనులు శరీరబలం పోషణ విషయంలో శ్రద్దవ హించే వాళ్ళని 
తెలుస్తున్నది. తర్వాత మధ్యాచార్యులు మధ్వమతంలో శరీర సౌప్టవానికి 
(ప్రాధాన్యం ఇచ్చొడు. భీముని అవతారంగా క్రీర్తింపబడినాడు. అది జైన 
ప్రభావం వల్ల వచ్చిందే కావచ్చును. 


44 తెలుగు సా హిత్య చరిత్ర 


తెలంగాణాలోని వేములవాడ ప్రసిద్ది తెలియని కాలంలో “వేములవాడ 
భీమన” | పసీద్దమైన ద్రాక్షారామంతో ముడి పెట్టబడి వుంటాడు. వేము 
య. ప్రసిద్దంగా భీమేశ్వరాలయముందని తెలియని వాళ్ళు 
వేములవాడభీమన (ద్రాక్షారామ భీమేశనందనుడని చెప్పి వుంటారు. 


తెలుగుసా హిత్య వరిత్రలో | బద్దెన అనే భూపాలుడు నీతిశాస్త్ర ముక్తా 
వళి, స్తుమతీశతకం కర్తగా _చెప్పబదుతున్నాడు. వేములవాడ చాళుక్యుల్లో 
ముగ్గురు రాజులు బద్దెగ పేరుతో కన్పిస్తున్నారు. భీమేశ్వరాలయం నిర్మాత 
మొదటి బద్దెగదు శ్రీశ. 870-895. రెండవ బద్దెగడు పంపకవి ఆశ్రయ 
దాత రెండవ అరికేసరి కొడుకు. క్రీ.శ. 960-966 మధ్య, పాలించాడు. 
మూడవ బద్దెగడు ఈ వంశంలో చివరిరాజు. రెండవ అరికేసరి కాలంలోనే 
ఉత్తరభారతం నుంచి సోమదేవసూరి అనే జైనకవి వచ్చి వేములవాడలో 
ఆశ్రయం పొందాడు. సోమదేవ సూరి సంస్కృతంలో యశస్తిలకచంపు 
అనే కథాకావ్యాన్ని వ్రాసాడు. దాన్నతడు క్రీ.శ. 959లో రెండవ అరికేసరి 
పెద్ద కొడుకు వాగరాజు (క్రీశ 955-960) కాలంలో పూర్తిచేసాడు. 
నీతికావ్యమనే రాజనీత్మిగంథాన్ని సంస్క తంలో రచించాడు. సోమదేవ 
సూరి రెండవ బద్దెగుని కాలంలో కూడా వున్నాడు. అతనికి విద్యాగురువు. 
బద్దెగుడు సోమదేవసూరికి వేములవాడలో శుభ దామమనే పేరుతో జినా 
లయాన్ని నిర్మించి ఇచ్చాడు. రెండవ బద్దెగుని కొడుకు మూడవ అరికేసరి 
కాలంలో కూడా సోమదేవసూరి వున్నాడు. శుభదామజినాలయానికి అతడు 
క్రీశ. 966 లో వైవేద్యార్థం రేపాక (గ్రామాన్ని దానంగా ఇచ్చాడు. ఆ విధంగా 
సోమదేవసూరి మూడు తరాలు జైన గురువుగా వ్యవహరించాడు. సోమదేవ 
సూరి సంస్కృ తంలో రచించిన నీతి కావ్యాన్నే రెండవ బద్దెగుడు నీతిశాస్త్ర 
ముక్తావళి పేరుతో ఆంధ్రీకరించాడేమో. అతని కాలంలోనే భీమన కవి 
కూడా వుండివుంటాడు. 'అందుకే సుమతీశతకం బద్దెగుని రచనగాను 
భీమన రచనగాను చెప్పబడుతున్నది. ఇద్దరిలో ఎవరో ఒకరు సునుతీ 


పాజునయ యుగం 45 
oo 


శతకాన్ని వాసి వుంటారు. జినవల్లభుని కుర్క్యాల శాసనంతొ కందపద్యాలు 
కన్పిస్తున్నాయి. సుమతీశతకం కందాల్లోనే వుండడం గమనించవలసిన 
విషయం. వేములవాడ చాళుక్యరాజుల్లో చివరి రాజు మూడవ బద్దెగుడు 
(కీ.శ. 1052). ఆతన్ని కాకతి మొదటి ప్రోలరాజు పొరదోలినట్లు 
కాబిపేట 'శాసనం వల్ల తెలు లుస్తున్నది . దాంతో wees చాళుక్యదంశం 
రాజం అంతరించింది. కాబటి రాజ్వాసిరతతోవున్న మూడవ బదెగుని 
ఫ్ర cE ఇయు వ యి 
కన్నా రెండవ బద్దెగుడు నీతిశాస్త్రముక్తావళి రచయిత అని చెప్పడం 
యలు నా అవ pe) 
సమంజసంగా వుంటుంది. కన్నడ రత్నత్రయంలో వాళ్ళయిన పొన్న 
రన్న _ కవులనాదరించిన మల్లపయ్య కూతురు అత్తిమబ్బె (ఆత్తిమాంబ) 
se) జ జాం ఒ అలాని 
ఆ కాలంలోనే వుంది. భీమనకాశయమిచ్చిన కవిజనాశ్రయ రచనకు 
ప్రోత్సహించిన మల్లియ రేచన మల్లపయ్య కొడుకు అత్తిమబ్బె సోదరుడై 
వుంటాడు. వాళ్ళది వైశ్యకులం. వైశ్యులు ఆ కాలంలో జైనమతావలంబులు. 
వైశ్యులలాగానే యజ్లోస్రవీతాలను ధరించే. పంచాణంవాళ్ళు విశ్వకర్ములు 
కూడా ఆ కాలంలో జైనులే. తర్వాత జైనమతానికి ఆదరణ తగ్గి వీరశైవం 
విజృంభించిన కాలంలో వాళ్ళంతా శవులైనారు. 


వేములవాడ చాళుక్యులు కన్నడ సంస్క ఎతభాషల నభిమానించారు. 
ఒక్క కుర్క్యాల శాసనంలో కన్నడ సంస్క ఎతాలతోపాటు 3 తెలుగు కందప 
ద్యాలున్నాయి. వేములవాడ చాళుక్యులు రాష్టకూటులతో వియ్యమందుక్‌ "ని 
వాళ్ళతో ఘనిష్ట సంబంధాలు పెట్టుకున్నారు. అందుకేనేమో వాళ్ళు కన్నడ 
భాష నెక్కువగా అభిమానించి. పంపాదికవుల నాదరించారు. శాసనాలను 
కన్నడంలోనే ఎక్కువ వేయించారు. కొన్ని మాత్రమే సంస్క ఎతంలో 
వున్నాయి. కవులకు పండితులకాశయమిచ్చి పోషించారు. సాహిత్య కృషికి 
దోహదం చేసారు. జైనశైవ మతాలనవలంబించారు. అనేక జైనాలయాలను 
శెవాలయాలను నిర్మించి శిల్పకళను పోషించారు. అనేక గ్రామాలను 
కవిపండితులకు జైనాచార్యులకు దానంగా ఇచ్చారు. గోదావరి, మంజీర 


46 తెలుగు సాహిత్య చరిత్ర 


మానేరు, (ప్రణీతానదుల పరీవాహక ప్రదేశంలో వున్న వాళ్ళ రాజ్యం సార 
వంతమైన భూములతో కూడింది. అంతేగాక వాళ్ళు నధ్గులపై ఆనకట్టలు 
నిర్మించి కాలువలు తవ్వించి నీటిపారుదల వసతులు కల్పించారు. దాంతో 
పంటలతో దేశం సుభిక్షంగా వుంది. దేశ విదేశీ వాణిజ్యం జరిగేది. ఆనాడు 
వర్తకసంఘాలుండేయి. వేములవాలోని వాడీ పేరును బట్టి అది బెజవాడ 
లాగానే వర్తక కేంద్రంగా వుండేదని చెప్పవచ్చును. వర్తక సంఘాలను 
నకరములనే వాళ్ళు. వేములవాడలో నకరేశ్వరాలయముంది. దాన్నిబట్టి 
వర్తక సంఘం సమృద్దితో వుందని చెప్పవచ్చును. అందుకే అనేక ఆలయాల 
నిర్మాణాలతో జైన శ్రైవమతాల వికాసంతో సాహిత్యాభివృద్దితో వేములవాడ 
చాళుక్యుల పొలన ఆంధ దేశచరిత్రలో విశేషంగా చెప్పుకోదగింది. 


దక్షిణదేశంలో బౌద్దమతం బుద్దుని కాలంలోనే ప్రవేశించింది. (క్రమ 
(క్రమంగా జనసామాన్యంలోకి వ్యాపించింది. | కడపమండలంలో దొరికిన 
అశోకుని 13వ శిలాశాసనాన్ని ఎ అప్పటికే ఆంధ్రులు బౌద్ద మతాన్ని 
అవలంబిస్తున్నారని తెలుస్తున్నదో. క్రీపూ. 6వ శతాబ్దంలో బుద్దునికి సమకాలి 
కుడైన బావరి అనే బౌద్దాచొర్యుడు దక్షిణదేశానికి వచ్చి ఆంధ్రప్రాంతంలోని 
అశ్మక ములకరాజ్యాల సరిహద్దులో గోదావరి నదీతీరంలో ఆశ్రమాన్ని 
నిర్మించుకొని విద్యాబోధన చేసాడని సుత్తనిపాతం అనే బౌద్ద గ్రంథాన్ని బట్టి 
తెలుస్తున్నది. బుద్దుని స ప్రధానశిష్యుల్ల్‌ ఒకడైన మహాకాత్యాయనుడు 
అశ్మ కరాజుకు బౌద్దమత దీక్ష నిచ్చాడు. బౌద్దజాతక కథలో అశ్మక ములక 

థి లు థి 
కళింగరాజ్యాల ప్రసక్తి వుంది - ఆంధాపథం, ఆం(ధనగరి పర్కొనబడినాయి. 
న ని చారి 9 

ఆంధ్రనగరి అంటె ధ్యా న్యక్షషకం అ (తకుల అభిప్రాయం ఆ నాటి 
బౌద్దమత కేంద్రం, వ్యాపార కేంద్రం అయిన ధాన్యకటకమే ఈనాడు 
అమరావతిగా పీలువబడుతున్నది. 


బావరి, కాత్యాయనులు వింధ్యను దాటి ఆంధ్రప్రాంతాన్ని చేరుకు 


ప్రాబ్నన్నయ యుగం 47 


న్నారని చారిత్రకులుంటున్నారు. ఉత్తరాపథం నుంచి ఆంధ్రప్రాంతానికి 
చేరుకోడానికి రెండు మార్గాలుండేయి. ఒకటి ఉజ్జయిని తష వింధ్య పర పర్య 
తాలు మీదుగా, ఇంకోటి -- మగధ నుంచి కళింగం చేరుకొని కృష్ణాముఖ 
ద్వారానికి చేరుకునేవాళ్ళు. బావరి కాత్యాయనులు Resa మార్గం 
లోనే అగస్త్యుడు వింధ్యను దాటి ఆంధ్ర ద్రావిడ ప్రాంతాలకు వచ్చాడు. 
అతనితోనే హిందూమతం ముఖ్యంగా శైవం దక్తిణ దేశం చేరుకుంది. 
రామాయణకాలం నాటికే (క్రీపూ. రివ శ) అగస్త్యుడు త్‌ే గ్రిణదేశంలో ఆశ 
మాన్ని నిర్మి ంచుకొని నివసిస్తున్నాడు. అగస్త్యుడు దకి కి ణభారతానికి వచ్చి 
దాక్షారామాన్ని చేరుకొని అక్కడ శివారాధన చేసూ. నిలచిపోయినట్లున్న 
స్కాందపురాణంలోని వృత్తాంతాన్ని తీసుకొని శ్రీనాథుడు కాశీఖండంలో 
రచించాడు. అంతేగాని తెలుగు సాహిత్యంతో ఆగస్తు నికి ఏమి సంబంధం 
చేప్పబడలేదు. తమిళంలో మొదటి సంగం కాలంలో అగస్యుడు వుండి అగ 
త్రియం అనే తమిళ వ్యాకరణ (గ్రంథాన్ని రచించాడంటారు. మహేశ్వరుడు 
పొణినికి సంస్కృత వ్యాకరణం ప్రసాదించినట్లుగానే అగస్తు నికి తమిళ 
వ్యాకరణం (పసాదించాడని ఐతిహ్యం. అగస్యునికి తమిళభాషా జనకుడని 
కీర్తి వుంది. అగస్త్యునివల్లనే తమిళదేశంలో కావచేరీనది ప్రవహించిందని 
ఐతిహ్యం. మొత్తం మీద అగస్యుడు తమిళులకు ఆరాధ్యుడైనాడు. అగ 
త్రియం ఆధారంగానే తర్వాత తొల్కాప్పియం అనే వ్యాకరణం తమిళంలో 
వ్రాయబడింది. ఇప్పుడు లభ్యమయ్యే తమిళ సాహిత్యంలో తొల్కాప్పియం 
మొదటి (గ్రంథం. 


శాతవాహన, _ఇక్ష్యాకురాజుల కాలంలో బౌద్దమతం ఆంధ్రదేశంలో 
తీరాంధ్రంలో శ్రీకాకుళం నుంచి గుంటూరు వరకు, తెలంగాణాలో విస్త 
' రంగాను వ్యాపించింది. ఈనాటికి తవ్వకాల్లో బయట పడ్తున్న నిర్మాణాలు 
కిల్ఫాలనుబట్టి బౌద్దమతం చాల విన్నొారంగా ఆంధ్రదేశంలో వ్యాపించిందని 
ర బౌద్దం మీ పిందన 

ప 3 న (ప ద తన |పభానానా చూబం 
చెప్పవచ్చును బౌద్దం సామాన్య ప్రజల ప్రభావాన్ని పిందన్న 


స 

48 తెలుగు సొ హిత్య చరిత్ర 
విషయం కాలగర్భంల " ఇన్నాళ్ళు మరుగున పడిపోయింది. తర్వాత వచ్చిన 
శ్రైవవైష్టవ పొరాణికముతం వెల్లువలో బౌద్దజైనమతాల ప్రభావాన్ని ఇన్నాళ్ళు 
ఎవరు అంచనా కట్టలేక పోయారు. ఇప్పుడు తవ్వకాల్లో బయటపడ్డున్న 
అవశేషాలు బౌద్ద జైనమతాల వ్యాప్తిని విస్తృతిని తెలియజెప్పుతున్నాయి. 
శ్రీకాకుళం జిల్లాలోని శాలిహుండం, విశాఖపట్నం జిల్లాలోని రామతీర్దం, 

ఛా యా డా 
శంకరం, బావికొొండ, తొట్టకొండ, పశ్చిమగోదావరి జిల్లాలోని గుంటుపల్లి 
తూర్పుగోదావరి జిల్లాలోని ఆద్యుర్రు, గుంటూరు జిల్లాలోని అమరావతి, 
గోలి, మంచకల్లు, రెంటాల, నాగార్జునకొండ, (ప్రకాశం జిల్లాలోని చంద్ర 
వరం, కృష్ణాజిల్లాలోని జగ్గయ్యపేట, బట్టిప్రోలు, ఘంటసాల, గుడివాడ, 
ఖమ్మంజిల్లాలోని నేలకొండపల్లి కరీంనగర్‌ జిల్లాలోని ధూళికట్ట నల్లగొండ 
జిల్లాలోని ఫణిగిరి, తిరుమలగిరి, గొాజులబండ మెదక్‌ జిల్లాలోని కొండాపూరు 
మొదలయిన ఎన్నో చోట బౌద్ద క్షేత్రాలు తవ్వకాల్లో బయటపడాొయి. 
(7 యాట! లొ G 
వాటిల్లో అమరావతి, గుంటుపల్లి, నేలకొండపల్లిలో నివి మహాస్తూపాలు . - 
అంతే - బుద్దుని అవశేషాల మీద నిర్మింపబడిన పవిత్రమైన స్తూపాలు. 
ఆకారంలో పెద్దవి కూడా. భవిష్యత్తులో ఇంకా ఎన్ని చోట్ల బౌద్దావశేషాలు 
య ౧ యు 

బయటపడ్వాయో చెప్పలేము. అవన్నీ కూడా ప్రాచీనమైన క్షేత్రాలు. క్రీపూ. 
12 శల - క్రీశ. 2,3 శల మధ్యకాలం నాటివి. బౌద్ద క్షేత్రాలుగా 
వెలసిన అమరావతి (అప్పుడు ధాన్యకటకం) గుంటుపల్లి ఘంటసాల 
మొదలయినవెన్నో పట్టణాలుగా వ్యాపార కేంద్రాలుగా వుండేయి. 


ప్రాచీనకాలంలో బొద్దయాత్రికులు ఉత్తర భారతం మధ్యభారతం నుంచి 
బయలుదేరి వార్థా ప్రాణహతి గోదావరి నదులను దాటి కరీంనగర్‌ జిల్లాలోని 
కోటిలింగాల చేరుకొని అక్కడి నుంచి ఫణిగిరి గాజులబండ తిరుమలగిరి 
క్షేతాల మీదుగా నాగార్జునకొండ అమరావతిని చేరేవాళ్ళని క్రీశ 6వ. 
శలో చైనాయాత్రికుడు 'హ్యూయన్‌ త్యాంగ్‌ “ప్రయాణం చేసిన మార్గం 
'అదేనని తెలుస్తున్నది. ఆ దోరి ప్రాచీనకాలం నుంచి వ్యాపార రహదారిగా 


'ప్రాబ్నన్నయ యుగం శర 


కూడా ఉపయోగపడేది. ఈ దారి నుంచే ఉత్తర భారతం నుంచి ఎన్నో 
జాతులు రాజవంశాలు ఆంధ్రదేశానికి వచ్చి స్టిరపడినాయి. 


క్రీశ. 11,12 శతాబ్దాల్లో జైనబౌద్దాలు క్రమంగా ఆంధ్రదేశంలో క్షీణించి 
వీరశైవం. విజృంభణతో పూర్తిగా నణించాయి. జైనమతం కర్ణాటకలో 
కొంతవరకు ఇప్పటికీ వుంది. కాని బౌద్దం పూర్తిగా నశించింది. బౌద్ధం 
ఎక్కువగా తమిళదేశంలో, జైనం ఎక్కువగా కర్ణాటకలో వ్యాపించివుండేయి. 
తమిళదేశంలో జైనం కూడా కొంత వ్యాప్తిలో వుంది. తిరువళ్ళువరు 
వంటివాళ్ళు జైనులే. తిరువళ్ళువరు (వ్రాసీన తిరుక్కురళ్‌ అతి ప్రసిద్ధమైన 
(గంథం. అది తమిళుల పంచమ వేదంగా పరిగణింపబడ్డున్నది. తమిళ పంచ 
మహాకాన్యాల్లో ఒకటైన జీవకచింతామణి జైన సిద్దాంతబోధనతో కూడిన 
కొవ్యం. ఇది క్రీశ. 5వ శ. నాటిదంటారు. దాన్ని తిరుత్కక్కదేవర్‌ 
అనే జైనకవి రచించాడు. తమిళ భాష _జైనబౌద్దుల విశేషకృషి వల్లనే 
సంస్క ఎత పదజాలం చేరి సాహిత్య భాషగా రూపొందిందని అంటారు. 
తమిళ భాషమీద సాహిత్యం మీద సంస్కతభాషా సాహిత్యాల ప్రభావం 
తక్కువగా అంచనా వేస్తాము. కాని సంస్క ఎలో పదజాలం చాలా 
తమిళంలోను వుంది. భేదం ఏమిటంటె సంస్కృత పదాలు తమిళ 
భాషాధ్వనులకనుగుణంగా మారి ఆ భాషలో చేరిపోయి కొట్టవచ్చినట్టుగా 
కన్పించడం లేదు. ఉదా.కు కోవలన్‌ అన్న పేరు “గోపాల” అనే సంస్క ఎత 
పేరుకు వికృతి అని ఆలోచించి గమనించేంతవరకు మనం గుర్తించలేము. 
అట్టా సంస్క ఎక పదాలెన్నో తమిళభాషలో ఒదిగిపోయి వున్నాయి. 
అదే తెలుగు కన్నడ మలయాళభాషలో సంస్కృతపదాలు సంస్కృతభాషా 
ధ్వనులు ఉచ్చారణలతో కన్పిస్తాయి. తమిళంలో మొదటి వ్యాకరణ [గ్రంథం 
“తాల్కాప్పియం” సంస్కృత వ్యాకరణమర్యాద ననుసరించి వ్రాయబ 
డిందంటారు. వ్యాకరణం అలంకారశాస్త్రలక్షణాల్లో పారిభాషిక పదజాలం 
తమిళంలో కొంత దేశీయతతో వున్నా ఎక్కువగా చాలా మట్టుకు సంస్కృత 


పదజాలం లక్షణాల మర్యాదననుసరించి కుడా వున్నాయి. అదే తెలుగులో 
చాలా మట్టుకు సంస్కృత పారిభా షీకపదాలే తీసుకొనబడినాయి. 
రం 


తమిళసా హిత్యంలో కావ్యాలు శిలప్పదిగారం మణిమేకలై క్రీ.శ, 2-4 
శలో (వ్రాయబడినాయి ఆ కావ్యాలను ఇలంగో, శాత్తనారు అనే బొద్దక 
వులు రచించారు. ఇతివృత్తం సంస్కృత పురాణాదులనుంచి తీసుకున్నది 
కాదు. ఇతివృత్తం తమిళదేశానికి సంబంధించింది. అక్కడ జరిగిన 
సత్య సంఘటనలతో ఆ కావ్యాల ఇతివృత్తం కూర్చబడింది. అట్టా ప్రాచీన 
కాలం నుంచి తమిళకవులు వస్తు విషయంలో పూర్తిగా దేశీయతను 
అనుసరించారు. అదే కన్నడ తెలుగు కవులు సంస్క ఎకో సాహిత్యం నుంచి 
వస్తువును తీసుకొని రచించారు. తెలుగులో ఎక్కువగా (గ్రీశ. 15,16 
శల వరకు సంస్క తొనువాదారే వచ్చాయి. కన్నడం సాహిత్యంలో 
జైనుల కృషి ఎక్కువగా కన్పిస్తుంది. కన్నడం మొదటి కృతి ఒడ్డారాధన_ 
జైనుల రచన, పంపపాన్నరన నన్న కవులు జైనులు వాళ్ళు జైన పురాణాలను 
రచించారు. తమిళంలో జైన బౌద్ధకవుల రచనలుండగా కన్నడంలో జైన 
కవుల రచనలు ఎక్కువగా కన్పిస్తున్నాయి. తమిళదేశంలో క్రీ.శ. 710 
శల మధ్య కాలంలో భక్తీ ఉద్యమాలు లేచాయి. నాయనార్లు ఆళ్వార్లు 
అనబడే శివభక్తుల విష్ణుభక్తుల రచనలతో జైన బౌద్దమతాల ప్రభావం 
పూర్తిగా నశించింది. అదే విధంగా కన్నడ దేశంలో క్రీశ 12 వ శలో 
వీరశైవ భక్తి ఉద్యమం లేచింది. వీరశెవకవుల రచనలతో జైనం అణగారి 
పోయింది, సాహిత్యం తీసుకుంటె తమిళంలో జైనబౌద్ద్ధయుగం తర్వాత 
శైవ వైష్ణవ భక్తియుగం కన్నడంలో జైనయుగం తర్వాత బసవన_ యుగం 
అంట ఏ వీర్రశైవయుగం వచ్చాయి. బౌద్దం స్థానాన్ని వైష్ణవం, జైనం స్థానాన్ని 
శైవం తీసుకున్నాయి. వైష్టనంలోని విష్ణువు బుద్దునికి దగ్గరగా వుంటాడు, 
బుద్దుని అనేక జన్మల కథలననుసరించి వైష్ణవంలో విష్ణు అవతారకథలు 


పుట్టాయి. బౌద్దంలోని బుద్దుని మీది భక్తి పేమగౌరవాలే విష్ణు నారాయణ 


పొజ్ఞ సాయ యుగ 51 


గ ఇహ శ అటు మ్ల మల్‌ న 
చగరగా కసానాతు.  శెనలలెని తపసూ యోగనాధనలు భక్తి పూజలు 
ot 0 eal య; 
గ. | « Pa అవ 
ఇ రా న్‌ బు నన తాప on న 
కెనానిక దగరగా వుంటాము. ఆందుకే రాజులు కూడా బౌదానావిమానించే 
LS (om) ea 
అ. 
అల్ల గా న్యా! గా వ్‌ ఇనశ్వా రా + భి డొ. 
వాభ్లూ వైష్తవాన్నిః జనానా అభిమాసనించవాతు శవాస్సి అంగీకరించే వాళూ. 
అ ఊప రా చా హో య 
మిశంలో స్క పూ లండ్‌ DI న య పసల త ఆ షు లా mi కంల తానా 
తబుశంల wry నబ దక Le దచదఎబలటు ఆ నొవొచొ సంను 
పో జ జ వ 
ను... పట ర అద, న గప Ei res hg Trg ల 
ఎవంపనాం చేయుగా, జనజొాదకనుల బద మీదుగా fe వ 0 ఉగ గా శ్ర 
చ మెలా చె జః 
* hr Cr న్ని 9 చ eel bs: Pa టొ షన్స్‌ gl ©] 
లుండగా తెలుగు నాహిత్యంలొ జైనుల బ్లౌద్దుం వనరేవీ అఖిల వడం లేదు. 
4 ము గూ 


హో న్‌ (| శి Pa Fry నో 
జైన బౌద్దమతాలు విశషంగా ఆం[ధదేశంతో వ్యా బంచివుఎం చెయి కాబట్ట 


తమిళకన్నడంలో లాగా తెలుగులోనూ జెనులు బౌదులు రచనలు చేసి 


(2 
Dg yng నం ers came a గస | జజ | 
జై వీన సంకలన (గంథాలవర్ల తెలుస్తున్నది. కాని వాళ్ళ [గ్రంథాలు ఏ కారణం 


వుంటారు. ఆ (గ్రంథాలను గురించి కొంతవరకు “పబంధ రత్నావళి” వంటి 


చేతనో నిశేష పవారం గౌరవం లేకుండా కాలదోషం పట్ట నశించాలి. 
వీరశైవకవుల రవనలకూ అదే పరిస్థితి ఏర్పడింది. కాని ఆధునికకాలంలో 
పండిత పరిశోధకుల _ పరిశమతో అవి ఉద్దరింపబడి సాహిత్య చరిత్రలో 
స్థానాన్ని సంపొదించుకున్నాయి. కొని నన్నయకు పూర్వమున్న రచనలు 
దొరకక వాటి విలువ ఇదమిత్ణమని తేల్చడానికి వీల్లేకుండా వుంది. తెలుగు 
సాహిత్య చరిత్ర నన్నయతోనే., ఆరంభచ్తూతున్నది. 


Mere A 


స్త్‌ a3 x 


ఆః నన్నయ యుగం 


తూర్పుచాళుక్యులు తీరాంధ్రంలో క్రీ.శ. 624లో రాజ్యస్థాపన చేసీన 
ప్పటి నుంచి దక్షిణ దేశాధిపత్యం కోసం వాళ్ళతో రాష్ట్రకూటులు, పశ్చిమ 
చాళుకులు పల్లవులు - పల్లవుల వినాశం తర్వాత చోళులు యుద్దాలు 
చేస్తూనే వున్నారు. ఈ యుద్దాల్లో వేములవాడ చాళుక్యులు రాష్ట్రకూటుల 
పక్షం చేరగా ముదిగొండ చాళుక్యులు తూర్పు చాళుక్యుల పక్షం చేరి 
దమ్మ యి 
పోరాడారు. తూర్పు చాళుక్య రాకుమారులు కూడా రాజ్యాధికారం కోసం 
పరస్పరం పోట్లాడుకుంటూ సశ్చిమచాళుక్యుల రాష్ట్రకూటుల కళింగుల 
చివరకు చోళుల సహాయం అరిస్తూ వాళ్ళ పంచన చేరుతూ యుద్దాలు 
చేసారు. గుణగ విజయాదిత్యుని (క్రీ.శ. 892-921) తర్వాత అతనికి 
సంతతి లేకపోవడంతో అతని తమ్మునికొడుకు మొదటి చాళుక్య భీముడు 
రాజయ్యాడు. కాని అతన్ని రాజుగా ఒప్పుకోని దాయాదులు అతని మీదకు 
రాష్ట్రకూట ఇమ్మడి కృష్ణరాజు సహాయంతో దండెత్తి రాగా ముదిగొండ 
చాళుక్యారాజు కుసుమాయుధుని సహాయంతో పోరాడి మొదటి భీముడు 
విజయాన్ని సాధించాడు. ఆ విషయమే కొరవిశాసనంలో వుంది. చాళుక్య 
భీముని (క్రీ.శ 892-921) తర్వాత (క్రీ.శ. 921-945 మధ్య కాలంలో 
విజయాదిత్యుడు, మొదటి అమ్మరాజు, రెండవ యుద్ద మల్లుడు, రెండన 
చాళుక్య భీముడు (క్రీ.శ. 934-945) పాలించారు. రెండవ యుద్దముల్లు 

న. 

నికి రాజమహేంద్ర అని బిరుదముంది. రాజమ హేంద్రవర పట్టణాన్ని అతడే 

న ను. రం 


నన్నయ యుగం 53 


నిర్మించి వేంగి నగరం సురక్షితంకాదని రాజధానిని అక్కడికి మార్చాడని 
ఆంటారు, 


రెండవ చాళుక్య భీముని తర్వాత అతని రెండవ కొడుకు అమ్మరాజ 
విజయాదిత్యుడు క్రీశ 945-970 మధ్య _ పాలించాడు. రాష్ట్రకూట 
ముమ్మడి కృష్ణుని సహాయంతో అమ్మరాజు సవతి అన్న దానార్హవుడు క్రీ.శ. 
970 లో రాజయ్యాడు. మూడు సంవత్సరాలే పాలించాడు. అమ్మరాజు 
భార్య తెలుగుచోడరాజు జటాచోడ భీముని  చెల్లెలంటారు. దాన్నార్థవుడు 
అమ్మరాజును చంపడం సహించక జటాచోడుడు వేంగిపైకి దండెత్తివచ్చి 
దానార్థవుని చంపి అతని కొడుకులు శక్తివర్మ విమలాదిత్యులను పారదోలి 
వేంగిని ఆక్రమించి క్రీశ. 972-999 వరకు పాలించాడు. 


శక్తివర్మ విమలాదిత్యులు తంజావూరు చోళరాజు ప్రసిద్దవీరుడైన రాజ 
రాజచోళుని ఆ(శయించి 27 సంవత్సరాలు అక్కడే నివసించారు. అంత 
సుదీర్ణకాలం తల్లితోపాటు వాళ్ళు తంజావూరు సమీపంలోని తిరువాయారులో 
నివసించారని వాళ్ళక్కడ వేయించిన శాసనాలను బట్ట తెలుస్తున్నది. అక్కడ 
రాజకీయాలకు దూరంగా వుంటూ సోదరులు పెరిగి పెద్దవాళ్ళయివుం 
టారు. రాజరాజచోళుడు తన దక్షిణ దిగిజయయాత్రల్లో మునిగివుండడం 
వల్లనేమో వేంగిపైకి దండెత్తడం ఆలస్యమైంది. వాళ్ళక్కడే తలదాచుకొని 
వుండిపోవాల్సి వచ్చింది. విమలాదిత్యుడు రాజరాజు కూతురు కుందవ్వను 
వివాహమాడాడు. రాజ రాజు సైన్యసహాయంతో శక్తివర్మ జటాచోడుని 
చంపి వేంగికి రాజై (క్రీ.శ. 999-1011 మధ్య పాలించాడు. వేంగి పూర్తిగా 
చోళుల చెప్పుచేతుల్లోకి వెళ్ళి పోయింది. రాజకీయంగా సొంస్క ఎ్రతికంగా 
సాహిత్యంగా చోళుల (ప్రభావం వేంగి మీద చాలా పడింది. కళ్యాణి 
చాళుక్య దండయాత్రలు మాత్రం ఆగిపోలేదు. చోళ సైన్యసహాయంతో 
శక్తివర్మ వాళ్ళ నరికట్టాడు. శక్తివర్మ తర్వాత విమలాదిత్యుడు (క్రీ.శ, 


ర్‌ తెలుగు సాహితు చరిత్ర 


న Bue మం 

1011-1018) రాజయ్యాడు. అతని కాలంలొను కళ్యాణీ చాళుక్యుల దండ 
అస ఆర్ష కార అట వర్‌ ఇ న్స్‌ ల కమ గా 

యాత్రలు జరిగొయి. మామ రాజధోజా ఉన్గాసహాయంచ్‌ సిమలోదత్యూడ 


ర్‌ 
ఇ లో 


కళ్యాణి చాళుక్యులను పారదోలాడు. దిములొదిత్యూదు రాజరాజు కూత 
కాక మేళవ అనే ఆమెను వివాహమాడాడు. మేళవ జటాచోడ భీమ్లుని 
కూతురని అందుకే ఆము కొడుకు విజయాదిత్యుడు వేంగి సింహనమెక్మే 
హక్కు తనకేవుందని కుందవ్య కొడుకు. రాజరాజన రేంద్రునితో నిరంతదం 
పోరాటం సొగించాడని చార్మితకుల అభిప్రాయం. 


విమలాదిత్యుని తర్వాత అతని పెద్దకొడుకు చోళరాజకన్య కుందవ్వ 
కొడుకు రాజరాజనరేంద్రుడు. క్రీ.శ. 1019 లో రాజయ్యాడు కాని శ్రీశ, 
1022లో పట్టాభిషేకం చేసుకున్నాదు. రాజరాజ నరేంద్రుడు రాజు కాగానే 
పశ్చిమచాళుక్యరాజు రెండవ జయసింహాని సహాయంలో రాజరాజు. సవతి 
తమ్ముడు విజయాదిత్యుడు వేంగినాగా-౦చుకున్నాడు. రాజరాజు తన 
మేనమామ రాజేంద్రచోళుని సహాయంతో చేంగిని వశపరచుకొని క్రీశ, 
1022 లో పట్టాభిషేకం చేసుకున్నాడు. రాజేంద్రచోళుని కూతురు అమ్మం 


ETRY FR ang 


గదేవిని రాజరాజనరేంద్రుడు పెళ్ళిచేసుకున్నాడు. రాజరాజ నరేంద్రుడు 
దాదాపు 40 సంవత్సరాలు వేంగిని పాలించాడు. ఆ 40 సంవత్సరాలు 
అస్థిరతతో కూడుకొనే వుంది. ఒకటి రెండుసార్డు సింహాసన భ్రష్టుడైనొడు. 
మేనమామ రాజేంద్ర చోళుని అండదండలతో తిరిగి సింహాసనస్టుడయ్యాడు. 
క్రీశ 1031 లో మరోసారి వేంగినాక్రమించుకొని విజయాదిత్యుడు 
విష్ణువర్ధన బిరుదంతో రాజయ్యాడు. అతడు వీరుడు. పరిపాలనాదక్టుడు. 
కళ్యాణీ చాళుక్యరాజు రెండవ జయసింహుని సహాయంతో అతడు వేంగిని 
సంపొదించివుంటాడు. తిరిగి చాళుక్య చోళులకు కలిదిండి అనే చోట 
ఘోరయుద్దం జరిగింది. చోళసైన్యం చాలా నష్టపోయింది. అయినా 
విజయం వాళ్ళదే అయింది. క్రీ.శ. 1035 లో రాజరాజు వేంగికి తిరిగి 


రాజయ్యాడు. క్రీ.శ. 1042 లో రెండవ జయసింహుడు, క్రీశ. 1044 


నన్నయ యుగం వర్‌ 


లో రాజేంద్ర చోళుడు మరణించారు. కళ్యాణిలో మొదటి సోమేశ్వరుడు 
రాజయ్యాడు. రాజాధిరాజు చోళచక్రవర్తి అయ్యాడు. తిరిగి వాళ్ళిద్దరి మధ్య 
యుద్దాలు చెలరేగాయి. ఆ యుద్దాల్లో కళ్యాణి చాళుక్యులది పై చేయి 
అయింది. మొదటి సోమేశ్వరుడు క్రీ.శ 1047 లో వేంగిని జయించాడు. 
వేంగీపురవ రేశ్వరున్నని చెప్పుకున్నాడు. రాజాధిరాజ చోళుడు వేంగిని తిరిగి 
జయించాలని ప్రయత్నాలు చేసాడు. క్రీ.శే. 1051లో రాజరాజు నరేంద్రుడు 
చోళరాజ్యంలో తిరువాయూరులో వున్నట్టు దానశాసనం వల్ల తెలుస్తున్నది. 
క్రీశ. 1051లో రాజాధిరాజు వేంగిని జయించాలని సైన్యంతో వచ్చి దన్నడ 
(ధాన్యకటకం)లో విడిసొడు. అక్కడే ఆయనకు పరణికావ్యం అంకితంగా 
ఇయ్యబడింది. పరణి అంట తమిళంలో 1000 ఏనుగులను యుద్దంలో 
చంపినవాడని ఆర్థం. ఆ వీరుడు రాజాధిరాజుగా పరణి ముక్తక పద్యాల్లో 
వర్గింపబడినాడు. క్రీ.శ. 1051 లో జరిగిన చోళచాళుక్య యుద్దంలో 
చోళులు వేంగిని జయించలేక పోయారు. తిరిగి (క్రీ.శ. 1054లో కొప్పం 
అనేచోట చాళుక్యులకు చోళులకు పెద్ద యుద్దం జరిగింది. చోళులు 
కొలనుపొకను స్వాధీనం చేసుకొని ధ్వంసం చేసారు. అయినా విజయం 
వాళ్ళను వరించలేదు. చాళుక్యులు కొలనుపాొకను తిరిగి జయించారు. 
కళ్యాణి చాళుక్యులది మళ్ళీ పై చేయి అయింది. చోళ సైన్యం వేంగిని 
జయించడంలో విఫలమైంది చూసి రాజరాజు మొదటి సోమేశ్వరునితో 
సంధిచేసుకున్నాడు. చాళుక్యుల అధికారాన్ని రాజరాజు అంగీకరించాడు. 
ఆ సంధిజరగడంలో సంధివిగ్రహుడు పాత్రుడు అయిన రాజురాజు కులబ్రా 
హ్మణుడు నన్నయ భట్టు ప్రయత్నం వుండి వుండవచ్చును. సోమేశ్వరుని 
రాజప్రతినిధిగా వచ్చిన నారాయణ భట్టు నన్నయ _ సహాధ్యాయుడు ఆ 
పరిచయంతో ఆ సంధి సఫలమై వుంటుంది. సంధి ఫలించిన సందర్భం 
గానే రాజరాజు నందంపూడి అగ్రహారాన్ని నారాయణభట్టుకు దానమిచ్చి 
వుంటాడు. ఆ దానశాసనం సంస్కృతంలో వుంది. దాన్ని నన్నయభట్టు 


56 తెలుగు సాహిత్య చరిత్ర 


స్వయంగా రచించాడు. రాజరాజు సమస్త భువనాశ్రయ సత్యాశయకుల శేఖర 
అనే కళ్యాణి చాళుక్యుల బిరుదాలను ధరించాడు. క్రీశ. 1062 వరకు 
అంటు చివరి వరకు రాజరాజు కళ్యాణి చాళుక్యులకు విశ్వసనీయుడుగా 
వుంటూ ప్రశాంతతో పరిపాలించాడు. మొత్తం దాదాపు 40 సంవత్సరాల 
పాలనలో అతడు ప్రశాంతంగా వున్నదీ అల్ప కొలంలోనే అప్పుడే అంటె 
క్రీశ. 1056-62 మధ్యకాలంలోనే రాజరాజు ప్రోత్సాహంతో నన్నయ 
మహాభారత రచన చేసి వుంటాడు. ఆ రచనకు నారాయణ భట్టు సహాయం 
కూడా చాలా వుందని నన్నయ పీఠికలో వ్రాసిన ఈ కింది పద్యం వల్ల 
తెలుస్తున్నది. 
పాయక పొకశాసనికి భారత ఘోర రణంబునందు నా 
రాయణునట్లు వొసిగ ధరామర వంశ విభూషణుండు నా 
రాయణభట్టు వాజ్బయధురంధురుడుం దన కిష్టుడున్‌ సహా 
ధ్యాయుడునైనవాడభిమత స్థితిందోడయి నిర్వ హింపగాన్‌ (1-25) 


రాజరాజనరేంద్రుని తండ్రి విమలాదిత్యుడు మొదట శైవుడు. వృద్దా 
ప్యంలో అతడు జైన ధర్మాన్ని స్వీకరించాడు. అతని. _ జైనగురువు 
దేశిగణాచార్యుడైన (తికాలయోగి సిద్దాంతదేవుడు. ఆ యోగి కతడు విశాఖ 
పట్నం సమీపంలో రామతీర్థంలో రామకొండ అనే గుహాలయాన్ని నిర్మించి 
ఇచ్చాడు. విమలాదిత్యుడు తన యవ్వనదశలో దాదాపు, 27 సంవత్సరాలు 
చోళరాజరాజు ఆశయంలో వున్నాడు. అతని కూతురును పెళ్ళిచేసుకు 
న్నాడు. అక్కడతనికి శెవమం'కె అభిమాన మేర్పడి వుంటుంది. కాని 
విమలాదిత్యుడు వృద్దాప్యంలో జైనమతాన్ని స్వీకరించడానికి గల కారణం 
తెలియదు. క్రీశ. 11వ శతాబ్దంలో ఆంధ్రదేశంలో జైనం ఇంకా వ్యాప్తి 
లోవున్నదని మాత్రం దానివల్ల తెలుస్తున్నది. అదే కాలంలో ఆంధ్రదేశంలో 
కాకతీయులు జైనాన్ని అభిమానించారు. తెలంగాణాలో కొలనుపాక జైన 
కేంద్రంగా వుండింది. పశ్చిమ చాళుక్యుల రాజకీయ కేంద్రంగావున్న 


క 
~l 


నన్నయ యుగం 


కొలనుపాకను వోళరాజు ధ్వంసం చేసాడు. (క్రీ.శ. 11 వ శతాబ్దంలో 
బౌద్దం కూడా కొంతవరకు వ్యాప్తిలో వుంది. వైదిక మతం అంటె 
వైదిక కర్మకాండలను రాజులు ఆదరించలేదు. దానికి కారణం - వైదిక 
కర్మకాండలు క్షీ! శేణించి పౌరాణికమతం బాహ్మణాభిమానం వ్యాపించింది. 
అంతకుముందు ప్రజలు జీవనభృతికోస ఏం ఆచరించిన వృత్తులు పనులు 
వంశాచారంగా ఏర్పడి కులవ్యవస్థ ఏర్పడింది. దాన్ని ప్రవాస రాజుల 
ధర్మ మైంది. అందుకే నన్నయ రాజరాజును “సమస్త వర్ణాశమ ధర్మ రక్షణ 
మహామహిమన్‌ మహినొప్త్పూ” అని “మనుమార్ల్గు”డని వర్ణించాడు. ! వేంగీ 
చాళుక్యుల్లో చాలామంది. శైవులే. బౌద్దుల పంచారామాలు శైవ క్షేత్రాలుగా 
మారాయి. శంకరాచార్యుల (క్రీ.శ కవ శ) జరం ఆంధ్రదేశంలో 
ఇంకా ప్రవేశించలేదు. క్రీ.శ 9 శతాబ్దం నుంచి ద్రాక్షారామ భీమేశ్వర్తం 
కేంద్రంగా సీ వభక్తి సంప్రదాయం ప్రారంభమై క్రీశ 1 వ శతాబ్దంలో 
బలపడ్డున్నది. 12వ శతాబ్దంలో వీరమాహే హేశ్వరంగా - వీరశైవంగా గా 


రాజకీయాలను సమాజాన్ని సాహిత్యాన్ని ప్రభావితం చేసింది. 


తూర్పు చాళుక్యులు 4,5 శతాబ్దాలు ఆంధ్రదేశాన్ని పొరలించినొ (పసి 
ద్దమైన రచనలేవి సంస్క తంలో గాని తెలుగులో గాని రాలేదు. వాళ్ళ 
పరిపాలన అంతమౌతుండగా రాజరాజనరేంద్రుని ఆస్థానంలోని కవి నన్నయ 
తెలుగులో ఆదికావ్య రచన చేసాడు. అదే తూర్పు చాళుక్యుల క్రీర్రిసంభంగా 
నిలిచింది. కుబ్దవిష్ణువర్హనుని ఆస్థానంలో ప్రసిద్ద సంస్కృత కవి భారవి 
వున్నాడని అంటారు. మూడవ విష్ణువర్ణనుడు కవిపండిత కామధేనువని 
కవిగాయక కల్పతరువని బిరుదం ధరించాడు. రెండవ విజయాదిత్యుడు 
కూడా కవిగాయకుల నాదరించాడు. మొదటి చాళుక్య భీముని ఆస్థానంలో 
శాసనకర్త పండితకవి వామనుడున్నాడు. ప్ర ప్రసిద్ద ఆలంకారికుడు రీతి సిద్దాం 
తవాది వామనుడు అతడే అని చారిత్రకుల అభిప్రాయం. భీముని ఆస్థానంలో 
చెల్లవ్వ, అనే ప్రసిద్ధగాయని. అపర తుంబురు డని పించుకున్న ఆమె తండ్రి 


58 తెలుగు సాహిత్య చరిత్ర 


మల్లిప్తు వున్నారు. అమ్మరాజు కూడా కవిపండితులనాదరించాడట. తర్వాత 
కాకతీయుల విజయనగరరాజుల రెడ్డి వెలమరాజుల కాలంలో సంస్యృతసా 
హిత్యం కావ్యనాటక వ్యాఖ్యానరచనలతో వికసించినంతగా వేంగిచాళుక్యుల 
కాలంలో వికసించినట్లు దాఖలాల్లేవు. నన్నెచోడుడు చాళుక్యరాజులు 
“ఆంధ్ర విషయంబున తెనుగును నిలో పారని కీర్తించాడు. కాని వొళ్ళు 
దేశకవితను నిలిపే కృషి ఏం చేసారో ఇప్పుడందకుండా వుంది. రాజరాజ 
నరేంద్రుని ఆస్థానంలో మాత్రం నన్నయ, గణితశాస్త్రం వ్రాసిన పావులూరి 
మల్లన వున్నారు. నన్నయ ఆనాడు విద్వజ్ఞనసభలుం దేవని చెప్పాడు. కాని 
ఆ సభలు ఏం చేసేనో తెలియదు. 


రాజరాజనరేంద్రుని తల్లి భార్యలు పుట్టంది చోళవంశంలో. అతడు 
చాలాకాలం తొాతమామల ఇంట్లో నివసించాడు. వాళ్ళ ప్రభావంతోను 
వంశంలో వున్న శివాభిమానంతోను రాజరాజనరేంద్రుడు శివాభిమాని అయి 
నాడు. బ్రాహ్మణభక్తి కూడా అతనికి చాలా వుంది. చోళుల సాహిత్య 
ప్రతి కూడా అతనికి అలవడింది. దాంతో అతడు తన ఆస్థానంలో 
వున్న నన్నయను మహాభారత రచనకు ss తనకీలోకంలో ఐదు 
ఇష్టమైన పనులున్నాయని చెప్పాడు - బ్రాహ్మణ ప్రీతి, భారత శ్రవణాసక్తి, 
ఇవధ్యానపూజామహోత్సవం, సంతత దానశీలత, సాధుసాంగత్యం (1-12). 
అంతేగాక భారతం తన పూర్వజులైన చంద్రవంశజులైన పొండవోత్తమ్లుల 
చరిత్ర. దాంతో భారత శ్రవణం అతనికి అభీష్టమైంది. భారత శ్రవణాన్ని 
పుణ్యకార్యంగా భావించి దానియందే చిత్తాన్ని లగ్నం చేసినవాడు రాజరాజు- 

అమల సువర్ణ శృంగఖురమైన కపిలంబగు గోశతంబు ను 

త్తమ బహువేదవిప్రులకు దానము సేసిన తత్సలంబు త 

థ్యమ సమకూరు భారతకథాశ్రవణాభిరతిన్‌ మదీయ చి 

త్రము ననిశంబు భారత కథాశవణ ప్రవణంబు కావునన్‌ (1-15) 


రాజరాజు భారతాన్ని ఒక్క భాషలో కాదు అనేక భాషతో అనేక 


లాం 
(ప్రత్రియల్లో వదివాడు విన్నాడు మాచాడు. “బహుభాషల బహువిధవముల, 
మ్‌ ఖ్‌ 


ఆ 


బహుజనవుల వలన వినుడు భారత బద్ద, స్వ ఎహులగు దారికినెషండు, 
య. 
ioe 


Os 
జ ఛ్‌ జో అ జ! కె బారా. ళ్‌ 3 
బహుయాగంబుల ఫలంబు మార్ధమగుం న్‌ ఆని విశ్వసించాడు 
art 


రాజరాజు. 


' అతనికి చాలా ఇష్టమైంది కాబ ట్టి భారతాన్ని తెలుగు ఏలో రచంచనుని రాజ 
రాజు నన్నయను కోరాడు. అపుటికే మహాభారరం తమిళ కన్నడ భాషల్లో 
రచింపబడింది. భాస భట్టనారాయణాది కవులు సంస్క ఎతంలో అనేక 
నాటకాలు (వాసారు. ఆ నాటక ల్లో కవులు పాతవి! 'తణక*సం నాటకకళ 
రసపోషణల కోసం ౦ వ్యాసుని కథలో మార్పులు కు చేసారు. రాజరాజు 
సంస్కృతజ్ఞుడై సంస్క ఎతభాషలో వున్న మహాభారతాన్ని, నాటకాలను చదివి 
వుంటాదు. వినివుంటాడు. దర్శించి వుంటాడు. అతడు తమిళదేశంలో 
చొలాకాలం వున్నాడు. కాబట్టి తమిళం బాగా నేర్చుకొని వుంటాడు. 
తమిళంలో సంగయుగంలోనే పెరుందేవనార్‌ భారతాన్ని గేయరూపంలో 
రచించాడు. (క్రీశ. 10వ శులో పంప, రన్న కవులు కన్నడంలో “విక్రమార్జున 
విజయం, సాహసనభీమవిజయం” పేర్లతో భారతాన్ని ఏకనాయకాశ్రయంగా 
రచించారు. అయితే వ్యాసు సుని మహాభారతాన్ని వున్నదున్నట్లుగా అంటు 
మూలార్థం చెడకుండా తెలుగులో వ్రాయాలని రాజరాజు కోరిక - 


“జననుతకృష్ణద్వెపా యన, ముని వృషభాభిహిత మహాభారత బద్ద 
నిరూపతార్థమేర్పడ, నుగున రచియింపు మధిక ధీయుక్తి మెయిన్‌” 
వేదవి హితమైన సత్య ధర్మోపదేశాలు మహాభారతంలో వున్నాయి. ఇంకొ 
సందర్భాన్ని బట్ట దయాదానాది కర్తవ్యబోధనలు పన్నాల అందుకే 
పంచమవేదంగా న ప్రసిద్ది ఏర్పడింది. it (క్రమంగా దానిలో 
(బాహ్మణభక్తి ప్రబోధం వచ్చి చేరింది. బ్రాహ్మణ ప్రాధాన్యాన్ని ప్రత్యేకతను 


60 తెలుగు సాహిత్య చరిత్ర 


పేర్కొనే సందర్భాలు మూలభారతంలోనే ఎక్కువగా కనపిస్తాయి. "కాని 
నన్నయ భారతంలో బ్రాహ్మణ ప్రసక్తి వచ్చిన (ప్రతి సందర్భంలోను 
మూలం కంటి ఎక్కువగా పెంచి చెప్పిన ఉదాహరణల నేకం వున్నాయి” . 
అంటారు రంగనాథాచార్యులుగారు. “ధర్మం So Duty - కర్తవ్యం 
అన్న విస్త ఎకొర్తం కోల్పోయి 'ధర్మమంట వర్ణాశమ ధర్మమన్న సంకు 
చితార్జం ఏర్పడింది. బౌద్ధ జైనమతంలో (శ్రమణులకు శ్రావకులకున్న భక్తి 
గౌరవాలు పౌరాణికముతంలో బ్రాహ్మణ భక్తిగా సమాజంలో రూపొందింది. 
అందుకే జయేతిహాసమనబడే “వీరగాధిలో బ్రాహ్మణ ప్రశంస ప్రసక్తులు 
కాలక్రమంగా ప్రక్షిప్తాలుగా వచ్చి చేరాయి. బ్రాహ్మణ కాత ధర్మాలను ఒకే 
కుటుంబంలోని వ్యక్తులు తమ తమ ఇష్టాలను బట్టి ఎన్నుకునే సమాజంలో 
పుట్టింది మహాభారతం, 'సమాజంలో బ్రాహ్మణులు క్షత్రియులు వేరు వేరు 
కులాలుగా -ఏర్పడిం తర్వాత జయేతిహాసంలో ఎన్నో మార్పులు చేర్పులు 
జరిగి వుంటాయి. 


నన్నయ 


క్రీశ. 11 వ శతాబ్దంలో తెలుగులో మహాభారత రచనకు తగిన 
పరిస్థితులేర్పడినాయి. తెలుగులో కావ్యం వ్రాయదలచుకుం బ సంస్క స్ట 
తంలో ఆదికావ్యంగా ప్రసిద్ది కెక్కిన రామాయణాన్ని అనువదించవచ్చును. 
కాని రామాయణంలో సత్యధర్మాల బోధనకన్నా కావ్యకళకు స్థానముంది. 
మహాభారతంలో ఆద్యంతం సత్యధర్మ బోధన జీవిత సత్యాల చిత్రణ 
మత సంబంధమైన దార్శనిక సిద్దాంతాలు అనేక ముఖంగా వున్నాయి. 
కాబట్టి బౌద్దజైన ధర్మాల ప్రభావం నశిస్తున్న ఆ కాలంలో మహాభారత 
రచన అవసరమైంది. దాన్ని గుర్తించిన నన్నయ మహాభారతానువొదొనికీ 
పూనుకున్నాడు. రాజరాజు నన్నయను మహాభారతానువాదం చేయమని 


స 
న్న 


నన్నయ యుగం 81 


అడిగినప్పుడు  నిత్యసత్యవచనుడు వినయసంపన్నుడైన నన్నయ “భారత 
భారతీ సముద్రము తరియంగ నీదను విధాతృనకైనను నేర బోలునే” 
అన్నాడు. “నీ యనుమతంబున విద్యజ్ఞనంబుల యనుగ్రహంబునం జేసినా 
నేర్చు విధంబున నిక్కావ్యంబు రచియించె” దనన్నాడు. ఆ మాటలు 
అతని నిగర్వానికి మితభా షితకు తగినట్లుగా వున్నాయి. బు షీకల్పుడైన 
నన్నయ _మహాభారతాం ద్రీకరణకు పూనుకోవడం ఆంధ్రావళి అదృష్టం ! 
ప్రాచీన భారతదేశంలో సత్యధర్మాలనే గొప్పవిగా భావించారు. మానవుని 
నిత్య జీవితంలోని ఆర్థిక సమస్యలను వ్యక్తుల మధ్య సంబంధాల్లో వున్న 
సమస్యలను వాళ్ళు శాశ్వతసమస్యలుగా భావించలేదు. అదీగాక అప్పుడు 
ఇంత జనాభాలేదు. ప్రకృతి సంపద చాలా వుంది. పళ్ళు ఫలాలకు 
కందమూలాలకు నీళ్ళకు కొరత లేదు. అవి ఎవరికైనా కావలసినంతగా 
దొరికేయి. వాటి మీద ఏ ప్రతిబంధకాలు లేవు అప్పుడు ఇంత 
వస్తుసంపదమీద ఐహికసుఖాల మీద వ్యామోహం లేదు. కాబట్టి కుల 
సంబంధాల్లో ఆర్థిక సంపాదనలో ఇప్పుడున్న శ్రీష్టతలు లేవు. జనాభా 
తక్కువ కాబట్టి దోపిడీ దౌర్దన్యాలు తక్కువే. అందుకే ప్రాచీన బుషులు 
కవులు సాహిత్యంలో సత్య ధర్మాచరణ బోధనలకే ప్రాధాన్య మిచ్చారు. 
కాని ఆర్థికార్హనకు ఉపాయాలను గాని ఆర్థిక సామాజిక సమస్యలను 
పనీ “దర్చించలేదు. గ్‌  సత్యధర్మాలు వ్యక్తుల శీలాన్ని నిర్మిస్తాయి. 
దొంతో ఇతర సమస్యలు తీరుతాయని వాళ్ళు విశ్వసించారు. అందుకే 
వ్యక్తుల చరిత్రలను వ్యక్తిత్వాలను నిర్మించడానికి తోడ్పడే రచనలు చేసారు. 
ఆత్మాన్నత్యాన్ని పెంచే సాహిత్యాన్ని సృష్టించారు. ' మహాభారతం ఆ 
విధంగా సత్యధర్మానుష్థానాలను బోధించే ఉత్తమ (గ్రంథం. మహాభారతం 
వైదిక బోధనలను విప్పిచెే బది. ' పంచమవేదం మహాభారతం... కాబట్ట 
నన్నయ వ్యాస మహాభారతానువాదానికి పూనుకున్నాడు. 


మహాభారతం సంస్క తంలో చదివి తెలుగులో వ్యాఖ్యానం చెప్పడం 


62 తేలుగు సొ హిత చరిత్ర 


దేవాలయాదుల్లో పురాణపరఠన రూపంలోను ప్రచారంలో వుండి వుంటుంది. 
అటువంటప్పుడు మూలమహాభారతాన్ని తెలుగులో చస తెలుగు (ప్రజలకు 
అందించాలనే కోరిక నన్నయకు కలిగివుంటుంది. అపుటికి జ క్రీశ 10వ 
శ నాటికీ సంస్కృత సాహిత్య స్పష్టిలో ఉత్కష్టదశ అయిపోయింది. 
ప్రజాసామాన్యం (పాకృతభాషలు మాట్లాడేటప్పుడు సంస్క ఎతం ఒక (పొమా 
తిక భాషగా అందరికీ అర్థమయ్యేది, కొని ప్రాకృత భాషలు కూడా మారు 
చెంది అపభంశభాష లేర్పడి అవి (ప్రజలు మాట్లాడుకునే భాషలయ్యాయి. 
అటువంటి తరుణంలో సంస్కృత భాష ఏ కొద్దిమందికో రచనాభాషగా 
అనుసంధాన భాషగా మిగిలిపోయింది. అప్పుడు దేశంలో చాల దేశభాషలు 
రచనాభాషలుగా అభివృద్ధి చెందాయి. ఆ దేశ భాషల్లోనే ప్రజలందరికీ 
అర్థమయ్యేటట్టుగా రచనలు చేయడం (ప్రారంభమైంది. బౌద్దులు, జైనులు 
ప్రజల భాషలను ప్రాకృతాలను తీసుకొని రచనలు చేసారు. ఆ తర్వాత 
బౌద్దసిద్దులు ప్రజల భాషలైన అపృభ్రంశభాషల్లో పాటలు పదాలు వ్రాసారు. 
తమిళంలో కూడా సిద్దుల రచనలున్నాయి. ఆ తర్వాత బౌద్దజైనులు 
ప్రజాసామాన్యానికి తమ ధార్మికసిద్దాంతాలను బోధించడానికి ప్రాంతీయ 
భాషలనభివృద్ది పరచి ఆ భాషల్లో రచనలు చేసారు. తమిళ కన్నడంలో 
అదే జరిగింది. తెలుగులోను జరిగి వుంటుంది. కాని అవి మన వరకు 
మిగులలేదు. బౌద్దజైన మతాల ప్రభావాన్ని మనవాళ్ళు అంతగా గుర్తించి 
నిలపకపోవడానికి ఆంధ్రదేశంలో వైదిక పౌరాణిక మతాలకున్న ప్రాధాన్యమే 
కోరణమని చెప్పుకోవాలి. అట్లా నన్నయ మహాభారతమే మనకు నిలిచి 
మిగిలింది. కన్నడంలో సంపనికి ముందు రచనలున్నా కవులున్నా కన్నడ 
సాహిత్యంలో (పంపకవి (ప్రశస్త కవిగా కీర్తిపొందాడు. అతడే ఆదికవిగా 
చెప్పబడ్డున్నాడు. అదే విధంగా నన్నయకు తెలుగుసా హిత్యంలో ఆదికవి 
అనే చిరుదం లభించింది. 


నన్నయ, స స. కవివరుడు, సద్వినుతావదాత చరి 


నన్నయ యుగం 63 


తుడు, సుజనుడు, నిత్య సత్యవచనుడు, అవిరళ జపహోమతత్సరుడు. 
నన్నయ నాటికి వైదిక యజ్ఞయాగాది కర్మల ఆచరణ విస్తృతంగా లేదు. 
అయినా కొందరు ఇంకా చెదిక కర్మలను ఆచరిస్తున్నారని తేలు లుస్తున్నది. 
నన్నయ రాజ రాజుకు కుల బాహ్మాణుడు, అంటె ఇంద్రునికి బృహస్పతి 
లాగా ధార్మిక లౌకిక రాజకీయ విషయాల్లో తోడ్పడేవాడని అర్హంకావచ్చును. 
నన్నయ కవిగా కూడా గొప్పవాడని రాజరాజుకు తెలుసు. అందుకే “రసభావ 
భాసుర నవార్థ వచన రచనా విశారదులైన మహాకవులు” ఎందరో వుండగా 
మహాభారతాంధ్రీకరణను నన్నయనే చేయమని రాజరాజు అర్జిందాడు. 


నన్నయ మహాభారతాంధ్రికరణం 


సంస్కృతంలో వ్యాసుడు రచించిన మహాభారతం పద్దెనిమిది పర్వాలు 
అనువదించాలనే నన్నయ ప్రణాళికను సిద్ధం చేసుకున్నాడు. అనువాదానికి 
విషయానుక్రమణికను ఏర్పరచుకొని కావ్యారంభంలో చేర్చాడు, కాని నన్నయ 
ఆది సభాపర్వాలను అరణ్య పర్వంలో నాల్గవ ఆశ్యాసంలోని శరత్కాల 
వర్థనలోని “శారదరాత్రులుజ్జ్వల.. అనే పద్యం వరకు మాత్రమే వ్రాసాడు. 
నన్నయ మహాభారత రచన పూర్తికాకపోవడానికి రాజరాజు మరణం గాని 
రాజకీయ సామాజిక పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంగాని కారణం 
కావచ్చును. లేదా నన్నయ మరణం కూడా కారణం 'కావచ్చును., నన్నయ 
అనువాదం చేసిన సంస్క ఎకో మహాభారతం 12000 శ్లోకాల్లో వుండగా. 
నన్నయ 4000 పద్యగద్యాల్లో రచించాడు. దాన్ని బట్టి అతని అనువాదం 
మక్కీకి మక్కీగా జరుగలేదనే తెలుస్తున్నది. 


సంస్కృత మహాభారతం మొదట జయేతిహాసం "పేరుతో 25000 
కోకపరిమితంగా వుండి (కమంగా లక్షకుపైగా శోకాలతో "పెరిగి బృహత్‌ 
ar) ర్‌ ఘు at) 


G4 తెలుగు సాహిత్య చరిత్ర 


(గంథయై. మెంది. అట్టా పెరుగుతున్నప్పుడు కొత్త కథలు చేరడమేకాక ఆయా 
శ్రోతలడిగిన సందేహాలను తీర్చడం కోసం నీతి ధర్మోపదేశ ఘట్టాలు ఎన్నో 
చేరాయి. చెప్పిన వృత్తాంతాలు మళ్ళీ మళ్ళీ చెప్పబడినాయి. అటువంటి 
మహాభారతాన్ని నన్నయ కావ్యరూపంలో అనువాదం చేసాడు. (ప్రధాన కథకు 
భంగం కలిగించే అంశాలను ఘట్టాలను నీరసమైన వర్ధనలను సుదీర్ణసం 
భాషణలను నన్నయ పరిహరించాడు. బౌచితీ పూర్వకమైన వృత్తాంతాలను 
తీసుకున్నాడు. తెలుగు మహాభారతం మూలంకన్నా సంక్షిప్తంగా గందర 
గోళం లేకుండా (పసన్నకథా కథనంతో నడిచి కాన్యంగా రూపొందింది. 
ఒకొకసారి నన్నయ మూలంలో లేని వర్హనలను సందర్భోచితం కొన్యరీతికి 
అవసరమనుకున్న చోట అదనంగా చేర్చాడు కూడొ. ఉదాహరణకు 
పొండురాజు మరణానికి పూర్వం మాద్రితో విహరించిన వసంతోద్యాన 
వర్థనలను నన్నయ రెండు లయగ్రాహి పద్యాల్లో మనోహరంగా రచించాడు. 
కొన్ని చోట్ల నన్నయ మూలంలో అలంకారాలను విడచి పెట్టినా మరికొన్ని 
చోట్ల మూలంలో లేని అలంకారాన్ని చేర్చాడు. ఉదాహరణకు. 

విగతజీవుడై పడియున్న వేదమూర్తి 

యతని చేత సంజీవితుడై వెలింగె 


దనుజ మంత్రి యుచ్చారణ దక్ష్టుచేత 
నభిహితంబగు శబ్దంబునట్ల పోలె [ఆది.ప. 3-127] 


సంహితాభ్యాసుడైన నన్నయకు తగినట్లుగానే ఈ ఉపమానమున్నది. 


మూలంలో పురాణమార్గంలో నీరసంగా చెప్పిన ఘట్టాలను ఎన్నోచోట్ల 
నన్నయ (కావ్యసౌందర్యంతో! రమ్యంగా రచించాడు. నన్నయ రచించిన 
మహాభారత పర్వాల్లో ఏకలవ్య కథ, కుమారాస్త్ర, విద్యాప్రదర్శనం, శిశుపా 
లనధ శకుంతల కథ, నలదమయంతి కథ మొదలైనయి sree 
ఖండకావ్యాల వలె ఒప్పుతున్నాయి. 


నన్నయ యుగం 66 


మూలంలో సుదీర్ణంగా వున్న అవాంతర కథలను నన్నయ చాలకుదించి | 
రచించాడు. ఉదాహరణకు వినతకద్రువుల కథలో వున్న సముద్ర మథన 
వృత్తాంతం 87 శ్లోకాల్లో వున్నదాన్ని నన్నయ 18 పద్యగద్యాల్లో (వ్రొసాడు, 
వినతాకద్రువలు సముద్రతీరంలో విహరించేటప్పుడు సముద్రవర్హన 16 శ్లోకాల్లో 
£3 oe] యా 
వున్నదాన్ని నన్నయ 1 వచనం 2 పద్యాల్లో వ్రాసి బొచిత్యాన్ని పోషించాడు. 
ఇట్టా ఎన్నో వృత్తాంతాలను ఘట్టాలను నన్నయ అనవసరమని పించిన 
వొటిని కుదించి, కొన్నిటిని విడిచిపెట్టి వ్రాసాడు. 


నన్నయ తన కథాకథన చాతుర్యంతో సంభాషణలతో !రసపోషణ' 
చేసాడు. కుమారాస్త్ర, విద్యాప్రద్శన, శిశుపాలవధ ఘట్టాల్లో, వీరరౌద్ర రసా 
లను నలదమయంతి కథలో కరుణరసాన్ని ఇంకా ఆయాచోట్ల శృంగారాది 
రసాలను పోషించి నన్నయ పాఠకుల హృదయాలను రసప్లావితం అయ్యేట 
ట్లుగా రచించాడు. నన్నయ అనుసరించిన చంపూరచనా మార్గం అనువాద + 
సరణీ తర్వాత తిక్కన ఎర్రన కవులకు ఆదర్శమైనాయి. 


నన్నయ కవితా విశేషాలు 


నన్నయ తన కవితాగుణాలను కావ్యవతారికలో ఒక పద్యంలో ఇట్లా 
చెప్పాడు. 
సారమతింగవీంద్రులు ప్రసన్న కథాకలితార్హయుక్తిలో 
నారసిమేలు నానితరు లక్షరరమ్యత నాదరింపనా 
నారుచిరార్థసూక్తినిధి నన్నయ భట్టు తెనుంగునన్‌ మహా 
భారత సంహితారచన బంధురుడయ్యె జగద్ధతంబగన్‌ . (1-26) 


నన్నయ తన కవిత్వంలో మూడు గుణాలున్నాయని చెప్పుకున్నాడు. 
1. ప్రసన్న కథా కలితార్థయుక్తి 2. అక్షరరమ్యత 3. _ నానారుచిరార్డ 
లన క్తీనిధిత్వం. 


“68 తెలుగు సాహిత్య చరిత్ర 


ప్రసన్న కథాకలిత = ప్రసన్నమైన కథతో కూడిన, అర్హయుక్తి = 
చమత్కార పూర్ణమైన మాటలు - కలిగి వుండటమే - ప్రసన్నకథా 
కలితార్హయుక్తికి అర్థం. ప్రసన్న అంటే చదువగానే సులభంగా వెంటనే 
అర్థమయ్యేది అని అర్ధం. ప్రసన్న _కథాకలితారయుక్తులను కావ్యాంతర్గత 
మైన వాటిని కవీంద్రులు అంటె కవితాకళను తెలిసినవారు - కావ్యకళా 
మర్మజ్ఞులు గ్రహించ గల్లుతారని నన్నయ భావం. ఇక ఇతరులు - అంటు 
కావ్యకళామర్శజ్ఞలు కాని. వాళ్ళు సామాన్యులు అక్షర రమ్యతను తన 

ణా Aa 

కవిత్వంలో విని ఆదరిస్తారని నన్నయ భావం. అక్షరం అంటే పదాలు. 
రమ్యత - అంటె రామణీయకత. - పదాల కూర్పులోని సౌందర్యాన్ని - 
మాధుర్యాన్ని సొమాన్యులు కూడా విని ఆనందిస్తారు - అని నన్నయ తన 
కవితావి శేషాన్ని చెప్పుకున్నాడు. మాలాకారుడు పూవులను ఏరి ఏరి మాలను 
కడ్డాడు. అదేవిధంగా కవి పదాలను కూరుస్తూ కవిత్వం వాస్తాడు. ఈ 
కూర్పు కవికి నిరంతరాభ్యాసం వల్ల అప్రయత్నంగానే అలవడుతుంది. 
రమ్యమైన పదాల కూర్చువల్ల కవిత్వంలో మాధుర్యగుణం ప్రవేశిస్తుంది. 
నన్నయ పదొల కూర్పు, పద్యరచన ఒడిదుడుకులు లేకుండా (ప్రసాద 
మాధుర్య గుణాలతో కూడి వుంటాయి. నన్నయ అక్షర రమ్యతలో 
పదమాధుర్యమేకాక చక్కని శయ్యా సౌభాగ్యం కూడా వుంది. పదాల 
అన్యోన్యమైత్రియే శయ్య. వ్యక్తికి నిమ్నోన్నతాలు లేని శయ్య (పడకు 
ఎట్టా సుఖానందప్రదమో కవిత్వంలో చక్కని పదమ్మెత్రితో కూడిన శయ్య 
పాఠకులకు సుఖానందప్రదంగా వుంటుంది. అన్యోన్య మైత్రి కలిగిన పదాలను 
ప్రయోగించి కవి రచించింతర్వాత వాటిల్లో ఏదైనా ఒక పదాన్ని తీసి 
మరో పదాన్ని వేస్తే పద్యగతిలో ఒడిదుడుకులు రావచ్చును. అర్హచమ 

రంలో భేదం రావచును. ననయ కవిత్వంలో అకర రమ్వతాగుణం 
త్కా మ ప య యు ఫ్ర 
వల్ల అతని కవిత్వం వినడానికి చదవడానికి మధురంగా వుండడమే 
కాక పద్యాలు ధారాళమైన నడకతో నడిచాయి. భావం సూటిగా రోజు 


నన్నయ్య యుగం 67 


మనం మాట్టాడుకునేటట్టుగా వుంకెదాన్ని భామహుడనే ఆలంకారికుడు 
“వార్త అని అన్నాడు. కవిత్యానికి వక్రోక్తి చాల ముఖ్యమంటాడతడు. 
వక్రోక్తి కోసం కవులు ప్రయత్నం చేయాలంటాడు. ఉదాహరణకు పట్టణంలో 
మేడలు ఎత్తుగా వున్నాయి - అని కవులందరు సూటిగా ఒక్కలాగా 
చెప్తే అందులో కొత్తదనమేమీ వుండదు. ఒక్కొక్క కవి ఒక్కొక్కసారి 
ఒక్కొక్క విధంగా మేడల ఎత్తును గురించి చెప్తాడు. అట్టా చెసే బ్బ కవి 
మాటల్లోని చమత్కారం, వైచిత్రి, వక్షోక్తి పాఠకులకు ఆప హ్లాదాన్ని కలిగిస్తుంది. 
మేడలు. ఆకాశాన్నంటుతున్నాయని, మేరు పర్వతశిఖరం మీది నుంచి 
నిక్కి దేవతలు పట్టణపు మేడల నే సౌందర్యాన్ని స - అట్టా ఎన్నో 
విధాలుగా కవి చమత్కరిస్తాడు. అదే రుచిరార్థసూక్తి) ఎర్రన “సూక్తి 
వైచిత్రి” ని శ్రీనాథుడు. (ప్రశంసించాడు. నన్నయ తాను వక్రోక్త భరితమైన 
కవిత్వం చెప్పగల మహాకవినని నానారుచిరార్హసూక్తినిధి అన్న విశేషణంతో 
చెప్పుకున్నాడు. నానారుచిరార్ట సూక్తులం'కే కొందరు అనేక విధాలైన సూక్తి 
= సుభాషితాలకు నిలయమైన వాడు నన్నయ అని అర్థం చెప్పారు. 
కాని దానికన్నా నన్నయ వక్రోక్తి భరితమైన కవిత్వం చెప్పగలవాడన్న అర్థమే 
సనుంజసంగా వుంటుంది. అందులో అతని కవిత్వ గౌరవం చెప్పబడింది. 
మహాకవి అని సూచింపబడింది. 


“నన్నయ తనకు వాగమశాసనుడు, విపుల శబ్దశాసనుడు - అన్న బిరు 

కే 
దొలున్నట్టుగా చెప్పుకున్నాడు - నన్నయ “ఆంధ్ర శబ్రచింతామణి" పేరుతో 
సంస్క ఎతభాషలో తెలుగుకు వ్యాకరణం వ్రాసి తెలుగుభాషను క్రమబద్దం 
చేసాడని అందుకే అతనికా బిరుదం వచ్చిందని అంటారు. కొని ఆం(ధశబ్ద 
చింతానుణి అర్వాచీన రచన అని తేలింది. అదీగాక అది చెప్పుకోదగ్గంత 
గొప్పగా వున్న వ్యాకరణం కాదు. కన్నడ సాహిత్యంలో రత్నత్రయకవుల్లో 
ఒకడైన రన్నకు శబ్దానుశాసన (ప్రభవవచోభవుడని బిరుదంవుంది. నన్నయ 
విపుల శబ్దశాసన బిరుదంకూఢా అటువంటిదే. అంటె నన్నయ శబ్దం 


68 తెలుగు సా హిత్య చరిత్ర 


మీద అధికారం కలిగిన కవి. కవికి భావవ్యక్తీకరణకు భావవైచిత్రి సాధనకు 
శబజ్ఞానం శబం మీద అధికారం వుండాలి. నన్నయకు అపార శబ 
య హో యు యలు 
జ్ఞానమున్నదని అతడు గొప్పవాక్‌శక్తి గల కవి అని చెప్పుకోవాలి. 

జ 


నన్నయ గొప్పకచే కాక గొప్పు పండితుడు. వేద శాస్త్రపురాణాలను 
అభ్య సించాడు. సంహితాభ్యాసుడు, బ్రహ్మాండాది నానాపురాణ విజ్ఞానని 
రతుడు దానికి తోడు నన్నయ లోకజ్ఞుడు. పరమధర్మ విదుడు అతడు 
తనను తాను “పాత్రుడు, మత్యమరాధిపాచార్యు”డనని చెప్పుకున్నాడు. 
బుదిలో బృహస్పతి అంతటి నాడను అని అన్నాడు. దాన్ని బటి అతడు 

ఐ లు 

రాజనీతి కుశలుడు మంత్రాంగం నేర్చినవాడని చెప్పవచ్చును. పాత్రుడం టె 
సంధివిగ్రహాది రాజకీయ ఉపాయాలను తెలిసిన నాడు అని అర్ధం. 


ళీ 


నన్నయ తాను “ఉభయభాషాకావ్య రచనాభిశోభితు"డని చెప్పుకున్నాడు. 
ఉభయబభాషలం కు సంస్క ఎతం తెలుగు. ఈ రండు భాషల్లో కవిత్వం 
చెప్పగలిగినవాడు నన్నయ. రాజరాజనరేంద్రుడు నారాయణ భట్టుకు 
నందంపూడి ఆగ్రహారాన్ని దానం చేస్తూ శాసనం వేయించాడు. ఆ 
సంస్క బట్‌ శాసనలేఖకుడు నన్నయ. అదిగాక నన్నయ సంస్క ఎత రచనలేవి 
మనకు తెలియదు “భాషింతు నన్నయభట్టు మార్గంబున నుభయవాక్కొండి 
నోక్కొక్కమాటు” అని శ్రీనాథుడు నన్నయ ఉభయవాక్కొంఢిని ప్రశం 
సించాడు. సంస్కృత తెలుగుభాషా పదప్రయోగంలో నన్నయ నిపుణుడని 
దానివల్ల తెలుస్తున్నది. మహాభారత కావ్యారంభాన్ని నన్నయ “శ్రీవాణీ 
గిరిజాన్చిరాయ........ |! అన్న సంస్క ఎత శ్లోకంతో చేసాడు. ఆశీస్సు దేవభా 
షలో వుండాలనుకున్నాడేమో. నన్నయ సంస్క ఎతపదాలను సమాసాలను 
ఎక్కువగా వాడాడని కొందరి అభిప్రాయం. కాని నన్నయ దేశ్యపదాలను 
కూడా ప్రయోగించాడు. అక్కడక్కడ దేశ్యపదభరితమైన చక్కని పద్యాలను 
వ్రాసాడు. 


నన్నయ యుగం 69 


నన్నయ రచనా శైలి ఆఅనువాదపద్ధతి వర్ణనలు ఛందస్తూలు తర్వాత 
కవులకు ఆదర్శమైనాయి. అందుకే నన్నయకు పూర్వం కవులున్నా 
కవిత్వమున్నా అతడే తెలుగులో ఆదికవిగా కీర్తిని సంపాదించుకున్నాడు. 
తెలుగు కవిత్వానికి అతడు గురుపీఠం వంటివాడయ్యాడు. మార్కండేయ 
పురాణ కర్త మారన నన్నయను “ఆంధ్రకవితా గురుూోడని స్తుతించాడు. 
రామరాజ భూషణుడు “మహిమున్‌ వాగనుశాసనుడు స్పజియింప” అని 
తెలుగు సాహిత్య ప్రపంచానికి నన్నయను సృష్టికర్తగా కీర్తించాడు. 


4; నన్నయ తిక్కునల మధ్యయుగం 


నన్నయ తిక్కన మధ్యకాలాన్ని తెలుగుసాహిత్యంలో శివకవియుగంగా 
పేర్కొనడం వుంది. ఈ యుగంలో శైవసాహిత్యం విశేషంగా వచ్చినా 
యుగకర్తగా పేర్కొనదగిన యుగాన్ని ప్రభావితం చేసిన కవి ఎవరూ లేరు. 
శైవసాహిత్య సృ షి జరిగింది. కాబట్టి శివకవియుగమని చెప్పడం వుంది. ఈ 
యుగప్రతినిధి కవిగా ఒక్కరిని నిర్ణయించడానికి సాద్యంకాకపోవడం చేత 
నన్నయతిక్కనల మధ్యయుగం అని పేరు పెట్టడం జరిగింది. 


ఈ యుగం రాజరాజనరేంద్రుని మరణం ఆ తర్యాత అతని సవతి 
తమ్ముడు పడన విజయాదిత్యుడు అత్యల్పకాలపరిపాలన అంతం కావడంతో 
(క్రీశ 1075 తో ఆరంభమై క్రీశ 1200 గణపతిదేవుని పరిపాలనా 
రంభం వరకు సాగుతున్నది. దాదాపు ఈ ఒకటిన్నర శతాబ్దాల కాలంలో 
ఆంధ్రదేశంలో సుస్థిరమైన పాలనగాని, బలమైన శేంద్రాధికారంగాని లేదు. 
రాజరాజనరేంద్రుని కొడుకు కులోత్తుంగుడు చోళ వంశనామాన్ని ధరించి 


Coen ay 


చోళ సామాజ్యాన్నేలాడు. అతని కొడుకులను వరుసగా ఒకరి తర్వాత 
ఒకరిని వేంగిలో రాజప్రతినిధులుగా వుంచాడు. కాని వాళ్ళు సమర్థవంతులై 
రాజ్యపాలన గాని స్వాతంత్రాన్ని ప్రకటించి రాజ్యనిర్మాణం గాని చేయలేదు. 
చాళుక్యచోళ పాలనాకాలంలో వెలనాడును పాలించిన రాజులు కొంత 
ప్రబలురైనారు. వాళ్ళు చోళులు కాకున్నా కులోత్తుంగుని మీది గౌరవంతో 


నన్నయ తిక్కనల మధ్యయుగం 71 


మొదటి గొంకరాజు తన కొడుకుకు కులోత్తుంగరాజేంద్ర చోడుడని పేరు 
పెట్టాడు. అప్పటి నుంచి ఆ రాజులు వెలనాటి చోడులుగా ప్రసిద్ది చెందారు. 
వాళ్ళ రాజధాని చందోలు - చందనోలు. వాళ్ళ శాసనాలు పిఠొపురం, 
ధాన్యకటకం, చేబ్రోలు, దక్షారామంలో దొరికాయి. వెలనాటి చోళులు ఈ 
యుగంలో కొంత రాజకీయాధికారబలం కలిగివున్నా వాళ్ళు స్వతంత్రించి 
బలమైన స్మామాజ్యానిర్మాణం మాత్రం చేయలేకపోయారు. ఆ కాలంలోనే 
ఓరుగల్లులో కాకతీయులు అప్పుడప్పుడే బలం పుంజుకొని సొమ్రాజ్యనిర్మాణ 
దశ వైపు పయనిస్తున్నారు. 


కాకతీయులు తూర్పు చాళుక్యుల కాలంలోనే క్రీ.శ. 950 నాటికే 
అనుమకొండ ప్రాంతంలో నెలకొన్నారు. ఈ వంశంలో మొదటి ఇద్దరు 
రాజులు “రాష్ట్రకూట” అని "పేరు చివర చేర్చుకోవడం చేత రాష్ట్రకూటులకు 
సేనానులుగావుండి వాళ్ళ ప్రతినిధులుగా అనుమకొండను పొలించారని తెలు 
స్తున్నది. తూర్పు చాళుక్యుల దండయాత్రలను అడ్డగించడానికీ రాష్ట్ర 
కూటులు కుడ్యంగా కాకతీయులను అనుముకొండ ప్రాంతంలో ప్రతిష్టించి 
వుంటారు. ఆ ప్రాంతానికి కుర్రవాడి అని పేరు. తూర్పు చాళుక్యులకు 
కొరవిసీమలోని ముదిగొండ చాళుక్యులు యుద్దాల్లో తోడ్సడుతుండే 
వాళ్ళు. రాష్ట్రకూట రెండవ కృష్ణునికి వేంగి మొదటి చాళుక్యభీమునికి 
మధ్య యుద్దాలు జరిగాయి. ముదిగొండ చాళుక్యుల సాయంతో చాళుక్య 
భీముడు రాష్ట్రకూటుల దండయాత్రను తిప్పికొట్టాడని కొరవిశాసనాన్ని 
బట్టి తెలుస్తున్నది. ఆ యుద్ధాల్లో కాకర్త్య (కాకతి) గుండయ (క్రీశ. 
900) దండనాయకుడు. రాష్ట్రకూటుల పక్షంలో పోరాడి మరణించాడు. 
గుండయ పరాక్రమానికి మెచ్చి ' రెండవ కృష్ణుడు అతని కొడుకు ఎరియ 
రాష్ట్రకూటుని కుర్రవాడికి అధిపతిని చేసాడు. కొరవి పక్కనే కుర్రవాడి. 
కుర్రవాడి రాష్ట్రకూటుల సరిహద్దుగా నిలిచింది. ఆ సరిహద్దు రక్షకులు 
కాకతీయులైనారు. ఎరియ రాజధాని కాకతిపురం. కాకతి దుర్గరూసం. 


72 తెలుగు సాహిత్య చరిత్ర 


కాకతి ఆరాధ్య దేవత కాబట్టి వాళ్ళు కాకతీయులైనారు. వాళ్ళు నిర్మించిన 
నగరం కాకతినగరం అయింది. కాకతి నగరమే ఓరుగల్లుగా ప్రసిద్ధి చెందిందని 
గర్మిత్రకుల అభిప్రాయం. . 


కాకతీయులు మొదట రాష్ట్రకూటుల కింద వుండి వాళ్ళ బిరుదా 
లను, గరుడలాంఛనాన్ని స్వీకరించారు. తర్వాత కాకతీయులు పశ్చిమ 
చాళుక్యులకు సామంతులుగా వుండి వాళ్ళ వరాహలాంఛనాన్ని స్వీకరిం 
చారు. కాకతీయులు రెండవ బేతరాజు కాలంలో కొరవిమండలం, 
వేములవాడ ప్రాంతాన్ని జయించి ముదిగొండ చాళుక్యులను వేములవాడ 
చాళుక్యులను అంతమొందించి రాజ్యవిస్తరణ చేసారు. రెండవ బేతరాజు 
తండ్రి మొదటి (ప్రోలరాజు వేములవాడ చాళుక్యుల కుండే “అరి కేసరి” 
బిరుదాన్ని ధరించడం చేత అతనికాలంలోనే వేములవాడ చాళుక్యులు 
నిర్హింపబడినారని చెప్పవచ్చును. _ కాకతీయరాజుల్లో రెండవ ప్రోలరాజు 
(క్రీ.శ. 1116-1157) చాల విజయాలను సాధించి రాజ్యవిస్తరణ చేసాడు. 
అతడు కలచురులతో చేరి పశ్చిమచాళుక్యులను ధిక్కరించి స్వతంతుడై 
నాడు. ప్రోలరాజు కొడుకు రుద్రదేవుని (క్రీశ. 1158-1195) కాలంలో 
కలచురి బిజ్ఞలుడు సశ్చిమచాళుక్యుల రాజ్యాన్ని వశపరచుకొని కళ్యాణంలో 
రాజ్యం చేసాడు. ఈ బిజ్జలుని ఆస్టానంలోనే బసవేశ్వరుడు బండారిగా 
మంత్రిగా రాజకీయాధికారం కలిగివుండి వీరశ్రైవమతాన్ని ప్రచారం చేసాడు. 
రుద్రదేవుని కాలంలోనే వీరశైవం ఆంధదేశంలోకి ప్రవేశించింది. ముఖ్యంగా 
పశ్చిమార్శధంలో విజృంభించింది. కలచురి బిజ్జలుడు సార్వభౌమాధికా 
రంతో కాకతీయులను లొంగదీసుకోవాలని చూసాడు. కాని రుద్రదేవుడు 
పరాక్రమంతో రాజనీతిజ్ఞతతో శత్రువినాశనం చేసి కాకతీయ రాజ్య 
విస్తరణ చేసాడు. అతడు ఓరుగల్లును రాజధానిగా చేసుకొని దుర్శ్భేధ్య 
మైన కోటను నిర్మించాడు. వేయి స్తంబాల గుడిని నిర్మించాడు. దానిలో 
శివునితోపాటు విష్ణు సూర్యులను ప్రతిష్టించాడు. కాకతీయులు మొదట 


క 


నన్నయ తిక్కనల మధ్యయుగం 73 


రాష్ట్ర కూటులవలెనే జైనాన్ని అభిమానించారు. ఆ కాలంలో వేములనొడ 
చాళుక్యుల కాకతీయుల ఆదరణలో' జైనమతం ఆంధ్రదేశంలో నెలకొన్నది. 
కాకతి జైన దేవతే అయివుంటుంది. కాకతీయులు శేవొన్ని అభిమానించగా 
ఆమె దుర్గరూపంగొ మారింది. కాకతీయులు రెండవ ప్రోలరాజు కాలం 
నుంచి శైవాభిమానాన్ని చూపారు. ప్రోలరాజు ఓరుగల్లు కోటలో స్వయం 
భూదేవాలయాన్ని నిర్మించాడు. కాకతీయులు మొదట జైనులు కాబట్టి 
(వాళ్ళను శూద్రకుంజులుగా చెప్పడం జరిగిందేమో. చాలా రాజనంశాలను 
జైనులు కావడంతో చాతుర్వర్థంలో శూద్రులుగానే పరిగణించారు. 


మొదటి రుద్రదేవుని కాలంలో ఆంధ్రదేశంలోకి వీరశైవం ప్రవేశించి 
“2 a 9 

రెండవ (ప్రతాపరుద్రుని కాలం వరకు వ్యాఎంచి వున్నది. 12వ శతాబ్దం 
చివరలో ఆంధ్రదేశంలోకి రామానుజుల వైష్ణవం కూడా ప్రవేశించింది. 
రుద్రదేవుని మంత్రి గంగాధరుడు వైష్ణవాభిమానంతో వైష్టవాలయాలను 
నిర్మించాడు. గోనగన్నారెడ్డి వైష్టవం ప్వీకరించి విట్టల భూపతి అయినాడు 
కొడుకు గోనబుద్దారెడ్డిని రంగనాథుని పేర రామాయణ రచనకు (పేరే 
9 ఇ జ జ Od శ్లో 
బంచాడు. రండన ప్రతాపరుదద్రునికాలంలో వైష్ణవ (పభావంతో భాస్కర 
రామాయణమనే. మరో రామాయణం రచింపబడింది. ఆ కాలంలో జైనం 
రాజుల (పాపును పోగొట్టుకుంటున్నది. బౌద్దం దాదాపు లేకుండా పోయింది. 
వీరశెవం బాగా (పచారంలోకి వచ్చింది. రుద్రదేవుని కాలంలోనే మల్లికార్జున 


పండితారాధ్యుడు శెవాన్ని (పజోధించాడు. 


ఆంధ్రదేశంలో శైవం ప్రాచీనకాలం నుంచి వుంది. శ్రీనాథుని భీమే 
శ్వరపురాణాన్ని అనుసరించి అగస్త్యుడు వింధ్యను దాటి దక్షిణ దేశానికి 
వచ్చి .దక్షరామాంలో భీమేశ్వరున్ని సేవించాడని వుంది. అంక అగస్త్యునికి 
పూర్వమే అక్కడ ఈశ్వరుడు వెలిసాడని అది అతిప్రాచీన క్షేత్రమని 
తెలుస్తున్నది. శివుని కోపానికి గురయిన వ్యాసుడు కాశిని విడిచిపెట్టి 


74 తెలుగు సాహిత్య చరిత్ర 


వచ్చి దక్షారామంలో అగస్త్యుని కలుసుకున్నాడని శ్రీనాథుని భీమ, కాశీ 
శో ea చ్‌ 
ఖండాల్లో వుంది. శాతవాహనుల్లో శివశ్రీ, స్కందశాతక్షర్ణి బర్గను బట్టి 
ఆ రాజులో కొందరు శైవాన్ని అభిమానించారని తెలుస్తున్నది. తర్వాత 
గొ రుం 

కృష్ణానదీ తీరాన్ని పొలించిన శాలంకాయనులు చిత్రరథస్వామి శేరుతో 
శివున్ని ఆరాధించారు. ఆంధ్రదేశంలో _ విశాల భూభాగాన్ని దాదాపు 
రెండు శతాబ్దాల కాలం విష్ణుకుండినులు పాలించారు. వాళ్ళు శ్రీపర్వత 
స్వామి ఆరాధకులు. యీ పర్వతస్వామి శ్రీశైల మల్తికార్డునుడే. అన్ని 
చారిత్రకుల అభిప్రాయం. శ్రీ శెలానికి పూర్వకాలంలో శ్రీ సీ పర్వతం, శ్రీగిరి 
అని "పేర్దున్నాయి. మొదట అది నాగార్జునాచార్యుల వంటి బౌద్దులకు 
నిలయంగా వుండేది. ఆ పర్వత ప్రాంతంలో యోగాదిమ హీమలతో క. 
బౌద్ద సిద్దసంప్రదాయం పుట్టింది. విష్ణుకుండినుల కాలంలో శ్రీ పర్వతం 
శన క్షేత్రంగా ప్రసిద్ది చెంది తర్వాత వీరశైవ విజృంభణతో ఆ క్షేత్రం అధిక 
(ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. కన్నడ మహారాష్ట్ర తెలుగు (ప్రాంతాలకు 
దగ్గరలో వున్న ఆ శైవ క్లేతం దక్షిణ దేశంలో గొప్ప మహిమగల క్షేత్రంగా 
౧ లు ముం (టి [తం వ 
రూపొందింది. 


శ్రీపర్వత ప్రాంతంలో పుట్టిన బౌద్ధ సిద్ద సంప్రదాయం దక్షిణ ఉత్తరభా 
రతమంతటా వ్యాపించింది. బౌద్ధ సిద్దయోగసం|ప్రదాయంలో 64 మంది 
ఆచార్యులున్నారు. వాళ్ళు (ప్రజల భాషలయిన ధార్మిక అపభంశభాషల్లో 
పొటల రూపంగా ఆధ్యాత్మికతత్తా న ఇన్ని ప్రచారం చేసారు. సిద్దులు యోగసా 
ధనలతో మం(త్రతంత్ర విద్యలను నేర్చి మహిమలను చూపారని అంటారు. 
క్షుదమ హిమలతో బొద్ద సిద్దసంపదాయం దూషితం అయినప్పుడే దొనిలో 
ల్‌ యా థా 
నుంచి క్రీశ, 7,8 శతాబ్దాల్లో శివున్ని ఆరాధ్యదైవంగా చేసుకొని నాథయోగ 
సంప్రదాయం ఆ శ్ర్రీపర్వత భూమిలోనే పుట్టింది. నాథసంప్రదాయం 
నేపాల్‌ అస్సాం మొదలుకొని కన్యాకుమారి వరకు సామాన్య జనుల్లో 
వ్యాపించింది. ఆ సంప్రదాయంలో నవనాథులనే పేరుతో తొమ్మది 


నన్నయ తిక్కనల మధ్యయుగం 75 


మంది గురువులు ప్రసిద్ధులయ్యారు. నవనాథుల్లో మత్రేంద్రనాథుడు 
మొదట సిద్ధసంప్రదాయానికి చెందినవాడు. అతడే శివుడు పరమదై 
వంగా నాథసంప్రదాయాన్ని ప్రబోధించొడని అతని శిష్యుడు గోరఖనాథుడు 
వ్యాపింపజేసాడని అంటారు. మత్స్యేంద్ర గోరఖనాథులకు ఆంధ్రదేశంతో 
సంబంధమున్నట్లు కథలున్నాయి. నవనాథుల్లొ ఒకడైన చౌరంగినాథుడు 
సొరంగధరుడని - అతడు రాజరాజ నరేంద్రుని కొడుకని కథలు వ్యాప్తిలో 
వున్నాయి. శ్రీనాథుని కాలం వాడైన గౌరన నవనాథుల చరిత్రను 
ద్విపద కావ్యంగా వ్రాసాడు. అంతకుముందే. శ్రీగిరి కవి పద్యకావ్యంగా 
వ్రాసాడు. దాన్ని బట్ట నాథసంప్రదాయం ఆంధ్రదేశంలో 14వ శతాబ్దం 
వరకు మిగిలి వుందని చెప్పవచ్చును. నాథసంప్రదాయ (ప్రభావం కన్నడ 
దేశంలో బసవేశ్వరునికి పూర్వం శైవాన్ని అనుసరించిన అల్లమ(ప్రభువు వంటి 
నాళ్ళమీద వుందని అంటారు. మలర్తీకార్డున పండితారాధ్యుని గురువు 
కోటిఫలి ఆరాధ్యుని తండ్రి రేవణ  సిద్దుడని పేర్కొనబడినాడు. అతన్ని 
మరుళ, ఏకోరాములతో చేర్చి సిద్దత్రయమని అంటారు. రేవణ శ్రీలంక 
వరకు ఆకాశగమనం చేసాడని చెప్పారు. అతడు సిద్ద సంప్రదాయానికి 
చెందినవాడని క్రీ.శ. 1050-70 వ కాలంవాడని పండితుల అభిప్రాయం. 
అతడు కొల్లిపాక సోమేశ్వర లింగం నుంచి ఉద్భవించాడని కథలున్థ్నాయి. 
దాన్ని బట్టి ఆంధ్రదేశంలోనూ సిద్ధయోగ నాథయోగాల సంబంధంతోనే 
శైవం వ్యాప్తిలోకి వచ్చిందని చెప్పవచ్చును. 


తమిళదేశంలో ్రీస్తుశకారంభం నుంచే నాయనార్లు శైవభక్తిని ప్రచారం 
చేసారు. 63 మంది శివభక్తుల మహిమలు కథలుగా దక్షిణ దేశమంతటా 
వ్యాపించాయి. నాథ సంప్రదాయం శెవయోగాన్ని ఆధ్యాత్మిక తత్తా నన్ని 
(ప్రచారం చేసింది. వీటన్నిటి (ప్రేరణతో కన్నడ ఆంధ్రదేశాల్లో శివభక్తి 
ఉద్యమం ఉద్భవించింది. కన్నడ దేశంలో బసవేశ్వరుడు (క్రీశ. 1190 
లో నిర్యాణం) వీరశైవాన్ని ప్రచారం చేసాడు. బసవేశ్వరునికి పూర్వమే 


76 తెలుగు సాహిత్య చరిత్ర 


బాడర దాసమయ్య, దేవర దాసమయ్య, సకలేశ మాదస, అక్కమహాదేవి, 
అల్లమ (ప్రభు మొదలయిన వాళ్ళు గివభక్తిని శివపారన్యూన్ని (ప్రచారం 
చేసారు. ఆ బోధనలనే బసవన్న సామాన్య జనుల్లో ప్రచారం చేసాడు. 
బసవన్న నందీశ్వరుని అవతారంగా భావింపబడినాడు. బసవేశ్వరుని వీరశైనం 
ఆంధ్రదేశంలోను ప్రవేశించింది. తమిళదేశంలో లేచిన శివ విష్ణుభక్తి 
ఉద్యమాలు బౌద్దజైన మతాలను అక్కడ రూపుమాపాయి. కన్నడ దేశంలో 
వీరశైవం బాగా ప్రచారంలో వున్న జైన ప్రభావాన్ని నాశనం చేసింది. ఇప్పుడు 
పురాతత్త్వ తవ్వకాలను బట్టి ఆంధ్రదేశంలో క్రీస్తుపూర్వం నుంచి బౌద్ద 
జైనాలు మనమిప్పుడు ఊహించరానంతగా బాగా వ్యాపించి ఉన్నతదశలో 
వున్నాయని ఎన్నో బౌద్దజైన క్షేత్రాలు స్తూపాలు చైత్యాలు ఆరామాలు 
జైనవసదులు జినాలయాలుండేవని తెలుస్తున్నది. అటువంటి మతాలను 
ఆంధ్రదేశంలోను వీరశైవం నామరూపాలు లేకుండా చేసింది. శివుడు 
తప్పు వేదే దేవుడు లేడనడం ఇతర మతాలంటె అసహనం చూపడం 
ఆవేశపూరితమైన భక్తి - వీటన్నిటి చేత దానికి వీరశైవమనే పేరు వచ్చింది. 


(క్రీశ. 3,4 శతాబ్దాలనుంచే అంట “ఇక్ష్వాకుల తర్వాత కాలం 
నుంచే ఆంధ్రదేశంలో బౌద్ధ జైనాలు రాజుల అభిమానానికి దూరము 
య్యాయి. దాంతో ఎన్నో బౌద్దజైన క్షేత్రాలు శైవ వైష్ణవ క్షేత్రాలుగా 
మారడం ఆరంభమైంది. తూర్పు చాళుక్యుల కాలంలో ఆరామాల పేరుతో 
ప్రసిద్ధమైన పంచారామాలు శైవక్షేత్రాలుగా మారి పూజలందుకున్నాయి. 
చాళుక్య భీముని కాలంలో అది జరిగిందంటారు. చాళుక్య భీముడు 
(క్రీశ. .892-921) తన పేరు మీదుగా భీమవరంలో, దక్షారామంలో 
భీమేశ్వరాలయాలు కట్టించాడు. "అంతేగాక చేబోలు. బెజవాడలవంటి 
వాణిజ్య కేంద్రాలు శివ క్షేత్రాలుగా అభివృద్ధి చెందాయి. అంతకు పూర్వం 
చాళుక్య రెండవ విజయాదిత్యుడు (క్రీశ 806-846) యుద్దాలు చేసి 
రక్త సిక్తమైన ప్రదేశాల్లో 108 శివాలయాలు నిర్మించాడు. (క్రమంగా దేవాల 


నన్నయ తిక్కనల మధ్యయుగం 77 


యాలు సాంఘిక ఆర్థిక కార్యకలాపాలకు కేందాలయ్యాయి. దేవాలయాలకు 
రాజులు రాణులు ఉద్యోగులు దానాలు చేసారు. దేవాలయాలు పూజారులు 
వైదికపండితులు గురువులు సుసంపన్నులై రాజకీయ కార్యకలాపాలను 
నియంత్రించే వాళ్ళయ్యారు. దేవాలయాల్లో జాతరలు ఊరేగింపులు జర 
గడం. జాతరల్లో అగ్నిగుండాల మీద నడవడం సిడి ఎక్కడం నాలుక మీద 
ఒంటిమీద దబ్బణాలతో గుచ్చుకోడం వంటి (వతచర్యలు బయలు దేరాయి. 
ప్రజలనుత్తేజితులను చేసాయి. రాజరాజనరేంద్రుడు శివపూజాతత్సరుడు. 
అతని తండ్రి విమలాదిత్యుడు పెదతండ్రి శక్తివర్మ చాలాకాలం చోళరాజుల 
'ప్రాపున వున్నారు. చోళ రాజరాజు కూతురును విమలాదిత్యుడు పెండ్లి 
వేసుకున్నాడు. రాజరాజనరేంద్రుని తల్లేగాక భార్యకూడా  చోళరాజకన్యే. 
చోళచక్రవర్తుల్లో రాజరాజు అతని కొడుకు రాజేంద్రచోళుడు మొదలయిన 
వాళ్ళు పరమ శివభక్తులు రాజ రాజు బృహదిశ్వరాలయాన్ని నిర్మించాడు. 
వాళ్ళ శైవాభిమానం బ్రాహ్మణభక్తి రాజరాజనరేంద్రుని మీద చాల 
ప్రభావాన్ని చూపివుంటుంది. 


తూర్పు చాళుక్యులు తీరాం'ధ్రాన్ని క్రీ.శ. 624-1075 మధ్యకాలంలో 
పాలించారు. వాళ్ళు దాదాపు నాలుగు ఐదు శతాబ్దాలకాలం ఆంధ్రదేశాన్ని 
చాలా భాగాన్ని పాలించి సాహిత్య సాంస్కృతిక వికాసానికి తోడ్పడినారు. 
రాజరాజనరేంద్రుని తర్వాత అతని సవతి తమ్మడు ఏడవ విజయాదిత్యుడు 
ఐదు సంవత్సరాలు పాలించి (క్రీశ. 1075 లో మరణించాడు. దాంతో 
తూర్పు చాళుక్యుల పాలన అంతమైంది. రాజరాజనరేంద్రుని కొడుకు 
కులోత్తుంగ రాజేంద్రుడు చోళవంశనామం ధరించి చోళ సింహాసనాన్ని 
అధిష్టించాడు. వేంగి చోళసామాజ్యంలో చేరిపోయింది. అంటె రాజేంద్రుడు 
తంజావూరు నుంచి వేంగిని రాజప్రతినిధులను నిలిపి పాలించాడు. అందుకే 
ఆ కాలాన్ని ఆంధ్రదేశ చరిత్రలో చాళుక్యచోళయుగం అంటారు. క్రీ.శ.1076 
నుంచి కుల్లోత్తుంగుని నలుగురు కొడుకులు వేంగిని రాజప్రతినిధులుగా 


78 తెలుగు సొహిత్య చరిత్ర 


పాలించారు. వీరచోడుని కాలంలో క్రీ.శ. 1089లో తమిళ వైష్ణవబ్రాహ్మణుల 
అనేక కుటుంబాలు వచ్చి తీరాంధ్రంలో వచ్చి స్టిరపడినారు. దాంతో 
ఆంధ్రదేశంలో బ్రాహ్మణుల్లో ద్రోవిడ శాఖ ఏర్పడింది. కళింగుల పశ్చిమ 
చాళుక్యుల దండయాత్రలతో వేంగిలో పాలన ప్రశాంతంగా జరుగలేదు. 
పరాంతకచోళుడు (క్రీశ. 1107-1119) వేంగిలో చివరి చోళ రాజప్రతినిధి. 
వేంగిలో జరిగే నిరంతర యుద్దాలతో విసిగి రెండవ కులోత్తుంగ చోళచక్ర 
వర్తి వెలనాడులో రెండవ గొంకరాజుకు ఆధిపత్యం కట్టబెట్టాడు. ఆ తర్వాత 
అతడు ఆంధ్రదేశంలోని రాజకీయాల్లో జోక్యం చేసుకోలేదు. అయినా 
వెలనాటి చోళులు చోళచక్రవర్తుల మీద విశ్వాసంతోనే పాలించారు గాని 
స్వతంత్రించి బలమైన రాజ్యాధికారాన్ని సామ్రాజ్య నిర్మాణాన్ని చేయలేక 
పోయారు. 


వెలనాటి చోడులకు అధికారాన్ని ఇయ్యడం ఆంధ్రదేశంలో కొణిదెన 
చోడులు, నెల్లూరు చోడులు మొదలయిన వాళ్ళు ఇష్టపడక పోవడంతో 
దేశంలో శాంతిభద్రతలు లేకుండా పోయాయి. పల్నాటి సీమలో క్రీశ, 1073 
(ప్రాంతంలో హైహయులు తలెత్సారు. హైహయులు చేది. _దేశంనుంచి 
వచ్చామని సోమవంశ క్షత్రియులమని కార్హ్యవీర్యార్డునుని వంశజులనుని 
చెప్పుకున్నారు. చాళుక్య గుణగవిజయాదిత్యుడు 'డహల' దేశాన్నీ జయిం 
చినట్టుగా చాళుక్యభీముని ధర్మవరశాసనంలో వుంది, 'డహలి గంగా 
నర్మదానదుల మధ్యవున్న కలచురి చేదివంశజుల రాజ్యమని చారిత్రకుల 
అభిప్రాయం. కలచురులు (క్రమంగా దక్షిణానికి వచ్చారు. కలచురి బిజ్జలుడు 
పశ్చిమ. చాళుక్య రాజును చంపి రాజ్యాన్ని వశపరచుకున్నాడు. అతని 
ఆసానంలోనే బసవేశ్వరుడున్నాడు. దాన్ని బట్టి నిరంతరంగా అనేక 

(<>) కు 
క్షతియవంశరాజులు దకిణదేశానికి వచ్చి సేనాపతులుగా రాజోద్యోగులుగా 
ర GA 
వుంటూ. రాజ్యాలను సంపాదించారని తెలుస్తున్నది. పల్నాటి హౌహ 
యులు ఆ విధంగా ఉత్తరదేశం నుంచి వచ్చినవాళ్ళే. హైహయుల్లో 


నన్నయ తిక్కనల మధ్యయుగం 79 


అనుగురాజు రండవ గొంకరాజు కూతురు మైలమను వివాహమాడాడు. 
. గొంకరాజు' సహాయంతోనే అనుగురాజు పల్నాడులో సుప్రతిష్పితుడైనాడు. 
కాబట్టి మైలమ' పేరును చేర్చుకొని అతని కొడుకు మైలమనలగాముడుగా 
పిలువబడినాడు. పల్నాటి అనుగురాజు రాజధాని గురిజాల. అనుగురాజు 
తర్వాత నలగాముడు రాజయ్యాడు. వెలనాటి రాజుల ప్రతినిధిగా దొడ్డ 
నాయుడు గురిజాలలో వున్నాడు. అతని కొడుకు బ్రహ్మనాయుడు. అతడు 
నలగాముని సవతి తమ్ముడు మలి దేవరాజు పక్షం వహించి రాజ్యాన్ని 
రెండుగా చీల్పాడు. మలిదేవరాజు (బహ్మనాయుని సహాయంతో మాచర్ల 
రాజధానిగా పొలించాడు. బ్రహ్మనాయుడు వెలనాటి (పభువులను గాని 
గురిజాల ప్రభువునుగాని లెక్కచేయక స్వతంత్రించాడు. వీర వైష్ణవం 
"పేరుతో సామాన్య జనులను రేకెత్తించి తానే ప్రభువుకావాలని చూసాడు 
అని స్టానిక చరిత్రలో వుందట. అది నాగమ్మ సహించలేదు. ఆమె 
శివభక్తురాలు. చివరకు గురిజాల మాచర్ల "సైన్యాలు కారెంపూడిలో యుద్ధం 
చేసాయి. దానికే పల్నాటి యుద్దమని పేరు. ఆ యుద్దంలో కాకతిరు 
(దుడు, వెలనాటి రాజేంద్రుడు కట చాగిరాజులు పల్లవులు హోయసలలు 
నలగాముని పక్షం వహించారు. కలచురి సోమేశ్వరుని కూతురును 
మలిచేవుడు వివాహమాడాడు. కాబట్టి కల్యాణి కలచురులు మలిదేవుని పక్షం 
వహించారు. యుద్ధంలో పతం తక విజయం. లభించింది. కలచు 
రులు పశ్చిమచాళుక్యుల వలెనే వేంగి చాళుక్య - చోళులను శత్రువులుగా 
భావించారు. కలచుర కన్యను వివాహమాడిన మలిదేవుడు రాజ్యాధికారం 
కోసం నలగాముడితో పోరాడి వుంటాడు. రాజకీయ చదరంగంలో పల్నాటి 
యుద్దం పెద్దపావుల చేతిలో చిన్నపావులు ఆడేటి ఆట. పల్నాటి యుద్ధం 
క్రీశ. 1176-80 ప్రాంతంలో జరిగిందని. చారిత్రకుల అభిప్రాయం.మొత్తం 
మీద 12వ శతాబ్దంలో శైవ వైష్ణవాల మధ్య ఏర్పడిన వైషమ్యాన్ని ఆసరగా 
తీసుకొని రాజకీయాధికారం కోసం జరిగిన పోరాటమిది. పల్నాడులో 
జరిగిన వృత్తొాంతాలను జానపద కవులు గానం చేసారు. శ్రీనాథుడు 


80 తెలుగు సొహిత్య చరిత్ర 


కూడా పల్నాటి వీరచరి.త్రను ద్విపదలో రచించాడని కొందరి అభిప్రాయం. 
ఆ తర్వాత క్రీశ.1180 లో రెండవ గొంకరాజు కొడుకు రాజేంద్రచోడుని 
(క్రీశ. 1161-81) కాలంలో కలచురులు వెలనాటి మీదికి దండెత్తి 
శిడిపోయినారు. రెండవ రాజేంద్రచోడుడు శ్రీశైలం వరకు రాజ్యాన్ని 
విస్తరింపజేసి చోళసార్వభౌముడు రాజాధిరాజు దుర్చలుడని చూసి అతనికి 
కప్పం చెల్లించకుండా స్వతంత్రించి పాలించాడు. రాజేంద్రుని తండ్రి రెండవ 
గొంకరాజు జైనమతాభిమానంతో జినేశ్వరాలయానికి భూమిదానం చేసాడు. 
రాజేంద్రుని మంత్రి నండూరి కొమ్మన 32 పట్టణాల్లో విష్ణు ప్రతిష్టలు 
చేసాడు. రాజేంద్రుని బావమరది బుదిరాజు బౌద్దమతాభిమాని, రాజేంద్రుని 
గురువు బౌద్దుడు. అతని కాలంలోనే మల్లికార్డునుడున్నాడు. 


మల్లికార్జున పండితారాధ్యుడు రాజేంద్రుని సభకు వెళ్ళి బౌద్ధగురువును 
శాస్త్రవాదంలో ఓడించాడు. బౌద్ధమతాన్ని ఖండించి శెవాన్ని స్థాపించాడు, 
శివుని కన్నా వేరేదైవమున్నాడన్న వాళ్ళ తలను కాలుతో తంతానన్నాడు. 
బౌద్ద గురువు తన అపజయ అవమానాన్ని సహించలేక మల్లికార్డున దీపమాలె 
కంబాన్ని అందరూ చూస్తుండగా తన శిష్యులతో పగులగొట్టంచాడట. దాన్ని 
సహించలేక పండితుని శిష్యులు రేమయ, దేవయలు చందవోలు దగ్గర 
సముద్రం మధ్య లంకలో బౌద్దారామంలో ప్రార్ధన చేస్తున్న బౌద్ద గురువు 
దేహాన్ని దీపమాలెకంబాన్ని పగులగొట్టినట్లుగా ముక్కలు ముక్కలుగా చేసీ 
చంపారట. మల్లికార్డునుడు తానే హత్యను చేయించినట్లు ఒప్పుకున్నాడు. 
శిక్షగా రాజు పండితున్ని కళ్ళలో జీడిపాలుపోసి గుడ్డివాన్ని చేసాడు. దాంతో 
మల్లికార్దునుడు రాజు వ్రణబాధతో చస్తాడని, చందవోలు నాశనమౌతుందని 
శాపం ఇచ్చాడు. అతడు బసవన్న సందేశాన్ని అందుకొని అతన్ని దర్శించు 
కోవాలని అమరావతి మీదుగా నల్లగొండ జిల్దాలొని పానగల్లు చేరుకున్నాడు. 
పోనగల్లు రాజు కందుకూరు ఉదయచోడుని కోశాధికారి గోవింద (పెగ్గడ, 
రాజు సెద్దలెంక ధవళేశు నామయ్య పండితుని శిష్యులయ్యారు. వాళ్ళు 


నన్నయ తిక్కనల మధ్యయుగం 8l 


రాజు ఆజ్ఞ కన్నా పండితుని ఆజ్ఞను మన్నించసాగారు. దాంతో రాజు 
కోపించాడు. అప్పుడు అల్లయ్య, మధుపయ్యలనే శివభక్తులను బిజ్జలుడు 
చంపగా బసవేశ్వరుడు కళ్యాణం నాశనమగుగాక అని శపించాడని మల్లయ 
బొమ్మయలు బిజ్జలుని చంపారని కాబట్ట భక్తులు "సేవకవృత్తితో కొలిస్తేనే 
సత్సథం చేరుతారని చెప్పి నామయ్య రాజుగారి చేతిలో వున్న కత్తిని తీసు 
కొని గోపురమెక్కి ఉదయచోడుని వంశమంతరించుగాక అని శాపమిచ్చి తన 
తలను తెగనరకుకొన్నాడు. పండితుడు కోపోద్రిక్తుడై రాజు సబాంధవంగా 
నశించుగాక అని శాపమిచ్చాడు. పానుగల్లులో ఉత్నాతాలు పుట్టాయి. 
పండితుడు శ్రీశెలం చేరుకునే సరికి బసవేశ్వరుడు లింగైక్యం చెందాడని 
వార్త తెలిసింది. పండితుడు అక్కడే శిష్యులతో ఆగిపోయాడు. అక్కడే 
అతడు లింగైక్యం చెందాడు. ఈ వృత్తాంతాలను బట్టి శెవభక్తి వీరరూపంగా 
వ్యాపించిందని శివున్ని శైవాన్ని అంగీకరించని వాళ్ళను వినాశం చేసారని 
శివున్ని పరమదైవంగా అంగీకరించని వాళ్ళను హత్యలు చెయ్యడానికి వాళ్ళ 
ఆస్తులను నష్టం చేయడానికి వెనుకాడలేదని తెలుస్తున్నది. బసవేశ్వరుడు 
కళ్యాణ కటకాన్ని నొశనం చేయించినట్టుగానే పండితుడు చందవోలు 
పానుగల్లు పురాలను ధ్వంసం చేయించాడని తెలుస్తున్నది. బసవేశ్వరుడు 
బిజ్జలుని లెక్కచేయక కోశాగారంలోని ధనాన్ని అంతా ఖర్చు పెట్టి కత్త్‌పట్ట 
వీరశెవాన్ని ప్రచారం చేసాడని అంటారు. మొత్తం మీద వీరశైవం గొప్ప 
ఉద్యమంగా లేచి వైదిక బౌద్దజైనమతాలను _దక్షిణదేశం నుంచి తుడిచి 
పెట్టింది. 


తూర్పు చాళుక్య వంశం అంతరించిం తర్వాత కాకతీయ మొదటి 
రుద్రుడు క్రమంగా ఆంధ్రదేశంలోని చిన్న చిన్న రాజ్యాలను జయించి 
సొమాజ్య నిర్మాణం ప్రారంభించాడు. రుద్రుని తర్వాత అతని తమ్ముని 
కొడుకు గణపతి దేవుడి కాలంలో వెలనాటి చోడుల రాజ్యం అంతరించింది. 
రాజకీయాస్టిరత తొలగిపోయి స్థిరమైన పాలన బలమైన _ కేంద్రాధికారం 


82 తెలుగు సాహిత్య చరిత్ర 


ఏర్పడసాగింది. అరాచక పరిస్థితులు మతకల్లోలాలు, మతోన్మాదాలు అంత 
రించి శాంతిభద్రత లేర్పడసాగాయి. ఆ తరుణంలోనే తిక్కన మహాభారత 


న్‌ Sep 


వీరశైవ భక్తి ఉద్యమంతో శాతవాహనుల కాలం నుంచి విష్ణుకుండినుల 
వరకు సాగిన వైదిక యజ్ఞయాగాదులు. వెనుక పట్టు పట్టాయి. దక్షుని 
యజ్ఞాన్ని శివుడు ధ్వంసం చేసే కథ అందుకే వీరశైవంలో అతిప్రాధా 
న్యాన్ని వహించింది. శైవం వేద (ప్రామాణికతను పొందింతర్వాత శివుడు 
యజ్ఞహవిస్సులకు భాగకర్తగా చెప్పబడినాడేమో. శైవం వేదవిదూరమైందని 
పండితారాధ్య చర్మిత్రను బట్టి తెలుస్తున్నది. పండితారాధ్యుడు దక్షారామంలో 
ఒంటినిండా విభూతిని పూసుకొని రుద్రాక్షలు లింగం ధరించి శైవాన్ని 
(పచారం చేస్తుంటే (బాహ్మణులు ఈ విధంగా ప్రశ్నించారట - 

“పండితయ్యా నీవు పౌరాణికుడవు 

సద్విజోత్తముడవు సచ్చరిత్రుడవు 

విద్యాంసుడవు వేదవిదుడ వట్టయ్య 

భూతియు రుదాక్షలు దాల్పదగునె 

నీతియే లింగ సన్నిహితమైన యున్మి..... 


ఆ కాలంలో శవానికి చెందిన వివిధ సంప్రదాయాలు వీరశైనోన్ముఖమై 
దానిలో లీనమైపోయాయి - 

ధర్మ శివులును విద్యాధర శివులు 

నిర్మల శివులును శైవ ముఖ్యులందరును 

బసవయ్య తోయంపు భక్తుల చూచి 

వసుధ తారును లింగవంతులమనుచు 

తొడగి ప్రనాదంబు కుడుచు చున్నారు.......” 


అని బసవపురాణంలో సోమనాథుడంటాడు. 


నన్నయ తిక్కనల మధ్యయుగం ఓపె 


బసవన్న (ప్రచారం చేసిన శ్రైవంలో వర్ణవిభేదంలేదు. కాని పండితునికి 
అది రుచించినట్లు లేదు. అందుకే 

“జనని పైన గ్రైమజనయిత్రిపై భక్తి 

వదల లేని బాల పగిది నేను 

భక్తి మీది వలపు బ్రాహ్మంబుతో పొత్తు 

పాయజాలను నేను బసవలింగ 


ళ్‌ 


అని బసరవేశ్వరునికి వార్త పంపాడు. బసవన్న శైవమత సంప్రదాయంలో 
చాలా విషయాలను పండితుడు (గహించినా వర్గరా హిత్యాన్ని మాత్రం 
అంగీకరించలేదు. దాంతో ఆంధ్రదేశంలోని బ్రాహ్మణుల్లో ఆరాధ్యశాఖ 
ఒకటి బయలు దేరింది. పండితారాధ్యునికి పూర్వం 9,10 శతాబ్దాల్లో 
శ్రీపతి పండితుడు శివలెంక మంచనలు మహిమలు చూపి శివభక్తిని 
(ప్రబోధించారు. సోమనాథుని బసవపురాణ రచనతో వీరశైవమనే శే 
బాగా (ప్రచారంలోకి వచ్చింది. ఆంధ్రదేశంలో వీరశైవం అగ్రనిమ్న వర్ణాల్లో 
వ్యాపింవినా వర్హభేదాన్ని మాత్రం కన్నడదేశంలో లాగా వ్యతిరేకించలేదు. 


చాళుక్యులు ప్రజల భాషను దేశభాషను అభిమానించారని అంటారు. 
నన్నెచోడుడు “ “దేశ కవిత” బుట్టించి తెనుగును _ నిలిపి రంధ్ర విషయంబున 
జన చాళుక్యరాజు మొదలుగ పలువుర్‌” అని అన్నాడు. తెలుగులో మొదటి 
'పద్యశాసనం గుణగ విజయాదిత్యుని " సేనాని పండరంగు వేయించాడు. 
చాళుక్యుల్లో దాదాపు చివరివాడైన రాజరాజనరేంద్రుడు నన్నయను 
మహాభారత రచనకు ప్రోత్సహించాడు. అంతేగాని వాళ్ళు తెలుగుసాహి 
త్యాన్ని పోషించినట్లు కన్పించదు తూర్పు చాళుక్యులకు సమకాలికులైన 
వేములవాడ చాళక్యుల ఆస్థానంలో ఆదరణ పొందిన దండనాధుడు కవి 
అయిన పంపడు 10వ శతాబ్దంలోనే కన్నడంలో రచనలు చేసి ఆదికవి 
అయినాడు. తెలుగులో 9వ శతాబ్దంలో పద్యరచన _దర్శనమిచ్చినా 11వ 


శ తెలుగు సాహిత్య చరిత్ర 


శతాబంలో గొని కావ్యరచన జరుగలేదు. కుబవిషువరనుని ఆసానంలో 

దు జ ౯౩ డు రా 
కితాతార్జునీయం వ్రాసిన సంస్కృతకవి భారవి వున్నాడంటారు. మొత్తం 
మీద రాజరాజనరేంద్రుడు తప్ప మిగతా చాళుక్యరాజులు _ వాళ్ళు ఏలిన 
45వ శతాబ్దాలకాలంలో సాహిత్య వికాసానికి అంతగా దోహదం చేసినట్లు 
కన్పించదు. 


తూర్పు చాళుక్యుల తర్వాత నన్నయ తిక్కనల మధ్యకాలంలో _శైవ 
సాహిత్యం తప్ప వేరే సాహిత్యమేది విశేషంగా. చెప్పుకోదగింది రాలేదు. 
అథర్వణుడు విరాట పర్వమాదిగా భారతానువాదాన్ని కొనసాగించాడని 
దొరికిన కొన్ని పద్యాలను బట్టి తెలుస్తున్నది. భారతాన్ని అతడెంత వరకు 
వ్రాసాడన్నది చెప్పలేము. అతని రచన జైనమతానుకూలంగా సాగడం చేత 
ప్రచారాన్నందుకోలేదని పండితుల ఊహ. తిక్కన భారత రచనను చేపేంత 
వరకు నన్నయ భారతాన్ని ఈ యుగంలో ఎవరూ కొనసాగించలేదు. 
దానికి శైవమత ప్రాబల్యమే కారణమని చెప్పాలి. వెలనాటి రాజుల కాలంలో 
మంచన కేయూరబాహుచరిత్ర విన్నకోట పెద్దన కావ్యాలంకార చూడామణి 
రచనలు చేయబడినా అవి తిక్కన తర్వాత వచ్చిన రచనలు కాబట్టి అవి 
తిక్కనయుగంలోనే చేరుతాయి. 


శివకవులు వస్తువు ఛందస్సుల విషయంలో దేశీయతనభిమానించారు. 
సంస్క ఫలే పురాణాల్లో వున్న శివభక్తుల కథలను కాక దక్షిణ దేశంలో 
అగనిమ్నకులాల్లో వెలసిన శివభక్తుల కథలను తీసుకొని రచనలు చేసారు. 
పాల్కురికి సోమన బసవ పురాణం, పండితారాధ్య చరిత్రల్లో బసవేశ్వరుని 
పండితుని జీవితచరిత్రలను రచించాడు. కన్నడంలో సోమనాథుని జీవిత 
చరిత్ర కావ్యంగా యక్షగానంగాను అవతరించింది. ఈ యుగం చివర 
వైష్ణవం ప్రభావంతో రంగనాథ, భాస్కర రామాయణాలు (వ్రాయబడి 
నాయి. పాల్కురికి సోమన వేదశాస్త్ర పాండిత్య వైభవంతో వీరశైవం 


నన్నయ తిక్కనల మధ్యయుగం రిత్‌ 


వేదప్రామాణికతను సంతరించుకొని (క్రమంగా శైవాగమాల రచనలతో తన 
ప్రచండ వీర రూపాన్ని వదిలి భక్తిమతంగా అర్భనలు పూజల (పాధాన్యంతో 
అవతరించింది. 


ఆంధ్రదేశంలో (శ్రీపతి పండితుడు (క్రీ.శ. 19వ) శివలెంక మంచన 
(క్రీ.శ. 11వ శకం) మల్లికార్డున పండితారాధ్యుడు (క్రీ.శ. 12వ శ.) వంటి 
పండిత త్రయ మేకాక సూరసానమ్మ, బెలిదేవ వేమనా రాధ్యుడు, వెల్లగుండ 
మహదేవయ్య వంటి పరమశివభక్తులు ఆంధ్రదేశంలో వున్నట్లు పండితా 
రాధ్య చరిత్రవల్ల తెలుస్తున్నది. వాళ్ళు జివభక్తిని ప్రబోధించారు... వైదిక 
కర్మకాండలను సమర్ధించలేదు. బౌద్ద జైనాలను ఎదిరించి శివపారమ్యాన్ని 


చాటారు. 
శ్రీమతి పండితుడు 


శ్రీపతి పండితుడు శివలెంక మంచన మల్లికార్డున పండిరాధ్యులకు 
పండిత్రయమని పేరు. శ్రీపతి పండితుడు బ్రహ్మసూత్రాలకు శెవపరంగా 
భాష్యాన్ని సంస్కృతంలో రచించాడు. దానికి శ్రీకర భాష్యమని పేరు. 
దానికి శివభక్షదీపిక అని కూడా పేరు. అది అలభ్యం. బెజవాడ ఇంద్ర 
కీలాద్రి పైన వైదిక బ్రాహ్మణులకు పవిత్రమైన అగ్నిహోత్రాన్ని ఉత్తరీయం 
కొంగులో మూటగట్టి అతడు శివపారమ్యాన్ని చాటాడట. పాల్కురికి 
సోమన అతన్ని తన అనుభవసారంలో కవిగా ప్రశంసించాడు. అతడు క్రీశ 
9వ శతాబ్దంవాడని విమర్శకుల అభి పాయం. 


శివలెంక మంచన 


మంచన కాశిలో మూడు పూటలా తన వేళ్ళను శివుని కర్పించి తిరిగి 
పొందేవాడని గొప్పు భక్తుడని బసవపురాణంలో సోమనాథుడు ప్రశంసిం 
చాడు. మంచన శ్రుతిస్మృతి పురాణశాస్త్రాదుల్లో పండితుడు. శాస్త్రవాదంలో 


86 తెలుగు సాహిత్య చరిత్ర 


పండితుల నోడించి శివమాహాత్మ్యాన్ని చాటి వాళ్ళందరి ముందు విష్ణువు 
చేత శివునికి మొక్కించాడట. కన్నడ _సాహిత్యంలోను అతని ప్రశంస 
వుంది. అతడు రచించిన రవనలేవి దొరుకలేదు. 


మల్తికార్డున పంఉతారాధ్యుడు 


మల్లికార్డునునికి పూర్వమే ఆంధ్రదేశంలో వేమనారాధ్యుడు, కోటిఫల 
ఆరాధ్యుడు వంటి శెవాచార్యులు  గురువులున్నారు. వీరమా హేశ్వరాన్ని, 
బసవన్న వీరశైవం బోధనలతో చేర్చి పండితుడు శైవాన్ని ప్రబోధించాడు. 


మల్లికార్డునుడు కోటిఫలి ఆరాధ్యుల (క్రీశ. 1080-1150) దగ్గర 
శివదీక్షను పొందాడు. పండితునిది దక్షారామం. దక్షారామం సమీపంలోనే 
కోటిఫలి వుంది. కోటిఫల ఆరాధ్యుడు రేవణారాధ్యుని కొడుకు. రేవణ 
చాళుక్య కన్య సోమలాదేవిని వివాహమాడాట. వాళ్ళ సంతానమే కోటిఫలి. 
రేవణ శిష్యుడు కాశీనాథుడు రాజరాజనరేంద్రుని గురువు అని పులివ్యర 
కైఫేయతులో వున్నదట. పండితారాధ్యుని తండ్రి భీమన. అతడు 
కుంతల బనవాసి నుంచి వచ్చిన 'నానసి వంశబ్రాహ్మణుడు. బనవాసీ 
అన్న పేరే తెలుగులో వానసగా మారిందంటారు. నన్నయకు భారత 
రచనలో తోడ్పడిన నారాయణభట్టు వానస వంశంవాడే. వేంగిమండలం 
నుంచి పోయి వేములవాడ చాళుక్యుల (ప్రాపున వున్న కన్నడ ఆదికవి 
పంపడు బనవాసివాడే. శ్రీపతి పండితుడు కూడా వానస వంశీయుడే అని 
అతడు వానస అనంతవాల దండనాయకుని ప్రాపున వున్నాడని విమర్శకుల 
అభిప్రాయం. మొత్తం మీద వేదపండితులైన 'వానసి వంశబ్రాహ్మణులు 
వేంగీమండలంలో స్థిరపడినారని తెలుస్తున్నది. వానస భీమన దక్షారామం 
భీమేశ్వరాలయంలో పూజారి. అతడు సంతానం లేక శ్రీశైల మల్లికార్డునున్ని 


నన్నయ తిక్కనల మధ్యయుగం 87 


దర్శించి ఆరాధించగా మల్లికార్జునుడు పుట్టాడు. పండితునికి పుట్టకతోనే 
కన్నడబాష వచ్చును. అతడు కన్నడంలో వ్రాసిన “సహస్రగణనాము” 
(గ్రంథాన్ని పాల్కురికి సోమన విస్తరించాడు. అది కన్నడ చేశంలో బాగా 
ప్రచారంలో వుంది. మల్లికార్డున పండితుడు ఆరాధ్యుడుగా ప్రసిద్ది చెందాడు. 
గొప్ప శివభక్తుడు ఎన్నో మహిమలను చూపాడని కథలున్నాయి. కన్నడ 
దేశంలో బసవన్నకున్న స్టానం తెలుగుదేశంలో పండితునికి వుంది. కాబట్టి 
సోమన బసవన్న _ చరిత్రను బసవ పురాణంగా, పండితుని చరిత్రను 
పండితారాధ్య చరిత్రగా ద్విపదకావ్యాలుగా రచించాడు. సోమన పండితున్ని 
ప్రతినిత్యం స్మరిస్తానని తన అనుభవసారంలో చెప్పాడు. అతని మీది భక్తి 
చేతనే అతని చరిత్రను కావ్యంగా వాసి వుంటాడు. పండితుడు బసవన్నకు 
సమక్షాలికుడు. పోరండ్ల సూరసానమ్మ, బెల్లేవి వేమనారాధ్యుడు _ దక్షారా 
మంలో పండితుని దగ్గరకు వచ్చి పండితుని శివభక్తికి జంగమారాధనకు 
సంతుష్టలై బసవేశ్వర సదృశ మూర్తిగా భావించి బసవన్నను గురించి 
అతనికి చెప్పారట. (జెల్లేవి వేమనారాధ్యుని నునుమని శిష్యుడు పాల్కురికి 
సోమన). అప్పుడు బసవన్నను దర్శించాలని పండితునికి కోరిక గలిగి 
ప్రయాణమయ్యాడు. దారి మధ్యలోనే బసవన్న _ నిర్యాణవార్త తెలిసింది. 
పండితుడు శిష్య బృందంతో శ్రీశైలం వెళ్ళాడు. వృద్దాప్యంతో కొండ 
ఎక్కలేక తన శిష్యుని చేత కొండనెక్కింది మొక్కు చెల్లించుకొని అక్కడే 
మరణించాడు. 


మల్లికార్డునుడు శిష్య బృందంతో సంచారం చేస్తు శివభక్తిని ప్రచారం 
చేసాడు. వెలనాటి రాజేంద్ర చోడుని (క్రీ.శ 1163-1180) ఆస్థానంలో వున్న 
బౌద్ద గురువును ఓడించి శైవమత (పాశస్తా వన్ని స్టా సాపించాడు. పండితుడు 
ie సంభూతుడుగా చెప్పబడినాదు. మళ్లికార్టునుడు సంస్కృ ఎతొంధ్ర 
కర్ణాట భాషల్లో పండితుడు. సంస్క తంలో రుద్ర మహిము, అమే 
శ్వరాష్ట్ర గాం? లింగోద్భవ గద్యం, పంచగద్యాలను రచించాడు. కన్నడంలో 


88 తెలుగు సాహిత్య చరిత్ర 


సహస్రగణనామ, బసవగీతం, (ప్రభులింగ స్తోత్రాలను వ్రానాడు. అతని 
తెలుగు రచనల్లో ఒక్క శివతత్త (సారం దొరుకుతున్నది. 
(0) 


పండితారాధ్యున్ని పాల్కురికి సోమన శివకవి, కవిమల్టుడని కీర్తించాడు. 
పండితుని శివతత్త సారంలో 489 కంద పద్యాలున్నాయి. _ దానిలో 
శివభక్తుల మహిమలు శివుని లీలలు శెవమత సిద్దాంతాలను వర్ణించాడు. 
అతడు చెప్పిన శైవమత సిద్దాంతాలు వీరశెవమత సిద్దాంతాలను పోలి 
వున్నాయి. దాన్ని బట్టి ఆంధ్రదేశంలో పుట్టన శవం వీరశైవంతో 
పండితుని కాలంలోనే ఐక్యమైందని చెప్పవచ్చును. వీరశైవులు జాతిభేదాన్ని 
పొటించలేదు. శివభక్తులకు ఎక్కువ గౌరవాన్ని ఇచ్చారు. పండితుడు అన్ని 
విషయాల్లో వీరశైవాన్ని అంగీకరించినా “భక్తి మీద వలపు బ్రాహ్మ్యంబుతో 
పొత్తు పాయలేను నేను బసవతింగ” అన్నాడు. అందుకే ఆంధ్రదేశంలో 
వీరశైవం (బ్రాహ్మణుల్లో ఆరాధ్య శైవం పేరుతో వ్యాప్తి చెందింది. 


డితుని శివతత్త సారం శతకమని వాలురిన్‌ సోమన చెప్పాడు. 
తెలుగు క ఇది మొదటి శతకవుని. అంటారు. కాని శతకానికి 
కావల సిన లక్షణాలన్నీ ఇందులో లేవని కొందరి అభిపాయం ఇందులో 
నూటికి మించి - దాదాపు 500 వరకు పద్యాలున్నాయి. కాని అన్నీ 
కందపద్యాలే అంట శతకంలో ఒకే ఛందస్సు వుండాలనే లక్షణం పొటిం 
చబడింది. 489 పద్యాల్లో 191 పద్యాలకే మకుటం వుంది. ఆ మకుటం 
కూడా ఒక్కటి కాక హరా, శివా; అజా మహేశా అని 28 రకాల 
శివసంబోధనతో కూడిన మకుటాలున్నాయి. ఈ రచనలో వస్తువు కూడా 
ఒక్కటిగాలేదు. శివభక్తుల మహిమలు, శివలీలలు శైవదీక్షా విధానాలు 
మొదలయినయి వున్నాయి. ఈ కారణాలచేత ఇది శతకం కాదని 
కొందరంటున్నారు. అన్ని శతకాల్లో సంభ్యానియమం లేకపోవడం చేత 


నన్నయ తిక్కనల మధ్యయుగం 89 


శతకంగా _అంగీకరించవచ్చునని కొందరి అభిప్రాయం. శివతత్త సారంలో 
కవిత్వం పాలు కన్నా శైవ సంప్రదాయాన్ని గురించి చెప్పడమే ఎక్కువగా 
వుంది. శివదీక్ష పొందిన వాళ్ళు పాటించవలసిన ఆచారవ్యవహారాలు 
చెప్పబడినాయి. అద్వితుల మాయావొదం ఖండింప బడింది. దీనిని 
శ్రీవస్త ఎతి (గంథం అని అనడానికి తగివుంది. ఆరాధ్యులకు శివతత్త గనొరం 
ఒక (ప్రామాణిక గ్రంథం. శివతత్త్వసారంలో ఇప్పుడు ప్రచారంలో లేని 


పదాలు కొన్ని అర్ధం కాకుండా వున్నాయి. 


నన్నెచోడకవి 


నన్నెచోడుని కుమారసంభవం కావ్యం నుంచి పద్యాల సంకలన గ్రంథాల్లో 
పద్యాలు కన్పిస్తున్నా క్రీ.శ. 1910 వరకు ఈ కావ్యం వెలుగులోకి రాలేదు. 
మానవల్లి రామకృష్ణకవి 1910లో కుమారసంభవంలోని 7 ఆశ్యాసాలను 
మొదటి భాగంగాను 1911లో మిగతా 5 ఆశ్యాసాలను రెండోభాగంగాను 
ప్రచురించాడు. ప్రచురిస్తూ కవిగారు నన్నెచోడుడు నన్నయకు పూర్వం 
క్రీశ. 940 వాడని ప్రకటించారు. దాంతో సాహిత్యలోకంలో సంచనలం 
చెలరేగింది. పండిత విమర్శకుల్లో నన్నెచోడుని కాలం గురించి తర్హన 
భర్జనలు జరిగాయి. కొందరు నన్నోచోడుడు నన్నయకు పూర్వుడని కొందరు 
సమకాలికుడని మరికొందరు నన్నయ తిక్కనల నడుమవాడని వాదిం 
చారు. చివరకు (క్రీ.శ. 1250 నొటి పెద చెరుకూరు శాసనంలో కన్పించే 
నన్నెచోడుని వంశక్రమం ఆధారంగా నన్నెచోడుడు క్రీ.శ. 1120 ప్రాంతం 
వాడని జయంతి రామయ్య పంతులుగారు, వేటూరి ప్రభాకరశాస్త్రిగారు 
నిర్ణయించారు. ఆ కాలన్నిర్భయమే ఎక్కువ మందికి అంగీకారయోగ్యంగా 


వుంది. 


50 తెలుగు సాహిత్య చరిత్ర 


నన్నెచోడుడు కందుకూరి చోడవంశానికి చెందిన రాజు. పాకనాడును 
పశ్చిమ చాళుక్యులకు సామంతులుగా ఈ చోడ వంశీయులు పాలించారు. 
ఈ కవి తండి చోడబల్లి. తల్లి శ్రీసతి హైహయవంశజ. తనకు 
బంకణాదిత్యుడని బిరుదమున్నట్లు కవి _ చెప్పుకున్నాడు. నన్నెచోడుడు 
కుమారసంభవ కావ్యాన్ని తన గురువు జంగమ మల్తికార్డునునికి అంకీతంగా 
ఇచ్చాదు. శివునికి జంగమ మల్లికార్డునునికి అభేదం చెప్తూ కావ్యంలో కవి 
విశేషణాలు వేసాడు. కృతినాయకునికీ కృతి భర్తకభేదం చెప్పడం కన్నడ 
కావ్యాల్లో వుంది. జంగమ మల్లికార్డునుడు కాలాముఖశైవానికి చెందినవా 
డని కాబట్టి నన్నెచోడుడు వీరశైెవుడుకాదని పండితుల అభిప్రాయం. కాని 
నన్నెచోడుడు శివుడు పరమదైవమని విశ్వసించాడు. శెవులు దక్షాధ్యరధ్వంస 
వృత్తాంతాన్ని చాల అభిమానంగా చెప్పుకుంటారు. శివుని పారమ్యాన్ని చెప్పే 
దక్షాధ్వర _ వృత్తాంతాన్ని కవి అన్యదేవతా హేళనతో (వ్రాసాడు. దక్షుడు 
చేసిన శివప్రస్తుతిని నన్నోవోడుడు ౩ లయ గ్రాహి 2 లయహారి వృత్తాల్లో 
భక్త్యావేశ పూరితంగా రచించాడు. 


నన్నెచోడుని కుమారసంభవం కావ్యం పేరు వినగానే కాళిదాసు కుమార 
సంభవం గుర్తుకు వస్తుంది. కాళిదాసు కథా సంవిధానాన్నే నన్నెచో 
డుడు చాలా మట్టుకు తీసుకున్నా కాళిదాసు కావ్యంలో లేని కథలనెన్నో 
నన్నెచోడుడు తన కావ్యంలో చేర్చాడు. నన్నెచోడుని కావ్యకథకు మూలం 
(బహ్మాండ పురాణ కథ అని కొందరు అభిప్రాయపడినారు. కావ్యా 
రంభంలో సతీదేవిని శివుడు వివాహమాడడం గజరూపధారులై [్రీడించగా 
వారికి గజాననుడు జన్మించడం దక్షాధ్వరధ్వంసం మొదలైన ఘట్టాలను 
నన్నెచోడుడు పురాణాల నుంచి లోకంలో వ్యాప్తిలో వున్న కథల నుంచి 
తీసుకొని రమ్యంగా రచించాడు. ఇవి కాళిదాసు కుమార సంభవంలో 
లేవు. మూడో ఆశ్వాసం నుంచి నన్నెచోడుడు కాళిదాసు కుమార 
సంభవం కథా(క్రమాన్ని అనుసరించీనా శివుని తపోభంగం చేయడానికి వెళ్ళే 


నన్నయ తిక్కనల మధ్యయుగం 91 


మన్మథున్ని రతిదేవి శివుని మహిమను చెప్పి వారించడం మన్మథుడు 
గివుని మూడోకన్ను మంటల్లో బూడిదైనపుడు రతీదేవి విలాపం మొదలైన 
ఘట్టాలను నన్నెచోడుడు స్వతంత్రంగా కల్పన చేసాడు. కాళిదాసు భావాలను 
అక్కడక్కడ నన్నెచోడుడు తీసుకొని అనువదించినా అతని కావ్యం స్వతంత్ర 

“ 
కల్పనలతో కూడిన కావ్యమనే చెప్పాలి. 


_ నన్నెచోడుని కుమారసంభవం వర్ణనలు వ్యక్రోక్సులు ఆలంకారిక శైలితో 
కూడి వుండి తెలుగులో మొట్టమొదటి (పబంధమనడానికి తగివున్నది. 
క్రీ.శ. 16 వ శలోని (పబంధాల్లో వలె కావ్యేతివృత్తం కూడా స్వతంత్రంగా 
వున్నది. నన్నెచోడుని శైలి రమ్యంగా ప్రాఢంగా వుంది. శ్రీశ 12 వ శ. 
ఆరంభంలో తెలుగులో కుమారసంభవం వంటి ఉత్తమ ప్రబంధలక్షణాలు 
కలిగిన రచన జరిగినా ఆధునిక కాలం వరకు దానికి తగిన గుర్తింపు 
రాలేదు. నన్నెచోడుడు శైవుడు కావడమే దానికి కారణం కావచ్చును. 


కన్నడంలో క్రీ.శ. 9,10 శల్లోనే విక్రమార్దున విజయం గదాయుద్ధం 
వంటి ఉత్తమ కవిత్వంగల కావ్యాలు రచింపబడనాయి. ఆ కావ్యాలను 
ఆదర్శంగా తీసుకునే నన్నెచోడుడు తెలుగులో శివపారమ్యాన్ని చెప్పే కథతో 
ఈ కావ్యాన్ని రచించి వుంటాడు. ఇటువంటి కావ్యరచనా పద్దతి తెలుగులో 
ఆగిపోయి తిరిగి రాయలకాలంలో (పబంధరచనగా పుంజుకొన్నది. 


కుమారసంభవంలో (పబంధలక్ష ణాలు 


కుమారసంభవం ఇతివృత్తం పురాణాలనుంచి లోకకథలనుంచి కాళిదాసు 
కుమార సంభవం నుంచి తీసుకోబడినా స్వతంత్రంగా నడిచింది. కథ ఏకనా 
యకాశయంగా కుమార సంభవం తారకాసురవధ ఫలోమ్మ ఖంగా నడిచింది. 
(పబంధోచితమైన అష్టాదశవర్ణనలు సందర్భానుకూలంగా వున్నాయి. వర్ణనలు 


రం తెలుగు సాహిత్య చరిత్ర 


' చక్కని భావ ప్రకటనలతో రమ్యంగా వున్నాయి. “విస్తరించెద ప్రబంధము 
సద్రసంబంధురంబుగాన్‌ ” (1-48) అని అన్నాడు కవి. శైలి గంభీరంగా' 
ఉక్కివైవిత్రులతో రసవంతంగా వుంది. నన్నెచోడుడు వస్తు కవితకు భారవిని 
(పస్తుతించి తనది వస్తుకవిత అని “జంగమ మలయ వరము నందు గనిన 
వస్తు కవిత” అని చెప్పుకున్నాడు. కన్నడ సాహిత్యంలో వస్తు విస్తరరచన, 
వస్తువిద్య, వస్తుకవి, వస్తుకృతి అనే పద ప్రయోగాలున్నాయి. వస్తుకవిళ 
అంట ఆలంకారిక శెలితో వర్ణనలతో స్వతంత్రమైన కథాసంవిధానంతో 
కూడిన కవిత్వమని పండితుల అభిప్రాయం. కాళిదాసు మహాకావ్యాల్లో 
కన్నా భారవికిరాతార్దునీయం వ స్పైక్యం సందర్భోచిత విస్తృత వర్ణనలు 
భావాలంకార వైచితులు అంగి అంగరసాల సమావేశంతో కూడి సంపూర్ణ 
మహాకావ్య లక్షణాలతో వుంది. నన్నెచోడుడు తనది అటువంటి కావ్యమని 
అదే వస్తుకవిత అని విశేషంగా భారవిని ప్రస్తుతించివుంటాడు. “వస్తా కావ్యా 
బ్దరవి” అని వాల్మీకిని నన్నెచోడుడు ప్రస్తుతించాడు. మహాకావ్య ప్రక్రియకు 
పటే వాల్మీకియే కాబట్టి నన్నెచోడకవి అతన్ని ప్రస్తుతించి వుంటాడు. 
గ్లూ స్త్యైక్యమున కొంత లోపమున్నా కుమారసంగవమే యధార్థ్హముగా మన 
ప్రథమ (ప్రబంధ”మని పింగళి లకీ క్ష్మికాంతంగారి అభిప్రాయం. 


నన్నెచోడుడు తనది జాను తెనుగు అని చెప్పుకున్నాడు “సరళముగాగ 
భావములు జాను తెనుంగున నింపుపెంపుతో బిరిగొన వృర్ణనల్‌ ” సరళమైన 
భావాలను వర్ధనలను జానుతెనుగులో |వ్రాస్తానన్నాడు అతడు జాను తెనుగు 
అంటె జనులవాడకలోవున్న తెలుగని అంటె దేశీయమైన పద సంపదతో 
కూడిన తెలుగు అని పండితులు ఆర్థం చెప్పారు. పొల్కురికి సోమన 
వృషాధిప శతకంలో జానుతెనుగుకు ఉదాహరణగా రచించిన పద్యాన్ని బట్టి 
ఈ అర్థం సరియైందని తెలుస్తున్నది. కన్నడంలో జాయ్టుడి - అని 
దేశీయతనభిమానించిన రచన అని అర్ధం చెప్పబడ్డున్నది. జాణ్టుడియే 
తెలుగులో జానుతెనుగు అయిందేమో. నన్నెచోడుడు వాడిన తెనుగు 


నన్నయ తిక్కనల మధ్యయుగం 93 


పదాలు కొన్ని ఇప్పుడు మనకర్థం కావు. అవి ఆనాడు లోక వ్యవహారంలో 
వున్న పదాలు కావచ్చును. ఆ పదాలకు ఆధునిక నిఫుంటుకారులు 
అర్హాలనియ్య లేదు. దాంతో నన్నెచోడుని కవిత్వం కొన్ని చోట అరంకాకుండా 
డా న న 
వుంది. నన్నెచోడుడు కావ్యానతారికలో కవిత్వమం'టె ఎంట్లా వుండాలో 
చెప్పొడు. కుకవినంద సుకవిప్రశంస పూర్వకవి (ప్రస్తుతి షష్ట్యాంతాలను 
రచించాడు. ఈ అంశాలను తర్వాత తిక్కనాది కవులు అనుసరించి తమ 
కావ్యాతారికలో రచించారు. 


పాల్కురికి సోమనాథుడు 


పాల్కురికి సోమన శివకవుల్లో ప్రసిద్దమైనవాడు. ఆంధ్రదేశంలోనే కాక 
అతనికి కన్నడ దేశంలోను పేరున్నది. ఈ కవి ఓరుగల్లు సమీపంలో 
ఈనాటి జనగామ ప్రాంతంలోని పాలకుర్కి గ్రామవాసి. సోమన తెలుగులో 
బసవపురాణం, పండితారాధ్య చరిత్ర అనే ద్విపకావ్యాలను అనుభవసారం, 
బసవోదాహరణం, చెన్నమల్లు పీసాలు, పంచప్రకార గద్య, అక్షరాంక గద్య, 
అష్టోత్తర నామ గద్య, శరణుబసవ గద్య, బసవరగడ, బసవాఢ్య రగడ, 
గంగోత్పత్తి రగడ, బసవోదాహరణం, అక్షరాంక పద్యాలు, అష్టకం, సోము 
నాథస్తవం అనే లఘుకృతులను  వృషాధిపశతకం, బసవలింగ శతకం 
(దీనికి చతుర్వేద సారమని పేరు. 357 సీసపద్యాలున్నాయి) అనే శతక 
కావ్యాలను (వ్రాసాడు: సంస్క ఎతంలో సోమనాథ భాష్యం, రుద్రభాష్యం, 
(త్రివిధ లింగాష్టకం వ్రాసాడు. సోమనాథ భాష్యం 25 (పకరణాల గ్రంథం 
దీనిలో (శుతి స్మృతి ప్రమాణాలలో శివపారమ్యాన్ని సోమన నిరూపించాడు. 
రుద్రభాష్యం యజుర్వేదంలోని రుద్రాధ్యాయానికి భాష్యం. ఇది అలభ్యం 
కన్నడ భాషలో సోమన వ్రాసిన సద్గురు రగడ, చెన్న బసవరగడ, అక్షరాంక 
పద్యాలు, శరణుబసవరగడ, బసవలింగనామావళి, నీల సంపాదనం, శివగణ 
సహ్మస్రమాల అనే లఘు కృతులు లభిస్తున్నాయి. రగడ, గద్య ప్రక్రియల్లో 


g్ర4 తెలుగు సాహిత్య చరిత్ర 


కన్నడ కవులు ముఖ్యంగా శివకవులు లఘుకృతులను చాల రచించారు. 
ససిద్ద కన్నడ శివకవి హరిహరుడు నందలకొద్ది రగడలు (వాయడం 
ది మ యె 

చేత అతనికి “రగళౌెయ కవి” (రగడకవి) అని పేరు వచ్చింది. కన్నడ 
కవులభిమానించిన రగడలో సోమన తెలుగు కన్నడ కృతులను వ్రాసాడు. 


పాల్కురికి సోమన లఘుకృతుల కన్నా ద్విపదకావ్యాలు శతకాలు 
తెలుగులో అతనికి పేరు తెచ్చాయి. వీర శెవమతాచార్యుడు బసవన 
చరిత్రను సోమన “బసవ పురాణం” గా వ్రాసాడు. జైనులు తీర్థంకరుల 
చరిత్రలను వాసి వాటిని “పురాణం” అని అన్నారు. హిందువులకు 
అమ్హాదశపురాణాలున్నాయి. జైనులకు చతుర్వింశతి పురాణాలున్నాయి. 
కన్నడ భాషలో పంసకవి ఆదిపురాణం పొన్నకవి శాంతి పురాణం రన్నకవి 
అజిత పురాణం రచించారు. ఆ సంపదాయాన్ననుసరించి సోమన 
బసవన చరిత్రను “బసవపురాణం” అని పేరు పెట్టి బసవన్నను ఒక 
పురాణపురుషునిగా నిలబెట్టాడు. బసవపురాణ వస్తువును కథాక్‌ కోవిదులైన 
వృద్దులనుంచి, బసవన స్వయంగా కన్నడంలో రచించిన వచనాల నుంచి 
తీసుకున్నట్లుగా సోమన చెప్పాడు. ఆ కావ్యంలో బసవనచరిత్రలో పాటు 
తమిళ కన్నడ ఆంధ మహారాష్ట్ర (ప్రాంతాలకు చెందిన 75 మంది శివభక్తుల 
కథలను వర్ణించాడు. ఆ కావ్యంలో 6288 ద్విపదాలున్నాయి. బసవపురాణం 
క్రీశ. 1369లో కన్నడంలోకి అనువదింపబడింది. తర్వాత 50 సంవత్సరా 
లకు శంకరారాధ్యుడు సంస్క ఎతంలోకి అనువదించాడు. శంక్రరారాధ్యుడు 
తనను తాను ప్రమథక్షవి అని చెప్పుకున్నాడు. ప్రమథకవి అంటె శివకవి 
అని విమర్శకుల అభిప్రాయం. శంకరారాధ్యుడు పెద్దకోమటి వేమారెడ్డి 
నైషధకృతిభర్త సింగనకు గురువు అని నిడదవోలు శివసుంద రేశ్వరరావు గారి 
అభిప్రాయం. సంస్కృత waa గురుపాదుడు కన్నడటీకను క్రీ.శ, 
1529 లో వ్రాసాడు. 


నన్నయ తిక్కనల మధ్యయుగం ౪5 


సోమన పండితారాధ్య వరిత్రలో వుల్లికార్డున పండితారాధ్యుని చరితను 
కూర్చాడు. దీనిలోను అక్కడక్కడ శివభక్తుల చరిత్రలు వర్థింపబడినాయి. 
సోమన పండితారాధ్య వరిత్రను తర్వాత శ్రీనాథుడు చంపువుగా రచిం 
చాడు. కాని అది దొరకలేదు, సోమన పండితారాధ్య చరిత్రలోని పర్వత 
(పకరణాన్ని తీసుకొని నాగులూరి శేషారాధ్యుడు పర్వత పురాణంగా 
వ్రాసాడు. గురురాజకవి పండితారాధ్య చరితకావ్యాన్ని సంస్క తీకరించాడు. 


సోమన బసవపురాణం పండితారాధ్య చరిత్రలోని ఇతివృత్తం దేశీయ 
మైంది. కన్నడ ఆంధ్రపాంతాల్లో పుట్టన వ్యక్తుల, శివభక్తుల కథలను 
వాటిల్లో చెప్పాడు. ఛందస్సు కూడా ద్విపద - దేశీయమైంది. సోమన 
ఇతర అఘురచనల్లోని ఇత్తివృత్సాలు కూడా దేశీయమైనయి. అతని 
భావానుభూతులు భక్త్యనుభూతులు ఆవేశభరితమైనయి. సోమన పరము 
వీరశైవాచార సంపన్నుడు “భవిజన సమాదరణ సంభాషణాది సంవర్గదూర 
గుడ”నని బసవపురాణంలో చెప్పుకున్నాడు. 

భవి హస్తగత ఫలపత్త్ర శాకాది 

భవి గృహక్షేత్రాది పథ వర్షితుండ 

భవిజన దర్శన స్పర్శనాలాప 

వివిధ దొనాదాన విషయ దూరగుడ 


నని సోమన పండితారాధ్యచరిత్రలో చెప్పుకున్నాడు. శైవులు కాని వారు 
“భవులు, భవిజను”లని శెవేతర కవులు “భవికవు”లని వీరశైవులు పిలి 
చారు. పరమతసహనం లేకపోవడం వల్లనోయేయో భవికవులు శివకవులను 


సోమన రచనల్లో భక్త్యావేశం శివపక్షపాతంతో కూడిన మతో ద్రేకం 
కన్పిస్తున్నది. ఆ కవి తన రచనల్లో శ్రుతిస్మృతి . పురాణాల్లోని ప్రమాణాలతో 


96 తెలుగు సా హిత్య చరిత్ర 


శివపారమ్యాన్ని చెప్పాడు. శివభక్తుల కథలను చెప్పడం సరమతఖండనం చేసి 
శైవమత ఉత్కృష్టతను ప్రతిపాదించడం చేసాడు. సోమన సంస్క ఎతాంధ్ర 
కన్నడ మరాధీ మొదలయిన అనేక భాషల్లో పొండిత్యం కలవాడు. 
“ఉరుతర గద్యపద్యోక్తులకం కు సరసమై పరిగిన జాను తెనుంగు, చర్చింపగా 
సర్వసామాన్యమగుట కూర్చెద ద్విపదల కోర్కి దైవార” అని ప్రజాసామాన్య 
భాష జానుతెనుగులో _వాస్తానని అన్నా పాండిత్య (పొఢి భక్త్యా వేశాలతో 
ఆ మాటను నిలబెట్టుకోలేక పోయాడు. కవితావేశంతో సంస్కృత భూయి 
ష్టంగా రచించాడు. సోమన ద్విపదలను పాఠకులకు విసుగు కలిగించకుండా 
ఉరకలవేసే శైలిలో రమ్యంగా రచించాడు. సందర్పోచితమైన వర్ణనలతో 
సోమన కవిత్వం సరసంగా సాగింది. సంగయ్య, బెజ్జమహాదేవి, నొడగూవి, 
కన్నప్ప, మాదిరాజయ్య, మడివాలు మాచయ్య మొదలయిన భక్తుల కథలను 
సోమన రసవంతంగా వ్రాసాడు. ఈ కథల్లో మూఢవాత్సల్యాది భక్తి విశేషాలను 
కవి చక్కగా ప్రస్తుతీకరించాడు. 


సోమన వృషాధిపశతకం సమస్త. శతకలక్షణాలు గల మొదటి శతకం. 
వృషాధిపా మకుటంతో 108 పద్యాలున్నాయి. సోమన భక్త్యావేశంతో 
జలపాతంలాగా ఉరకలు వేసే శెలిలో ఈ పద్యాలను వ్రానాడు. సోమన 
ద్విపదలనెంత సమర్థవంతంగా వ్రాయగలడో వృత్తాలనంతే సమర్థవంతంగా 
వాయగలడని ఈ కావ్యం వల్ల తెలుస్తున్నది. ఈ శతకం ఒక్క 
వృత్తంలో కాక చంపక ఉత్సలమాలలు రెండు వృత్తాల్లో నడిచింది. సోమన 
శబ్దాలంకారాలను చక్కగా ప్రయోగించి ఈ పద్యాలను (వ్రాసాడు. 


సోమనాథుని అనుభవసారం విశిష్టమైన .లఘుకావ్యం. దీనిలో 243 
పద్యాలున్నాయి. దీనిలో గురుభక్తి మహిమ, భక్తి స్వరూపం, భక్తుని 
లక్షణాలు, శివపూజా పద్దతి, ఇష్టలింగార్చనావిధి, జంగమ సేవ మొదలయిన 
వీరశైవధర్మాలు వివరింపబడినాయి. ఇది పండితారాధ్యుని శివతత్త సారాన్ని 


నన్నయ తిక్కనల మధ్యయుగం 97 

అనుసరెస్తున్నది. పండితారాధ్యుడంకే సోమనకు చాలా భక్తి “సవుని 

ముహివు దెలినటి మలికారున పండితయాగారి తలతు ననుడినంబు” 
ou CG ae) జు 

అంటాడు. ఈ కావ్యంలో సోమన కందం తరునోజ |కౌంచపడం మాలిని 

వనము యూరి వంటి ఛందస్సులను వాడాడు. చతుర్విధ కందమన్న పేరుతో 

సోమన చిత్రకవిత్వాన్ని రుచి చూపించాడు. 


గా 


సోమన కన్నడ భాషలో (వ్రాసిన “దశవిధ పాదోదక వివర, బసవరగళె, 
సద్గురు రగళె, అక్షరమాలకాగద్య నమస్కారగద్య, అష్టోత్తర శతనామగద్య, 
పంచ (పకారగద్య, మంగళాషక మొదలయిన రచనలు కన్నడదేశంలో బాగా 
ప్రచారంలో వున్నాయి. “సోమనాథ భాష్యం” సోమన సంస్కృత రదన, 
ఇది శైవ విజ్ఞానసర్వస్వం. దీనికి మనోహరీయమనే _ తెలుగు వ్యాఖ్యానం 
అసంపూర్ణంగా వుండి దొరుకుతున్నది. కన్నడటీక కూడా వుంది. సోమన 
బసవపురాణం 14వ శ.లో భీమకవి చేత కన్నడంలో అనువదింపబడింది. 
పండితారాధ్య చరిత్ర కూడా కన్నడంలోకి అనువదింపబడింది. సోమన తన 
రగడాది రచనా సరణితో బసవపురాణాది అనువాద కావ్యాలతో కన్నడ 
కవులను కూడా ప్రభావితం చేసొడు అంటారు. 


పాల్కురికి సోమన కాలాన్ని గురించి అభిప్రాయభేదాలున్నాయి. 
కొందరు విమర్శకులు సోమన నన్నయ అక్కనల నడిమికాలం వాడని 
బహుశా మొదట ప్రతాపరుద్రుని (క్రీ.శ. _1158-1195) కాలంవాడని 
అంటారు. సోమన ప్రచారం చేసిన శివపారమ్యం వల్లనే శైవులకు 
వైష్ణవులకు మధ్య అసహనం ఏర్పడి మతకల్లోలాలు కొట్లాటలు బయ 
లుదేరాయని ఆ పరి స్థితులను అణచి శాంతిని నెలకొల్పడానికీ తిక్కన 
హరిహరాద్వెతాన్ని బోధించాడని వాళ్ళంటారు. మరో విమర్శకులు సోమన 
తిక్కన తరువాతవాడని రెండో, ప్రతాపరుద్రుని (క్రీ.శ. 1289-1323) 
కాలం వొడని అంటారు. మొదటివాదాన్ని అంగీకరించినట్టయితే సోమన 


88 తెలుగు సాహిత్య చరిత్ర 


దాదాపు బసవనకు సమకాలికుడవుతాడు. బసవనశే కాక పండితారాధ్యునికి 
కూడా ఒ ౨న సమకాలికుడవుతాడు. అట్టా సమకాలికుల చరిత్రలను 
కావ్యాలుగా వ్రాసొడనే దాని కంటె సోమన తర్వాత కాలంలో వుండి 
వాళ్ళ చరిత్రలను వాసాడనడం సహజంగా సమంజసంగా వుంటుంది. 
అంటే మతసామరస్యాన్ని బోధిస్తూ హరిహరాద్వెతాన్ని చెప్పిన తిక్కన 
తర్వాత కూడా _ వీరశైవం ఆంధ్రదేశంలో (ప్రబలివుందని తెలుస్తున్నది. 
పాల్కురికి సోమన సోమనాథబాస్యం రుద్రభాష్యం వ్రాసి వీరశెవాన్ని, వీర 
నూ హేశ్వరాన్ని వైదికబద్దం చేసింతర్వాత ఎర్రన శ్రీనాథ పోతనల కాలంలో 
వీరశైవం కేవలం శెవంగా శివభక్తీతత్సరమైన పూజార్భన రూపంగా మారి 
పౌరాణిక బ్రాహ్మణమతంలో విలీనమైంది. ఆ కాలంలోనే ఆంధ్రదేశంలో 
వీరశైవం దాదాపుగా అంతరించిపోయిందని చెప్పాలి. 


తిక్కన హరిహరాద్వెతాన్ని బోధిస్తే తిక్కన తర్వాత సోమన వీరశై 
వాన్ని వేద ప్రామాణికం చేసి నిలబెట్టాడు. జైనమతాన్ని పారదోలేందుకు 
బయలుదేరిన వీరశైవంలో జైనసిద్దాంతాల ప్రభావం కన్పిస్తున్నది. జైనులు 
తీర్థంకరులను పూజిస్తే వీరశైవులు శివున్ని శివభక్తులను పూజించారు. 
జైనులలాగానే వీరశైవులు వర్ణబేధాన్ని నిరసించారు. వైదిక కర్మకాండలను 
పాటించలేదు. యజోపవీతాది ధారణలను వ్యతిరేకించి లింగధారణ చేసారు. 
వేదశాస్త్రాలకన్న శివుని కథలను లీలలను శివభక్తుల మహిమలను అభిమా 
నించారు. వీరశైవులు కాయకష్టానికి ప్రాధాన్యమిచ్చారు. కాయకష్టాన్ని 
భగవత్సరూపంగా తలిచారు. స్త్రీలకు పురుషులతో అన్ని విషయాల్లో 
సమానతను ఇచ్చారు. స్త్రీ శివభక్తురాలయితే భర్త శివవిద్వేషి అయినప్పుడు 
భార్య భర్తను వదిలివేయవచ్చునన్నారు. స్త్రీ వేదాంతాది. -చర్చల్లో పాల్గొనే 
హక్కును ఇచ్చారు: అట్లా వీరశైవం వైదిక మూఢాచారాలకు వ్యతిరేకంగా 
లేచిన తిరుగుబాటు ఉద్యమంగా బయలుదేరి జైన బౌద్ధవైదిక మతాలను 
ఎదిరించి పారదోలే ప్రయత్నం చేసింది. అటువంటప్పుడు సోమనాథుడు 


నన్నయ తిక్కనల మధ్యయుగం 99 


వీరశెవానికి వైదిక (ప్రామాణ్యాన్ని కల్పించి అది అవైదిక నొస్తికమతం 

కాకుండా రకించాడు. ఆందుకే వీత శైవమత ఎలో ఆతనికి గొపు సానం 
wd 

1 § క (1 | ల 

ఎర్మడింది. కన్నడ ఏరశేవ కవులరన్ని భంగి అవతారంగా పురాణ 

యె a ప్న a 
పురుషునిగా కీర్తించారు. అతని చరిత్రను కన్నడభాషలో “పొల్కురికి 
సోమేశ్వర చరిత పేరుతో తోంటదార్య కవి కావ్యంగాను మల్లికార్జున కవి 


డ్‌ 


3 ర్త 


కన్నడ సాహిత్య వరిత్రకారులు కన్నడ వీరశైవకవి రాఘవాంకుడు 
సోమన - ఇద్దరూ రెండవ ప్రతాపరుదుని కాలంలో ఓరుగల్లులో వున్నారని 
మహమ్మదీయుల దండయాత్రల సమయం లో రెండవ ప్రతాపరుద్రుడు 
బందీ అయినప్పుడు ఆ అరాచక క పరిస్థితుల్లో ఓరుగల్లును విడిచిపెట్టి కన్నడ 
దేశానికి పారిపోయారని సోమన అక్కడే కల్య అనే చోట లిం గైక్యం 
చెందాడని వ్రాస్తున్నారు. దాని ప్రకారం సోమన తిక్కన తర్వాత వున్నాడని 
తెలుస్తున్నది. అప్పటికి వీరశైవంలో వీరావేశం తగ్గింది. అప్పుడే సోనున 
వీరశెవాన్ని వైదికబద్దం శాస్త్రబద్ధం చేసాడు. వీర శైవం జైనం లాగానే 
నాస్తికముతం వైదికనిదూరమైన సా కాకుండా సోమన కొపొడాడు. 
కవిగానే కాక సోమనకు ఆ కారణంచేత కూడా కన్నడదేశంలో శ్రీర్తి 


గౌరవొలు లభించొయి. 
యథావాక్కుల అన్నమయ్య 
ఈ కవి సర్వేశ్వర శతకం వ్రాసాడు. దీనిలో 142 _ మత్తేభక్షార్లూల 


వృత్సాలున్నాయి. సర్వేశ్వర మకుటం వుంది.. "శివభక్తి ప్రభావం ' భష 
మహిమలు వర్ధింపబడినాయి. శైలి ధారాళంగా. వుంది. 


100 తెలుగు సాహిత్య చరిత్ర 


చక్రపాణి రంగన 


రంగన రంగనాథరామాయణ కర్తగా భావింపబడినాడు. కాని పరిశోధన 
లతో ఈ రంగన చేరే అని తేలింది. ఈ కని మొదట వైష్ణవుడుగా వుండి 
పాల్కురికి సోమనాథునితో శాస్త్రవాదంలో ఓడిపోయి శైవదీక్ష పొందాడని 
ఐతిహ్యం. నయనరగడ, నమశ్శివాయ రగడ మొదలయిన ముక్తకాలను 
రచించాడు. శరభలీల మొదలయిన కావ్యాలను రంగన రచించాడు. కాని 
అవేవి ఇప్పుడు లభించడం లేదు. వైష్ణవుడుగా వున్నప్పుడు శ్రీశైల మార్గంలో 
పోతూ మల్లికార్దునుని సందర్శించక పోవడంతో గుడ్డివాడయ్యాడని తర్వాత 
సోమనాథుని దయవల్ల కనుచూపు పొంది నయనరగడ రచించాడట. ఈ 
రగడలో ప్రతిపాదం చివర “కంటి అనే పదం వుంది. 


శివకవుల కవితావైశిష్ట్యం - దేశికవితోద్యమం 


శివకవులు శివుడే పరమదైవమని విశ్వసించారు. శివభక్తిని శివభక్తుల 
మహిమలను శైవసిద్దాంతాలను శైవాచారాలను వర్ణిస్తూ ఈ కవులు 
రచనలు చేసారు. శివకవులు రాజులనాశయించలేదు. రాజుల ఆదరణ 
పోషణలు లేకుండా వాళ్ళు విశ్చంఖలు లై రచనలు చేసారు. (పజల 
భాషలోనే ప్రజలకోసమే శెవధర్మ ప్రచారం కోసమే వాళ్ళు సాహిత్యాన్ని 
సృష్టించారు. అందుకే వాళ్ళ కవిత్వంతో ఆవేశం అనుభూతుల వ్యక్తీకరణ 
కన్పిస్తాయి. రాజుల అంకుశం లేకుండానే స్వంతంత్రంగా వాళ్ళు 
సాహిత్యోద్యమాన్ని నడిపారు. పరమత అసహనం వాళ్ళను వీరావేశితులను 
చేసింది. తిరుగుబాటు వీరావేశం కేవలం మతవిషయంలోనే కాక వాళ్ళు 
సాహిత్యంలోను చూపి దేశకవితోద్యమాన్ని నడిపారు. “మార్గిను వస్తు 
విషయంలోగాని ప్రక్రియవిషయంలోగాని స్వీకరించలేదు. అందుకే నన్నయ 
భారతం, నన్నయ కవితామార్గం ఈ యుగంలో అనుయాయులు లేక 


నన్నయ తిక్కనల మధ్యయుగం 101 


కొనసాగలేదు. 


శివకవులు కవిత్వంలో విశిష్ట్ణప్రయోగాలు చేసారు. వాటిని గురించి 
గాని ఆ కవులను గురించి గాని తర్వాత కవులు ప్రశంసించలేదు. 
(పస్తావించలేదు. అందుకే ఆధునిక యుగంలో పరిశోధనల వల్లనే వాళ్ళను 
గురించి సాహితీలోకానికి తెలిసింది. శివకవుల ప్రభావం ముద్ర మాత్రం 
తర్వాత కవుల మీద చాల పడింది. దాని అంచనా అంతా ఆధునిక 
కాలంలోనే జరిగింది. శివకవుల దేశీయాభిమానంతో కూడిన సా హిత్యోద్యమం 
విలువకట్టడం జరిగింది. 


తెలుగులో దేశి, మార్గ భేదాలని రెండు వున్నాయి. మార్గ అనేది 
సంస్కృ ఇత సంప్రదాయాన్ని లక్షణాలను అనుసరించింది. కవిత్వంలో 
సంస్క తే సాహిత్యంలోని వస్తువు భాష ఛందస్సు భావప్రకటనలు లాక్షణిక 
లక్షణాలను అనుసరించేది మార్గ కవిత్వనునబడుతుంది. దీనికి భిన్నంగా 
దేశీయమైన వస్తువు ఛందస్సు నుడికారాలను అనుసరించేది దేశికవిత్వం. 
కవిత్వంలో జాతి జీవనాడి ప్రతిస్పందిస్తుంది. తెలుగులో నన్నయకు పూర్వం 
దేశి కవిత్వముంది. పాల్కురికి సోమనాధుడు తన సండితారాధ్య 
చరిత్రలో పండితుని శిష్యులు తుమ్మెద పదాలు, నివాళి పదాలు, 
వాలేశుపదాలు, గొబ్బిపదాలు, వెన్నెల పదాలు, సంజవర్గన మణిగణ వర్ణన 
పదాలు పాడుతూ వెలనాటి చోడుని సభకు పోయినట్టుగా వర్ణించాడు. 
ఇంకా సోమన దేశినాటక ప్రదర్శనలను ఆనందగీతాలు శంకరగీతాలను 
గురించి చెప్పాడు. నన్నెచోడకవి కూడా ఊయల పొటలు గౌడు గీతాలను 
రాగయుక్త గేయాలను అభినయంతో కూడిన “అలతు”లను పేర్కొన్నాడు. 
దీన్ని బట్టి నన్నయకు పూర్వమే తెలుగులో పదాలు పాటలు గేయాల 
రూపంలో _ దేశికవిత్వం వుందని అది తెలుగువారి హృదయజనితమైన 
నిసర్గమైన మౌలికమైన భావాలతో నిత్యజీవితంలోని సంఘటనల చేత 
స్పందితులై వ్రాసిందని చెప్పవచ్చును. సంస్క ఎత మారాన్ననుసరించిన 


102 తెలుగు సాహిత్య చరిత్ర 


మార పదతిని శివకవులు నిరసించారు. నన్సెవోడుడు “మార్గ కు 
mn ఢా x OM 
మార్గము” అని మార్గ కవితా మారాన్ని నిరసించాడు. మార్గను నిరసింది 
"మ. 

శివకవులు దేశీయతనభిమానించి ఆమోదించారు. వారి దేశీయతను వస్తువు 
ఛందస్సు భాష విషయంలో (ప్రధానంగా చూడవచ్చును. 

వస్తు భు సంస్కృత పురాణేతిహాసాలను అనువాదం చేయడం 
వాటినుంచి కథావస్తువులను తీసుకోడం శివకవులు ఇష్టపడలేదు. ఎక్కడో 
ఎప్పుడో జరిగిన సంస్క ఎత కావ్యాలను తెలుగులో 'చాయడాన్ని వొళ్ళు 
గర్లించారు. అందుకే వాళ్ళు [పొంతీయమైన తమ దేశంలో పుట్ట "పెరిగిన 
మహాపురుషుల మత ప్రవక్తల చరిత్రలను తీసుకొని కావ్యాలు వొసారు. 
సోమనాథుని బసవపురాణం పండితారాధ్య చరిత్రలు ఇటువంటివే. ఇంకొ 
ఆకావ్యాల్లో వరించిన బెజ్జమహాదేవి గొడగూచి కుమ్మర గుండయ్య కక్క 

ధ్యా వ జ 
రయ్య మడివాలు మాచయ్య కన్నప్ప సంగయ్య దుగ్గవ్వ వంటి భక్తుల కథలు 
కూడా ప్రాంతీయమైనయి. బసవన్న పండతారాధ్యుని వంటి మహాపురుషులు 
ఆంధ్రకర్నాటక ప్రాంతాల వాళ్ళు. కవికి కొంచెం ముందు కాలంలోని 
వాళ్ళు ఎప్పుడో ఎక్కడో జరిగిన భాగవతాది పురాణాల్లోని కథలవంటివి 
కావు ఇవి. నన్నెచోడుని వంటి కవులు పురాణ ప్రసిద్దమైన కథను తీసు 
కున్నా దేశీయమైన ప్రజల నోళ్ళల్లో పుట్టిపెరిగిన కథలను వృత్తాంతాలను 
చేర్చారు. ఉదా.కు శివుని తపోభంగం చేయడానికి వెళ్ళే మన్మథున్ని రతి 
శివుని మహిమను చెప్పి నివారించడం, సతీదేవి శివుడు గజరూపంలో 
(క్రీడించగా గజాననుడు పుట్టాడనడం _ దక్షాధ్వరధ్వంస వృత్తాంతం దక్షిణ 
భారతంలో వ్యాప్తిలో వున్నాయి. నన్నెచోడుడు కుమారసంభవ కావ్యాన్ని 
సంస్క ఎతొనువాదంగా కాక స్వతంత్రంగా వరనలతో ఆలంకారిక శెలితో 
౯a మా 

సన్నివేశ కల్పనలతో రచించాడు. 


శివకవుల దేశీయత చేత ప్రభావితుడై గోనబుద్ద భూపతి రంగనాథ 


నన్నయ తిక్కనల మధ్యయుగం 105 


రామాయణంలో దేశంలో వ్యాప్తి 
చేర్చి రచించి దేశీయతాము;డ వే 


ల ఛందస్సు - నన్నయకు పూర్వం లెలుగులో తరువోజ, మధ్యా 
క్కర, సీసం, ఆటవెలది, తేటగీతి, కందం, రగడ మొదలయిన దేగి 
ఛందస్సులు వ్యాప్తిలో వున్నట్లు శాసనాల వల్ల తెలుస్తున్నది. నన్నయ 
భారతంలో దేశి మార్గ ఛందస్సులను వాడాడు. చ్చంపూ సద్దతిలో వ్రాసా 
శివకవులు చంపూ పద్దతిని ఆదరింవలేదు. దేశ వ 
పండితారాధ్యుడు కందంలోనే శివతత్త (సారాన్ని రచించాడు. అ రగడ 
వంటి దేశి ఛందస స్సులను తీసుకొని లఘురచనలు చేసా . గద్య ఒక 
విధమైన రగడ భేదమే. సోమన ద్విపద మహాకావ్య రచనకు తగిందని 
నిరూపించాడు. ద్విపదకు తెలుగులో కావ్యగౌరవాన్నిచ్చి ద్విపదకు ప్రాచు 
ర్యాన్ని కలిగించినవాడు సోమనాథుడు “తిన్నని సూక్తుల ద్విపద రచింతు” 
“కూర్చెద ద్విపదులు కోర్కి దైవోర” అని సోమన ప్రతిజ్ఞ చేసి ద్విపదను 
వాడాడు. ద్విపదకు పండిత పామర ఆదరణను సోమన కలుగజేసాదు. 


శివకవుల చంపూ నిరాదరణను చూసే కావచ్చు తిక్కన తన ఉత్త 
రరామాయణాన్ని నిర్వచనంగా (వ్రాసాడు. మహాభారతంలో కందపద్యాలను 
ఎక్కువగా అర్హగౌరవ శిలంతో ప్రయోగించి సొగసుతనాన్ని చూపొడు. రంగ 
నాథ రామాయణ కర్త శివకవుల దేశికవితా ఉద్యమం చేత ప్రభావితుడయ్యే 
కావచ్చును ద్విపదలో 'వాసొడు. ద్విపద "గేయరూపంగా పొడుకోడానికి 
వీలుగా వుంటుంది. కాబట్టి రంగనాథ రామాయణం పాటల రూపంలో 
పామరజనులో కూడా వ్యాపించి ఆదరణను సంపొదించుకుంది. తర్వాత 

(ap) 

గౌరనాది కవులు ద్విపదలో హరిశ్చందోపాఖ్యానం వంటి కావ్యాలను 
రచించారు, 


104 తెలుగు సాహిత్య వరిత్ర 


సోమన “చెన్న మల్లు సీసం”ను సీసపద్యం దేశిఛందస్సులో (వాసాడు. 
సోమన పీసపద్యాలు ఏ పొడానికా పొదం తెగిపోతూ నడిచినాయి. 
నో 


అ 


మన సీసరచన (ప్రేరణతోనే కావచ్చును తర్వాత ఆంధ్రనాయక శతకం 
నరసింహశతకం వంటివి సీసపద్యాల్లో కూర్చబడినాయి. (శ్రీనాథ పోతనలు 
అందమైన సీసపద్యాలను రచించారు. సోవున అనుభవసారంలో కందంలో 
చిత్రకవిత్వాన్ని రచించాడు. ఆ విధంగా శివకవులు కందం ద్విపద రగడ 


సీసం మొదలయిన దేశిఛందస్సులకు (పొచుర్యాన్ని కలిగించారు. 


భాష - శివకవులు దేశీయమైన ఇతి వృత్తం, ఛందస్సులనే కాక 
భాష విషయంలోను దేశీయతను అభిమానిందారు. జన సామాన్యానికి 
అర్థమయ్యే భాషను కవులు (పయోగించాలని వొళ్ళ ఆశయం. సామాన్యులకు 
అర్ధంకాని జటిల సంస్కృత పదజాలాన్ని వాడుకూడదు అని వాళ్ళ అభిమతం 
బసవపురాణంలో సోమన --- 
“ఉరుతర గద్య పద్యోక్తుల కంక సరసమై పరగిన జానుతెనుంగు” 
చర్చింపగా సర్వసామాన్యమగుట కూర్చెద ద్విపదలు కోర్కిడైవార” 


అని అన్నాడు. సంస్కృత భూయిష్టరచన సర్వనామాన్యంకాదు. 
“జాను తెనుగు” విశేషంగా (ప్రసన్నమైందని సోమన పండితారాధ్య చరి 
త్రలో అంటాడు - “ఆరూఢ గద్య పద్యాది ప్రబంధ పూరిత సంస్కృత 
భూయిష్టరచన మానుగా సర్వసామాన్యంబుకాదు జాను తెనుగు విశేషము 
ప్రసన్నతకు” 


నన్నెచోడుడు కూడా జాను తెనుగు'లో వాస్తానని చెప్పుకున్నాడు. 
“సరళముగాగ భావములు జానుతెనుంగున నింపుతో పిరిగొన వ్యర్ధనల్‌ స 
అన్నాడు. 


గివకవులు' చెప్పిన “జాను తెనుగు” పదాన్ని గురించి పండితుల్లో 


నన్నయ తిక్కనల మధ్యయుగం 105 


తర్జన భర్ణనలు జరిగినాయి. జానుతెనుగు అంటే “అచ్చతెనుగు” 
అని కొందరన్నారు. కాని నన్నెచోడ సోమనాథులు చెప్పిందాన్ని 

జానుతెనుగు అంటి సంస్కృ 
తొందరగా అర్థమయ్యే భాష అని తెలుస్తున్నది. అప్పుడు. జానుతెనుగు 
అంటె జనుల భాష - జనులు వాడుకునే భాష అనె ఆరం. కన్నడంలో 


రత భూయిషం౦ంకాని సరళ మైన క. 
ఇ 


“జాణ్డుడి” అనే మాట కన్పిస్తున్నది. ఆ జాణ్టుడియే తెలుగులో “జాను 
తెనుగు” అని అయివుంటుంది. శివకవులు జనుల వొడకరలో వున న్న భాషను 
వాడారు కాబటి ఎన్నో వ్యాకరణ విరుద్దమైన పదాలు సమాసాలు వాళ్ళ 
అం ధమ జో 
కావ్యాల్లో కన్పిస్తున్నాయి. వాళ్ళు వాడిన ఆనాటి వాడుకపదాలు కొన్ని 
(న్ని. ధి 
ఇప్పుడు అర్థం తెలియకుండా కూడా వున్నాయి. 


శవకవుల జానుతెనుగు భాషా ఉద్యమ ప్రభావం తిక్కన మీద చాలా 
కన్పిస్తున్నది. తిక్కన సమాసభూయిష్టంకాని _ దేశిపద బాహుళ్యంతో 
కూడిన భాషను ప్రయోగించాడు. దేశిపదాలు తెనుగు నుడికారం తిక్కన 
(పయోగించినంతగా తెలుగులో మరేకవి ప్రయోగించలేదు. అందుకే _తిక్కన 
అచ్చమైన తెలుగుకవి అని అనిపించుకున్నాడు. నన్నెచోడుడు సోమనా 
థుడు జూనుతెనుగులోనే వ్రాస్తామని అన్నా వాళ్ళు తమ భక్త్యా వేశంతో 
కవితావేగంతో సంస్కృత భూయిష్ట రచననే చేసారు. శివకవుల 
దేశిభాషాభిమానం తిక్కనలో ఫలరూపం ధరించింది. తిక్కన శివకవుల 
ప్రభావంతో దేశీయమైన తెలుగుభాషను వాడడమే కాక పాత్రచిత్రణలో 
సంభాషణా శెలిలో ఆచారాల చిత్రణలో దేశీయతను ప్రవేశ పెట్టి భార 
తాన్ని తెలుగువాళ్ళ జాతీయ[గ్రంథంగా చేయగలిగాడు. శివకవులను తర్వాత 
కవులు ప్రాచీన కవిస్తుతిలో చేర్చి గౌరవాదరంతో స్మరించకున్నా శివకవుల 
దేశికవితా ఉద్యమ ప్రభావం తెలుగు సాహిత్యంలో కొత్త , మలుప్పులను 
తెచ్చిందనడంలో సందేహం లేదు. 


లాలన కా రారటతరాలటెకా 


106 తెలుగు సాహిత్య చరిత్ర 


క్రీ.శ. 13వ శతాబ్దంలో తిక్కన నిర్వచనోత్తర రామాయణం మహాభా 
రత రచనల కన్నా పూర్వమే తెలుగులో రెండు రామాయణ కావ్యాలు 
వ్రాయబడినాయి. ఒకటి - రంగనాథ రామాయణం రెండు - భాస్కర 


రామాయణం 


రంగనాథ రామాయణం 


ఆంధ్రకన్నడ దేశాల్లో వీరశైవం వీరావేశంతో విజ్బంబిస్తున్న తరుణంలో 
తమిళదేశంలో రామానుజాచార్యులు (క్రీశ. 1017-1137) వైష్ణవమ 
తాన్ని ప్రబోధిస్తున్నాడు. ఆ వైష్ణవ భక్తిమతం కూడా వైదిక కర్మలకు 
పొధాన్యమియ్యక విష్ణుభక్తిని ప్రచారం చేసింది. వైష్ణవులకు శ్రీరంగంలోని 
రంగనాథుడు ప్రధానదైవం. రంగనాథ రామాయణకర్త శ్‌ బుద్దారెడ్డి. 
అప్పుడే ఆంధ్రదేశంలో ప్రవేశిస్తున్న వైష్ణవాన్ని అభిమానించి రామాయణ 
రచనకు పూనుకొని వుంటాడు. అందుకే తన రామాయణానికి రంగనాథుని 
"పేరు మీద రంగనాథరామాయణమని పేరు పెట్టి వుంటాడు. 


రంగనాథ రామాయణ కావ్యకర్త గోనబుద్దా రెడ్డి కాకతీయ గణపతి 
చక్రవర్తికి సమకాలికుడు. రాయచూరు మండలాన్ని పాలించిన _ సామంత 
రాజు. గోనబుద్ద భూపతి తండి గోనగన్నారెడ్డి. అతనికి విట్లల భూపతి అని 
కూడా పేరున్నది. దాన్ని: బట్టి బుద్దభూపతి తండ్రికాలం నుంచే వైష్ణవాన్ని 
అభిమానించారని చెప్పవచ్చును. గోన బుద్దభూపతి కాలం క్రీశ. 1క్లివ్ల శ. 
పూర్వార్హమని రంగనాథరామాయణ రచనా కాలం క్రీ.శ.1240 (ప్రాంతమని 


విమర్శకుల అభిపాయం. 
“రమణమై తెనుగున రామాయణంబు 
(క్రమమొప్ప చెప్పెడి ఘనకావ్య శక్తి 
గల కవులెవ్యారు గల రుర్విననుచు” 


నన్నయ తీక్కనల మధ్యయుగం 197 
విట్లల భూపత్‌ నిండుకొలువులో అడుగుగా గోన బుద్దరాజు రామా 
యణ రచనకు పూనుకొని వ్రాసాడు. శివకవుల దేశీఛందస్సు మీది 
అభిమానంచేత (పేరేపితుడై బుద్ద భూపతి ద్విపదలో రామాయణాన్ని 
రచించాడు. వాల్మీకి రామాయణాన్ని కవి అనుసరించినా దేశంలో వ్యాప్తిలో 
వున్న వుృత్తాంతాలను కవీ దీనిలో చేర్చాడు. _అహల్యావృత్తాంతంలో 
ఇంద్రుడు కోడియై కూసినాడనడం, అహల్యరాయిగా మారిందనడం, 
రాముడు బాల్యంలో మందర కాలువిరిచినాడనడం, జంబుమాలి, కాలనేమి 
వృత్తాంతాలు సులోచన కథ, లక్ష్మణుడు సర్హశాలచుట్టు రేఖను గీయడం 
వెమదలయిన అవాల్మీకాంశాలను కవి తీసుకున్నాడు. ఆ విధంగా బుద్ద 
భూపతి వస్తు విషయంలో దేశీయతను పాటించాడు. కవి శెలి సమా 
సరహితంగా సరళ సులభంగా వుంది. గేయ రూపంగా పాొడుకోడానికి 
అనువుగా వుండడం చేత రంగనాథ రామాయణం ద్విపదలు పామరజనుల్లో 
వ్యాప్తిలో వుండేయి. తోలు బొమ్మ లాటలో ఈ ద్విపదలను పాడే వాళ్ళు 
కూడా. భాష విషయంలోను బుద్ద భూపతి జానుతెనుగును ప్రయోగించి 
దేశీయతనభిమానించాడు. బుద్ద భూపతి సందర్భానుకూలంగా వర్ణనలను 
చేర్చాడు. పాత్రచిత్రణ సంభాషణలు సహజంగా వున్నాయి. అక్కడక్కడ 
అలంకారాలు శైలిని రమ్యంచేసాయి. కథను కవి సుబోధకంగా చెప్పాడు. 


బుద్దభూపతి పూర్వరామాయణాన్ని వొయగా అతని కొడుకులు 
కాచవిభుడ్లు, విట్టలనాథుడు ఉత్తరరామాయణాన్ని (వాసి రంగనాథ 
రామాయణాన్ని పూర్తి చేసారు. బుద్ద భూపతి పూర్వరామాయణాన్ని 
తండి పేర వ్రాయగా ఈ కవులు ఉత్తర రామాయణాన్ని బుద్ద భూపతికి 
అంకితమిచ్చారు. వాళ్ళ శైలి బుద్దభూపతి లి అంత రమణీయంగా 
లేకున్నా ప్రశస్తంగా వుంది. 


/3లుగులో రంగనాథ రామాయణం మొట్ట మొదటి రామాయణం. ' 


108 తెలుగు సాహిత్య చరిత్ర 


దాని తర్వాత భాస్కరుడు, ఎర్రన, సత్యనారన కవులు, ఆధునిక కాలంలో 
విశ్వనాథ ప్రసిద్దంగా రామాయణాలను వాసారు. తిక్కన కంకంటి 
పాపరాజులు ఉత్తర  రామాయణాలను వ్రాసారు. నాటిల్లో ఎర్రన, 
సత్యనారన రామాయణాలు దొరకడం లేదు. భాస్కరుని రామాయణం 
చంపూపద్దతిలో వుండి వాల్మీకి రామాయణాన్ని చాలా మట్టుకు అనుసరిస్తు 
సాహిత్య పీయులను అలరిస్తున్నది. రంగనాథ రామాయణం పండిత 
పామరులను సమానంగా అలరిస్తున్న అద్వితీయకావ్యం. 


భాస్కర రామాయణం 


భాస్కర రామాయణం ఒక్క కవి చేత మీదుగా వ్రాసింది కాదు. దాన్ని 
మొత్తం నలుగురు కవులు వ్రాసారు. వాళ్ళల్లో ప్రధానమైన కవి హుళక్కి 
భాస్కరుడు. అందుకే ఈ రామాయణానికి భాస్కరరామాయణమనే ్పేర్రు 
వచ్చింది. చంపూ పద్దతిలో వ్రాసిన రామాయణాల్లో ఇది మొదటిది. దీంత 
ర్వాత వ్రాయబడిన ప్రావీన రామాయణాలేవి నిలువక నశించిపోయినాయి. 
దాన్ని బట్టి ఈ రామాయణం విశేషాదరణ పొందిందని చెప్పవచ్చును. 


భాస్కరకవి రామాయణాన్ని తొందరగా ముగించాలనో లేక తన శిష్యు 
లను (పోత్స హించాలనో ఇతర కవులను కూడా చేర్చుకున్నాడు. భాస్కరుని 
(కొడుకు మల్లికార్డున భట్టు బాలకాండం, భాస్కరుని శిష్యుడు రుద్రదే 
వుడు అయోధ్యాకాండం, స్వయంగా భాస్కరుడు అరణ్యకాండం ఒకేసారి 
తీసుకొని రచించారు. సమర్హుడైన మల్లికార్జున భట్టు బాలకాండాన్ని 
తొందరగా ముగించి నాల్గవ ఐదవ కాండాలు కిష్కంధ సుందరకాండాలను 
రచించాడు. భాస్కరుడు యుద్దకాండాన్ని తీసుకొని రచిస్తుండగా అతని 
(మిత్రుడు అయ్యేలార్యుడు అతని అనుమతితో యుద్దకాండం ఉత్తరభాగాన్నిగో 


నన్నయ తిక్కనల మధ్యయుగం 0 


రచించాడు. ఆ విధంగా ఆ రామాయణకావ్యాన్ని నల్గురు కవులు 
రచించారు. 

ఈ రామాయణకర్త భాస్కరుడు తిక్కన తాత భాస్కరుడు ఒక్కరే 
అని కొందరు తలంచారు. కాని ఈ భాస్కరుని హుళక్కి భాస్కరుడని 
పూర్వకవులు (ప్రస్తుతించారు. భాస్కర రామాయణం సాహిణిమారనకు 
అంకితమయ్యబడింది. ఆ మారన రెండవ ప్రతాపరుద్రుని అశ్వ సేనాధ్యక్షుడు 
కాబట్టి భాస్కరుని కాలం క్రీశ 13 న. శ, చివర క్రీశ. 14న శ. 
ఆరంభమని చెప్పవచ్చును. 

రామాయణ కావ్యకవుల్లో భాస్కరుడు ప్రధానమైనవాడైనా ఎక్కువ 
భాగాన్ని వ్రాసింది మల్లికార్జున భట్టు. మల్లికార్జునుని కవిత్వం సంస్కృత 
పదభూయివ్టంగా దసవంతంగా వుంది. అతడు బాలకాండాన్ని ప్రబం 
ధమార్గంలో అయోధ్యానగర వర్ణనతో ఆరంభించాడు. అతని వర్ణనలు 
నాతిధ్ధీర్ణంగా రమ్యంగా వున్నాయి. మల్లికార్డునుడు మిగిలిన కవులకన్నా 
'శబ్దాలంకారాలను ఎక్కువగా వాడాడు. "రుద్రదేవుని కవిత్వం 
వుంది. అతని అనునాదం సంగ్రహంగా నడిచింది. కథను చెప్పడమే 
(పధానంగా వుంది. వర్ణనలధికంగా లేవు. అయ్యలార్యుని కవిత్వం భాస్కరుని 
కవిత్వాన్ని అనుకరిస్తున్నది. భాస్కరుని కవిత్వం రమణీయంగా వుంది. 
మొత్తం మీద భాస్కరరామాయణంలో రచన ధారాళమైన పద్యాలతో 
ప్రసన్నంగా రసవంతంగా రమణీయంగా నడిచింది. 


భాస్కరరామాయణంలో కవులు వాల్మీకిననుసరిస్తు అనువదించినా 
రంగనాథరామాయణంలో వలెనే అవాల్మీకాంశాలను చేర్చారు. ఉదాహ 
రణకు ఇంద్రుడు కోడియై కూయడం, అహల్య రాయిగా శపించబడడం, 
జంబుమారి, కాలనేమి వృత్తాంతాలు, రావణుని నాభిలోవున్న అవ్బుతక 


110 తెలుగు సాహిత్య చరిత్ర 


లశ రహస్యాన్ని విభీషణుడు రామునికి చెప్పడం వంటివి వున్నాయి. 
అక్కడక్కడ రంగనాథ రామాయణంలోని భానాలు పదొలు పదబంధాలు 


భాస్కరరామాయణంలో కన్పిస్తు న్నాయి. 


జ్‌ తక్కన రంత గతల 


॥ తిక్కన నెల్లూరు చోడరాజు నునుమ సిద్ది ఆస్తానంలో మంత్రిగా 
వున్నాడు. వెలనాటి రాజులకు (ప్రత్యర్జులుగా నెల్లూరు తెలుగు చోడులు 
నెల్లూరు మొదలుకొని కంచి వరకు పాలించారు. వాళ్ళు కరికాలచోడుని 
సంతతిమని చెప్పుకున్నారు. తెలుగు చోడుల విజృంభణకు పూర్వమే 
పాకనాడులో నన్నెచోడ మహాకవి వంశంవాళ్ళు పాలించి వుంటారు. ఆ 
కవి తన తండ్రి చోడబల్లి పాకనాడిరువది యొక్క వేయిటి కధీశుడని 
చెప్పుకున్నాడు. నెల్లూరు చోడవంశ మూలపురుషుడు బిజ్జ్ఞన పన్చిమచాళుక్య 
చక్రవర్తి మొదటి సోమేశ్వరుని (క్రీ.శ. 1042-1068) సామంతుడుగా 
పొలన సాగించాడు. పశ్చిమ. చాళుక్యులు చోళులతో చేసే యుద్దాల్లో 
పాల్గొన్నాడు. అతని శక్తిసామర్ణ్యాలను గుర్తించి ఆరవ విక్రమాదిత్యుడు 
(కీ.శ. 1076-1126) అతన్ని పాకనాటికి పాలకుడుగా నియమించాడు. 
అప్పటి నుంచి వాళ్ళ రాజధాని నెల్లూరు, ఉపరాజధాని కంది అయింది. 
వెలనాటి చోడులు నెల్లూరు చోడుల ప్రాబల్యాన్ని సహించలేదు. వెలనాటి 
మొదటి రాజేంద్రుడు క్రీ.శ.1132 (ప్రాంతంలో నెల్లూరు "పైకి దండెత్తి 
' సిద్ధిబేతని. ఓడించాడు. అప్పటి నుంచి వెలనాటి రెండవ రాజేంద్రచోళుని 
మరణం వరకు నెల్లూరు చోడులు తలెత్త లేకపోయారు. ఆ సమయంలో 
పశ్చిమ చాళుక్యులు బలహీనులు కావడంతో నెల్లూరు చోడులు కూడా ఏమి 
చేయలేక పోయారు. సశ్చిమ చాళుక్య రాజును చంపి కలచురి బిజ్జలుడు 


112 తెలుగు సొహిత్య చరిత్ర 


(క్రీశ. 1156) రాజైనాడు. పశ్చిమ చాళుక్యుల రాజనీతిననుసరించి అతడు 
వేంగి దాళుక్యచోళులను వెలనాటి చోళులను శత్రువులుగా చూసాడు. 
దాంతో కలచురులు నెల్లూరు చోడులతో మైత్రి చేసారు. వెలనాటికై 
దండెత్తి ఆ రాజ్యాన్ని (క్రీశ 1180)లో అంతమొందించారు.. దాంతో 
నెల్లూరు చోడులు ప్రబలమైనారు. క్రీ.శ. 1187 నల్ల సిద్ది నెల్లూరును 
హక నల్ల సిద్ధికి మొదటి మనుమ సిద్ధి అని పేరు. క కాలంలో 
తంజావూరు చోళ క్రవర్తి మూడవ కులోత్తుంగుడు కంచిని స్వాధీనం 
చేసుకొని కప్పం వసూలు చేసాడు. నల్ల సిద్ధి క్రీ.శ, 1205లో మరణించాడు. 
అతని తమ్ముడు తమ్ము సిద్ది రాజయ్యాడు. అతడు చోళచక్రవర్తుల్లో మూడవ 
కులోత్తుంగుని పక్షం వహించాడు. వెలనాటి పృధ్సీశ్వరుడు రెండవ రాజా 
ధిరాజు పక్షం వహించి నెల్లూరు మీదికి దండెత్తాడు. యుద్ధంలో నల్ల సిద్ధి 
కొడుకు చోడతిక్కన ప్పథ్వీశ్వరున్ని వధించాడు. దీన్నే తిక్కన నిర్వచనోత్తర 
రామాయణం పీఠికలో “శెశవ లీలనాడె సటుశౌర్య దురుంధరుడైన చోడ 
పృధ్వీశనరేంద్రు మస్తకము నేడ్తేర కందుక కేళి సల్పడే” అని వర్ణించాడు. ఆ 
యుద్దంలో కాకతీయ గణపతి దేవుడు నెల్లూరు చోడుల పక్షంలో పోరాడాడు. 
చోడ తిక్కనతో పాటు గణపతిదేవుడు “పృద్వీశ్వర శిరః కందుక [క్రీడా 
వినోదు”డని కీర్తింపబడినాడు. ప్పథీశ్వరుని మరణంతో వెలనాటి ' రాజ్యం 
కీణించింది. శ్రీశ. 1212 లో అంతరించింది. 


చోడతిక్కన నల్లసిద్ది కొడుకు. నెలూరు చోడ రాజులో ప్రసిద్దుడు క్రీశ. 
అమి ఇ ఖు oe ళా యా 

1223-48 మధ్య పాలించాడు.అతని రాజ్యం కావేరి వరకు విస్తరించిందట. 
అతని కాలంలో తెలుగు చోడులు దకి క్రీణదేశ రాజకీయాల్లో కీలకపాత్ర 
వహించారు. తంజావూరులో చాళుక్యచోళ వంశం పతనావస్థకు చేరుకుంది. 
పొండ్యులు హోయసలులు (పబలులైనారు. త చాళుక్యచోళ, 
చక్రవర్తి మూడవ రాజేందుడు తన వంశ ప్రతిష్టను పునరుద్దరింప దలచాడు 
కొని విజయం సాధించలేక పోయాడు. అతడే ఆ వంశంలో చివరి రాజు, 


నన్నయ తిక్కనల మధ్యయుగం 113 


'హోయసలులు పొండ్యులతో చేరి ఆతని మీదికి దండెత్తారు, చోడతిక్కన 
మూడవ రాజేంద్రుని పక్షం వహించి యుద్దం చేసి “వోళస్తాపనాచార్య” అని 
బిరుదం ధరించాడు. చోడ తిక్కన సాహిత్యాభిమాని. అభినవభోజ, కవిసా 
ర్వభౌమ బిరుదాలను ధరించాడు. ఆతని ఆస్టానంలోనే తిక్కన మహాకవి 
కుటుంబం ఆదరణ పొందింది. తిక్కన తాత భాస్కరుడు, తండి కొమ్మన, 
పెదతండ్రి సిద్దన మంత్రి దండనాయక నగర పొలకులుగా వున్నారు. సిద్దన 
వీరుడు. “స్టాపిత సూర్యవంశ వసుధాపతి” అనే బిరుదం వుంది. చోడులు 
సూర్యవంశజులమని చెప్పుకున్నారు. 


చోడతిక్కన తర్వాత అతని కొడుకు రెండవ మనుమసిద్ది రాజయ్యాడు. 
క్రీశ. 1248-63 మధ్య పాలించాడు. కాని మనుమసిద్దికి దాయాదుల 
బెడద అధికమైంది. విజయగండ గోపాలుడనే దాయాది హోయసల సోమే 
శ్వరుని చాళుక్యచోళ మూడవ రాజేంద్రుని సహాయం సంపొదించుకొని 
మనుమసిద్ధిని ఎదిరించాడు. తిక్కన బయ్యనలనే దాయాదులు మనుమసిద్ధి 
"పెకి యుద్దానికి వచ్చారు. వాళ్ళు" మనుమ సిద్ధిని పారదోలి నెల్లూరు సింహా 
సనాన్ని ఆక్రమించారు. ఆ సమయంలోనే నిస్సహాయుడైన పదవీభ్రష్ణ డైన 
మనుమ సిద్ధి పక్షం వహించి తిక్కన _ కాకతి గణపతిదేవుని సహాయం 
అర్థించాడు. అప్పటికే కాకతి గణపతి దేవుడు వెలనాడు కమ్మనాడులను 
స్వాధినం చేసుకొని ఆంధ్రదేశం చాలా భాగానికి అధిపతి అయ్యాడు. 
తిక్కన గణపతి దగ్గరకు రాయబారిగా పోయి అతని సహాయమర్హించి 
తెచ్చి మనుమసిద్దిని తిరిగి నెల్లూరులో ప్రతిష్టించాడని ఐతిహ్యం. సిద్దే 
శ్య్వరచర్మిత్రలో ఈ వృత్తాంతం విశదంగా వర్ణింపబడింది. మొత్తం మీద 
క్రీశ. 1254 ప్రాంతంలో గణపతిదేవుడు దక్షణదేశ దిగ్విజయయాత్ర 
చేసి వెలనాటి మూడవకులోత్తుంగుని చాళుక్యచోళ మూడవ రాజేంద్రుని 
హోయసల సోమేశ్వరుని విజయగండ గోపాలుని సైన్య కూటమిని ఎదిరించి 
ఓడించి తన అధికారాన్ని స్థాపించాడు. దాంతో కాకతీయులు ఆంధ 


eh cad 





3 
114 తెలుగు సాహిత్య చరిత్ర 


వ వ య్యారు. శాతవాహనుల తర్వాత ఆంధ్రదేశాన్ని జొూతిని ఎకచ్చత్రం 

తెచ్చిన ఘనత వాళ్ళకు దిక్కింది. వాళ్ళ కాలంలోనే ఆంధ్ర త్రిలింగ 
పదాలు సమానార్దకాలైనాయి. దేశపరంగా జాతి పరంగా రెండు పదాలు 
వాడబడినాయి. కాకతీయులు _ఆంధ్రదేశాధీశ్వరులని బిరుదం ధరించారు. 
అటువంటి బిరుదాన్ని వాళ్ళి మొదటిసారి .ధరించారు. వాళ్ళ రాజధాని 
ఓరుగల్లు ఆంధ్రనగరి అయింది. దాదాపు రెండు శతాబ్దాల కాలం వున్న 
ఇక. యుద్దభయం రాజకీయాస్టిరతలు పోయి శాంతి _ నెలకొన్నది. 
బలమైన శేంద్రాధికారం ఏర్పడింది. ఆ తరుణంలోనే తిక్కన మహాభారత 
రచన చేసి నన్నయ భారత రచనను పూర్తి చేసివుంటాడు. 


మనుమసిద్ది తన తండ్రికాలంనాటి స్వాతంత్ర్యాన్ని కోల్పోయి కాకతీ 
యులకు సామంతుడై పాలించాడు. కొద్ది కాలానికే అద్దంకినేలే యాదవరాజు 
సారంగ దేవుడు మనుమ సిద్ది పైకి దండెత్తి వచ్చాడు. మనుమసిద్ధి అతన్ని 
ఓడించాడని తిక్కన నిర్వచనోత్తర రామాయణంలో వుంది. బహుశా అది 
గణపతి దేవుని సహాయానికి పూర్వమే జరిగి వుంటుంది. క్రీ.శ. 1260లో 
కనిగిరి సీమలోని కాటమరాజుకు మనుమసిద్దికి పుల్లరిని గురించి తగాదా 
ఏర్పడి యుద్ధం జరిగింది. ఇదే* కాటమరాజు కథగా ప్రచారంలో వుంది. 
ఈ యుద్ధంలోనే తిక్కన పెదతండ్రి సిద్దన కొడుకు ఖడ్క తిక్కన 
మరణించాడు. క్రీ.శ 1263లో జటావర్మ సుందరపాండ్యుడు నెల్లూరు మీదికి 
దండెత్తి వచ్చాడు. కాకతీయులు హోయసలులు మనుమ సిద్ధికి సహాయం 
చేసారు. కాని లాభం లేక పోయింది. జటావర్మ _ నెల్టూరునాక్రమించాడు. 
మనుమ సిద్ది మరణించాడు. మనుమ సిద్ది తర్వాత కాకతీయులకు పాండ్యు 
లకు పోరాటాలు జరిగాయి. మనుమ సిద్ధి తర్వాత రెండవ తిక్కన, 
మనుమగండగోపాలుడు పరిపాలించారు. రుద్రమదేవి కాలంలో (క్రీశ. 
1292) కాకతీయుల నెదిరించి మనుముగండగోపాలుడు చనిపోయాడు. మళ్ళీ 
కాకతి రెండవ ప్రతాపరుదుని కాలంలో మనుమగండగోపాలుని కొడుకు 


నన్నయ తిక్కనల మధ్యయుగం iid 


రాజగండగోపాలుడు తలెత్తాడు. ప్రతాపర్నుదుడు అతన్ని 


ర 
ఉంచాడు (మశ. 
* 


fg 


(or) 
1297). నెల్లురు రాజ్యం గణపతి కాలంలోనే కాకతీయ సామాజ్యంలో 


చేరినా ప్రతాపర్నుదుని కాలంలో పూర్తిగా సత్తాను కోల్పోయిందని చెప్పాలి. 


నెల్లూరు చోడులు పొకనాడును ఒక శతాబ్రకాలం పాలించి దక్తిణ దేశ 
రాజకీయాల్లో |క్రీయాశీలమైన పాత్రను ధరించారు. పశ్చిమ చాళుక్యులకు 
కలచురులకు చాళుక్యచోళులకు చివరకు కాకతీయులకు సామంతులుగా 
వుండి అనేక యుద్దాల్లో పరాక్రమాన్ని చూపి రాజ్యాధికారాన్ని నిర్వహిం 
దారు. తిక్కన సోమయాజి మనుము సిద్ది ఆస్థానంలో వున్నా అతని 
కుటుంబం అతని తాత భాస్కరుని కాలం నుంచే నల్ల సిద్ది ఆస్థానెంలో 
చేరారని చెప్పవచ్చును. భాస్కరుడు తన పెద్దకొడుకుకు సిద్దన అని 
రాజుపేరు పెట్టడమే దీన్ని చెప్తున్నది. నెల్లూరు చోడ వంశానికి 
తిక్కన కుటుంబానికి ఘనిష్ణ సంబంధమేర్పడింది. రాజుల పేర్లను తిక్కన 
వంశీయులు పెట్టుకోవడం వాళ్ళ రాజభక్తిని అభిమానాన్ని చాటుతున్న 
తిక్కన పేరు కూడా మనుమసిద్ది తండ్రి చోడతిక్కన పేరు మీదుగానే 
పెట్టబడింది. తిక్కన మనుమ సిద్ధిని మామా అని పిలవడం ఆ రెండు 
కుటుంబాల మధ్య గల అన్యోన్యతను చాటుతున్నది. అందుకే తిక్కన 
మనుమ సిద్ధిని పునః ప్రతి ప్పించడానికి ఓరుగల్లుకుపోయి గణపతి సహాయాన్ని 
ఆర్జించి తెచ్చి తన రాజకీయ చాతుర్యాన్ని ప్రదర్శించాడు. 


కాకతిగణపతి దేవుడు (క్రీ.శ. 1199-1262) మహావీరుడు. రాజనీ 
తిజ్ఞుడు. విజేత. అతడు దిగ్విజయ యాత్రలు చేసి కాకతి రాజ్యాన్ని 
విస్తరించాడు. అప్పటికే ఉత్తరభారతం తురుష్కుల అధీనమైంది. వాళ్ళ 
దండయాత్రలను అరికట్టడానికి దక్షిణ దేశంలో బలమైన రాజ్యం స్థిరమైన 
పాలన దృఢమైన కేంద్రాధికారం అవసరమైంది. గణపతిదేవుడు వాటిని 
ఏర్పరచడంలో సమర్జుడైనాడు. గణపతిదేవుని తర్వాత అతనికి కొడుకుల్లేక 


పోవడంతో కూతురు రుద్రమ చక్రవర్తిని అయి తండ్రి సామ్రాజ్యాన్ని 
సురక్షతించేసి పరిపాలించింది. రుద్రమకు పుత్రసంతానం లేక పోవడంతో 
కూతురు కొడుకు ప్రతాపరుద్రుని దత్తత తీసుకుంది. రుద్రమ తర్వాత 
అతడే రెండవ ప్రతాపరుదుడుగా చక్రవర్తి అయినాడు. రెండవ ప్రతా 
పరుద్రుడు వీరుడు. రాజనీతిజ్ఞుడు. సాహిత్యాభిమాని. స్వయంగా కవి. 
అతని కాలంలోనే తురుష్కులు ఢిల్రీసుల్తానులు ఐదుసార్లు దండయాత్రలు 
నడిపారు. నాలుగు సార్లు ప్రతాపరుద్రుడు తురుష్కులను ఎదిరించి 
పొరదోలాడు. ఒక్కొక్క దండయాత్ర రోజుల తరబడి నెలల తరబడి 
జరగడంతో అతని అర్థబలం "సైన్య్వబలం క్షీణించింది. చివరకు ఐదోసారి 
గియాసుద్దీన్‌ తుగ్లక్‌ కొడుకు జునాఖాన్‌ (ఇతడే మహమ్మద్‌ బిన్‌ తుగ్లక్‌ 
సేరుతో రాజైనాడు) నడిపిన దండయాత్రలో ప్రతాపరుద్రుని నీరసించిన 
సైన్యం విజయాన్ని సాధించలేక పోయింది. దక్షిణదేశ రాజుల్లో గాని 
ప్రతాపరుద్రుని సైన్యంలోని నాయకుల్లోగాని ఐకమత్యం లేకుండా పోయింది. 
ప్రతాపరుద్రుని సేనాని బొబ్బా రెడ్డి. చేసిన దోహంతో ఆంధ్రుల సైన్యం 
పరాజయం పొందింది. (పతాపరుదుడు తురుష్కుల బందీ అయినాడు. 
బందీగా ఢిల్లీకి తీసుకొని పోతుండగా మార్గమధ్యంలో (ప్రతాపరుద్రుడు 
నర్మదా నదిలోకి దూకి మరణించాడంటారు. కాకతీయుల పతనంతో 
ఆంధ్రధేశం..తురుష్కుల వశమైంది. 


కాకతీయుల కాలంలో తెలుగుభాషను మాటాడే వాళ్ళంతా ఒక పొల. 
నలోకి వచ్చారు. ఆంధ్రజాతి, ఆంధ్రభాష అనే వైతన్యం కలిగింది. తిక్కన 
“ఆంధ్రావలి మోదముంబొరయునట్లుగ” మహాభారతాన్ని రచిస్తానన్నప్పుడు 
“ఆంధ్రావలి” అని ఆంధ్రులనందర్నీ చేర్చాడు. చిన్న చిన్న రాజ్యాలు రాజకీయ 
అస్థిరత తొలగిపోయి సమైక్యత స్థిరత్వం ఏర్పడింది. ఒక స్త్రీ సామ్రాజ్య 
భారాన్ని వహించిన గౌరవం ఈ కాలంలోనే ఆంధ్రులకు కలిగింది. రాజుల 
సేనానుల మాండలికులచేత అనేక తటాకాలు నిర్మింపబడి వేలకొద్ది ఎకరాల 


భూములు సాగులోకి వచ్చాయి. కొత్త వలస (గ్రామాలు ఏర్పడినాయి. న 
నాటి తటాకాలు కాలువలు ఇప్పటికి వ్యవసాయానికి పనికీవస్తున్నాయం టె 
కాకతీయుల  నిర్మాణకౌశలం ప్రణాళికా నైపుణ్యం తెలుస్తున్నాయి. అనేక 
పరిశ్రమలు అభివృద్ది చెంది దేశవిదేశ వాణిజ్యం ముమ్మరంగా సాగింది. 
మార్కోపోలో వంటి విదేశీయాత్రికులు కాకతీయులకాలం నాటి ప్రజల 
సిరిసంపదలను వర్ణించారు. కాకతీయులు బలమైన దురాలను కోటలను 
నిర్మించారు. బలమైన సైన్యాన్ని పోషించారు. దాంతో దేశం దండయా 
(త్రల భయంలేక సుభిక్షంగా వుంది. కాకతీయులు ఎన్నో దేవాలయాలను 
నిర్మించారు. అవి ఎక్కువగా శివవిష్టు సూర్యులు వెలసిన (తికూటాలయాలు 
కావడం విశేషం. కాకతీయులు మొదట జైనాన్ని అభిమానించి తర్వాత 
శివాభిమానులయ్యారు. _ ప్రసిద్ద శైవాచార్యుడు విశ్వేశ్వర శివదేవుడు 
గణపతికి రుద్రాంబకు దీక్షాగురువు. అతడు విదిత శైవాగమ విద్వద్గరిష్ణుడు. 
రెండవ శివుడు. గురువేకాక గణపతి దేవుని మంత్రి. అతని ప్రోత్సాహంతో 
విద్యాలయాలతో కూడిన గోళకీమఠాలు ఆంధదేశమంతటా వెలిసాయి. 
మొదటి రుద్రుని కాలంలో విజృంభించిన వీరశెవం గణపతిదేవుని నాటికి 
ఇంకా వీరరూసంతో సామాన్యజనుల్లో వ్యాప్తిలో వుంది. కాని (క్రమ క్రమంగా 
దాని వీరరూపం హింసాచర్యలు తగ్గుముఖం పట్టాయి.  శైవాలయాల 
నిర్మాణంతో శివపూజలు అర్భనలు సొగాయి. సిద్దేశ్వర చరిత్రలో గణపతి 
దేవుడు అనువుకొండలో జైనులను హింసించాడని విశ్వేశ్వర జివదేవుడు 
జైన [గ్రామాలను నాశనం చేసాడని చెప్పబడింది. అది కొంత అత్యుక్తి 
కావచ్చును. మొత్తం మీద పండితారాధ్యుని కాలంలోనే (12వ శ) 
బౌద్దజైనాలు అంతరించాయి. మిగతా ఏమైనా మిగిలివుంటు ఈ యుగంలో 
రాజూదరణ ప్రజాదరణ లేక అంతరించి వుంటాయి. జైనమతానికి నిలయ 
మైన కొల్లిపాకలో ఇప్పటికి జైనాలయం శ్రీణదశలో మిగిలి వుంది. కొల్లిపొక 
మొదట జైనమత కేంద్రంగా వుండి తర్వాత శైవమతానికి కేంద్రంగా 
ఏర్పడింది. పాడుపడిన శెవాలయాలెన్నో ఇప్పటికీ కన్పిస్తాయి. కాకతీయుల 


118 తెలుగు సాహిత్య చరిత్ర 


కాలంలో వెదికముతం పూర్తిగా లేకుండా పోయింది. తమిళదేశంలో 
ee వైష్ణవం ఆంధ్రదేశంలోకి ప్రవేశించింది. కొందరు 
మొాండలికులు వైష్ణవొన్ని అభిమానించారు. కాని కాకతీయ రాజులు 
శైవాన్ని చివరి వరకు అభిమానించి ఆచరించారు. తంజావూరు చోళ 
స్మామాజ్యంలో రామానుజాచార్యులకు అతని మత (ప్రచారానికి ఆ రొజుల 
అనుజ్ఞా ఆదరణ దొరకకపోవడంతో ఆయన కర్ణాటకలోని హోయసలులను 
ఆశయించాడు. హోయసలరాజులు వెష్టవాన్ని స్వీకరించారు. పొండ్యుల 
హోయసలుల చేతుల్లో చోళసామాజ్య వినాశనానికి వైష్ణవం కూడా ఒక 
కారజ్టై వుంటుంది. తిక్కన సోమయాజి మొదట. శివాభిమానిగా కన్పిస్తాడు 
కాని తర్వాత భారత రచననాటికి అతడు శైవవైప్ణవాలకు అభేదం చెప్పి 
అద్వెత బోధనతో ధార్మిక సమైక్యతను సాధించేందుకు కృషి చేసాడు. 
తిక్కన వంటి ఎందరో వ్యక్తులు ఆచార్యుల మూలంగా ఆంధ్రదేశంలో 
వీరశైవ వైష్ణవుల. విజృంభణలు మతకల్లోలాలు అరాచకీయ పరిస్థితులు 
చల్లారి వుంటాయి. రెండవ ప్రతాపరుదుని కాలంలో వున్న పాల్కురికి 
సోమన వీరశైవాభిమానంతో రచనలు చేసిన వీరశైవానికి వేదప్రామాణికతను 
కల్పించిన పండితకవి. కాకతీయుల కాలంలో ఆంధ్రదేశంలో ప్రవేశించిన 
వీరశైవం వర్ణవ్యవస్థను నిర్మూలించలేక పోయింది. కన్నడ దేశంలో జైనమత 
ప్రభావంతో వర్ణవిభేదాన్ని వీరైశెవం ఖండించి ప్రచారం చేసినా అక్కడ 
కూడా అది వర్ణభేదాన్ని నశింపజేయలేక పోయింది. వీరశైవులు ఒక 
వరంగా ఒక భిన్న మత సాంప్రదాయంగా ఏర్పడినారు. కాకతీయుల 
కాలంలో సమాజంలో ఇంకా వర్థవ్య వస్థ స్థిరపడి కొత్త కొత్త వర్ణాలు 
ఏర్పడినాయి. వీరశైవం ప్రభావంతో మొల్ల వంటి నిమ్నకులాలకు చెందిన 
కవులు విద్యావంతులై కవిత్వం వాసారు. 


కాకతీయులు ఆంధ్రాధిశులయి ఆంధ్రజాతి అనే జాతీయభావాన్ని 
కలిగివున్నా తెలుగును రాజభాషగా  ఆదరించలేదు. కాకతీయుల రాజభాష 


తయా తిక్కనల యుగం ng 


సంస్క ఎ్రేతం. వాళ్ళు శాసనాలు చాలభాగం సంస్త "+తంలోనే వున్నొయి. 
శ్‌ శ Wwe od 
వొళ్ళ సామంతులు కూడా శాసనాలను సంస్కృ తంలోనే చేయించారు. 
అభినవ మయూరసూరి ఈశ్వరభట్టు కవిచక్రవర్తి వంటి క విత్వంలో నేర్పుగల 
కవులు ఆ సంస్కృత శాసనాలను వ్రాసారు. అగస్త్యుడు శాకల్యమల్టుభట్టు, 
చ! wl a) ళు 
గంగాధర, నరసింహకవి, విశ్వనాథ వంటి సంస్కృత కవులు అనెక 


“3 
on 


. 
సంస్క ఎత కావ్య నాటకాలు వాసారు. విద్యానాథుడు ప్రతాపరుద్రయః॥ 


am 


స 


భూషణమనే అలంకార శాస్త్ర[గ్రంథాన్ని వ్రాసాడు. గండయభట్టు శ్రీహర్షుని 
ఖండన ఖండఖాద్యమనే వేదాంత (గ్రంథానికి వ్యాఖ్యానం (౩ వ్రాసాడు. మళ్లి 
నాథ సూరి అతని కొడుకు సంస్క బో మహాకొనా నదులకు వ్యాఖ్యానాలు 
వ్రాసారు. మల్లినాథుడని జైనతీర్థంకరులలో ఒకరి పేరు. కాబట్టి మలినా 
థుడు జైననుడనే వాదముంది. ఒకవేళ తర్వాత అతడు హిందూమతాన్ని 
అనుసరించాడేమో. అతని కొడుకు “పేరు కుమారస్వామి సోమ పీథి. 
మల్లినాథుడు రాచకొండ రాజ్యంలో వున్నాడని అంటారు. అతని వ్యాఖ్యా 
నాలు ప్రపంచ (పసిద్దమైనయి. కాకతి మొదటి రుద్రుడు సంస్క తంలో 
m= సైగ న్స 
నీతి ప్రార మైనే .ర్రాజనీతి గ్రంథాన్ని రచించాదు. రెండవ ప్రతాపరుద్రుడు 
యయాతి చరిత్ర వంటి సంస్కృత నాటకాలు రచించాడు. జాయపసేనాని 
“నృత్త రత్నావళి” అనే నాట్యశాస్త్రాన్ని రచించాడు. గణిత జ్యోతిషాదిశాస్త్ర, 
(గ్రంథాలు ఈ కాలంలో సంస్క ఎతంలో వచ్చాయి. కాకతీయుల నాటికీ 
ఉత్తర భారతంలో సంస్కృతం, సంస్కతరచనలు వెనుక తట్టు పట్టాయి. 
దానికి తురుష్కుల ఆక్రమణలు, ,అప్రభంశ దేశభాషల్లో రచనలు రావడం 
కారకాలు కావచ్చును. ఉత్తర భారతంలో సంస్కృ సుతం మీద ఆదరణ 
పోయి రచనలు ఆగిపోయిన తరుణంలో దక్షిణచేశంలో కాకతీయులు, 
మా తర్వాత విజయనగరం రెడ్డ వెలను నాయకొాద రొజులు సంస్క ఎచౌన్ని 
అభిమానించి స్వయంగా సంస్క తంలో రచనలు చేసారు. సంస్కృత 
కవిపండితుల నాదరించారు. కావ్యనాటకాలకు వేదశాస్త్రాలకు వొఖ్యానాలు 
రచింపబడడం ఆ యుగంలో గొహ విశేషం. కాకతీయుల కాలంలో కస్తాజూ - 


120 తెలుగు సా హిత్య చరిత్ర 


తెలుగు కవిత్వంలో ఇతీవృత్తంలో ఛందస్సులో దేశీయతనభిమానించారు. 
“జానుతెనుగు” పేరుతో దేశి పదజాలంతో కూడిన తెలుగు భాషను 
అభిమానించారు. అదే తిక్కన చేత “జాత్యముగామి నొప్పయిన సంస్క ఎత 
మెయ్యెడ జొన్న” నని చెప్పించింది. శివకవుల భాషోద్యమంచేత దేశితనంతో 
కూడిన సంస్కృత మిశ్రితమైన తెలుగుభాషాశైలి రూపొందింది. అంటె 
అదంతా పాలకులు అంట రాజుల ప్రమేయం లేకుండా సాహిత్య లోకంలోనే 
ఈ విస్టవం ప్రవేశించిందని చెప్పాలి. కాకతీయుల ఆదరణలో ఆస్థానంలో 
కాక తెలుగు కవిత్వం నెల్లూరు చోడరాజుల దగ్గర ఆదరణ పొందింది. 
అంటి శాసనభాషగా రేనాటీ చోడులు తెలుగుభాషను (గ్రహించారు. అక్కడే 
మనకు మొట్టమొదట తెలుగుభాష దర్శనమిస్తున్నది తర్వాత తంజావూరు 
చోళుల ప్రభావంతోనేమో రాజరాజనరేంద్రుడు నన్నయను తెలుగులో 
మహాభారత రచనను ప్రోత్సహించాడు. నెల్లూరు చోళుల ఆస్థానంలో వున్న 
తిక్కన నన్నయభారత రచనను కొనసాగించాడు, ఆ మం చూసే 
'వోళులు దేశభాషలను విశేషంగా అభిమానించినట్లు కన్పిస్తున్నది. తిక్కన 
ఆదరణలో భవ్యభారతి అని అతని చేత బిరుదంపొందిన బయ్యన, మారనా 
, కేతనలు రచనలు చేసారు. తిక్కన పెదతండ్రి భాస్కరుని కేతన కాదంబరిని 
తెలుగులోకి అనువదించాడు. వెలనాటి చోళుల మంత్రి ఆదరణలో మంచన 
కేయూరబాహుచరి త్ర వంటి రచనలు వచ్చాయి. తిక్కన యుగంలో గాని 
తిక్కనకు పూర్వం శివకవి యుగంలో చాళుక్యులుగాని కాకతీయులుగాని 
తెలుగు కవిపండితులనాదరించినట్లు కన్పించదు. శివకవులు రాజాదరణ 
లేకుండానే రచనలు చేసారు. గోనబుద్దారెడ్డి స్వయంగా సామంతుడు! 
భాస్కరకవికి కూడా రామాయణ రచనకు కాకతిరాజులు ఆదరణ వున్నట్లు 
లేదు. భాస్కర రామాయణం వ్రాసిన నలుగురు కవుల్లో ఒకడైన కుమార 
రుద్రదేవుడు రెండవ ప్రతాపరుద్రుడని అంటారు. కాని అది సర్వజనాం 
గీకొరమైన వాదం కాదు. భాస్కరుడు రెండవ ప్రతాపరుద్రుని కాలం 


తిక్కన యుగం 121 


వాడంటారు. కాని అతనికి రాజాదరణ వున్నట్లుగాని ఆ రాజు ఆదరణలో 
రామాయణం (వాసినట్టుగాని కన్పించడంలేదు. భాస్కరుడు సాహిణి 
మారన అనే అశ్వ సైన్యాధ్యక్షుని ఆశయంలో రచించాడు. తిక్కన కాలంలో 
తెలుగు సాహిత్యం సామంతరాజుల ఆదరణలోనే వికసించింది. 


తిక్కన 


తిక్కన నెల్లూరును పాలించిన తెలుగు చోడరాజు మనుమసిద్ధి ఆసా 
నంలో మంత్రి దండనాథుడు. తిక్కన వంశపారంపర్యంగా వస్తున్న 
కవిత్వ పొండిత్యాలు మంత్రాంగాలకు నిలయమైనాడు. తిక్కన తన తాత 
“గుంటూరు విభుడు, మంత్రి భాస్కరుడు, సార కవితాభిరాముూని తలచు 
కనైనా తన కావ్యాన్ని లోకం ఆదరిస్తుందని నిర్వచనోత్తర రామాయణంలో 
చెప్పుకున్నాడు. తిక్కన "పెద తండి అయిన భాస్కరుని కేతన సంస్క తంలో 
బాణుడు వ్రాసిన కాదంబరి గద్యకావ్యాన్ని తెలుగులో చంపూమార్గంలో 
(అనువదించాడు. గొప్ప వీరుడైన ఖడ్గతిక్కన తిక్కన _ పెదతండ్రి సిద్దన 
కొడుకు. తిక్కన తండ్రి కొమ్మన దండనాథుడు సాంగవేదవేది. ఆ విధంగా 
తిక్కన వంశం కవిత్వ పాండిత్య శార్యాలకు ఆలవాల మైంది. 


తిక్కన తనను గురించి ఎక్కువగా చెప్పుకోకపోయినా అతడు అంకి 
తంగా పొందిన మూలఘటిక కేతన దశకుమారచర్శిత్రను బట్టి అతని 
వ్యక్తిత్వాన్ని గురించి చాలా విషయాలు తెలుస్తున్నాయి. తిక్కన గొప్ప 
పండితుడు నన్నయ వలెనే అతడు వేదాది సమస్త విద్యాభ్యాసి. 
నానావేదాంగ తత్త్వజ్ఞుడు. సకలాగమతత్త్వార్థ విచారోదారుడు. అనూన 
తపస్సాాధ్యాయాది సుకృత పరిపాలకుడు. కేతన తిక్కనను సోమయా 
జిగా పేర్కోనకున్నా అతడనేక యాగాలు _ చేసినట్టుగా చెప్పాడు - 


192 తెలుగు సాహిత్య చరిత్ర 


సతతాధ్యర క్రియా కర్మఠపాణి పద్ముడు, మఖ సంతో షీత మరుత్సమాజుడు. 
యాజకమండలోత్తముడు. తిక్కన రాజకీయ చతురుడు కూడా. నీతి 
చాణుక్యుడు. సామాద్యుపాయవిదుడు. నీతి నిపుణ మతిజిత పురుహూ 
తామాత్యుడు. నన్నయేమో మత్యమరాయోధిపాచార్యుడనని చెప్పుకున్నాడు. 
తిక్కన అరిసచివ మహాపాయాపహరుడు దుర్గమశాత్రవపార్శ సబేది. తిక్కన 
గొప్పకవి మయూరసన్నిభకవి. మహాకవి. అతడు బాణోచ్చిష్టం జగ 
త్త్ర్వయమన్న మాటలకు తగిన వాడట. తిక్కన స్వయంగా కవేకాక 
మంత్రిగా రాజకీయాధికారంలో వుండి ఎందరో కవులనాదరించాడు. కవి 
పోషకుడయ్యాడు. అందుకే కేతన అతన్ని - పోషిత సత్కవీంద్రుడని కవీం 
ద్రలోకాధారుడని కవిజన రాజకీరసహకారమని కవి సరోజమార్హాండుడని 
ప్రస్తుతించాడు. కేతన లాగానే తిక్కన నభిమానించిన కవులు కావ్యాలనంకి 
తంగా ఇచ్చిన కవులు మారన వంటి కనిశిష్యులు ఎందరో వుండివుంటారు. 
తిక్కన ఆశ్రిత జనపోషకుడు. బంధుజనపోషకుడు. తోషిత బంధువర్లుడు. 
తేడోవంతుడు. సుందరుడు. సలిలనిధి గంభీరుడు. వినయనిధి. ఉదారుడు 
- అని ఎన్నో తిక్కన గుణగణాలను కేతన వర్ణించాడు. 


తిక్కన స్వయంగా కవి పండితుడు కవిజన పోషకుడే కాక రాజకీ 
యాధికార (ప్రాభవం కలవాడు. ఆశ్రితకవిబంధుజన పోషకుడైన తిక్కన 
ఒక సంస వంటివాడని చెప్పవచ్చును. ఆశ్రయాన్ని అర్థించి వచ్చిన, కవితా 
పశంసలనందుకోదలచి వచ్చిన, పొండిత్వ |పదరునలు చేసీ సన్నానొ 
8 య! ను రట. 
లందుకోదలచిన కవిపండితులతో రాజకీయావసరాలతో వచ్చే పోయే వారి 
జనంతో బంధుజనులతో తిక్కన గృహం ఒక చిన్న రాజదర్శ్భారులాగా వుండేది 
కావచ్చును. కేతన వంటి కవులు అతనికి కావ్యాలనంకితంగా ఇచ్చారు. 
మారన వంటి శిష్యులు అతని వరప్రసాదంచేత కవిత్వం చెప్పగలిగారు. 
బయ్యన కవిత్వం చెప్పి తిక్కనను మెప్పించి “భవ్యభారతి”అనే బిరుదాన్ని 
పొందాడు. అందుకే కేతన తిక్కనను “సుకవీంద్రబృ్బంద రక్షకుడెవ్వడనిన 


తిక్కన యుగం 123 


వీడను నాలుకకు తొడవైనవాడు....... దశదిశా విశ్రాంత యశుడు...... సకల 

క అం 9 వవ్‌ అరి అట్టి సలి లం లం ఇవ నే 
విద్యాకళాచణుడు..... మనుమసిద్ధి మహేశసమస్త రాజ్యభాగ్యధౌరేయుడు...” 
అని పొగిడాడు. 


మనుమసిద్ధి తన దాయాదుల చెతిలో రాజ్యాన్ని కోల్పోయినప్పుడు 
తిక్కన ఓరుగల్లుకు పోయి గణపతిదేవ చక్రవర్తి రిని మెప్పించి సైన్యసహాయం 
తెచ్చి మనుమసిద్దిని తిరిగి సింహాసనస్టునిగా చేసాడు. ఆ తర్వాతనే తిక్కన 
రాజకీయ జంజాటాన్నంతా వదలుకొని సోమయాగం చేసి సోమయాజియై 
మహాభారత రచనకు పూనుకొనివుంటాడు. తిక్కన గణపతి చక్రవర్తికి 
మహాభారతాన్ని చదివి వినిపించాడని దానికి చక్రవర్తి సంతోషించి ఏం 
కావాలో కోరుకొమ్మన్నాడని అప్పుడు తిక్కన మనుమసిద్ధి రాజ్యలాభాన్ని 
అర్జించాడని కాసె సర్వప్ప వ్రాసిన సిద్ధేశ్వరచరిత్రలో వున్నది. అయితె 
గణపతి చకవర్తికి తిక్కన వినిపించింది అతడు అనువాదం చేస్తున్న మహా 
భారతమని కొందరి అభిప్రాయం. తిక్కన అప్పటికి మహాభారతానువాదాన్ని 
ఆరంభించి వుండడని సంస్క ఎతమహాభారతాన్ని వినిపించాడని కొందరి 
అభిప్రాయము. అనువాదానికి పూర్వం తిక్కన వ్యాస భారతాన్ని ఎన్నోసార్లు 
చదివి అధ్యయనం చేసి వుంటాడు. దాన్నే వ్యాఖ్యానపూర్వకంగా గణపతి 
చక్రవర్తికి వినిపించి వుంటాడని ఆధునిక విమర్శకుల అభ్మిపాయం. 


తిక్కన మొదటి రచన నిర్వచనోత్తర రామాయణం, మనుమసిద్ధి తనను 
మామా అని పిలుస్తాడు. కాబట్టి ఆ పిలుపు సార్ధకమయ్యేటట్లుగా తిక్కన 
తన కావ్య కన్యకను అతనికంకితంగా ఇచ్చాడు. నిర్వచనోత్తర రామాయణం 
నిర్వచనంగా అంటు వచన భాగం లేకుండా కేవలం పద్యమయంగా (వాయ 
బడింది. తిక్కనకు పూర్వం అతని తాత భాస్కరుడు లం 


వాసొడని అందుకే తిక్కన. ఉత్తరరామాయణ రచన చేసాడని అంటారు. 
కాని అది నిరాధారం.“ఎత్తరినైనను ధీరోదాత్త నృపోత్తముడు రామధరణీపతి 


124 తెలుగు సా హిత్య చరిత్ర 


సద్యృత్తము సంభావ్యమగుట నుత్తర రామాయణోక్తియుక్తుడనైతిన్‌” అని 
తిక్కన తన రచనకు కారణాన్ని చెప్పుకున్నాడు. తిక్కన నాటికి రంగనాథ 
భాస్కర రామాయణాలున్నాయి. రాముని (పభుధర్మాన్ని ఉదాత్తంగా 
చిత్రించే ఉత్తరరామాయణ కథ తిక్కనను ఆకర్శించి వుంటుంది. అందుకే 
ఆ కావ్యరచనకు పూనుకొని వుంటాడు. 


తిక్కన వాల్మీకి ఉత్తరరామాయణాన్ని వున్నదున్నట్టుగా అనువాదం 
చేయలేదు. దాన్ని స్వతంత్రానువాదంగానే చేసాడు. వర్ణనల్లో పొత్రచి 
త్రణలో తిక్కన ఆంధ్రతాముద్రను వేసాడు. స్వతంత్రించి సీత పాత్రను 
తీర్చిదిద్దాడు. వాల్మీకి రాముని దృష్టితో ఉత్తరరామాయణాన్ని వ్రాయగా 
తిక్కన సీత దృష్టితో వ్రాసాడు. దాన్ని సీతచరితగా చేసాడు. కావ్యాన్ని 
పురవర్ధనతో ఆరంభించి కావ్యత్యాన్ని ఇచ్చాడు. తిక్కన “సంస్కృతశబ్దము 
తెలుగుబడి  విశేషణంబూగా బుధజనులు మెచ్చేటట్లుగా ఈ కావ్యాన్ని 
రచించాడు. మహాభారతంనాటికి తిక్కన తెలుగుబడి విశేషణం ఇంకొ 
పూర్తిగా తేటపడింది. నిర్వచనోత్తర రామాయణ పీఠికలో తిక్కన తనను 
గురించి “అమలోదత్త మనీష నేనుభయ కావ్యప్రొడి పాటించు శిల్పమునం 
బారగుండం గళావిదుడోనని గర్వంగా చెప్పుకున్నాడు. కవిత్వమం లు ఎట్టా 
వుండాలో గర్యోక్తులతో చెప్పాడు. కుకవులను నిరసించాడు. తిక్కనలోని 
ఈ బెద్దత్యం మహాభారతరచనా కాలం నాటికి లేదు. మహాభారత 
రచనాకాలంలో అతడు కవిత్వాన్నీ “ఆరాధనా విశేషంగా” భావించాడు. 
“నా నేర్చిన భంగి చెప్పి వరణీయుడనయ్యెద భక్త కోటికిన్‌” అని విన 
యంగా చెప్పుకున్నాడు. “కావున భారతామృతము క్షర్ణపుటంబుల నారగోలి 
యాంధ్రావలి మోదముంబొరయునట్టుగ” వాస్తానన్నాడు. నన్నయ రెండు 
న్నర పర్వాల వరకే రచించి విడిచిపెట్టిన మహాభరతానువాదాన్ని దాదాపు 
రెండువందల సంవత్సరాలైనా ఎవరు చేపట్టలేదు. తిక్కన ఆంధ్రావలికి 
సంతోషమయ్యేటట్లుగా మహాభారతానువాదానికి పూనుకున్నాడు. 


తిక్కన యుగం 125 


నన్నయ పద్దెనిమిది పర్వాలను వాయాలనే సంకల ల్లుంతోనే మహా 
భారతానువాదాన్ని ఆరంభించాడు. కాని ఏ కారణంచేతనో పూర్తి 
చేయలేకపోయాడు.“బుధ సంతోషంబు నిండారగిమిగిలిన 15 పర్వాలను 
తిక్కన _ కవిత్వదీక్షావిధితో పండితులే కాదు సమస్త ఆంధ్రప్రజలు సంతో 
షించేటట్లుగా వ్రాస్తానన్నాడు. తిక్కనకు నన్నయ అంటే అపార గౌరవం. 
“మహితాత్ముడు నన్నయభట్టు దక్షత” తో మహాభారతం మూడు పర్యాలను 
(mn (ఉప. 
వాసాడంటాడు. త్‌క్కన తాను మహాభారతానువాదానికి మొదటి నుంచి 
పూనుకోక నన్నయ రచననే కొనసాగించాడు.15 పర్వాలు వ్రాసిన అతనికి 
3 పర్వాలు వ్రాయడం కష్టం కాదు. కాని నన్నయ ఏ ఉదేశంటో 
Cs] oo దా 
మహాభారతానువాదానికి పూనుకున్నాడో తిక్కన ఉద్దేశం కూడా అదే, 
కాబట్టి నన్నయ కావ్యమార్గాన్ని నిలిచి పోకుండా ముందుకు సొగించాడు. 
దానివల్ల నన్నయ కీర్తి అజరామరమైంది. అతని కవితోద్దేశం ఫలించింది. 


నన్నయకాలంలో జైన బౌద్ధనుతాల విజృంభణతో వైదికమతానికి ఆద 
రణ తగ్గింది. ఆ బవైదికమతోద్దరణ  బ్రాహ్మణానురక్తిని కలిగించే దృష్టితో 
నన్నయ భారత రచనకు పూనుకున్నాడు. తిక్కన కాలంలో శైవం వీరశైవం 
రూపం ధరించి విజృంభించింది. వైదిక కర్మకాండను వర్ణాశ్రమ ధర్మాన్ని 
నిరసించింది. ఇంకోవె వైపు వైష్ణవం వ్యా పిస్తున్నది. పల్నాడులో వైష్ణవం వీర 
వైష్ణవరూపం ధరించింది. ఈ పరిస్థితులను గమనించిన తిక్కన శివకేశవ 
భేదం లేని బారివాతర్వతాలు ప్రబోధించాడు. హరిహరునికే తన మహాభా 
రతాన్ని అంకితంగా ఇచ్చాడు. ఆ విధంగా తిక్కన హరిహరనాథరూపంలో 
మత సామరస్యాన్ని బోధించి శాంతిదూత (ప్రవక్త అయినాడు. గుజరాతు 
దేశంలో హేమచంద్రాచార్యుడు క్రీశ 1088-1192 కవి పండితుడు, 
అన్లిలవాడ రాజధానిగా సోలంకి రాజులు జయసింహ కుమారపాలుర ఆసా 
నంలో మంత్రిగా వున్నాడు. అనేక కావ్యరచనలు చేసాడు. కవి పోషకుడు. 
శిష్యపరంపర కలవాడు. అతడు స్వయంగా జైనుడై వుండి గుజరాతులో జైన 


126 తెలుగు సా హిత్య చరిత్ర 


హిందూ మతసామరస్యాన్ని సాధించాడు. హేమచంద్రుని వంటి ప్రజ్ఞాశాలి 
తిక్కన. ఆంధ్రదేశంలో అతడు శ్రైవవైష్టవ సామరస్యాన్ని సాధించి జ్ఞానాద్వె 
తాన్ని బోధించాడు. నన్నయ వైదిక క ధర్మోద్దరణ క్‌ీ్‌సం బ్రాహ్మణానురక్తి 
సెంపు కోసం మహాభారతాంధ్రీకరణకు పూనుకున్నాడు. కాని తిక్కన 
మహాభారతం “సమస్త దురితానహంబును నభిమత శుభావహంబు అని 
వేదాల్లో అఖిలస్మ ఎతుల్లో బహుపురాణాల్లో sg ప్పే ధర్మార్ధకామ మోక్షః స్థితిని 
బోధించేది కాబట్టి “అమ్మహా కావ్యంబు నర్ణంబు సంగతంబు చేసెద” 
నని “బుధసంతోషంబు నిండారగ” రచించెదనని చెప్పాడు, తిక్కన నాటికి 
బ్రాహ్మణానురక్తిని బోధించే అవసరం లేకపోయింది. అప్పుడు “ధర్మాద్వెత 
స్థత”ప్రధానప్హైంది. 


తిక్కనకు ఒక రాత్రి స్వప్నంలో హరిహరనాథ దేవుడు కన్పించి 
నుహాభారతాన్ని రచించి తనకంకితమియ్యమని అర్జించాడు. ఆ రని 
అభ్యర్థన వల్ల తన జన్మ సార్థకమైందని తిక్కన తలంచి మహాభారత రచనకు 
పూనుకున్నాడు. అతడు వర్ణించిన హరిహరమూర్తి భౌతికంగా శివకేశవుల 
కలయిక అయినా అతడు నిజంగా ఆరాధించింది ఉపనిషత్రతిపాదిత మైన 
నిర్గుణ పరబ్రహ్మ మే.. 


తిక్కన నిర్వచనోత్తర రామాయణాన్ని నిర్వచనంగా పద్యకావ్యంగా 
వ్రాసాడు. మహాభారతాన్ని నన్నయ చంపూమార్గం లోనే “మహాకవిత్వదీ 
క్షొవిధి నొంది పద్యముల గద్యములన్‌ రచియించెదం కృతుల్‌ ” అన్నాడు. 
భాషవిషయంలో తిక్కన శివకవుల దేశిఉద్యమం చేత ప్రభావితుడై దేశిపద 
భరితంగా తెలుగు నుడికారంతో వ్రాసాడు. తిక్కన గణపతిదేవ చక్రవర్తి 
క్రీశ (1199-1261) నర్టించి తెచ్చిన సైన్యసహాయంతో క్రీశ 1261కి 
పూర్వమే మనుమ సిద్ధిని రాజుగా పునఃప్రతిష్మితునిగా చేసాడు. క్రీశ 1290 
లో మనుమ సిద్ధి దుర్చుద్దితో రుద్రమదేవి మీద తిరుగుబాటు చేయగా 


తిక్కన యుగం 127 


రుద్రమదేవి అతన్ని యుద్దంలో చంపి అతని కొడుకు నల్ల సిద్దిని సామంత 
రాజుగా కుర్చోబెట్టింది. అయితే తెక్కన అంతవరకు జీవించి వుండలేదని 
అతని కాలం క్రీ.శ 1205-1288 అని పండితుల అభిప్రాయం. మనమ సిద్ధిని 
పునః ప్రతిష్పితుని చేసి తిక్కన రాజకీయాల నుంచి విరమించుకొని (ప్రశాంత 
జీవితాన్ని గడుపుతూ సోమయాజియై మహాభారత రచనకు పూనుకొని 
వుంటాడు. 


ఆంధ్రావలి మోదముంబొరయునటుగ 


“కావున భారతామృతము క్షర్ణపుటముల నారగ్రోలి యాంధ్రావలి 
మోదముం బొరయునట్టుగా సాత్యవతేయ సంస్మృతి, శ్రీవిభవాస్పదం 
బయిన చిత్తముతోడ మహాకవిత్వ దీక్షావిధితో రదిస్తానని తిక్కన ప్రతిజ్ఞ 
చేసాడు. ఆంధ్రులు సంతో షించేటట్లుగా (వొస్తానన్నాడు. అంటె నన్నయ 
భారతరచన అర్జాంతరంగా ఆగిపోవడం శతాబ్దం రెండు శతాబ్దాలైనా దాన్ని 
చేపట్టవాడు లేకపోవడం ఆంధ్రులకు సంతాపాన్ని కలిగించి వుంటుంది. 
అథర్యణుడు భారతరచనను విరాట పర్వమాదిగా చేపట్టాడు కాని అది వైదిక 
బద్దంగా కాక జైనముతానునారంగా నడిచిందట. అది ఆంధ్రులకు ఆనం 
దాన్ని కలుగజేయలేదు. తిక్కన యజ్ఞవిధితో పవిత్రుడై నన్నయ మార్గంలోనే 
భారత రచన చేస్తున్నాడని మూల రూపం-పంచమ వేదరూపం చెడకుండా 
రచిస్తున్నాడని తెలిసినప్పుడు ఆంధ్రులు ఆనందానికి అవధుల్లేకుండా 
పోయాయి. చాలామంది అతన్ని అభినందించి వుంటారు. అందుకే తిక్కన 
(ప్రత్యేకంగా ఆంధ్రావలి ఆనందం పొందేవిధంగా వాళ్ళకు ఆనందకారకంగా 
రచిస్తానని మహాకవిత్వదీక్షతో - విఘ్నాలు లేకుండా సాంతంగా రచిస్తానని 
“జనాభ్యర్చితమైన” భారతాన్ని “నా నేర్చిన భంగి జెప్పి వరణీయుడ నయ్యెద 
భక్తకోటికిన్‌” అన్నాడు. ఆ భక్తకోటియే ఆంధ్రావలి ! అదే విధంగా 


128 తెలుగు సాహిత్య చరిత్ర 


సంస్కృత సాహిత్యంలోను _ బాణుని మరణంతో కాదంబరికావ్యం అసం 
పూర్ణంగా మిగిలి పోగా పండితులు బాణతనయున్ని దాన్ని పూర్తిచేయమని 
ఆర్టించారట. వాళ్ళ సంతోషం కోసం బాణతనయుడు కాదంబరిని 
అలీ ల 9 

పూరించాడు. అదే విధంగా తిక్కన ఆంధ్రుల అసంతృ బని పోగా ట్టందుకు 
నన్నయ మార్గాన్నే అనుసరిస్తూ మహాభారత రచనకు పూనుకున్నాడు. 


తిక్కన కవిత్వం 


తిక్కన మహాభారతర చనోద్దేశం ధర్మప్రబోధమే అయినా అతడు గొప్పు 
కవి కాబట్ట అతని మహాభారతం గొప్ప కావ్యంగా వెలిసింది.తిక్కనకు 
కవిబ్రహ్మ ఉభయకవిమిత్రుడని బిరుదాలున్నాయి. బ్రహ్మ ఈ సృష్టిని 
సృష్టించినట్టుగా తిక్కన కవితాస్ఫషిని చేసి తన నైపుణ్యాన్ని చూపాడు. 
కవిబహ్మ బిరుదం సార్థకమైంది. “కవిత చెప్పి యుభయ కవిమి(త్రు 
మెప్పింప నరిది బ్రహ్మ కైన " అని “తెనుగున సంస్కృతమున చతురుండై” 
తిక్కన ఉభయకవి మిత్రనామము ధరించాడని కేతన అన్నాడు. ఉభయ 
అంటి సంస్కృ లే తెలుగు కవులకు-ఇద్దరికీ మిత్రుడని అర్థం, కన్నడ 
శివకవుల్లో | రాఘవాంకునికి (క్రీ.శ 1250 - 300) “ఉభయకవి కమలరవి” 
అనే బిరుదముంది. తిక్కన బిరుదు కూడా అటువంటిదే. 


తిక్కన “నానారసాభ్యుదయోల్లా సోగా విరాటోద్యోగ పర్వాలు మొద 
లుక్‌ని _15 పరా ర్వాలు రచించాడు. శాంత శృంగార కరుణ వీర రౌద్ర 
అద్బుత బీభత్సాది రసాలను తిక్కన సందర్భానుకూలంగా వర్ణించాడు. 
తిక్కన అచ్చమైన తెలుగుకవి. తెలుగువారి జాతీయ కవి అని చాలామంది 
పండితుల అభిప్రాయం. అతడు "ప్రయోగించిన భాషాపదాలు వాక్య 
నిర్మాణాలు నుడికారాలు పలుకుబడులు అతన్ని అచ్చమైన తెలుగు కవిగా 


తెక్కన యుగం 129 


నిలబెడ్తున్నాయి. అంతేగాక తిక్కన _ దేశీయమైన ఆచార వ్యవహారాలను 
వర్ణించాడు. పాత్రలన్నీ తెలుగు వారిలాగానే కనిపిస్తాయి. ఉదాహర 
ణకు మూలాతిరిక్తంగా తిక్కన ఉత్తరాభిన్యుల వివాహాన్ని తెలుగు వారి 
ఆచారాలు సంప్రదాయాలు ప్రతిబింబించేటట్టుగా వ్రాసాడు. ఉత్తరుడు 
తను పాండవులకు మేనల్లుడనని గర్వంగా చెప్పుకోవడం మూలంలో లేదు. 
మేన సంబంధాలం కే అభిమానమున్న తిక్కన తెలుగు హృదయకల్పనే 
అది. శివుకవుల దేశికవితోద్యమం తిక్కన భాషలో పాత్రల విత్రణలో 
ఆచారవ్యవహారాల వర్ణనలో ప్రభావం చూపిందని చెప్పాలి. తిక్కన రచన 
అలతి అలతి పదాలతో తెలుగునుడికారంతో సమాసరహితంగా రసవంతంగా 
నడిచింది. “జాత్య్వము గామి నొప్పయిన సంస్క ఎతమెయ్యెడ జొన్స” నని 
తిక్కన నిర్వచనోత్తర రామాయణంలోనే చాటాడు. దాన్ని మహాభారతంలో 
ఎక్కువగా పాటించాడు. తిక్కన మహాభారతానువాదం నన్నయ మార్గంలోనే 
అనవసరమనుక్‌ "న్న వృత్తాంతాలను అనౌచిత్యాలను పరిహరిస్తూ బొబిత్యాన్ని 
పోషిస్తూ కావ్యమార్గంలో నడిచింది. 


తిక్కన కవిత్వంలో చెప్పుకోదగిన గుణాలు-సజీవపాత చిత్రణ , 
నాటకీయత, రసాభ్యుచితబంధం, అర్థగాంభీర్యం, రాజనీతిజ్ఞతలు. 


మహాభారతంలో విభిన్న మనస్తత్వాలుగల పాత్రలున్నాయి. అవి రామా 
యణంలో లాగా ఆదర్శ పాత్రలు కావు. లోకంలో కన్పించే ములు 
ప్రతినిధులు. మానవ సహజమైన బలహీనతలు సుగుణాలు ఆ పాత్రల్లో 
కన్పిస్తాయి. ఆ పాత్రలను తిక్కన తన వర్ణనలతో సజీవం చేసాడు. 
ప్మాత్రల (ప్రతి కదలికను అంతరంగంలోని ఆలోచనలను తిక్కన సూక్ష్మంగా 
వర్ణించాడు. పాత్రల సంభాషణలను నిత్యజీవితానికి దగ్గరగా వుండేటట్లు 
వ్రాసాడు. దాంతో ప్రతి పాత్ర ఒక్కొక్క వ్యక్తిత్వంతో మన కనులముందు 
నిలుస్తుంది. (ప్రతిపాత్ర నైజాన్ని తిక్కన తన జీవితానుభవంతో చక్కగా 


130 తెలుగు సాహిత్య చరిత్ర 


వరించాడు. మూలమహాభారతంలో లేని పాత్రచిత్రణ కవిబ్రహ్మ తిక్కన 
నేతితో సజీవంగా జరిగింది. 


తిక్కన నాటక కల్పం అద్వితీయ మైంది. కథను ఘట్టాలుగా సన్నివేశా 
లుగా విభజించుకొని పాత్రల సంభాషణల ద్యారా కథను నడిపించడంతో 
నాటకీయత సాధింపబడుతుంది. నాటక శిల్పంలో సజీవ పాత్రచిత్రణ 
సంభాషణలు చాలా అవసరం. ప్రతిపాత్రను పాఠకుల మనోనేత్రాలకు గోచరిం 
చేటట్టుగా తిక్కన వర్ణించాడు. దాంతో రంగస్టలం మీద నటుల అభినయాన్ని 
ప్రత్యక్షంగా చూచిన విధంగా పాఠకులు తిక్కన కావ్యపఠనంద్వారా మనః 
ఫలకంమీద చూడగల్లుతున్నారు. పాత్రల సంభాషణలతో తిక్కన కథను 
నాటకంలో లాగా నడిపాడు. పాత్రల కదలికల చేష్టల వర్ణనల వల్ల పాత్రల 
సంభాషణల వల్ల పాఠకునికి నొటక దర్శనానందం కలుగుతున్నది. దాని 
వల్ల రసావిష్కారం సులభంగా జరుగుతున్నది. అదే నాటక శిల్పంలోని 


రహస్యం. 


9 

తిక్కన మితభా షిగ్రా కన్పిస్తాడు. తక్కువ మాటల్లో ఎక్కువ అర్థాన్ని 
ఇమిడిస్తాడు. ప్రతిపద్యంలో తిక్కన చెప్పిన అర్జాలను ఆలోచించి తెలుసుకొని 
ఆనందించి ముందుకు వెళ్ళవలసి వుంటుంది. తక్కువ మాటల్లో ఎక్కువ 
అర్జాన్ని చెప్పడమే అర్హ అర్థగాంభీర్యగుణం. సంస్క ఎతంలో. భారవిమహాక్షన్ని. 
అర్థగంభీరతకు (పసిద్ధమైనవాడు. ఆ విధంగానే తెలుగులో తిక్కన. అర్హగం 
భ్రీరతకు ప్రసిద్దమైన వాడు. వీరరస్తాభిమాని. యుద్దవర్హనా (పీతి క, 
తిక్కన కూడా భారవి లాగ్గానే బ్రాహ్మక్షాత్ర. తేజస్సులు. కలవాడు. తిక్కన 

oy 

రచించిన మహాభారతం 15 పర్యాల్లో ఎక్కువభాగం యుద్దవర్గనలున్నాయి. 
వాటిని అతడు విసుగు పుట్టించకుండా వర్ణించాడు. తిక్కన రచనలో 
యుద్ద వర్గనలేకాక ధర్మ వేదాంత వైరాగ్యాది విషయాలు కూడా వున్నాయి. 
దాన్నంతా అతడు సరళమైన తేట తెలుగులో వ్రాసాడు. తెలుగు భాషకు 


తిక్కన యుగం జే 


ఇన్ని విషయాల భావవ్యక్తీకరణ _ జేసే సామర్ధ్యం వుందని నిరూపించిన 
మహాకవి తిక్కన. “మడుగు చీరయందు మసిదాకినట్టుపాలలో పడిన 
బల్లి విధంబున, నిప్పులు వేడిమి సెడినయట్టు, చిచ్చొడిం గట్టినయట్లు, 
కంటికి రెప్పయుబోలె, నూతి కప్ప విధమున, అందని (మాకుల పండ్లు 
కోయదలచుట, పాము బొదివి పడదిగిచిన చీమలమిగ యట్లు” మొదలయిన 
జాతీయాలు పదబంధాలు తిక్కన అర్హగాంభీర్యతకు తోడ్పడినాయి. తిక్కన 
దేశీ భాష సాగసుతనాన్ని పోషించాయి. తిక్కన తన సరళమైన భావాలతో 
ధ్వని స్పోరకతతో పాత్రల చిత్రణతో సంభాషణా శైలితో వివిధరసాలను 
చక్కగా స్పురింపజేసాడు. అంటె విభావానుభావాదుల వర్ణనలతో తిక్కన 
రసస్ఫోరకతను సాధించిన మహాకవి. 


తిక్కన మంత్రి కాబట్టి స్వయంగా రాజనీతిజ్ఞానం కలవాడు. తెలుగుసా 
9 “4 క స్‌ సవ 
హిత్యంలో రాజనీతితో (పత్యక్షపరిచయం గల కవులు ఇద్దరు, ఉకార లు 
మరొకరు శ్రీకృష్ణదేవరాయులు. భారతంలో సంజయ శ్ర్రీకృష్ణరాయబార 
' ఘట్టాలను తిక్కన మూలంలో కన్నా చక్కగా రచించాడు. తిక్కన స్వయంగా 
రాయబారం నడిపినవాడు. కాబట్ట ఆ రచనానైపుణ్యం అతనికి సాధ్యమైంది. 
సంజయ రాయబారఘట్టంలో ధర్మారాజు ధృతరాష్ట్రుల వ్యక్తిత్వాలు స్పష్టంగా 
చిత్రింపబడినాయి. ధర్మరాజు ఒక రాజనీతిజ్ఞుడైన వ్యక్తిగా అక్కడ దర్శన 
మిస్తాడు. అదే విధంగా శ్రీకృష్ణుని సంధి ప్రయత్నాలను భేదోపాయలను 
తిక్కన బాగా వర్ణించాడు. ఆ సందర్భాల్లో తిక్కన రచన వకోక్తులతో ధ్వని 

ac) జ! ౧౧ 

స్పోరకంగా చక్కని తెలుగునుడికారంతో అనితరసాధ్యంగా సాగించాడు. 


భారత రచనలో వ్యాసునిది ఇతిహాసదృష్టి పురాణదృష్టి కాగా తిక్కనది 
కావ్యకళాదృష్టి. భారతం కావ్యకళ దెబ్బతింటున్నదనే కావచ్చును తిక్కన 
భగవద్గీతను అనువదించకుండా వదిలేసాడు. కాని శాంతి అనుశాసనిక 


పర్వాల్లో ఆధ్యాత్మిక విషయాలను తిక్కన చాల సులభమైన శెలిలో రచిం 


132 తెలుగు సాహిత్య చరిత్ర 


చాడు. యుదానంతరం ధర్మరాజు చిత్తం అశాంతిని పొందడం ఆముష్మిక 
ణా 

విషయాసక్తం కావడం మొదలయిన ఘట్టాలను తిక్కన గొప్పగా వాసొడు. 

మహాభారత రచనా సమయంలో తిక్కన మనసూ ధర్మరాజు మనస్సులాగా 

. ఐహిక విషయవాంఛలకు దూరమై ఆముష్మిక వ్యగమై వుంది కావచ్చును. 

అందుకే తిక్కన ధర్మరాజు మనస్సును సహజంగా వర్ణించగలిగాడు. 


తిక్కన విజయ సేనం అనే కథాకావ్యాన్ని వ్రాసాడంటారు. అది అలభ్యం 
కాని ఆకావ్యంలోని 15 పద్యాలు సంకలన (గ్రంథాల్లో ఉదాహరించబడి 
దొరికాయి. ఒకవేళ అది తిక్కన మొదటి రచనేమో. అదేగాక తిక్కన 
కవిసార్వభౌమ ఛందస్సు కృష్ణశతకం వ్రాసాడని అంటారు. కృష్ణశతకం 
అలభ్యం. కవిసార్యభౌమఛందస్సు 36 పంక్తుల రచన. అది తిక్కన రచనగా 
లేదు. 


కేతన 


కేతన తిక్కన సమకాలికుడు. అభిమాని. అతడు వేంగిదేశంలోని 
వెంటిరాల గ్రామనివాసి. అతడు నెల్లూరు చేరుకొని తిక్కననాశయిం 
చాడు. దండి సంస్కృతంలో వ్రాసిన దశకుమారచరిత్ర గద్యకావ్యాన్ని 
చంపూ పద్ధతిలో అనువదించాడు. దాన్ని తిక్కనకు అంకితమిచ్చాడు. కవి 
మరోకవికి అంకితంగా ఇయ్యడం అపూర్వ విషయం. 


దశకుమారచర్మిత కథాకావ్యం. తెలుగులో లభించిన కథాకావ్యాల్లో మొద 
టిది. తిక్కన విజయసేనం, భాస్కరుని కేతన కాదంబరి కథాకావ్యాలు 
దొరక లేదు. దశకుమార చరిత్రలో పది మంది కుమారుల సాహస్యేమ 
కథలున్నాయి. కవి సందర్భానుకూలంగా ఆంధుల ఆచారాలను వర్ణించాడు. 
దశకుమారచరిత్రలో శైలి దీర సమాసాలు లేక సరళసులభంగా వుంది. 


తిక్కన యుగం 133 


కేతన దశకుమార చరిత్రనే కాక ఆంధ్రభాషాభూషణం, విజ్ఞానేశ్వరీయా 
లను (వ్రాసాడు. ఆంధ్రభాషాభూషణం తెలుగులో తెలుగుభాషకు (వాసిన 
మొదటి వ్యాకరణ[గంథం. దీనిననుసరించి చిన్నయసూరి బాలవ్యాకరణంలో 
కొన్ని. సూత్రాలను రచించాడు. కన్నడంలో క్రీశ. 1042లో నాగవర్మ 
“కర్నాట భాషా భూషణం” పేరుతో కన్నడ వ్యాకరణాన్ని వ్రాసాడు. అదే 
శీరుతో కేతన తన (గ్రంథాన్ని “ఆంధభాషా భూషణం” అని అన్నాడు. 
నాగవర్మ కూడా వేంగినాడు వాడే. 


విజ్ఞానేశ్వరీయం ధర్మశాస్త్ర, గంథం. యజ్ఞవల్క్య స్మృతికి విజ్ఞానేశ్వరుడు 
rE ఖా పల, సి ఖ 
“మితాక్షరి” పేరుతో వ్యాఖ్యను వ్రాసాడు. ఆ వ్యాఖ్య సుప్రసిద్దమై వార 
సత్వం, స్త్రీధనం మొదలయిన విషయాల్లో ఈనాటికి బెంగాల్‌ మొదలయిన 
ప్రాంతాల్లో వాడుకలో వుంది. ఆంధ్రదేశంలోను అవే న్యాయ నియమాలు 
అనుసరింపబడటం చేత కేతన దాన్ని అనువదించి వుంటాడు. దీనిలో 
బి ప్త 9 J IE 
433 పద్యాలున్నాయి. కేతన (వ్రాసిన మూడు రచనలు ఆయా ప్రక్రియల్లో 
మొదటి రచనలు. 


మారన 


మారన తిక్కన శిష్యుడు. ఈ కవి అనువదించిన మార్కండేయ 
పురాణం తెలుగులో మొదటి పురాణం. తాను తిక్కన సోమయాజి 
అనుగ్రహం వల్లనే కవిత్వం చెప్పగలిగానని మారన అశ్వాసాంత గద్యంలో 
చెప్పుకున్నాడు. ఈ కృతిని మారన కాకతీయ చక్రవర్తి రెండవ (ప్రతాపరుద్రుని 
(క్రీ.శ. 1295-1323) సేనాపతి నాగయగన్ననికి అంకితంగా _ ఇచ్చాడు. 
ఈ గన్నయ రాయచూరు శాసనంలో చెప్పబడిన గోన గన్నారెడ్డియే అని 
పండితుల అభ్మిపాయం. తిక్కన ఓరుగల్లు పోయినప్పుడు మారన అతని 
శిష్యునిగా చేరివుంటాడు. 


134 తెలుగు సాహిత్య చరిత్ర 


మార్కండేయ పురాణంలో మారనశైలి సుకుమారంగా రమ్యంగా వుంది. 
ఈ పురాణంలోని కథలను తీసుకొని తర్వాత కవులు స్వతం[త్రకావ్యాలు 
వ్రాసారు. హరిశ్చంద్ర కథ, వరూధినీ ప్రవరుల కథ, మదాలసకువల 
యాశ్వుల కథలు కావ్యంగా వెలిసాయి. పెద్దనవంటి కవి మనుచరిత్రలో 
మారన భావాలను, పద్యాలను అనుకరించాడు. ఈ పురాణంలో ఇంకా 
బహుళాశ్వ చరిత్ర, రుచి ప్రజాపతి, మానినీరాజవర్ణనుల కథలు మరుత్తు 
వృత్తాంతాలు రమ్యమైనయి వున్నాయి. మహిషాసుమర్ధనను మారన 
ఆవేశంతో వ్రాసాడు. 

మంచన 


సంస్కృతంలో రాజశేఖరుడు (క్రీ.శ 880-920) వ్రాసిన విద్దసాల 
భంజిక అనే నాటకం కథ ఆధారంగా తీసుకొని ఇంకా కొన్ని కథలను 
సందర్భానుసారంగా చేర్చి మంచన “కేయూరబాహు చరిత్ర” అనే కథాకా 
వ్యాన్ని వ్రాసాడు, మంచన చేర్చిన కథలు పంచతంత్రంలోని నీతి కథలు. 
మొత్తం 22 కథలను కవి చెప్పాడు. (ప్రధాన కథతో ఈ కథలకు సంబం 
ధంలేకున్నా "కవి సందర్భోచితమని పించేటట్లుగా సరళ శైలిలో సరసంగా 
వ్రాసాడు. సంస్కృత నాటకాన్ని తెలుగులో కావ్యంగా మలచడంలో ఇది 
మొదటి ప్రయత్నం. మంచన పద్యాలు ధారాళంగా నడిచాయి. కథాకథనం 
బాగా వుంది. (పధానకథ శృంగార రసభరితంగా వుంది. కవి సరళమైన 
శైలిలో వ్రాసాడు. 


మంచన తన కేయూరబాహు చరిత్రను వెలనాటిని పాలించిన పృథ్వీ 
శ్వరుని (క్రీ.శ. 1206) మంత్రి నండూరి కేతనకు మనుమడైన గుండనకు 
అంకితమిచ్చాడు. అప్పుడు మంచనకాలం క్రీ.శ. 1250 (ప్రాంతమని 
చెప్పవచ్చును. 


6. ఎ(రన అరగ 


(రాజమహేంద్రవరం పెద్దమ సీదులో క్రీ.శ 1324 నాటి గీయాసుద్దీన్‌ 
శాసనం వుంది. ఆ (ప్రాంతంలో అతని నాణాలు కూడా దొరికాయి. 
దాన్ని బట్టి ఓరుగల్లు కాకతి ప్రతాపరుద్రుని మరణంతో కాకతి స్మామాజ్యం 
అంతరించిందని ఆంధ్రదేశాన్ని తురుష్కులు ఆక్రమించారని తెలుస్తున్నది. 
తురుష్కుల పాలనలో దేవాలయాలు ధ్వంసం చేయబడినాయని (ప్రజలకు 
పన్నుల భారమధిక మైందని పండితుల అగ్రహారాలకు నష్టం ఏర్పడిందని 
(పోలయనాయకుని శాసనంవల్ల తెలుస్తున్నది. గియాసుద్దీన్‌ స్వయంగా 
మతసహనం కలవాడనే సమకాలికులు చెప్పారు. కాని విజేతలైన వాళ్ళు 
విజితులను నష్టపరచడమనేది వుంటుంది. మొత్తం మీద గియాసుద్దీన్‌ 
రాజనీతిని మతసహనాన్ని సహించక ఉలేమాలు అంతె తురుష్కమతా 
చార్యులు ఎదురు తిరిగారు. దాంతో అతనికి విరుద్దంగా దేశవ్యాప్తంగా 
తిరుగుబాట్టుజరిగాయి. ఆ కల్లోల పరిస్థితిని ఆసరాగా తీసుకొని ఆంధదే 
శంలో దక్షణ తెలంగాణాలో రేచెర్ల సింగమనాయకుడు, ఉత్తర తెలంగాణా 
ఉత్తర తీరాంధ్రంలో మసునూరి ప్రోలయనాయకుడు, దక్షిణ తీరాంధ్రంలో 
ప్రోలయ వేమారెడ్డి స్వతంత్రించి రాజ్యాలు స్థాపించారు. క్రీశ 1325 
నాటి మల్లవరం శాసనంలో (పోలయ వేమారెడ్డి “మ్లేచ్చాబ్లి ముంభోద్భవ” 
జ్‌లడా. ధరించిందాన్ని బట్టి తురుష్కుల న. ఒకటి రెండు సంవత్స 
రాల కన్నా. సాగలేదని ఆదనుచూసుకొని ముగ్గురు నాయకులు విజృంభించి 


136 తెలుగు సాహిత్య చరిత్ర 


ఆంధ్రదేశాన్ని పరపాలననుంచి రక్షించి ధర్మరక్షణ చేసారని చెప్పవచ్చును. 
క్రీ.శ 1328 లో మహమ్మదు బిన్‌ తుగ్లక్‌ ఆనెగొంది రాజధానిగా గల కంపిలి 
రాజ్యాన్ని జయించి రాజప్రతినిధిని ఏర్పాటు చేసాడు. కాని ప్రజలతని మీద 
తిరుగుబాటు చేయగా ఢిల్లీ సుల్హాన్‌ స్థానికులైన హరిహర బుక్కరాయలను 
రాజుగా మంత్రిగా నియమింఛాడు. హరిహరబుక్కరాయలు మొదట కాకతి 
ప్రతాపరుద్రుని కొలువులో వుండి ఆ రాజ్య నిధ్వంసంతో కంసిలికి వెళ్ళారు. 
కడపిలిని జయించి సుల్తాన్‌ వాళ్ళను బందీగా తీసుకపోయాడని స్థానిక 
(పజల తిరుగుబాటుతో వాళ్ళను ముస్లింలుగా మార్చి రాజప్రతినిధులుగా 
పంపాడని అంటారు. ముస్టింలైన వాళ్ళను విద్యారణ్యుడు హిందూవులుగా 
మార్చి విద్యానగరం నిర్మాణం చేసి వాళ్ళను స్వతంత్ర రాజ్యస్థాపనకు 
ప్రోత్సహించాడని స్థానిక చరిత్రలు చెప్తున్నాయి. _వ్రిద్యానగర్తమే తర్వాత 
విజయనగరమైంది. (క్రీ.శ. 1335 లో హరిహరుడు ఆనెగొందిలో రాజయి 
నాడు. ఆ' తర్యాత హరిహరబుక్కరాయ సోదరులు [క్రమంగా విజయాలు 
సాధించి క్రీ.శ. 1343లో రాజధానిని నిసర్గదుర్గమైన విజయనగరానికి 
మార్చుకొని స్వతంత్రించి విజయనగర రాజ్యస్థాపన చేసారు. 


లలా రాడు ల తండ్రిపేరు సంగముడు. అందుకే ఆ రాజవం 
శానికి సంగమవంశమని పేరు. వాళ్ళు చాదాపు 150 సంవత్సరాలు 15 
మంది రాజులు ఆంధ్ర కర్ణాటక తమిళ ప్రాంతాలతో కూడిన విజయనగర 
రాజ్యాన్ని పాలించాడు. మొదట హరిహరుడు (1336-1365) తర్వాత 
బుక్కరాయలు (1357-1377) పాలించారు. రెండవ  హరిహరుని 
(1377-1404) తర్వాత కుటుంబ కలహాలు ఏర్పడనాయి. రెండవ 
దేవరాయలు 1426-1446 మధ్యకాలంలో పాలించాడు. సంగమ_వంకంలో. 
ప్రసిద్దుడు. అతనికే (ఫ్రౌఢ దేవరాయలని పేరు. శైవాభిమాని అయినా 
మతసహనాన్ని చూపాడు. అతని ఆస్థానంలో సంస్కృత, కన్నడ తమిళ 
తెలుగు కవులు ఆదరింపబడినారు. స్వయంగా పండితుడైన దేవరాయలు 


ఎర్రన యుగం 137 


పండిత గోష్టుల్లో పాల్గొనేవాడు. అతని కాలంలోనే అబ్బుర్రజాక్‌ నికోలోవంటి 
విదేశీయాత్రికులు విజయనగరాన్ని దర్శించి దాని వైభవాన్ని వర్ణించారు. 
రెండవ దేవరాయల తర్వాత రాజులైన వాళ్ళు అసమర్హులు కావడంతో 
బహమనీ, కళింగరాజులు విజృంభించారు. ఈ అల్లకల్లొల పరిస్తితులను 
చూసి సామంతుడైన సాళువ నరసింహరాయలు తుళువనరసరాయల 
సహాయంతో విజయనగరాన్ని క్రీ.శ. 1485 ప్రాంతంలో వశపరచుకొన్నాడు. 
అతడు దాదాపు 20 సంవత్సరాలు పాలించాడు. వీరుడు. అనేక విజయాలు 
సాధించాడు. బహమనీ కళింగరాజులను _పారదోలాడు. విజయనగరాన్ని 
బలపరిచాడు. కవులను పండితులనాదరించాడు. నరసింహుడు కొడుకులు 
ఇద్దరిని తుళవ నరసనాయకుని చేతిలో సెట్టి మరణించాడు. వాళ్ళలో 
ఒకడు అకాలమృత్యువు పాలయ్యాడు. మరొకన్ని బందీగా చేసి తుళువ 
నరసరాజు విజయనగరానికి దాదాపు క్రీశ. 1505లో రాజైనాడు. దాంతో 
తుళవ వంశ పాలన ప్రారంభమైంది. 


హరిహర బుక్కరాయల వలెనే రేచెర్ల సింగమనాయకుడు, ముసు 
నూరి ప్రోలయ నాయకుడు, ప్రోలయ వేమారెడ్డి కాకతి ప్రతాపరుద్రుని 
కొలువులో సేనానులుగా సామంతులుగా వున్నవారే. కాకతి సామ్రాజ్య 
వినాశంతో ఏర్పడిన రాజకీయా స్టిరతను వాళ్ళు తొలగించి స్వతంత్రమైన 
రాజ్యాలను స్థాపించారు. కాకతీయసామాజ్య శిథిలాల నుంచి నాలుగు 
రాజ్యాలేర్పడినాయి. వాళ్ళు పరస్పరం యుద్దాలు చేసినా దేశం అన్యా 
(కాంతం కాకుండా _ ధర్శవినాశం జరుగకుండా విజాతీయ సంస్కృతి 
ప్రవేశించకుండా దాదాపు రెండు శతాబ్దాల కాలం పాలించారు. ఉత్తర 
భారతం తురుష్కుల ఆక్రమణలో మునిగి వున్న కాలంలో తురుష్కుల 
దండయాత్రల నరికట్టి ఆ నాయకులు జాతి దేశం పరాక్రాంతం కాకుండా 
పరిరకి ంచారు. 


138 తెలుగు సాహిత్య చరిత్ర 


మునుసూరి ప్రోలయ రేకపల్లి రాజధానిగా పాలించాడు. అతని తిరు 
గుబాటులో అతని పినతండ్రి కొడుకు కాపషయనాయకుడు, ప్రోలయ 
వేమారెడ్డి సహకరించారు. ప్రోలయ నష్టమైన అగ్రహారాలను నిలిపి హిందూ 
ధర్మాన్ని పునరుద్ధరించాడు. ప్రోలయ తర్వాత కాపయరాజైనాడు. వాళ్ళకు 
రేచర్ల రాజులకు నిరంతరం యుద్దాలు జరిగాయి. రేచర్ల సింగమనాయని 
కొడుకు  అనపోతానాయనితో జరిగిన యుద్దంలో క్రీశ. 1366లో 
కాపయనాయకుడు ఓడిపోయి మరణించాడు. దాంతో ముసునూరి వంశ 
మంతరించింది. (క్రీ.శ. 1347 లో హసన్‌గంగూ గుల్బర్లా రాజధానిగా 
బహీమనీ రాజ్యాన్ని స్థాపించాదు. హసన్‌ గంగూకు కాపయనాయకుడు 
రాజ్యస్థాపనలో “సైన్యసహాయం చేసాడని “ఫెరిస్తా అనే చరిత్రకారుడు 
వ్రాసాడు. తర్వాత దక్షిణదేశ రాజకీయాల్లో బహమనీ రాజ్యం చాల కీలకమైన 
పాత్ర వహించింది. బహమనీ రాజులతో యుద్దాల్లో కాపయ అధికారబలం 
కదిలింది. తను సహాయంచేసి నిలిపిన బహమనీ రాజ్యం తననే కబళిస్తుందని 
ఆయన (గ్రహించలేక పోయాడు. దూరదృష్టిలేని స్వార్థపు రాజకీయాలతోనే 
దేశం పరాక్రాంతమౌతుంది. తీరాంధ్రంలో కాపయ అధికారం నశించింది. 
ఓరుగల్లు భువనగిరి దురాలు "రేచెర్ల ఎలమరొజుల వశమైనాయి. 


రేచర్ల సింగమనాయని తర్వాత అనపోతానాయుడు రాచకొండను 
దుర్చేధ్యమైన కోటగా నిర్మించుకొని రాజధానిని ఆమనగల్లు నుంచి 
అక్కడికి మార్చాడు. అతని రాజ్యం శ్రీశైలం నుంచి మధ్య తెలంగాణా 
వరకు విస్తరించింది. తన రాజ్యాన్ని రెండుగా విభజించి దేవరకొండలో - 
తన తమ్ముని మాదానాయున్ని ' నియమించాడు. అట్టా రండు వెలమ 
రాజ్యాలేర్పడినాయి. వఎెలవులకు పద్మనాయకులని "పేరు. విష్ణుపాదాలనుంచి 
పుట్టినందున వాళ్ళకాపేరు వచ్చిందంటారు. వెలమల్లో 17 గోత్రాల 
వాళ్ళున్నారు. వాళ్ళలో రేచెర్ల గోత్రం ఒకటి. పల్నాటి వీరచరిత్రలో బ్రహ్మ 
నాయుడు రేచెర్ల గోత్రం వాడు. కాకతీయుల కాలంలో పద్మనాయకులు 


ఎర్రన యుగం 139 


పేనానులుగా (పొబల్యం కలిగివున్నారు. చెలుగోటి వారి వంశావళిలో 
భేతాళనాయకుడు వెలమల మూలపురుషుడుగా చెప్పబడినాడు. చెవిరెడ్డి 
కాకతీయులకు సొమంతుడుగా పిల్లలము, రిని పాలించాడు. పిల్లల మర్రి 
వెలమలు రెడ్డి పదాన్ని ధరించారు. భేతాళనాయకుడే (బ్రహ్మనాయుడని 
కొందరంటారు. (బ్రహ్మనాయుడు చాతుర్వర్థ స్త్రీలను వివాహమాడాడు, 
వాళ్ళ సంతతి వాళ్ళే వెలమలైనారని ఒక వాదం. బ్రహ్మనాయుడు వీర 
వైష్ణవుడు. వెలమలు కూడా వైష్ణవాన్ని అభిమానించారు. దక్షిణదేశం 
నుంచి వలసవచ్చిన వెల్లాలి కులం వాళ్ళే ఆంధ్రదేశంలో రాజకీయోద్యో 
గులు, సామంతులు, పాలకులై వెలమలుగా ప్రసిద్ది చెందారని మరోవాదం. 
మొత్తం మీద రెడ్లతో పాటు వెలమలు కాకతీయులను సేవించి తర్వాత 
స్వతంత్ర రాజ్యాన్ని సాపించి ధార్మికంగా సాంస్క ఎతికంగా తమ ప్రభావాన్ని 
చూపారు. సాహిత్యాభిమానంతో స్వయంగా పండితులై కవులై పండితులను 
కవులను ఆదరించారు. 


రాచకొండ దేవరకొండ రేచెర్లరాజులు బహమనీలతో సఖ్యం చేసి 
ముసునూరి వంశాన్ని అంతమొందించారు. దేవర్ల వంశంలో అనపోతని 
కొడుకు రెండవ సింగవినాయుడు ప్రసిద్దుడు. (1383-99) పండితుడు. 
కవి. వీరుడు. బహమనీల అండదండలతో కళ్యాణ దుర్గాన్ని జయించి 
విజయస్తంభం నాటినట్టుగా విశ్వేశ్వరుని సంస్కృత అలంకారశా స్త్రగ్రంథం 
చమత్కారచంద్రికను బట్టి తెలుస్తున్నది. విజయనగరం, కొండవీటి రాజు 
లతో అతనికి పోరాటాలు జరిగాయి. రెండవ సింగమ తర్వాత అతని 
కొడుకు రెండవ అనపోతానాయడు రాజైనాడు. అనేక యుద్దాలు చేసి 
విజయాలు సాధించిన వీరుడని వెలునోటివారి వంశావళి వల్ల తెలుస్తు 
న్నది. రెడ్డివెలము రాజులకు జరిగిన యుద్దాల్లో పానగల్లు దుర్గం కీలక 
పాత్ర ధరించింది. పానగల్లులో జరిగిన, ఘోరయుద్దంలో దేవరకొండ 
రాజు పినవేదగరి పెదకోమటి వేముని తమ్ముడు మాచారెడ్డిని చంపాడు. 


140 తెలుగు సాహిత్య చరిత్ర 


దానికి ప్రతీకారంగా పెదకోమటి వేముడు దేవరకొండను ముట్టడించి 
పినవేదగిరిసి చంపాడు. రెండవ అనపోతన పినవేదగిరి సోదరుడు లింగ 
మనీడుతో కలిసి కొండవీటిమీదికి దండెత్తి పోయి సపెదకోవముటివేముని 
చంపి అతని శిరస్సును తమ్మ పడిగలో సమర్సించాడట. దాంతో కొండవీటి 
రాజ్యం అంతరించింది. రెండవ అనపోతని తర్వాత అతని తమ్ముడు 
మాదానాయుడు (కీ.శ 1421-30)పాలించాడు. అతడు పండితుడు. 
వైష్ణవవుతాభిమాని.రామానుజాచార్యుల కొడుకు వేంకటాచార్యుని శిష్యుడు. 
అతని తర్వాత రెండవ _అనపోతన కొడుకు వేంకటాచార్యుని శిష్యుడు. 
మూడవ సింగమనాయుడు రాజైనాడు. అతనికి సర్వజ్ఞ బిరుదముంది. 
అతడు వీరుడు. అయినా బహమనీలు దాడులు చేసి దేవరకొండ తపు 
మిగతా తెలంగాణాన్నంతా జయించారు. సర్వజ్ఞ సీంగనకు నిలువనీడ 
లేక పోయింది. క్రీశ. 1453 నాటిది అతని చివరి శాసనం గుంటూరు 
జిల్లా బెల్లంకొండలో దొరికింది. కళింగలో గంగవంశరాజు కపలేశ్వరుని 
సహాయంలో సర్వజ్ఞ సింగమ తమ్ముడు క్రీ.శ. 1464 లో రాజయినాడు. 
కాని కపిలేశ్వరుని మరణంతో తిరిగి తెలంగాణా బహమనీల వశమైంది. 
దాంతో రేచర్ల వెలమరాజుల చరిత్ర సమాప్తమైంది. క్రీ.శ. 1475లో 
బహమనీసుల్ల్హాన్‌ రెండవ మహమ్మదుషా తెలంగాణోకు ప్రతినిధిగా కుతుబ్‌ 
ఉల్‌ముల్క్‌ను పంపాడు. అతని బిరుదనామం పేరుతో కుతుబ్‌షాహి 
వంశనామమేర్పడింది. క్రీశ. 1518లో అతడు స్వతంత్రించి ఆంధ్రదేశంలో 
ఉత్తరభాగంలో గొలక్‌ొండ రాజ్యాన్ని స్టాప్‌ంచాడు. అప్పటి నుంచి తెలంగాణా 
క్రీ.శ. 1948 వరకు ముస్లింల పాలన కింద వుండిపోయింది. పారశీ ఉరూ 
భాషాసంస్క ఎతుల చేత (ప్రభావితమైంది. 


రెడ్డిరాజులు మొదట అద్దంకి ఆ తర్వాత కొండవీడు రాజధానిగా 
సింహాచలం నెల్లూరు మధ్యవున్న తీరాంధ్రాన్ని ఒక _ శతాబ్దానికి పైగా 
పాలించారు. క్రీశ. 6 వ శతాబ్దం నుంచే ఆంధ్రదేశంలో కాపుల పేర్ల 


ఎర్రన యుగం 14] 


చివర రట్టకుడి, రట్టగుడి అనే పదం చేర్చబడి కన్పిస్తున్నది.  రట్లకుడి 
౭ PU (we) 
పదమే రటోడి, రటడి, రడిగా మారు చెంది రెడిగా సిరపడిందంటారు. 
(3 ఠం ళ్‌ ఏ యె యి 

క్రీ.శ. 16 వ శతాబ్దంలో కూడా రట్టడి, రడ్డి, అనే పదాలే కన్పిస్తున్నాయి. 
రడ్డ ———— రెడ్డిగా ఆధునిక కాలంలోనే మారింది. రట్టకుడి పదం 
“రాష్ట్రకూట” అనేది పదం నుంచి వచ్చిందని “రాష్ట్ర కూట” ఉద్యోగం 
శేరని కొందరి అభిప్రాయం. రాష్ట్రకూట పదం కన్నా రట్టకుడి పదం 
ప్రాచీనమైందని “రట్టకుడి” కి సంస్క ఎతీకరణమే రాష్ట్రకూట పదమని 
కొందరు భావిస్తున్నారు. అశోకుని శాసనంలో “రథిక* ఒక దాక్షిణాత్యజాతిగా 
"పేర్కొనబడింది. అశోకుని శాసనాల్లో రాష్ట్రక, రాట్రక, రిష్టిక, రెట్ట 
రూపాలున్నాయి. శాతవాహన శాసనాల్లో మహారథులున్నారు. ఖార వేలుని 
హాథీగుంఫ శాసనంలో రథికుల ప్రస్తావన వుంది. అనేక జాతుల 
సమ్మేళనంతో ఆంధ్రులేర్సడినారు. అనేక జాతుల్లో రట్టజాతి ఒకటని 
'రటి పదం నుంచే రడి - రెడి వచ్చిందని చెప్పాలి. వాళ్ళు 
ళు యు యె 

ముఖ్యంగా వ్యవసాయం వృత్తిగా కలవాళ్ళు అవసరమైనప్పుడు శస్ర్రాలను 
ధరించి యుద్దాలు చేసేవాళ్ళు. (క్రీశ 7వ శతాబ్దం నుంచి వాళ్ళు 
మళ్ళీ తలెత్తి రాజకీయోద్యోగులుగా సేనానులుగా వున్నారు. కాకతీయ 
స్నామాజ్య పతనానంతరం స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పరిచారు. 


రెడ్డి రాజులవంశానికి కోమటి ప్రోలయరెడ్డి మూలపురుషుడు. ప్రోలయ 
కొడుకు ప్రోలయ వేమారెడ్డి రెడ్డిరాజ్యాన్ని స్థాపించాడు. ఎర్రన తన 
హరివంశంలో “శ్రీ పార్వతీశ భక్తి వ్యాపిత గుణ ఘూడెరాయ గురుకృపా 
స్థాపిత సామ్రాజ్య సముద్దీ పిత వేమక్షీతీం ” అని అన్నాడు. విజయనగ 
రంలో హరిహర బుక్కరాయలకు [క్రియాశక్తి _ గురువుకాగా వేమారెడ్డికి 
ఘూడెరాయుడు గురువని తెలుస్తున్నది. ఇద్దరూ శెవులే. కాకతీయులకు 
సామంతుడుగా వున్న వేమారెడ్డి వాళ్ళు అంతరించింతర్వాత స్వతంత్రించి 
రాజ్యవిస్తరణ చేసాడు. మ్లేచ్చాబ్ది కుంభోద్భవుడైన వేమారెడ్డి క్రీ. శ. 


142 తేలుగు సాహిత్య చరిత్ర 


1324-25 లో అద్దంకి రాజధానిగా స్వతంత్ర రాజ్యం ఏర్పరుచుకున్నాడని 
మల్లవరం శాసనం ప్రకారం తెలుస్తున్నది. అతడు క్రీ.శ. 1358 వరకు 
పాలించాడు. విజయనగర రాజుల అధీనంలో వున్న పొకనాడును జయించి 
కొండవీడు కందుకూరు కొండపల్లి దుర్గాలను నిర్మించి బలమైన సైన్యాలను 
నిల్పాడు. ప్రోలయకు రాజ్యవిజయాల్లో రక్షణలో అతని సోదరులు అండగా 
నిల్ఫొరు. అతడు అన్న మాచారెడ్డిని చందోలు దుర్గానికి, తమ్ముడు మల్లా 
రెడ్డిని కందుకూరుకు అధిపతులుగా నియమించాడు. మల్లారెడ్డి వీరుడు. 
సర్వ సైన్యాధ్యక్ష పదవినదిప్పించాడు. సాహిత్యాభిమాని. ఎర్రన మొద్దట్ల 
మల్లారెడ్డి కే పరిచయమయ్యాడు. అతడే ఎర్రనను వేమారెడ్డి దగ్గరకు చేర్చి 
ఆస్తానకవగా చేసాడు. వేమారెడ్డితోనే ఆంధ్రదేశంలో ధర్మస్థాపన అనేది 
ఆరంభమైంది. తురుష్కుల దండయాత్రలో నష్టమైన అ(గహారాలను 
అతడు పునరుద్దరించాడు. అనేక గ్రామభూదానాలు చేసి “నిస్సీమ 
భూదాన పరశురామ” అని బిరుదాన్ని ధరించాడు. అనేక దానాలు వ్రతాలు 
చేసి, శ్రీశైల. క్షేత్రంలో పాతాళగంగకు సోపానాలు నిర్మించిన శైవాభిమాని. 
ఆహోబల క్లేతంలోను సోపానాలు నిర్మించి తన మతసహనాన్ని చాటు 
కున్నాడు. 


వేమారెడ్డి తాతపేరు కోమటి అని వుంది. ఆ తర్వాత ఆ వంశంలో 
కోమటి నామధేయులున్నారు. కోమటి అనే పేరును బట్టి వేముడనే 
కోమటిని హత్యచేసి అతని దగ్గరున్న పరుసవేదిని సంపాదించి ధనికులయ్యా 
4 ua 

రని స్థానిక చర్మిత్రల్లోకి ఎక్కింది. కాని కోమటి అన్నది “గోమరేశ్వర 
రూపాంతరమైన పేరు. ఆ వంశజులు మొదట కాకతీయులవలె జైనాన్ని 
అభిమానించి తర్వాత శెవాభిమానులై వుంటారు. అప్పుడు “భీమేశ్వరొనామ 
రూపాంతరమైన “వేమి పేరును ధరించారు. రాచకొండ రాజులు 
వెష్ణవాభిమానులు కాగా రెడ్డి రాజులు శెవాభిమానులయ్యారు. (బాహ్మణ 
భక్తితో “అనవరత పురో హితకృత . సోమపాన” “ధర్మ ప్రతిష్టాగురు”లని కీర్తిం 


ఎర్రన యుగం 143 


పబడినారు. అటువంటి ధర్మస్థాపకులైన రాజుల అండదండలో వ్యండి వరన 
అరణ్యపర్వ శేషం, హరివంశం రచించి నన్నయ ఆరంభించిన మహాభారత 
రచనా క్రతువును సుసంపన్నం చేసాడు. తిక్కన తర్వాత దాదాపు ఒక 
శతాబ్దకాలానికి నన్నయ భారత రచనను కొనసాగించే శాంతి భద్రతలు 
ధార్మికవాతావరణం ఏర్పడినాయి. ఆ వాతావరణంలో వారన మహాభా 
రత రచనను _ పూర్తిచేసి కవ్షితయంలో స్థానం సంపాదించుకున్నాడు. 
ఎర్రన రామాయణాన్ని రచించాడు. అహోబలక్షే త్రమాహాత్నా న్ని కీర్తిస్తూ 
అ ॥ నో ల ఫ్రే చ ORE) అత్తే 
నర సింహపురాణాన్ని రచించాడు. ఆ కాలం నుంచే అహోబలన్నేతం ఒక 
వైష్ణవ క్షేత్రంగా అభివృద్ధి చెందింది. అహోబలమరం వెలిసింది. అక్కడి 
ఆచార్యులు ఆంధ్రదేశంలో వైష్షవాన్ని వ్యా పింపజేసారు. అది బలమైన 
వైష్ణవ కేంద్రంగా మారింది. తర్వాత సింగన అనంతామాత్యుని వంటి 
రాం 

కవులు తమ కావ్యాలను అహోబల నరసింహరస్యామి కంకితమిచ్చారు. 
రాజమహేంద్రవరంలో చాళుక్య రాజు రాజరాజనరేంద్రుని ప్రోత్సాహంతో 
ఆరంభమైన ఆంధ్రమహాభ్ధారళ్ల,_రచన _ నెల్లుర్లూలో.. తిక్కన, అద్దంకిలో 
్మరనలత్రో దాదాపు. .300,. సంవళ్ల్ళర్లాలక్లు, .. పరిసమాప్త మైంది. మహాభా 
రతొన్ని ఖిలపర్వమైన హరివంశంతో పరిసమాప్తి చేయడానికి అద్దంకిలో 
ప్రయత్నాలు. జరుగుతున్న కాలంలోనే విజయనగరరాజుల ఆస్థానంలో 
నాచన సోమన “తిక్కన సోమయాజి ప్రణీతంబైన (శ్రీ మహాభారత 
కథానంతరంబున.........ప్రణీతంబైన యుత్తర హరివంశము అని ఆశ్వాసాంత 
గద్యంలో చేర్చి చెప్పిందాన్ని బట్టి మహాభారత పరిసమాస్తికి పూనుకున్నాడని 
తెలుస్తున్నది. ఈ విధంగా ప్రభువుల ధార్మికాభిమానం దేశ శాంతిభద 
తలతో ముడివడి తెలుగు సాహిత్యం వికసించింది. మొదటిసారిగా ఈ 
యుగంలోనే రాజులు చక్రవర్తులు ఆస్థానంలో తెలుగు కవుల నాదరించి 
రచనలకు ప్రోత్సహాన్నిచ్చారు. తెలుగుకు సంస్క ఎతంతో సమానంగా గౌరవం 
అభించింది. 


144 తెలుగు సాహిత్య చరిత్ర 


[ప్రోలయ వేమారెడ్డి తర్వాత రెడ్డిరాజ్యాన్ని అతని తమ్ముడు. అనపో 
తారెడ్డి (క్రీశ. 1353- 64) కొడుకు అనవేమారెడ్డి (క్రీశ 1364-86) 
పొలం వారు. అనపోతారెడ్డి రాజధానిని అద్దంకి. నుంచి కొండవీటికి 
మార్చాడు. అతని కాలంలో మోటుపల్లి నుంచి ఎగుమతి దిగుమతి వ్యాపారా 
నికి ప్రోత్సాహమియ్యబడింది. అనవేమారెడ్డి వీరుడు. వేంగిని జయించాడు. 
ప్రోలయ వేమన వలెనే వాళ్ళిద్దరు వైదిక ధర్మాభిమానులు. శివభక్తి 
తత్సరులు. దానవతాలు నిర్వహించారు. అనవేమన తర్యాత అతని 
కొడుకు కుమారగిరి శ్రీశ 1386-1402 మధ్య పాలించాడు. అతని 
కాలంలో మాచారెడ్డి పౌత్రుడు పెద్ద కోమటి వేమారెడ్డి రాజ్యాక్రమణ 
చేయడానికి ప్రయత్నించాడు. ఆ తరుణంలో కుమారగిరికి అతని బావ 
మరిది వీరుడైన కాటయవేముడు శ్రీకృష్ణుడు ధర్మరాజునాదుకున్నట్లు 
ఆదుకున్నాడు. పెదకోమటి, విజనయగర రాజుల దండయాత్రలతో దేశంలో 
అశాంతి ఏర్పడింది. కళింగ యుద్దంలో కుమారగిరికి అల్జాడరెడ్డి అతని 
కొడుకులు చేమ వీరభద్ర దొడ్డా రెడ్డు చాల పరాక్రమం చూపి 
తోడ్పడినారు. కుమారగిరి కొడుకు అనపోతా రెడ్డి మరణంతో అతడు 
విశాదగ్రస్తుడైనాడు. రాజ్య రక్షణార్థమై కుమారగిరి రాజమ హెంద్రవర రాజ్యా 
నికి కాటయవేముని అధిపతిగా చేసాడు. కుమారగిరి మరణం తర్వాత 
కాటయవేముని రాజ్యం అతని కూతురు అనితల్లికి సంక్రమించింది. ఆమె 
భర్త అల్లాడరెడ్డి కొడుకు వీరభద్రారెడ్డి రాజమహేంద్రవరానికి రాజైనాడు. 
అతనికి సహాయుడుగా వుండి అతని అన్న వేమారెడ్డి పరిపాలించాడు. 
' కొండవీటి రాజ్యానికి పెదకోమటివేమారెడ్డి రాజయి క్రీ.శ 1402-20 మధ్య 
పాలించాడు. విజయనగర బహమనీ రాజమహేంద్రవరం నుంచి జరిగే 
దండయాత్రలతో "పెదకోమటి పాలన అశాంతిగానే సాగింది. రాచకొండ 
సర్వజ్ఞ సింగభూపాలునితోజరిగిన యుద్దంలో (క్రీశ 1420) "పెదకోమటి 
వేమారెడ్డి మరణించాడు.అతని తర్వాత అతని కొడుకు రాచవేమన క్రీ.శ 
1420-24 మధ్య పాలించాడు. అంతటితో కొండవీటి రాజ్యమస్తమించింది. 


ఎర్రన యుగం నై 145 


వ 
ఆ తర్వాత రాజను హేంద్రవరంలో వేమారెడ్డి వీరభదా రెడ్డిల పొలన కొంత 
కాలం సొగింది. (కీ.శ 1446లో విజయనగర కళింగుల దండ య్మాత్రలతో 
రెడి .రాజ్యం అతరించింది. ప్రోలయ వేమారెడి సోదరుడు మలారెడి 
ళ్‌ హహ యా 
వంశజులు కందుకూరు రాజధానిగా (క్రీశ 1324 నుంచి ఒక శతాబ 
(sm 
కాలం పాలించారు. మల్లారెడ్డి పౌత్రుడు శ్రీగిరి సమర్తవంతుడైన రాజు 
mn కా (అ ర 
సంగీత సా హిత్యవిశారదుడు. కళాపోషకుడు. చివరకు విజయనగర రాజుల 
దాడులను వాళ్ళు కూడా తట్టుకోలేక పోయారు. 


ఈ యుగంలో రాచకొండ కొండవీటి విజయనగరరాజులు హిందూ 
ధర్మాబిమానంతో మతసహనంతో ధర్మరక్షణ దృష్టితో పాలించారు. తురు 
ష్కుల దండ యాత్రలతో క్షతి పొందిన హిందూధర్మం ఉద్దరణ ఈ 
కాలంలో జరిగింది. నాలుగు వేదాలకు సాయణాచార్యులు భాష్యం రచిం 
చాడు. బుక్కరాయల మంతి మాధవాచార్యుల తమ్ముడు సాయణుడు. 
విద్యారణ్యులు మాధవాచార్యులు ఒక్కరే అని ఒక వాదం. కర్మ మీమాంసా 
మార్గాన్ని (పబోధిస్తు సాయణుడు వేదభాష్యాలు రచించాడు. అంతే 
గాక అతడు “యజ్ఞ తంత్ర సుదానిధి, జైమినీయ న్యాయమాలావిస్తరమనే 
(గ్రంథాలు రచించాడు. యజ్ఞ (ప్రాధాన్యాన్ని బోధించే మీమాంసామార్గంలో 
సాయణుడు వేదాలకు భాష్యం వ్రాసినా ఆ కాలంలో శంకరాచార్యుల 
అదెఇతం ఉత్తరమీమాంసామార్గమే వ్యాప్తిలోకి వచ్చి బ్రాహ్మణుల్లో స్మార్త 
శాఖ ఒకటి ఏర్పడింది. సాయణుని వేదభాష్యాలతో హిందువులకు మతం 
మీద విశ్వాసం ఏర్పడి ముస్లింలను నెదుర్కునే ఆత్మశక్తిని ప్రసాదించిందని 
చెప్పవచ్చును. ఉత్తర భారతంలో ఆ కాలంలో కృష్ణరామభక్తి ఉద్యమాలు 
వ్యాపించి హిందూధర్మోద్దరణను చేసాయి. దక్షిణ దేశంలో అంతకుముం 
దున్న మతకలహాలు మతహింసలు సమసిపోయి కొంత మతసహనం 
ఏర్పడింది. అందుకే శంభుదాసు అని పేరు ధరించి శివాభిమాని అయిన 
షరన ప్రహ్లాద చరిత్రను వైష్ణవభక్తిని చాకే కావ్యం రచించాడు. 


3 
146 తెలుగు సాహిత్య చరిత్ర 


రాచకొండ కొండవీటి విజయనగర రాజులు పరస్సరం కలహించు' 
కుంటు బహమనీ కళింగుల చండయాత్రలను ఎదుర్కుంటు యుద్దాలతో 
రాజకీయాలతో తీరుబడి లేకున్నా సాహిత్యాన్ని కళలను అభిమానించారు. 
అగహారాది దానాలతో బ్రాహ్మణులను ఆదరించారు. ఆ రాజులు 
తెలుగును లభిమానించినా వాళ్ళు చాలా శాసనాలు సంస్క తంలో కూడా 
వేయించారు.సంస్క లతే సా హిత్యాన్ని అభిమానించారు. స్వయంగా కవి 
పండితులై సంస్కృత రచనలే చేసారు. అంటే తెలుగు భాషాసా హిత్యాలు 
రాజ గౌరవాన్ని పొందినా ఇంకా సంస్కృతం మీద అభిమానం చావలేదని 
తెలుస్తున్నది. ఉత్తర భారతంలో భక్తి ఉద్యమాలతో ప్రజల వాడుక భాషలు 
సొ హిత్యభాషలుగా స్వీకరింపబడినాయి. సంస్కృ తానికి అభిమానం 
లేకుండా పోయింది. ఆ తరుణంలో క్రీ.శ 14 వ శతాబ్దంలో సంస్క తం 
దక్షిణ దేశంలో విశేషాదరణ పొందింది. కాకతీయుల కాలంలో లాగానే 
ఈ కాలంలో సంస్క బీ కావ్యనాటకాదులు, భాష్యాలు, వ్యాఖ్యానాలు, 
అంకారశాస్త్రాలు సంగీతాది శాస్త్రాలు వాలా వ్రాయబడినాయి. ప్రోలయ 
వేమారెడ్డి ఆస్థానంలో మహాదేవుడనే సంస్కృత పండతుడు విద్యాధికారిగా 
వున్నాడు. అనపోతారెడ్డి అనవేమారెడ్డి కాలంలో బాలసరస్వతి త్రిలోచనా 
చార్యులనే సంస్క ఎలో పండితులున్నారు. కునూరగిరి సంస్క తంలో 
వసంత రాజీయమనే నాట్యశాషస్త్రాన్ని వ్రాసాడు. కాటయ వేమారెడ్డి 
కాళిదాసు నాటకృత్రయానికి కుమారగిరి రాజీయమనే మేరుతో వ్యాపనం 
(వ్రాసాడు. అవి మ్ముదితమై ఇప్పుడు లభిస్తున్నాయి.” డుదకోమటి వేమారెడ్డి 
సంస్క ఎతంలో సంగీత చింతామణి నె సాహిత్య చింతామణి వ్రాసాడు] సప్తశ 
తిసారటీక, అమరుక కావ్యానికి వ్యాఖ్యానం రచించాడు. అతని ఆస్థానంలో 
చామన భట్టబాణుడనే ప్రసిద్ధ కవి సంస్కృ ఎతంలో ఉషాపరిణయం 
పార్వతీపరిణయం నాటకాలు నలాభ్యుదయం హంస సందేశం వేమభూపా 
లచరిత్రాడి కావ్యాలు వ్రాసాడు. (కందుకూరు రాజు శివలింగా రెడ్డి గిరీశ 


ఎర్రన యుగం ji 


శృతి సూక్తమాలకు వ్యాఖ్యానం వ్రాసాడు. రాచకొండ రాజుల్లో అనపోతానా 
యుడు సంస్క తంలో “వుదన విలాసభాణం” (వాసాడు, ప్రసిద్ధ సంస్కృ త 
నాగనాథుడితని ఆస్థానంలో వున్నాడు. రెండవ సింగభూపాలుడు “రస్తార్హ 
వసుధాకరం” అనే re (గ్రంథాన్ని “రళ్నపాంచాలిక” అనే నాటకాన్ని 
రచించాడు. అతని ఆస్థానంలో విశ్వేశ్వురుడనే ప్ర ప్రసిద్ద ఆలంకారికుడున్నాడు. 
అప్పుయార్యుడు అమరకోశానికి వ్యాఖ్య వానాడు. న కొడుకు 
మాదానీడు రామాయణానికి “రాఘవీయ” మనే వ్యాఖ్యానం (వ్రాసాడు. 
సంస్క ఎతమే రాజుల చేత అభిమానింపబడినా ఈ కాలంలో తెలుగుభాష 
శైలి ఒక స్టిరరూపాన్ని ధరించాయి. ఈ యుగంలో రామాయణ మహాభార 
తాల రచనలు సుసంపన్నమయ్యాయి. పురాణాల కథాకథనశైలి స్థానంలో 
వక్రోక్తితో కూడిన శెలి తెలుగులో రూపొందింది. ప్రబంధ పరమేశ్వరుడైన 
ష్మరన, నవీన గుణసనాథుడైన సోమన ఈ యుగంలో ప్రముఖమైన కవులుగా 
వెలసి సాహిత్యసృష్టి చేసారు. ఎర్రన నరసింహపురాణంలో సోమన ఉత్తర 
హరివంశంలో భావవ(కోక్తులతో కూడిన శైలిలో రీతి సౌందర్యం ప్రకటమైంది. 
సోమనలో కథాకథనం కన్నా రీతిపాధాన్యం బాగా కన్పించింది. అంతేగాక 
ఆద్యంతం ఒకే వస్తుసూ(తత్రంలో బంధింపబడిన (ప్రబంధ కొవ్యాలను ఎర్రన 
సోమనలు రచించి తెలుగులో కావ్య (ప్రక్రియకు నాందిని పలికారు. 


తిక్కన తర్వాత వంద సంవత్సరాల కాలంలో చెప్పుకోదగ్గ కావ్యాలు రాలే 
దంట విజాతీయుల దాడులు ఆక్రమణలు, ఆంధ్ర నాయకులు స్వాతంత్ర్య 
పోరాటాల్లో మునిగి వుండటమే కారణమని చెప్పాలి. ఆంధ్రనాయకులు 
రాజ్యస్టాపనలు వ. స్టిరపడి ప్రశాంతకొలం నెలకొన్న తర్వాత ఇటు రెడ్డ 
రాజుల ఆస్థానంలో తు విజయనగర ఆస్థానంలోనూ మహాభారతాం గ్రీక 
రణ పూర్తిచేసే ప్రయత్నాలు జరిగాయి. తెలుగు సాహిత్యం మూడు పూలు 
ఆరుకాయలుగా కొత్త ప్రక్రియలతో ముందుకు సాగింది. 


148 తెలుగు సాహిత్య చరిత్ర 


ఎర్రన 


ఎర్రన (క్రీ.శ 1280-1364) గుడ్లూరు నివాసి. శివభక్తుడు కావటంచేత 
శంభుదాసు శివదాసు అనే బిరుదాలను ధరించాడు. ప్రోలయ వేమారెడ్డి 
(క్రీ.శ 1325-1353) తమ్ముడు మల్లారెడ్డి ఎ్యర్రనను తన అన్నగారికి 
పరిచయం చేసాడు. ఎర్రన మొదట రామాయణాన్ని వ్రాసి (ప్రోలయ 
వేమా రెడ్డికి అంకితంగా ఇచ్చాడు. కృతిభర్త కోరికననుసరించి ఎర్రన ఆ 
తర్వాత “హరివంశాన్ని (వ్రాసాడు. ఎర్రన వంశీయుడైన చదలవాడ మల్లన తన 
విప్రనారాయణ చరిత్రలో ఎర్రనను “వల్మీ కభవు వచోవైఖరి రామాయణంబు 
నాంధ్రప్రబంధంబు న అన్నదాన్నిబట్టి ఎర్రన వాల్మీకి రామాయణాన్ని 
అనువాదం చేసినట్లు తెలుస్తున్నది. కాని అది ఇప్పుడు అలభ్యం. 


ఎర్రన హరివంశాన్ని అనువాదం చేస్తూ మూలంలోని ప్ర 
ద్యుమ్నోపాఖ్యానాన్ని హింసడిభకోపాఖ్యానాన్ని అనువదించలేదు. ఎర్రన 
అనుసరించిన సంస్క లజ హరివంశంలో ఆ కథలున్నవో లేవో చెప్పలేము. 
ఎర్రన హరివంశంలో “నన్నయభట్ట తిక్కన కవినాథులు చూపిన త్రోవ పావనం 
బెన్న” అని ప్రస్తుతించాడు. నన్నయ తిక్కనల నుహాభారతాంధ్రికరణం 
పూర్తికావాలంకే హరివంశం కూడా అనువదింపబడాలి. మహాభారతానికి 
హరివంశం ఖలపర్వం లేదా అనుబంధపర్వం అ అని అంటారు. మహాభారతంలో 
నాయకుడైన శ్రీకృష్ణుని పూర్వచరిత్ర దానిలో లేదు. కృష్ణుడు మహాభారతం 
కథ మధ్యలో ప్రవేశిస్తాడు. ఆ లోటును తీర్చడానికి వ్యాసుడు హరివంశాన్ని 
వ్రాసాడని అంటారు.. అట్టా హరివంశపురాణం అనువదింపబడ్తే నే మహా 
భారతాంధ్రీకరణం పూర్తి అవుతుందన్న ఉద్దేశంతో ప్రోలయ వేమారెడ్డి 
(గ్రేరణతో ఎర్రన _హరివంశాన్ని రచించి వుంటాడు. ఎర్రన హరివంశం 
అనువాదమైనా ఎన్నో స్వతంత్రవర్షనలతో సాగింది. శ్రీకృష్ణుని బాల్య క్రీడలు, 


ఎర్రన యుగం 149 


గోపకులు (వేపల్లెను విడిచిపెట్టి బృందావనానికి పోయే ఘట్టం మొ.వాటిని 
ఎర్రన సహజమధురంగా ఆంధ్రుల జానపదజీవితం ప్రతిబింబించేటట్లుగా 
వ్రాసాడు. ఎర్రన శ్ర్రీకృష్ణబాల్యక్రీడాది వర్ణనలను తర్వాత పోతన అనుక 
రించాడు. 


"ఎర్రన హరివంశం తర్వాత అరణ్యపర్వ శేషాన్ని రచించాడు. నన్నయ 
అరణ్యపర్వం నొల్లవ ఆశ్యాసంలోని ' “శారతరాత్రులుజ్ఞ సల అనే 142 వ 
పద్యం వరకు వ్రాయగా ఎర్రన “స్సురదరుణాంశు” అనే పద్యం నుంచి 
ఆరంభించి అరణ్యపర్వాన్ని పూరించాడు. కన్ని తాళషత్రప్రతుల్లొ అరణ్య 
పర్వం నాల్గవ ఆశ్యాసం 142 పద్యం తర్వాత “ఇక్కడి నుంచి ఎర్హాపెగడ 
కవిత్వము” అని వుంది. కొన్ని (ప్రతుల్లో లేదు. తిక్కన విరాటపర్వం నుంచి 
అనువాదం చేస్తూ “మూడుకృతు లాంధ్రకవిత్వవిశారదుండు విద్యాదయి 
తుండొనర్చె మహితాత్యుడు నన్నయభట్టు దక్షతన్‌ ” అని అన్నాడు. అంతె 
నన్నయ మూడు పర్వాలను పూర్తిగా వ్రానొడని తిక్కన మాటలను బట్టి 
తెలుస్తున్నది. కాబట్టి నన్నయ మూడుపర్యాలు పూర్తిగా వాసాడని తిక్కన 
నాటికి అవి వున్నాయి కొని తర్వాత శిథిలమైన కొన్ని భాగాలను మాత్రమే 
ఎర్రన పూరించాడని కొందరు విమర్శకులు భావిస్తున్నారు. తిక్కన కాలం 
వరకున్న మూడు పర్వాలు తరువాతనే అన్ని ప్రతుల్లో సమానంగా శిథిలం 
కావడం అందులో అరణ్యభాగంలోనే కావడం అసహజంగా వుంటుంది. 
కాబట్ట నన్నయ రెండున్నర పర్వాలు వ్రాయగా మిగతాభాగాన్ని ఎర్రన 
పూరించాడనడమే సహజంగా వుంటుంది. అట్టా అయితే తిక్కన దాన్ని 
ఎందుకు పూరించలేదని అనుమానం వస్తుంది. ఒక పర్వం మధ్యలో 
ఆరంభించడం అశుభం అనుకునో లేదా తన. మహాభారతాన్ని భగవంతునికి 
అంకితంగా ఇస్తున్నాడు కాబట్టి మధ్యలో ఆగినచోటునుంచి ఆరంభించడం 
ఇష్టం లేకనో నిండుగా నాల్గవ పర్వం నుంచి తిక్కన (వొసివుంటాడు. ఇక 
నన్నయ మూడు పర్వాలను (వాసాడని తిక్కన చెప్పాడుగదా అంటె - 
అక్షరాలా మూడే అని మనం తీసుకోకూడదు. 


150 తెలుగు సా హిత్య చరి త్ర 


అరణ్య పర్వశేషాన్ని అనువదిస్తూ ఎర్రన ఆ పర్వంలో తన పేరు 
చెప్పుకోలేదు. నన్నయ పేరు మీదనే రచించాడు. కాని ఎర్రన అర 
ణ్యపర్వ శేషాన్ని వాసాడని లోకంలో వ్యాప్తిలో వుంది. కేవలం ఖిలపర్వం 
హారివంశం (వాయడం వల్లనే కాక అరణ్యపర్వ శేషాన్ని (వాయడం వల్లనే 
ఎరనకు కవిత్రయంలో స్థానం లభించివుంటుంది. ఒకవేళ హరివంశం 
రచించడం వల్ల ఆ స్థానం లభించిందం లు “తిక్కన సోమయాజి ప్రణీతంబైన 
మహాభారత య సోమనాథ ప్రణీతంబైన యుత్తర 


లభించాలి కాని లభించలేదు. ఎర్రన వ్రాసిన భాగాలు నన్నయ వ్రాసిన 
భాగాలకన్నా కవిత్వంలో భిన్నంగా వున్నాయి. నన్నయ భారతంలోని 
మధ్యాక్కరల్లో ఐళవ bas సా యతివేస్తాడ్లు. ష్మరన నాల్గవ గణాధ్య 
క్షరంతో యతి వేసాడు. నన్నయ తర్వాత కవులు ఆ విధంగానే వేసారు. 
పోరన అనువదించిన ఉపాఖ్యానాలు నన్నయ లాగా కుదించి కాక విస్తరించి 
వున్నాయి. నన్నయది కథనాత్మక శే శెలి కాగా ఎ|రనిది నా చ 
ఎర్రన నన్నయ “పేరుతోనే రచన సాగించినా అతని ప లు అతన్ని 
పట్టి ఇస్తున్నాయి. లోకంలో (ప్రచారంలో వున్న ఎర్రన కర్తృత్వం దాంతో 
బలపడ్డున్నది. అంతేగాక జక్కన తన విక్రమార్క చరిత్రలో ఎర్రనను 
“ప్రబంధ పరమేశ్వరుడై విరచించె శబ్దవైచిత్రి అరణ్యపర్వమున శేషము...” 
అని అన్నాడు. చదలవాడ మల్లన “ప్రతిభతో నారణ్యపర్వశేషము జెప్పె 
కవులకు చెవుల పండువులుగౌగ....” అని అన్నాడు. అంతేగాక ఎర్రన 
తన చివరి రచన నృసింహపురాణం పీఠికలో “ప్రబంధ పరమేశుడనంగ 
నరణ్యపర్వ శేషోన్నయ మంధ్రభాష సుజనోత్సవ మొప్పగ నిర్వ హించితా, 
నన్నయభట్ట తిక్కన కవినాథుల కెక్కిన భక్తి పెంపునన్‌” అని తన తాత 
గారు చెప్పినట్టుగా చెప్పుకున్నాడు. వీటన్నిటిచేత ఎర్రన అరణ్యపర్వ శేషాన్ని 
రచించాడని నిశ్చయంగా తెలుస్తున్నది. 


వరన యుగం 151 


ఎర్రన అరణ్యపర్వ శేషాన్ని అనువదిస్తూ నన్నయ శైలిని అనుకరించాడు. 
చివరకు నన్నయ లాగానే రాజరాజనరేంద్రుని సంబోధిస్తూ వాసాడు. 
నన్నయ మధ్యాక్కరలను ఎక్కువగా వాడాడు. తర్వాత కవులు వాడలేదు. 
అయినా ఎర్రన నన్నయ లాగానే వ్రాయాలని మధ్యాక్కరలను కూడా 
ప్రయోగించాడు. ఎర్రన అరణ్యపర్వ శేషాన్ని నన్నయ కవిత్వంలాగా ఆరం. 
భించి క్రమంగా తిక్కన ననుకరిస్తు పూరించాడు. మహాభారతాన్ని ఏకబిగిని 
చదివేవారికి అది అతుకులబొంతగా కాక ఏకకవికృతంగా గోచరిస్తుంది. 
అందుకే రాధామాధవకవి ఇట్లన్నాడు. “భారత _ కావ్యహారమొక భాగము 
నన్నయభట్టొనర్చె ము,క్తా రమణీయ వాక్యముల తక్కిన భాగము సోమ 
యాజి సొం, పారనొనర్సె, రెంటి కలయన్‌ శివదాసుడు మధ్యనాయక శ్రీ 
రచియించె శారద ధరింపగ కవిత్రయకీర్తిమించగన్‌”. 


ఎర్రన నృసింహపురాణానికి, “లక్షీ , నరసింహావతారము” అని పేరు 
పట్టాడు. కాని నృ సింహపురాణమనే పేరే వాడుకలో వుంది. ఆంధ్ర 
దేశంలో అహోబల్షేత్రంలో లక్ష శ్రనర సింహుడు వెలిసాడు. ఎర్రన కావ్యం 
చివర ఆ క్తేత మాహాత్మ్యాన్ని కొంత చెప్పాడు. బ్రహ్మాండ పురా 
ణంలోని నరసింహావతారకథననుసరించి ఎర్రన ఈ కావ్యేతివృత్తాన్ని 
కూర్చాడు. ఎర్రన స్వప్నంలో కన్పించిన తన తాతగారి కోరిక ననుసరించి 
అహోబల నరసింహస్వామికి అంకితమిచ్చాడు. ఎర్రన సహజంగా నిగర్వి, . 
మృదుస్వభావుడు. నృసింహపురాణ రచనాకాలం నాటికతడు ఇంకా 
వినయసంపన్నుడయ్యాడు. దైవాంకితంగా వ్రాసిన ష్మరన నృసిం 
అతడు వార్హక్యంలో రచించిన చివరి రచన అని చెప్పువచ్చును. 


A 


హపురాణం 


నృసింహపురాణ రచనాకాలంనాటికి వర్రనకు ప్రబంధ పరమేశ్వరుడనే 
బిరుదముంది. ఆ కావ్యపీరికలో అతని తొత అతన్ని *...ప్రబంధ రచనా 
(ప్రావీణ్యం నీకు సహజపరిణత సిద్దంబై చెలసినయది....”అని అంటాడు. శబ్దవై 


య తెలుగు సాహిత్య చరిత్ర 


చిత్రితో అరణ్యపర్వ శేషాన్ని వ్రాయడం వల్ల ఎర్రనకు ప్రబంధపరమేశ్వరుడనే 
బిరుడం వచ్చిందని కొందరి అభిప్రాయం. నన్నయ తిక్కనల కవిత్వానికి 
ఎర్రన "పేతువుగా నిలిచాడు. ఆ ఇద్దరి కవిత్వాలను కలిపి బంధించాడు. 
కాబట్టి _ ఎర్రనకు ప్రబంధపరమేశ్వరుడనే బిరుదం వచ్చిందని కొందరి 
అభిప్రాయం. అతని రామాయణంలో కావ్యశైలి ఎట్టా వుందో చెప్పలేము. 
కాని నృసింహపురాణంలో ఎర్రన చక్కని కావ్యశైలిని ప్రయోగించాడు. 
పురాణంలోని ఒక్క _ ప్రహ్లాదకథను. తీసుకొని కావ్యం మొదటి నుంచి 
చివరికి వరకు ఆ కథనే నడుపుతూ వస్తె స్ప్యైక్యతను సాధించాడు. కావ్యానికి 
పురాణమని సేరున్నా అది పురాణం కాదు. తర్వాత శ్రీనాథ పినవీరన 
పెద్దనాది కవుల కావ్య (పబంధాల్లో వలెనే: ఒక్క కథను తీసుకొని విస్తరిం 
పజేసి రచించాడు. సందర్భానుకూలంగా. వ్యర్ణనలను చేర్చాడు. రసపోషణ 
ప్రస్ఫుటంగా వుంది. కవిత్వం (ప్రొఢంగా అలంకార శోభతో కూడి వుంది. 
ప్రబంధపరమేశ్వరుని సూక్తి వైచిత్రిని శ్రీనాథుడు ప్రశంసించాడు. సూక్తి 
అంచె చమత్కారయుక్త మైన రమణీయమైన కవితాజిక్తి అని అర్ధం. సూక్తినే 
భామహుడనే ఆలంకారికుడు వక్రోక్తి అన్నాడు. రసానుకూలమైన పదప్ర 
యోగం రమణీయమైన పదాలకూర్పు అర్దవైచిత్రి అన్హ్మీ సూక్తిలోని భాగాలే. 
అటువంటి సూక్తి వైచిత్రికి ఎర్రన ప్రసిద్దుడైనాడు. ఎర్రనలోని వస్తువు 
రచనాశైలికి సంబంధించిన నూతనాంశాలే శ్ర్రీనాథయుగంలో కావ్యరీతి 
వికాసానికి దోహదం చేసాయి. 


నాచన సమన 
ష్నరనకు సమకాలికుడు సోమన్నఎర్రన వలెనే సోమన హూరివంశాన్ని 


అనువదించాడు. ఎర్రన కావ్యానికి హరివంశం . అని పేరుండగా సోమన 
కావ్యానికి. ఉత్తరహరివంశం అని పేరు. ఎర్రన పూర్వ ఉత్తర భాగాలతో 


ఎర్రన యుగం 153 


హరివంశాన్ని వ్రాయగా సోమన కేవలం ఉత్తర హరివంశాన్ని అనువాదం 
చేసాడు. కాని కొందరు విమర్శకులు నాచన సోమన మొత్తం హరివంశం 
వ్రాసాడని కాని ఇప్పుడు కేవలం ఉత్తర హరివంశం దొరుకుతున్నదని 
అభిప్రాయపడ్డున్నారు. ఉత్తర హరివంశంలో పీఠిక లేదంకు అది పూర్వ 
హరివంశంతోపాటు నశించిందని అంటున్నారు. కొని కొందరు విమర్శకులు 
సోమన ఉత్తర హరివంశాన్నే వ్రాసాడంటున్నారు. తిక్కన భారతానికి 
పూరకంగా సోమన వ్రాసాడు. కాబట్టి పీఠిక వ్రాయలేదని ఒకవేళ సోమన 
రెండు భాగాలు వ్రాసి వుంటే పూర్వభాగం ఉత్తరభాగాలని అనేవాడుకాని 
ఉత్తరహరివంశం అని కాదని అంటున్నారు. సోమన ఉద్దేశం పూర్తిగా 
హరివంశం వ్రాయడం కాక కొన్ని రససమంచిత కథలను తీసుకొని వ్రాయ 
డమే అని వారి అభిప్రాయం. ఉత్తర భాగంలోని హంసడిభకోపాఖ్యానం, 
నరకాసురవధ, బాణాసుర కథలను తీసుకొని సోమన ఉత్తర హరివంశాన్ని 
రచించాడు. 


షర్రన రెడ్డిరాజుల ఆస్థానంలో వుండగా సోమన విజయనగరరాజు 
బుక్క దేవరాయల (క్రీ.శ. 1356-1377) ఆస్థానంలో వున్నాడు. ఆ రాజు 
అతనికి పెంచుకులదిన్నె అనే. అగ్రహారాన్ని 'దానంచేస్తూ వేసిన శాసనం 
ఒకటి దొరికింది. ఆ శాసనకాలం క్రీశ 1344 ఆని - దాన్ని బట్ట సోమన 
క్రీశ. 1340 ప్రాంతంలో హరివంశం వ్రాసాడని అప్పుడు సోమన ఉత్తర 
హరివంశం ఎర్రన హరివంశం కన్నా పదేండ్లు తర్వాత వ్రాయబడిందని 
పండితుల అభిప్రాయం, కాని ఎర్రన హరివంశాన్ని గురించి సోమనకు 
తెలుసోలేదో చెప్పలేము. 


aa సోమయాజి ప్రణీతంబైన శ్రీ మహాభారత కథానంతరం 
బున.......నాచన సోమనాథ (పణీతంబైన యుత్తర హరివంశం......” అని 
సోమన అశ్వాసాంతగద్యలో చెప్పుకోడం చేత మహాభారతాం ధ్రీకరణాన్ని 


154 తెలుగు సాహిత్య చరిత్ర 


భిలపర్వమైన హరివంశ రచనతో పూర్తి చేయాలన్న ఉద్దేశం ఎర్రనకున్న ప్లే 
సోమనకున్నదని తెలుస్తున్నది. అసలు సోమన తన కావ్యానికి అవతారిక 
(వ్రాయక పోవడం “ఉత్తర” అని "పేరు పెట్టడం ఆ ఉద్దేశంతోనే కావచ్చును. 
“ఉత్తర” - అంట తర్వాత భాగమైన హరివంశం - అని అతని ఉద్దేశం 
కావచ్చును. రామాయణానికి ఉత్తర రామాయణం లాగా. తిక్కన లాగానే 
సోమన తన కావ్యాన్ని హరిహరనాథ దేవునికి అంకితంగా ఇచ్చాడు. 


నాచన సోమన తనకు “సకల భాషాభూషణ, .. సాహిత్య రసపోషణ, 
సంవిధాన చక్రవర్తి, నవీన గుణసనాథ” అని విశేషణాలు వేసుకున్నాడు. 
సోమన సంస్కృత హరివంశం నుంచి కొన్ని రసానుకూలమైన కథలను 
తీసుకొని అనువదించాడు. అందుకే అతనికి సాహిత్య రసపోషణ విశేషణం 
సరిపోయింది. కథా సంవిధానాలను చక్కగా కూర్చాడు కాబట్టి సంవిధాన 
చక్రవర్తి అయినాడు. కథాకథనం పొత్రచిత్రణ పాత్రోచిత సంభాషణలు 
అలంకారాల శోభ ఇవి సోమనలోని నవీనగుణాలని సాహిత్య విమర్శకుల 
అభిప్రాయం. నాచన సోమన తిక్కనతో సొటిరాగల కవి అని కొందరు 
విమర్శకుల అభిప్రాయం. తిక్కన పాత్ర చిత్రణ సంభాషణాశైలి సోమనలో 
కొంతవరకు కన్పించినా సోమన తిక్కనంత ప్రతిభాశాలి కవి అని చెప్పడం 
సాహసమే అవుతుంది. సోమన దేశిపదాలను సామెతలను చాలా ప్రయో 
గించాడు. సోమన వాడినన్ని సామెతలను తెలుగులో మరేకవి వాడలేదు. 
సోమన ప్రయోగించిన ఆప్ర సిద్ధ సంస్కృతపదాలు తెలుగు మాండలికస 
దాలు కొన్ని అర్హంకాక అతన కవిత్వాన్ని జటిలం చేస్తున్నాయి. సోమన 
ప్రయోగించిన ఉపమా అర్భాంతరన్యాసాలంకారాలు బాగున్నాయి. మొత్తం 
మీద సోమన శైలి ప్రౌఢంగ్లా వుంది. ఉక్తి వైచితులతో రసవంతంగా 
సొగింది. తర్వాత శ్రీనాథ యుగలలోని ప్రబంధయుగంలోని కవులకు అతని 
ప్రౌఢ శైలి కథాకథన వైఖరి ఆదర్శంగా నిలిచాయి. 


ఎర్రన యుగం 155 


విన్నకోట సరన 
డా 


ఈ కవి క్రీ.శ. 14వ శతాబ్దం ప్రారంభంలో వున్నాడు. కావ్యాలంకార 
చూడామణి అవే అలంకార శాస్త్ర గంథాన్ని (వాసొదు. అది చాల చిన్న 
గంథం. కాని తెలుగులో మొదటి అలంకార శాస్త గంథం. సంస్త త 
స్య (ఈ గొల 
ఆలంకారికులు అలంకార రసాడులను గురించి చెప్పిన వాటినే అతడు 
దీనిలో సంగ్రహంగా చెప్పాడు. స్వతంత్ర ఆలోచనలేమి లేవు. దీనిలో 
అలంకారశాస్త్ర సంబంధి విషయాలేకాక వ్యాకరణాంశాలు కూడా వున్నాయి. 
దీనిలో కవి ఉదాహరణ పద్యాలను కృతిభర్త విశ్వేశ్వరున్ని వర్ణిస్తూ చెప్తూ 
స్వతంత్రంగా వ్రాసాడు. అల్లాడ రెడ్డికి పూర్వం చాళుక్య విశ్వేశ్వరుడు 
పంచధారలను పాలించాడు. రాజమహేంద్రవరంలోని అల్లాడ రెడ్డి కొడుకు 
దొడ్డారెడ్డికి ఈ కవి శివలీలావిలాసం రచించి అంకితంగా ఇచ్చాడు. 


7. తునాథ యుగం 


పెదకోమటి వేమారెడ్డి (క్రీశ 1402-1420 మధ్య కొండవీడును 
పొలించాడు. అతడూ (ప్రోలయ వేమారెడ్డి అన్న మాచారెడ్డి మనవడు. అన 
వేముని తర్వాత కుమారగిరి రాజయినప్పడు పెదకోమటి వేమారెడ్డి అతన్ని 
ఎదిరించాడు. వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఒడంబడిక (ప్రకారం కుమారిగిరి 
తర్వాతనే అతడు కొండవీడుకు శ్రీశ. 1402లో రాజై క్రీ.శ. 1420 
వరకు పాలించాడు. అతడు ధ్ధాన్యకటకంలో పాలన సాగిస్తున్న కాలంలోనే 
శ్రీనాథుడు అతన్ని ఆశ్రయించాడు. పెదకోమటి వేమారెడ్డి పరాక్రమశాలి, 
పండితుడు. కవి. సాహిత్యాభిమాని కొండవీటి రెడ్డిరాజుల వెభవం అతని 
కాలంలో ఒక వెలుగు వెలుగు తీతనితోనే ప కొండపల్లి, 
తీరాంధ్రభూములను జయించి "పెదకోమటి. రాజ్యంలో శాంతి భద్రతలు 
ఏర్పరిచాడు. రాజమ హేంద్రవరాన్ని జయించి కొండవీడును దాంతొ ఏకం 
చేయాలని పెదకోమటి కాటయ వేమునితో యుద్దాలు చేసాడు. కాటయ 
వేమస మరణించినా రాజమండ్రి అతనికి వశం స మంత్రి మామిడి 
సింగన రాజనీతితో పెదకోమటి బహమనీలతో మైత్రి eRe వొళ్ళ సాయంతో 
రాజమండ్రిని ముట్టడించాడు. అయినా అల్బాడ రెడ్డి పరాక్రమంతో తరిమి 
వేసాడు. రాచకొండ రాజులు విజయనగరరాజులతో మైత్రి చేసి కొండ 
వీడును ముట్టడించారు. పెదకోమటి తమ్ముడు మాచారెడ్డిని రాచకొండ 
వాళ్ళతో కలిసి దండెత్తిన దేవరకొండ రాజు వేదగిరి చంపాడు. దానికి 


శ్రీనాథ యుగం 157 


(ప్రతిక్రియగా పెదకోమటి దేవరకొండపైకి పోయి వేదగిరిని చంపాడు. 
దాంతో వేదగిరి తమ్ముడు లింగమనీడు యుద్దంలో సపెదకోమటిని ఓడించి 
అతని సింహలాంఛనాన్ని వంశపారంపర్యంగా వచ్చిన నంది కంటపోతరాజు 
అనే కత్తిని హరించాడు. ఆ సమయంలోనే శ్రీనాథుడు రాచకొండరాజు 
సర్వజ్ఞసింగని దర్శించి రాయబారం నడిపి తన పాండిత్యంతో అతన్ని 
మెప్పించి పెదకోమటి సింహలాఛంనాన్ని కత్తిని తెచ్చాడని కథ వుంది. 
తిక్కన తర్వాత శ్రీనాథునికి కవిత్వపాండిత్యంతో రాజకీయ రాయబారాలను 
నడిపి. రాజులను రాజగొరవాన్ని పునః ప్రతిష్టించిన గౌరవం దక్కింది. 
అంతటితో కొండవీటి రాచకొండ రాజులకు యుద్దాలు ఆగలేదు. క్రీ.శ 
1420లో వెలమలతోటి యుద్దాల్లోనే పెదకోమటి వేమారెడ్డి మరణించాడు. 
అతనితో రెడ్డిరాజుల వైభవం" నశించింది. 


ఈ తరుణంలో రాజమహేంద్రవరంలో కాటయ వేముని అల్లుడు అనితల్లి 
భర అలాడిరెడి కొడుకు వీరభద్రారెడ్డి రాజైనాడు. అతని అన్న వేమా రెడి 
జానా 2) యె (ళా ఓ యె 
పరిపాలనా బాధ్యత వహించాడు. క్రీశ. 1423-48 మధ్య వీరభద్రారెడ్డి 
పౌలనతలో రెడ్డిరాజ్యం తిరిగి వైభవాన్ని పొందింది. గజపతులు విజయనగర 
రాచకొండ రాజులు రాజము హేంద్రం మీద దండయాత్రలు సాగించారు. 
రాచకొండ పక్షం వహించిన దేవరకొండ లింగమనీడు. వేమారెడ్డిని వీరభద్రా 
రెడిని ఓడించి రాజమ హేంద్రవరాన్ని క్రీ.శ. 1448లో ఆక్రమించుకున్నాడు. 
Ce 
గజపతి సోమేశ్వరుడు వాళ్ళకు సహాయంగా నిలిచాడు. 


ఈ కాలంలో కాపయనాయకుడు వెలమలు ఆం ధ్రదేశాధీశ్వర, ఆంధ్ర 
సురత్రాణ బిరుదాలు ధరించారు. | పెద కోమటిని డఢ్రీనాథుడు “ఆంధ్ర 
క్షమామండలాఖండలు”డని వర్గీంచాడు. 'ఎవరికి వాళ్ళే చక్రవర్తులు కావాలనే 
ప్రయత్నంలో విజయనగరం టా కొండవీడు రాజులకు పరస్పరం 
యుద్దాలు జరిగాయి. దేవరకొండ రాజులు రాచకొండ పక్షం వహించారు. 


158 తెలుగు సాహిత్య చరిత్ర 


బహమనీలు గజపతులు అవకాశాన్ని బట్ట కూటమిలో చేరి పోయి యుద్దాలు 
చేసారు. పరస్పర యుద్దాలతోనే కాయ రాజ్యం నశించి గోలకొండ 
రాజ్యమేర్పడింది. (క్రమంగా రాచకొండ కొండవీడు రాజమ హేంద్రవరం 
రాజ్యాలు నశించాయి. చివరకు కళింగంలో గజపతులు విజయనగరంలో 
తుళవ వంశీయులు బలవంతులై సృామాజ్యాలను నిర్మించారు. 


రాజ్యాలు రాజులు పరస్పరం యుద్దకలహాలతో వున్నా మొత్తం మీద 
దేశం సుభిక్షంగా వుంది. కొండవీడు రాచకొండ రాజులు తటాకాలు 
కాలువలు తవ్వించి వ్యవసాయానికి (ప్రోత్సాహం కలిగించారు. పరిశమలు 
అభివృద్ధి చెందాయి. మోటుపల్లి మొదలయిన రేవుల నుంచి దేశవిదేశ 
వ్యాపారాలు సాగాయి, రెడ్డి రాజుల కాలంలో అవచి దేవయ అతని 
కొడుకు అవది తిప్పయలనే వణిజులు సింహళాది ద్వీపాంతరాలతో వర్తకం 
చేసారు. కంచి నుంచి నెల్లూరు - ఓరుగల్లు మీదుగా అయోధ్య వరకు 
రాచమార్గముండింది. ఈ మార్గం ద్వారా వ్యాపారం జరిగేది. ఇటువంటి 
వ్యాపార మార్గాలే జాతి సంస్కృతి సాహిత్యాల ఆదాన ప్రదానానికి క్షేత 
స్థాపనలకు దేవాలయాల నిర్మాణాలకు దోహదం చేసాయి. ఈ యుగంలో 
రాజులు కవి పండితులైన బ్రాహ్మణులకు విరివిగా అగ్రహారాలు భూములు 
దానం చేసి ధర్మరక్షణ చేసారు. సాహిత్యాన్ని వికసింపజేసారు. ఈ 
యుగంలో రాజులు “దేవబాహ్మణ” భక్తి తత్సరులైనారు. రెడ్డి రాజులు 
దాతృత్వంతో బ్రాహ్మణులు సుసంపన్నులైనారని (శ్రీనాథుని వర్ణనలను బట్టి 
తెలుస్తున్నది “ధరియింప నేర్చిరి దర్భవెట్టెడు వేళ్ళ లీల మాణిక్యాంగుళీక 
ముల....... ధామముల వెండియు పైడియు దడబడగ, బ్రాహ్మణోత్తముల 
(గహారముల యందు, వేమ భూపొలుడను జన్ము వీరభద్రు, ధాత్రియేలింప 
గౌతమీ తటమునందు” విబూది" చర్మం ధరించే శివుడు ఈ కాలంలో 
“ఒకవేళ ధరియించు యవనాశ్యుడిచ్చిన కట్టాణీ ముత్యాల కంఠమాల. 
మాంధాతృడిచ్చిన మాణిక్య ఖచిత కేయూరంబు ధరియించు నొక్క వేళ” 


శ్రీనాథ యుగం 159 


కాల ధర్మాన్ననుసరిం ది భోగి అయినాడు. 


ప్రోలయ నాయకుడు వైదిక ధర్మాన్ని పునరుద్దరించాడని, [ప్రోలయ 
వేమారెడ్డి వైదిక ధర్మాభిమాని అని చెప్పబడుతున్నా ఈ కాలం నాటికి 
వైదిక కర్మకాండలు నశించాయి. అక్కడ వైదిక పదం హిందూ ధర్మమనే 
అర్హంలోనే వాడబడింది కావచ్చును. “హిందూ శబ్దం ధర్మ సంబంధంగా 
16 వ శతాబ్దంలో ముస్లింలతో వాడుక లోకి వచ్చింది. బొద్దజైన 
మతాలు వీరశైవ వైష్ణవం సిద్దనాథ సంప్రదాయాల ప్రభావంతో వైదిక కర్మలు 
ఆంధ్రదేశంలో చాళుక్యులకాలం నాటికి కాకతీయులనాటికి అంతరించాయి. 
నన్నయను ఆదరించిన రాజరాజనరేంద్రుడు, తిక్కన ఆశ్రయించిన మను 
మ సిద్ది శివాభిమానులేగాని శాతవాహన విష్ణుకుండినుల వలె యజ్ఞయాగాది 
కర్మలనాచరించినవాళ్ళు కాదు. చాళుక్యులు చోళులు చంద్రసూర్యవంశజుల 
నుని చెప్పుకున్నా వైదిక [క్రతువుల మీద వాళ్ళు అభిమానం చూపలేదం'కొ 
ఆ క్రతువులు అంతరించి బ్రాహ్మణ భక్తితో కూడిన పౌరాణిక మతాలు 
వ్యాపించాయని చెప్పాలి. నన్నయ తాను “అవిరళ జపహోమ తత్పరుడు” 
నని చెప్పుకున్నా సోమయజ్ఞం చేసి సోమయాజియైన తిక్కన “సతతాధ్యర 
(క్రియా కర్మఠ పాణిపద్ము”డని యాజకమండలోత్తము”డని “మఖ సంతో షిత 
మరుత్సమాజు”డని కేతన చేత కీర్తింపబడినా (ప్రోలయ వేమారెడ్డి “అనవరత 
పురోహిత కృత సోమపాన” అని వర్గింపబడినా వైదిక క్రతువులు ఏ కొద్ది 
గానో కుటుంబాలకు పరిమితమై నిలచిపోయాయి గాని రాజుల ఆదరణతో 
విస్తారంగా వ్యాపించిలేవని చెప్పాలి. ఈ కాలం నాటికి నాథసంప్రదాయం, 
వీరశైవం విజృంభణలు తగ్గాయి. కాని యోగమార్గంగా, శెనభక్తి మార్గంగా 
అవి నిలిచాయి. రామానుజుల వైష్ణవం ప్రవేశించి రాచకొండ వెలమరాజుల 
ఆదరణను పొందింది. ఇంకోవైపు రామభక్తి సంప్రదాయం ప్రవేశించింది. 
పోతన మొల్ల వంటి శెవులు వీరశెవాభిమానులు రాముని భక్తులుగా 
మారారు. శ్రీనాథుడు నైషధంలో నలుని “వీరమా హేశ్వర పారగునకు” 


160 తెలుగు సాహిత్య చరిత్ర 


అని మూలంలో లేని విధంగా వర్ణించాడు. దాన్ని బట్ట శివాభిమానం 
కలిగిన వాళ్ళున్నారని తెలుస్తున్నది. శ్రీనాథుడు ఈశ్వారార్చన కళాశీలుడు 
భీమేశ్వరపురాణాన్ని అంకితంగా తీసుకున్న బెండపూడి అన్నమంత్రి “ఆగమో 
పనిషన్మనోహరుని హరుని నర్చనము_ సేయు సంధ్యాత్రయములందు..... 
అని శ్రీనాథుడు చెప్పాడు. అతని కృతులను అంకితంగా తీసుకున్న వాళ్ళు 
శివాభిమానులు అతని కావ్యాలన్నీ శివభక్తి సంబంధమైనయి. హరవిలాసంలో 
పార్వతి అర్జునుడు ఇద్దరు పాశుపత దివ్యదీక్షను పొందినట్లుగా చెప్పాడు. 
అతడు చిన్న వయస్సులోనే పాల్కురికి సోమన పండితారాధ్యచరిత్రను 
చంపువుగా వ్రాయడం హరవిలాసంలో వీరశెవానికి సంబంధించిన సిరియా 
ళుని కథను (వాయడం అతడు వీరమా హేశ్వరుడని చాటుతున్నాయి. 
పోతన కూడా మ్లైదట వీరభద్రవిజయం వ్రాసి తన వీరశైవ సంబంధాన్ని 
చాటాడు. మొల్ల తన తండ్రి జంగమార్చన పరుడని చెప్పుకుంది. అయితే 
వీరశైవం వాసనలున్నా ఈ యుగంలో అది శివభక్తిగా రూపొందింది. 
పౌరాణిక హిందూమతంలో భాగంగా మారింది. 


ఈ యుగంలో రాజకీయాల అవసరం కోసం పండితులు అరబీ 
_పారసీ తురుష్కాది భాషలను నేర్పారు. రాజను హేంద్రవరంలో వేమారెడ్డికి 
వీరభద్రారెడ్డి మంత్రి అన్నయ “పార సిభాష 'వ్రాసినం గన్నుల పండులై 
యమరు గాకిత మందలి వర్లపద్దతుల్‌” అని శ్రీనాథుడు వర్షించాడు. 

ఆ దు కో 
అన్నయ అరబీ తురుష్క శక బర్చరాది భాషలను నేర్చినవాడట. తిక్కన 
కాలంలోనే -ఉర్పూనుడువి తరాజు వంటి పదాలు తెలుగులో చేరాయి. ఇక 
శ్రీనాథుని కాలంలో “సురతాణ, వజీరు, సామాన్లు, కుళ్ళాయి, ఖరచు”ల 
వంటి ఎన్నో అన్యదేశ్యాలు తెలుగులో చేరాయి. రాజాస్తానాల్లో పొడుగాటి 

థా 6౫ 
కోటులాంటి అంగీని ధరించడం ఆచారమైంది?' పండితులైనా ఆ కోటు 
ధరించవలసిందే. కాగితం అప్పుడప్పుడే ప్రవేశించింది. 


శ్రీనాథ యుగం 161 


ఈ యుగంలో రెడ్డి రాజులు వెలమరాజులు విజయనగర రాజులు 
కాకతీయుల వలెనే సంస్కృతాభిమానాన్ని మానలేదు. పెదకోమటి 
వేమారెడ్డి సర్వజ్ఞ సింగభూపాలుడు స్వయంగా సంస్కృత రచనలు చేసారు. 
సంస్కృతకవులను పోషించారు. విజనయగర రాజుల దగ్గర వంశపారం 
పర్యంగా గౌడడిండిము కవులు ఆదరింపబడినారు. విజయనగర రాజుల 
కాలంలోనే వేదాంతదేశికులు అనేక వైష్ణవ కృతులను సంస్క ఎతంలో 
రచించాడు. బుక్కరాయల కోడలు గంగాదేవి సంస్క ఎతంలో మధు 
రావిజయమనే కావ్యంగా 'ఆమె భర్త కంపన నుధురావిజయాన్ని వర్ణిస్తూ 
వ్రాసింది. అయితే కాకతీయుల ఆస్థానంలో రాజుల ఆదరణలో a 
సాహిత్యం లేదు. కొని ఈ హ్హ. రాజులు తెలుగు కవుల నాదరించి 
సత్కరించారు. ప్రోలయ వేమారెడ్డి ఆస్థానంలో సంస్కృత పండితుడు 
మహాదేవుడు విద్యాధికారిగా వుండగా పెదకోమటి వేమారెడ్డి ఆస్థానంలో 
తెలుగు కవి శ్రీనాథుడు విద్యాధికారిగా వున్నాడు. శ్రీనాధుడు" విజయనగర 
రాజు రెండన ప్రొఢదేవరాయల ఆస్థానానికి పోయి గౌడడిండిమభట్టును 
శాస్త్రవాదంలో ఓడించి అతని దగ్గర వంశపారంపర్యంగా వస్తున్న డిండిమును 
పగులగొట్టించాడు. దేవరాయలతనికి ముత్యాలశాలలో కనకాభిషేకం చేసి 
గౌరవించాడు. తెలుగంటు చెవినపెట్టని సంస్కృత గర్వం ఈ కాలంలో 
వెనుకపట్టు పట్టింది. నైషధానువాదంతో తెలుగు భావవ్యక్తీకరణ సామర్ధ్యం 
బయటపడింది. స్వతంత్ర మహాకావ్య రచనకు ఇది దారులు ఏర్పరచింది. 
తెలుగులో సంస్క ఎతం తెలుగు పదొల సమ్మి భితమైన చక్కని శైలి 
వ్యాప్తిలోకి వచ్చింది. శ్రీనాథుని కావ్యాల్లో చక్కని గంభీరమైన ్రొడమైన 
పదప్రయోగంతో కూడిన సమాసభూయిష్ట మైన శై శెరితో సీసం మొదలయిన 
పద్యాలు నడకను సంపొదించుకున్నాయి. పోతనలో లలితమధురమైన శైలి 
వికసించింది. ఈ కాలంలో కవులు కేవలం సంస్క ఎతొనువాద కావ్యాలు 
(వొయక ఎక్కువ స్వాతంత్ర్యాన్ని చూపి తమ సామర్ద్యాన్ని (ప్రకటించారు. 


క్కని భావవైచిత్రులు వక్రోక్తులు కవిత్వంలో ప్రవేశించాయి. దీన్న 
“హరచూడా హరిణాంక వక్రత” అన్నాడు శ్రీనాథుడు. రీతి ప్రాధాన్యాన్ని 
కవులు గుర్తించారు. కావ్యంలో ఆద్యంతం అంగిరస పోషణ వుండాలని 
శృంగార నైషదానువాదంతో శృంగారశాకుంతల రచనతో కవులు గుర్తిం 
చారు. అప్పుడప్పుడే అలంకారాల వైచిత్రి వర్ణనల చమత్కారం తెలుగు 
కావ్యాల్లో ప్రవేశించసాగింది. అంట అవి ఇంతకు ముందు అసలే లేవని 
కాదు. వాటిని కావ్య రీతిలో కవితాసౌందర్యం కోసం సాధించడం కవులు 
మొదలు పెట్టారు. అందుకే కొందరు సాహిత్య చరిత్రకారులీ యుగాన్ని 
కావ్యయుగం అన్నారు. "ఈ యుగం కావ్యోన్ముఖమై 16వ శతాబ్దంలో 
స్వతంత్ర తెలుగు మహాకావ్యాల అవతరణకు రంగాన్ని సిద్దం చేసింది. 
తెలుగు భాషకు కవిత్వానికి ఒక స్థానాన్ని ఒక గౌరవాన్ని కలిగించింది ఈ 
యుగమే. విజాతీ యతను ఎదుర్కోడానికి రాజులు జాతీయత మీద 
చూపిన అభిమానమే దానికి కారణం కావచ్చును. 


శునాథుడు 


శ్రీనాథుడు రాజసం గల కవి, అతని శైలి రాజసంతో బౌద్ధత్యంతో 
నడిచింది. శ్రీనాథుడు చిన్నారిపొన్నారి చిరుతకూకటి నాటి నుంచే కావ్య 
రచన' చేయడం ఆరంభించిన (ప్రతిభాశాలి. అతని తాత కమలనాభా 
మాత్యుడు కావ్యకళాలాభుడు. సరససాహిత్య స్మామాజ్య చక్రవర్తి. పద్మ 
పురాణ సంగ్రహ కర్త. కవితా విద్యాధరుడు. కాల్పట్టణాధీశ్వరుడు. వినమత్‌ 
కాకతి సార్వభౌముడు. శ్రీనాథునిది కవి పండితవంశం. అతడు బ్రాహ్మీదత్త 
వరప్రసాదుడు. (బహ్మాండాది మహాపురాణశీలుడు. శ్రుతి పురాణ కావ్య 
న్యాకరణ దర్శనాలను సాంతంగా చదివిన వాడు. .సంస్కృత ప్రాకృత శౌర 
"సేన్యాది భాషలను నేర్చినవాడు. కవిసార్వ భౌమ బిరుదాంకితుడు. శివభక్తి 


శ్రీనాథ యుగం 163 


తత్పరుడు. ఈశ్వరార్చన కళాశీలుడు. 


శ్రీనాథుని రచనలు అనేకం - శ్రీనాథుడు చిన్నారి పొన్నారి చిరుత 
కూకటి నాడు మరుత్తరాట్సరిత్రన్ను వ్రాసాడు. దాన్ని మామిడి సింగన 
అన్న మామిడి వేమునకు అంకితం ఇచ్చాడు. మార్కండేయ పురాణంలోని 
మరుత్తరాజు కథ ఇది. ఇది స్వతంత్ర కావ్యం కాని ఇప్పుడిది అలభ్యం, 


ప్రాకృతంలో హాలుడు కూర్చిన గాథాసప్తశతిని శ్రీనాథుడు శాలివాహన 
సప్తశతి పేరుతో అనువదించాడు. నూనూగు మీసాల నూత్న యౌవనంలో 
కవి దీన్ని అనువదించాడు. గాధాసప్తశతిలో 700 గాథలున్నాయి. శ్ర్రీనా 
థుడు వాటన్నిటిని అనువాదం చేయకుండ వచ్చును. కొండవీటి రాజు 
"పెదకోమటి వేమారెడ్డి (క్రీ.శ. 1402-1420) “సప్తశతీ సారటీక” పేరుతో 
గాథాసప్తశతిలోని 100 గాథలకు సంస్క తటీక వ్రాసాడు. అది ఇప్పుడు 
ముద్రింపబడి లభిస్తున్నది. ఒకవేళ శ్రీనాథుడు పెదకోమటి వేమారెడ్డి 
ఆస్థానంలో చేరిన కొత్తలో రాజుగారి (పీతికోసం ఆ 100 గాథలను 
తెనిగించి వుండవచ్చును. ఇప్పుడిది దొరకడం లేదు. దీనిలోని రెండు 
పద్యాలు ప్రబంధమణి భూషణంలో కన్పిస్తున్నాయి. వాటిని బట్టి శ్రీనాథుని 
శైలి అనువాదం సరళంగా మధురంగా సొగిందని చెప్పువచ్చును. 


పాల్కురికి సోమన ద్విపదాల్లో వ్రాసిన పండితారాధ్య చరిత్రను శ్రీనా 
౧ 

థుడు చంపూశైలిలో వ్రాసాడు. దాన్ని కవి శృంగారనైషధ కృతిభర్త మామిడి 

"సిరగ్‌న ' అన్న మామిడి (పెగ్గడయ్యకు అంకితమిచ్చాడు. దాని ప్రసక్తి 

. గి 

శృంగారనైషధంలో వుంది కాని అది అలభ్యం. పండితారాధ్యచరిత్ర రచనను 

బట్టి శ్రీనాథుడు శైవమతాభిమానం కలవాడని తెలుస్తున్నది. 


“నిండు జవ్వనంబున గాఢ పాకంబైన హర్ష నైషధకావ్యమాంధ్రభాషొలో 


164 తెలుగు సాహిత్య చరిత్ర 


థీ నాథుడు శృంగార నెషధంగా వ్రాసాడు. దాన్నతడు పెదకోమటి 
వేమారెడ్డి ఆస్థానంలో వున్నప్పుడు వ్రాసి అతని మంత్రి మామిడి సింగ 
నకు కంగా ఇచ్చాడు. మామిడి వారి కుటుంబంతో శ్రీనాధథునికి 
ఘనిష్ట సంబంధమున్నట్లు కన్పిస్తున్నది. ముగ్గురు సోదరులకు ఒక్కొక్క 
కావ్యాన్ని శ్రీనాథుడంకిళంగా ఇచ్చాడు. ఆ అంకితాల తర్వాతనే శ్రీనాథు 
నికి పెదకోమటి వేమారెడ్డి ఆస్థానంలో (ప్రవేశం లభించింది కావచ్చును. 
పెదకోముటివేమారెడ్డి కొండవీటి సింహాసనాన్ని చేజిక్కించుకోక ముందు 
సామంత రాజుగా చిన్న మండలాన్ని పాలించాడు. క్రీశ. 1402లో అతడు 
కొండవీటికి రాజయ్యాడు. అప్పుడే శ్రీనాథునికి ఆ రాజు ఆస్థానంలో 
ఆశ్రయం లభించిందేమో. అంతకుముందు శ్రీనాథుడు చిన్న వయస్సులో 
కుమారగిరిరెడ్డి ఆస్థానంలో చేరాడని అంటారు. అప్పుడే అతనికి అవచి 
దేవయ తిప్పయసెట్టితో పరిచయమేర్పడింది కూడా కావచ్చును. మొత్తం 
మీద శ్రీనాథుడు పెదకోమటి వేమారెడ్డి ఆస్థానంలో విద్యాధికారి పదవి 
నదిష్పించి గౌరవ సత్కారాలను పొందాడు. వేమారెడ్డి స్వయంగా సంగీత 
సాహిత్య చక్రవర్తి. అంటె సంగీత సాహిత్యాల్లో ప్రవీణుడు. సంస్కృతంలో 
పండితుడు కవి. కవి పోషకుడు. అతని ఆస్థానంలో వామనభట్టబాణుడు 
వంటి ప్రసిద్ధ సంస్కృతకవులున్నారు. వాళ్ళంతా వుండగా తెలుగు కవి 
యౌవనంలో వున్న శ్ర్రీనాథునికి విద్యాధికారి పదవి లభించడం గొప్ప 
విషయమే. విద్యాధికారి అంతే రాజుగారికి (గంథపఠనం చేసి వినిపిం 
చడం, ఆస్థానానికి వచ్చిన కవి పండితులను పరీక్షించడం, రాజుగారు 
వేయించే శాసనాలను (వ్రాయడం మొదలయిన విద్యాసంబంధ మైన పనులను 
చూసుకునే అధికారి. శ్రీనాథుడు సపెదకొమటి వేమారెడ్డి ఆస్థానంలో 
వున్నా ఆ రాజుకు కవి ఏ కావ్యాన్ని అంకితంగా ఇయ్యలేదు. దాన్ని 
బట్టి శృంగారవైషధ రచన తర్వాతనే శ్రీనాథుడు పెదకోమటి ఆస్థానంలో 
చేరాడ డని చెప్పవచ్చును, 


శ్రీనాథ యుగం 165 


శ్రీనాథుడు క్రీశ. 1385లో పుట్టాడని శృంగార వైషధాన్ని దాదాపు 
25-30 సంవత్సరాల వయస్సులో వ్రాసాడని అంటారు. అంటె క్రీశ, 
1410-15 ప్రాంతంలో శ్రీనాథుడు పెదకోమటి ఆస్థానంలో చేరి వుంటాడు. 
ఆ తర్వాత కావ్యం వాసి రాజుగారికి అంకితమిచ్చే అవకాశం అతనికి 
దొరికి వుండదు. సంస్కృతంలో శ్ర్రీహర్షకవి (క్రీశ. 12వ శ. ఉత్తరార్థం) 
వ్రాసిన “నైషధియ చరితం” మహాకావ్యాన్ని శ్రీనాథుడు శృంగార నైషధం 
పేరుతో తెనిగించాడు. సంస్కృత నైషధానికి “నైషధం విద్వదౌషధమ్‌” లని 
"పీరు, పొండిత్య గర్వంతో వున్నవారిని వైషధళ్టోకార్డాన్ని అడిగితే చెప్పలేరని 
దాంతో వాళ్ళ పాండిత్యగర్వం అనే రోగం హరింప బడుతుందని దానికర్ణం. 
శ్లేషాది అలంకారాలతో శాస్త్రపాండిత్యంతో కూడిన భావాలతో నైషధరచన 
కఠినంగా వుంటుంది. వ్యాఖ్యానాధారం లేకుండా పండితుల కైనా వైషధార్థాన్ని 
చెప్పడం కష్టసాధ్యం. అటువంటి కావ్యాన్ని శ్రీనాథుడు యౌవనారంభంలోనే 
ఆంధ్రీకరించి తన కవిత్వ పొండిత్యశక్తులను ప్రకటించుకున్నాడు. 


నైషధమహాకావ్యాన్ని (శ్రీనాథుడు మూలాన్ని దగ్గరగా "అనుసరిస్తూ 
అనువదించాడు. బొచిత్యాన్ని పాటిస్తూ శబ్దాన్ని. అనుసరిస్తూ అభిప్రా 
యాన్ని గుర్తిస్తూ రసాన్ని పోషిస్తూ అలంకారాన్ని భూషిస్తూ నైషధాన్ని 
అనువదించాడు. శ్రీనాథుని కావ్యం అనువాద కావ్యంలాగా నీరసంగా 
నదువలేదు. అక్కడక్కడ శ్రీనాథుడు మూలంలోని పదాలను సమా 
సాలను వున్నదున్నట్లుగా తీసుకొని ప్రయోగించాడు. అందుకే శ్రీనాథుని 
అనువాదం “డుమువులు” తగిలించినట్టుగా వుందన్న విమర్శలకు గురైంది. 
అయినా శ్రీనాథుని నైషధానువాదం తెలుగు సాహిత్యంలో  పెద్దమలుపు 
వంటిదని చెప్పాలి. అంతవధకు తెలుగు కవులు మహాభారతరామాయణ 
పురాణాల కథాకావ్యాల అనువాదాలే చేసారు. కాని సంస్క తంలో 
వున్న మహాకావ్యాల జోలికి పోలేదు. సంస్కృత మహాకావ్యాల్లో చివరిది 
ప్రాడతమమైన వైషధాన్ని శ్రీనాథుడనువదించి తెలుగుభాషకు మహాకావ్య 


AT సంకు కలలు tates foe sn "a 


జే = 
శ 


166 తెలుగు సాహిత్య చర్మిత్ర 
రచనా సామర్హ్యమున్నదని, భావ వెచిత్రికి వివిధాలంకారాల వక్రోక్తులకు ఆ 
భాష ఎదిగిందని చూపించాడు. శ్రీనాథుడు నై నెషధానువాదంతో తెలుగులో 
కావ రన ఒరవడి పెట్టాదు. అంతవరకు శృంగారం (ప్రధాన రసంగాగల 
కావ్యాలు తెలుగులో లేవ. శృంగార రసపధానమైందని చెప్పడానికే శ్రీనా 
థుడు తన నెషధానికి శృంగార నైషధమని పేరు పెట్టాడు. దిన్ననుసరించి 
పిల్లలమరి పినవీరన శాకుంతల కావ్యానికి శృంగారశాకుంతలమనే పేరు 
లోకంలో ఏర్పడింది.: ఆ రెండు కావ్యాలు తర్వాత 16వ శులో తెలుగులో 
స్వతంత్రకావ్యాలు - ప్రబంధాలనే పేరుతో ఆవిర్భవించడానికి దోహదం 
చేసాయి. 


శ్రీనాథుడు హరవిలాసం రచించి అవచి తిప్పయశెట్టికి అంకితమి 
చ్చాడు. ఆ కావ్యం శృంగారవైషధానికి భీమేశ్వరపురాణానికి మధ్య జరిగిన 
రచన. క్రీ.శ. 1420 తర్వాత కొండవీటి స్మామాజ్య అస్తమయం తర్వాత 
శ్రీనాథుడు కాంచీనగరానికి పోయి అక్కడ తన బాల్య స్నేహితున్ని దర్శించి 
అతనికంకితంగా ఆ కావ్యాన్ని (వాసి వుంటాడు. హరవిలాసంలో శ్రీనాథుడు 
“ఆంధ్రభాషా వెషదాబ్దభవుని” అని తనను గురించి చెప్పుకోవడం వల్ల ఆ 
కావ్యం నైషధానంతర రచన అని నిశ్చయంగా చెప్పవచ్చును. రెడ్డిరాజుల 
కాలంలో అవచి తిప్పయ అతని తండ్రి అవచి దేవయలు ద్వీపాంతరా 
లకు సముద్రవర్తకాలను నడిపిన వణిజులు. శివభక్తులు. సిరియాలుని 
వంశజులమని చెప్పుకున్నారు. అందుకేనేమో శ్రీనాథుడు హరవిలాసంలో 
మొదట సిరియాలుని కథనే తీసుకున్నాడు. ఆ తర్వాత గౌరీకళ్యాణం, శివుని 
దారుకావన విహారం, సముద్రమథన వృత్తాంతం, శివుడు రాలా 
తాగడం, కిరాతార్డునీయ కథలను రచించాడక్లీ 


హరవిలాసంలోని సిరియాలుని కథకు పాల్కురికి సోమన బసవపు 
రాణంలోని కథ మూలం కావచ్చును. లేదా లోకంలో వ్యాప్తిలోవున్న 


శ్రీనాథ యుగం 167 


కథ కావచ్చును. శ్రీనాథుడు ఈ కథను స్వతంత్రంగా వ్రాసాడు. గౌరీ 
కళ్యాణ వృత్తాంతాన్ని కూడ శ్రీనాథుడు స్వతంత్రంగా వ్రాస్తూ కొంత 
కాళిదాసు కుమార సంభవంలోని భాగాలను శ్లోకాలను అనువదించాడు. 
శివుని దారుకారనవిహారానికి మూలం సంస్క ఎతంలో ఉత్సేంక్షావల్లభుడు 
(వాసిన భిక్షాటనకొవ్యం అని పండితుల అభిప్రాయం, శివుడు పరము 
పతివ్రతలైన మునిపత్నులతో రమించడం శ్రీకృష్ణుడు గోపికలతో రమించే 
ఘట్టంలాగా ఆధ్యాత్మి కారంలో కూడింది. ఆ ఘట్టంలో శ్రీనాథుడు లౌకిక 
శృంగారాన్ని వర్ణించినా అది భాగవతంలోని శృంగారంలాగా దివ్యనైందని 
అంటారు. సముద్రాన్ని మథించడం శివుడు జగత్కళ్యాణం కోసం 
హాలాహలాన్ని మింగే వృత్తాంతం సంగ్రహంగా 64 పద్య గద్యాల్లో చెప్పబ 
డింది. సముద్రమథన వృత్తాంతాన్ని శ్రీనాథుడు భీమేశ్వర పురాణంలోను 
వ్రాసాడు. ఈ రెండు కథలను కొంచెం బేదంతో శ్రీనాథుడు వర్థించాడు. 
చివరిది కిరాతార్డునీయ కథ. భారవి కిరాతార్డునీయ కావ్యాన్ని అక్కడక్కడ 
అనుసరిస్తూ అనువదిస్తూ శ్రీనాథుడు స్వతంత్ర రచనలాగా వ్రాసాడు. 
ఈ విధంగా శ్రీనాథుడు ఆయాకవుల శ్లోకాలను సందర్భాను కూలంగా 
అనువదిస్తూ హరవిలాసాన్ని స్వతంత్ర కావ్యంలాగానే (వ్రాసాడు. మొత్తం 
/1 మీద సంస్క తే సాహిత్యంలోని పంచమహాకాన్యాల్లో వెషథం కుమార 
సంభవం కిరాతార్జునీయం మూడింటిని తెలుగులోకి తెచ్చిన వాడయ్యాడు 
శ్రీనాథుడు) హరవిలాసంలో ప్రతి కథను శ్రీనాథుడు శివభక్తి తత్సరతతో 
(వ్రాసాడు. కథా కథనం వర్ణనలు స్వతంత్ర మార్గంలో మనోహరంగా 
నడిచాయి. శ్రీనాథుని మిగతా కావ్యాల్లోని శెలీగాంభీర్యం ఇందులో 
లోపించినట్లు కన్పిస్తుంది. 


శ్రీనాథుడు కొండవీటి సామ్రాజ్య అస్తమయం తర్వాత దేశసంచారం 
చేస్తూ కాంచీనగరం చేరి అక్కడి నుంచి విజయనగరం చేరుకొని ప్రొఢ 
దేవరాయల ఆస్తానంలో గౌడ డిండిమ భట్టును శాస్త్రవాదంలో ఓడించి 


168 తేలుగు సాహిత్య చరిత్ర 


డిండిమభట్టుకు వంశపారంపర్యంగా వచ్చిన పాండిత్య గరిమకు చిహ్నమైన 
కంచుఢక్కను  పగులగొట్టించాడు. ' ప్రాఢరాయల చేత కవిసార్వభౌమ 
బిరుదాన్ని పొందాడు. ముత్యాలశాలలో కనకాభిషేకం చేయించుకున్నాడు. 
ఒక తెలుగుకవి ప్రసిద్ద సంస్క ఎ్రతకవి పండిత వంశజుడైన డిండిమ భట్టును 
శాస్త్ర వాదంలో ఓడించడం తెలుగు భాషా సాహిత్యాలకు గర్వ కారణంగా 
చెప్పుకోవాలి. ఆ తర్వాత శ్రీనాథుడు రాచకొండ _ పద్మనాయకరాజు 
సర్వజ్ఞ సింగభూపొలుని ఆస్థానానికి పోయి ఆ రాజును తన కవిత్వంతో 
మెప్పించి గౌరవ సత్కారాలందుకున్నాడు. ఆ దేశ పర్యటన సందర్భంలోనే 
శ్రీనాథుడు తెలుగు రాయడు, పంటమైలారవిభుడు, వినుకొండ వల్లభరా 
యుడు- మొదలయిన రాజులను సామంతులను సందర్శించి వాళ్ళచేత గౌరవ 
సన్మానాలు అందుకున్నాడు. ఆ తర్వాత శ్రీనాథుడు రాజమ హేంద్రవరం 
చేరుకొని అక్కడ రెడ్డిరాజు వీరభ ద్రారెడ్డికి మంత్రి బెండపూడి అన్నయకు 
భీమేశ్వర పురాణాన్ని అంకితంగా ఇచ్చాడు. 


లో 


/ భీమేశ్వర పురాణం అచ్చమైన దేశీయతాముద్రగల కావ్యం. దానిలో 
శ్రీనాథుడు ద్రాక్షారామ భీమేశ్వరంలో వెలసిన భీమేశుని మహిమను 
వర్ణించాడు. వస్తుదృష్టితో ఇది దేశి కావ్యం కావ్యంలో ఎక్కువభాగం (దొక్షా 
రామం తత్సంతప్రదేశాల వర్ణన వుంది. కొబ్బరితోటలను పంట పొలాలను 
నదులను కొండలను గుడులను ప్రకృతి రామణీయకతను శ్రీనాథుడు 
తన్మయుడై వర్ణించాడు. అచ్చంగా ఆంధ్రదేశాన్ని వర్ణించే ఈ కావ్యంలో 
శ్రీనాథుని జాతీయాభిమానం బాగా ప్రకటమైంది. భీమేశ్వర పురాణానికి 
మూలం స్కాంద పురాణాంతర్గతమైన గోదావరి మండలమని. శ్రీనాథుడే 
చెప్పుకున్నాడు. కాని శ్రీనాథుని భీమేశ్వర పురాణాన్ని సంస్కృతీకరించి 
స్కాందపురాణంలో చేర్చారని కొందరు విమర్శకుల అభిప్రాయం. ఒకవేళ 
అనువాదమైనా అనువాదంగా కొక ఈ కావ్యం స్వతంత్రరచన వలెనే వుంది. 
ఈ కావ్యం క్షేత్రమాహాత్మ్యం అయినా కావ్యశైలిలో రచింపబడి సాహిత్య 


శ్రీనాథ యుగం 169 


గౌరవాన్ని అందుకున్నది. తర్వాత ఈ మార్గంలోనే (పబంధయుగంలో 
ధూర్జటి తెనాలిరామకృష్ణకవులు క్షే తమాహాత్మాలను రచించారు. 


శ్రీనాథుడు “ప్రాయమెంతయు మిగుల కైవాల కుండ” రచించిన 
(పొఢకావ్యం కాశీఖండం. దాన్ని ఆ కవి రాజమహేంద్రవరం రెడ్డిరాజు 
వీరభద్రారెడ్డికి అంకితంగా ఇచ్చాడు. శ్రీనాథుడు మొదట భీమేశ్వర పురా 
ణాన్ని బెండపూడి అన్నయకు అంకితంగా ఇచ్చి ఆ మంత్రి సహాయంతో 
రాజమ హేంద్రవర రాజుల (ప్రాపును సంపాదించి కాశీఖండాన్ని రాజుకు 
అంకితంగా ఇచ్చి వుంటాడు. భీమేశ్వరపురాణం పీఠికలోనే శ్రీనాథుడు 
వీరభద్రా రెడ్డిని అతని అన్న _ వేమారెడ్డిని వాళ్ళ వంశాన్ని విశేషంగా వర్ణిం 
చాడు. స్కాంద పురాణంలోని కాశీఖండం భాగాన్ని తీసుకొని శ్రీనాథుడు 
కాశీఖండ కావ్యంగా రచించాడు. ఇది యథాతథానువాదం కాదు. ఎంతో 
స్వతంత్రించి వ్రాసాడు. సందర్భాను కూలంగా మయూరాది సంస్కృత 
కవుల శ్లోకాలను అనువదించి చేర్చాడు. 'కాశీ ఖండంలో అగసు పుడు కాళిని 
విడిచిపె పెట్టడం, వింధ్యపర్వత విజృంభణం, దాని గర్వభంగం, వ్యాసుడు కొశిని 
వదిలిపెట్టే వృత్తాంతం, గుణనిధి కథ మొదలయిన వాటిని శ్రీనాథుడు 
చక్కని (పొఢమైన _ కావ్యశైలిలో వ్రాసాడు.. అగస్త్యవ్యాసుల కాశీవియోగ 
బాధను శ్రీనాథుడు పాఠకుల హృదయాలు సంచలించెటట్టుగా రచించాడు. 
|| 
సంస్కృతంలో “కాశీ ఖండం అయః పిండం” అని లోకోక్తి వుంది అంటు 
కాశీఖండం ఉక్కుముద్దవలె పగల గొట్టడానికి వీల్లేని ప్రొఢార్థాలతో వుందని 
దాని అర్థం. ఆ లోకోక్తి సంస్కృత కాశీఖండం వల్ల కాక తెలుగు 
కాశీఖండం వల్లనే ఏర్పడిందని పండితులంటారు. 


కాశీఖండం భీమఖండం వలెనే పురాణాంతర్గతమైన క్లేతమాహాత్మా ్యన్ని 
చెప్పే దచచన అయినా శ్రీనాథుడు రసవంతమైన ప్రౌఢశైలిలో రచించి కావ్య 
గౌరవాన్ని ఇచ్చాడు. వర్ణనలు పాతచ్చితణలు సంభాషణలను కవి రమ్యంగా 


170 తెలుగు సాహిత్య చరిత్ర 


వ్రాసాడు. వక్రోక్తి భరితమైన శబ్బార్థాలు దీనిలో వున్నాయి. సందర్భానుకూ 
లంగా శ్రీనాథుడు శైవమతతత్త్వాలను సాముద్రిక పాతంజలయోగ శాస్త్ర 
మంత్రశాస్త్రాదుల పాండిత్యాన్ని ప్రదర్శించాడు. అగస్త్యవ్యాసుల మనః స్థితిని 
వర్ణించేటప్పుడు శ్రీనాథుడు లోకజ్జ్ఞతను ప్రదర్శించాడు. పాత్రల చిత్రణలో 
అతడు తన సూక్ష శపరిశీలనాశక్తిని చాటుకున్నాడు. దానిలోని గుణనిధి కథ 
ఒక ఉత్తమమైన ఖండకావ్యంలా వుంది. గుణనిధి కథననుసరించే తెనాలి 
రామకృష్ణుడు పాండురంగమాహాత్మ్యంలో నిగమశర్మకథను తీర్చిదిద్దాడు, 
శ్రీనాథుడు పరిపక్వావస్టలో కాశీఖండాన్ని రచించాడు. కాబట్టి ఆ కావ్యం 
మిగతా కావ్యాలకన్నా (పొఢంగా వుంది. 


గివర్మాత్రిమాహాత్మ్యం కావ్యాన్ని శ్రీనాథుడు కాశీఖండం తర్వాత రచిం 
చాడని పండితుల అభిప్రాయం. (క్రీశ 1443 లో రాజమ హేంద్రవరంలో 
రెడ్డిరాజ్యం కళింగరాజు కపిలేశ్వరుని చేత ఆక్రమింపబడింది. దాంతో రెడ్డి 
రాజుల కీర్తి అస్తమించింది. ఆ సమయంలో శ్రీనాథుడు తనకాశయమిచ్చే 
తెలుగు రాజులు లేక శ్రీశైలానికి వెళ్ళివుంటాడు. అక్కడ శాంతి భిక్షావృత్తి 
మఠాధిపతి ముమ్మడి శాంతయ్యకు అంకితంగా శివర్మాత్రీమాహాత్మా న్ని 
డ్రీనాథుడు (వాసాడు. ఈ కావ్యం అక్కడక్కడ శీలవంగా వుండడం' చేత 
శ్రీనాథుని రచన కాదని భావించారు. కాని శైలి పద్యాల నడక శ్రీనాథుని 
రచన అనే చెప్తున్నాయి. స్కాంధ పురాణంలోని ఈశానసంహితలో 336 
శ్లోకాల్లో మూడు అధ్యాయాలుగా వున్న కథను తీసుకొని శ్రీనాథుడు 
ఐదు , అశ్యాసాలుగా శివరాత్రి మాహాత్మ్యం వ్రాసాడు. ఇది అనువాదమైనా 
స్వతంత్ర కావ్యంగానే భాసిస్తున్నది. సందర్భాన్లు కూలంగా కవి బాణాది 
కవుల కావ్యభాగాలను అనువదించి కూర్చాడు: ఈ కావ్యంలో సుకుమా 
రుడనే బ్రాహ్మణ యువకుడు తలిదండ్రులకు లేకలేక కల్లిన సంతానం. 
అతడు కాముకుడై చెడిపోవడం చివరకు శివరాత్రి నాడు శివుని దర్శనం 
వల్ల కైలాసం చేరుకున్న కథ వుంది. ఇది కాశీఖండంలోని గుణనిధికథను 


శ్రీనాథ యుగం 171 


పోలివుంది. సుకుమారుడు గుణనిథి కన్నా నికృష్ణుడు. సుకుమారుడు 
కన్నకూతురును కొంక్షించిన పరమ (భష్ణుడుగా చెప్పబడినాడు. అటువంటి 
వాడు చివరకు కేవలం శివరాత్రినాడు శివదర్శనం వల్ల శివలోకాన్ని చేరు 
కున్నాడని చెప్పబడింది. భక్తి మహిమను చాటడం కోసమే ఈ విధంగా 
చిత్రింపబడింది. 


శ్రీనాథుడు పై కావ్యాలేకాక ధనంజయవిజయం వ్రాసాడని దాన్ని 
దంతులూరి గన్నభూపాలుని అంకితమిచ్చాడని దంతులూరి బాపిరాజు 
వ్రాసిన మూర్తిత్రయోపాఖ్యానం వల్ల తెలుస్తున్నది. గన్నభూపాలుడు పెద 
కోమటి వేమారెడ్డికి పిల్లనిచ్చిన మామ. ధాన్యవాటి పురాధిపతి. కావ్యం 
పేరును బట్టి అర్జునుడు శివున్ని మెప్పించి పాశుపతాస్త్రం పొందే 
కథ దానిలో వున్నట్లు చెప్పవచ్చును. దీని రచనాకాలం క్రీశ. 1420 
ప్రాంతమని విమర్శకుల అభిప్రాయం. (శ్రీనాథుడు నందనందన, చరి 
తను వ్రాసాడని దాన్ని వైష్ణవుడైన పంటమైలారు - రెడ్డికి అంకితమిచ్చాడని 
కొందరంటున్నారు. అదే విధంగా శ్రీనాథుడు వల్లభాభ్యుదయం వాసి 
తెలుగు రాయల కంకితమిచ్చాడని దీని రచనా కాలం క్రీశ, 1428 అని 
విమర్శకులంటున్నారు. 


వినుకొండ వల్లభరాయల కృతంగా లభిస్తున్న క్రీడాభిరామం కావ్యాన్ని 
శ్రీనాథుడు వ్రాసాడని లోకంలో వ్యాప్తిలో వుంది. శ్రీనాథుడు 
దేశసంచారం చేస్తున్నప్పుడు వినుకొండ వల్లభరాయలను సందర్శించి ఆ 
కావ్యరచనలో అతనికి తోడ్పడినాడని కొందరు విమర్శకుల అభిప్రాయం. 
అదే విధంగా శ్రీనాథుడు పల్నాటివీరచరిత్ర ద్విపద కావ్యాన్ని వ్రాసాడని 
లోకంలో ప్రచారంలో వుంది. పల్నాటివీర చరిత్రను కాటమరాజు కథను 
రెండింటిని శ్రీనాథుడు మార్గకవిత్వంలో (వ్రాయగా జానపదకవులు వాటిని 
ద్విపదలోకి మార్చి వాసారని విడదవోలు వెంకటరావుగారి అభిప్రాయం. 


172 తెలుగు సాహిత్య చరిత్ర 


చిలుకూరి పాపయ్యశాస్త్రి, చాగంటి శేషయ్యగారలు పల్నాటివీర చరిత్ర 
శ్రీనాథుని రచన కాదనగా వేటూరి ప్రభాకరశాస్త్రి, పింగళి బండారు 
తమ్మయ్య, అక్కిరాజు ఉమాకాంతం, శ్రీరామమూర్తి గారలు పల్నాటివీర చరిత్ర 
శ్రీనాథుని రచన అని అంగీకరించారు. ఒకవేళ శ్రీనాథుడు వాస్తే 
పల్నాడులో తన చరమజీవితాన్ని గడిపిన కాలంలో (క్రీ.శ 1450 ప్రాంతంలో 
వ్రాసాడని చెప్పాలి. 


ఆం ధదేశాన్ని కళింగరాజు ఆక్రమించి తర్వాత శ్రీనాథుడు తననాద 
రించే రాజులు లేక పల్నాడు వెళ్ళాడని అక్కడ కొంత భూమిని కౌలుకు 
తీసుకొని పంటపండక కౌలు చెల్లించ లేక రాజదండన శిక్షలను అనుభ: 
వించాడని దారిద్యంతో చివరకు: “దివిజ కవివరుని గుండెలు. దిగ్గురనగ 
అరుగుచున్నాడు శ్రీనాథుడమరపురికి” అని పద్యం చెప్తూ చనిపోయాడని 
పదల "ఆ చాటు పద్యంలో ఐతిహ్యంలో ఎంత సత్యమున్నదో చెప్పలేము: 
కాని. పల్నాడును వర్ణిస్తూ పల్నాడులో తాను పడిన "కష్టాలను వర్ణిస్తూ 
శ్రీనాథుడు చెప్పాడనే చాటు. పద్యాలు దొరుకుతున్నాయి. ( 


క్రీశ. 14వ శతాబ్దంలో ఆంధదేశాన్నేలిన రాజులందర్ని శ్రీనాథుడు 
సందర్శించి వాళ్ళ చేత గౌరవ సత్కారాలందుకున్నాడు. ఒక విధంగా 
(క్రీశ. 14వ శతాబ్దంలో శ్రీనాథుని చరిత్ర ఆంధ్రదేశ చరిత్రగా ఆంధ్రదేశ 
చరిత్ర శ్రీనాథుని చరిత్రగా కన్పిస్తున్నది. తెలుగు సాహిత్యంలో నాతని 
లొగా అనేక కావ్యాలను వ్రాసిన మరోకవి లేడు. 


పోతన 


శ్రీనాథయుగంలో జీవించిన మరో మహాకవి పోతన. భక్తకవిగా పేరు 
పొందాడు. పోతన పేరు చెప్పగానే భాగవతం గుర్తుకు వస్తుంది. అతని 


శ్రీనాథ యుగం 173 


కాలం (క్రీశ. 1420-1480 ప్రాంతం. 


భాగవతం వ్రాయకముందు పోతన రాచకొండనేలిన పద్మనాయకరాజు 
సర్వజ్ఞ సింగభూపాలుని ఆస్థానంలో వున్నాడని అంటారు. అక్కడున్నప్పుడే 
ఆ కవి భోగినీదండకం (వ్రాసాడు. భోగిన అనే వేశ్య గోపాలదేవోత్సవంలో 
సింగభూపాలుని చూచి (ప్రేమించి విరహతప్పురాలై చివరకు తెగించి వచ్చి ఆ 
రాజు కాళ్ళమీద పడ్తుంది. రాజు ఆమెను మన్నించి |పియురాలిగా (గ్రహించి 
ఏనుగు మీద ఎక్కించుకొని ఉరేగిస్తూ తీసుకపోతాడు. ఈ ఇతివృత్తాన్ని 
వర్ణిస్తూ పోతన ఈ లఘుకావ్యాన్ని వ్రాసాడు. వేశ్యను గురించి చెప్పే ఈ 
కృతి పరమభక్తుడైన పోతన (వాసి వుండడని కొందరు విమర్శకులు 
తలంచారు. కాని దీనిలోని శైలి పోతన భాగవత శైలిని పోలి వుంది. పోతన 
రామభక్తుడు కాక పూర్వం రాజాశ్రయంలో దీన్ని వ్రాసి వుంటాడు. ఎందరో 
భక్త కవులు మొదట భోగులుగా వుండి విరాగులుగా మారి రాజులను 
వాళ్ళిచ్చే ధనకనకవస్తు వాహానాదులను నిరసించారు. పోతన కూడా 
మొదట రాజాశయంలో వుండి భోగినీదండకాన్ని రాజుగారి (పీతికోసం 
వాసి వుంటాడు. రామభక్తుడై భక్తి మతాన్ని ' ఆశయించాక భాగవతాన్ని 
వ్రాసి వుంటాడు. సింగభూపాలుడు భాగవతాన్ని తనకంకితమయ్యమని 
అర్జించాడని పోతన నిరాకరించి రామారికితం చేసాడని ఐతిహ్యం. 


పోతనకు పూర్వం నన్నయ re మొదలైన కవులు తమ కావ్యాల్లో 
భగవంతుని స్తుతితో దండకాలను వ్రాసారు. దండకాలను స్వతంతకృతిగా 
(వాసిన వాటిల్లో పోతన భోగినీదండకం మొదటిది. , సోమనాది శివకవులు 
శివస్తుతితో కూడిన గద్యాలు రగడలు అనే లఘుకృతులు వ్రాసారు. పోతన 
నరస్తుతితో కూడిన దండకాన్ని వ్రాసాడు/ నరస్తుతి చేసిన పోతన తర్వాత 
“మనుజేశ్వరాధముల” సేవించనని విముఖతను చూపాడు పోతన తర్వాత 


విజయరాఘవుడు రాజగోపాల దండకం గణపవరపు వేంకటకవి విద్యావతీ 


174 తెలుగు సాహిత్య చరిత్ర 


దండకం మొదలయినయి రచింపబడినయి. ఇవి దైవశ్చంగారపరమైనయి 
కాగా పోతన దండకం లౌకిక శృంగారం వర్షించేది. 


సంస్క తంలో వున్న భాగవతాన్ని పోతన ఆంధ్రికరించాడు. దాన్ని 
ఆంధ్రీకరిస్తూ---- 

ఒనరన్‌ నన్నయ తిక్కనాది కవులీ యుర్విం బురాణావళుల్‌ 

తెనుగుం జేయుచు మత్పురాకృత శుభాధిక్యంబు దానెట్టిదో 

తెనుగుంజేయరు మును భాగవతమున్‌ దీనిం దెనింగించి నా 

జననంబున్‌ సఫలంబు జేసెద పునర్హన్మంబు లేకుండగన్‌ 


అని పోతన అంటాడు. 


క్రీశ12 వ శతాబ్దంలో తమిళదేశంలో రామానుజాచార్యులు విష్ణునా 
రాయణభక్తితో కూడిన వైష్ణవమతాన్ని శాస్త్ర బద్ధం చేసి వ్యా పింపజేసాడు, 
రామానుజుల ప్రశిష్యుల్లో రామానందుడు దక్తిణదేశం నుంచి ఉత్తర 
భారతానికి పోయి అక్కడ రామభక్తిని ప్రచారం చేసాడు. తులసీదాసు 
కబీరు మొదలయిన భక్త కవులు ఆ రామభక్తి సంప్రదాయాన్ననుసరించిన 
వాళ్ళే రామానందుడు దక్షిణదేశం నుంచి ఉత్తర భారతానికి పోతూ 
తోవలో వున్న ఆంధ్రదేశంలో రామభక్తిని ప్రచారం చేసివుంటాడు. అట్లా 
ఆంధ్రదేశంలో రామభక్తీ సంప్రదాయం ప్రవేశించిన తరుణంలో అంత 
కుముందు శేవులైనవాళ్ళెందరో రామభక్తులైనారు. పోతన మొల్ల వంటి 
కవులిటువంటిీ వాళ్ళే. మొల్ల రామభక్తితో రామాయణం వ్రాయగా పోతన 
వెష్ణవులకు పవిత్ర (గ్రంథమైన భాగవాతాన్ని ఆంధ్రీకరించాడు.. రధదేశంలో 
తిక్కన కాలం నాటికి వైదికకర్మల ప్రాధాన్యం నశించి శి విష్ణుభక్తితో 
కూడిన అర్బనాదులతో వ్రతవిధులతో కూడిన పౌరాణిక మతం (క్రమంగా 
వ్యాపించసాగింది. శ్రీనాథుడు శివభక్తుడు కాగా పోతన విష్ణుభక్తుడైనాడు] 


శ్రీనాథ యుగం 175 


శ్రీనాథుడు రాజుల ఆస్థానాలను సందర్శించి రాజులకు మంత్రులకు 
కావ్యాలనంకితంగా ఇచ్చి గౌరవ సన్మానాలనందుకోగా పోతన మొదట 
రాజస్థానంలో వున్నా తర్వాత రాజాశయాన్ని నిరసించి తన భాగవతాన్ని 
రామునికంకితంగా ఇచ్చాడు “మన్నామాంకితంబుగా శ్రీ మహాభాగవతంబు 
తెనుగు సేయుము. నీకు భవబంధంబులు తెగు” నని రామచంద్రుడే 
ప్రత్యక్షమై ఆదేశించినట్టుగా పోతన చెప్పుకున్నాడు. శ్రీనాథ పోతనల 
భక్తిమార్గంలో జీవితవిధానంలో వున్న వైరుద్ద్యాన్ని పురస్కరించుకొనో లేదా 
శ్రీనాథునికి నిజంగానే దగ్గుపల్లి దుగ్గనతో పాటు పోతన పేరున్న బావ 
మరిది వుండటం వల్ల నామసామ్యం చేతనోయేమో శ్రీనాథ పోతనలు 
బావామరదులని చెప్పి కొన్ని కథలు లోకంలో ప్రచారంలో వున్నాయి. 
శ్రీనాథుడు దక్షణ తీరాంధ్రంలో పుట్టి పెరిగినవాడు. పోతన తెలంగాణాలో 
ఓరుగల్లునివాసి. ఆ కాలంలో అంతంతదూరం సంబంధాలు చేసుకోవడం 
అసంభవంగా కన్పిస్తుంది. 


పోతన “శ్రీమన్నారాయణ కథా (పపంచ విరచనాకుతూహలుండై” ఒక 
పౌర్ణమి రోజు చంద్రగ్రహణం రోజున గంగకు స్నానానికి పోయాడు. అక్కడ 
మహేశ్వర ధ్యానంతో అతడు అర్థనిమీలితనేత్రుడై వుండగా శ్రీరాముడు 
ఎదురుగా ప్రత్యక్షమై కన్పించి భాగవతాన్ని వ్రాయమని ఆదేశించాడు. ఆ 
తర్వాత కొన్ని రోజులకు పోతన ఏకశిలానగరం వచ్చి అక్కడి గురువృద్ధబుధ 
బంధుజనానుజ్ఞాతుడై భాగవతాన్ని తెలుగులో రచించడానికి పూనుకున్నాడు, 
పోతన _ఏకశిలానగరం అంతే ఓరుగల్లు (ఈనాటి వరంగల్లు) నగరంలో 
వుండి భాగవతాన్ని రచించినట్లు తెలుస్తున్నది. అంతేగాక అతని గురు 
బంధుజనాదులు కూడా అక్కడే వుండేవారని దాన్ని బట్టి తెలుస్తున్నది. 
పోతన వరంగల్లు ప్రాంతంలో జనగామ సమీపంలో వున్న బమ్మెరవాసి 
అయినా ఓరుగల్లులోని వాసమేర్పరచుకొన్నట్లుగా భాగవతం పీఠికను బట్టి 
తెలుస్తున్నది. ఒక చంద్రగ్రహణం రోజు గంగకు స్నానానికి వెళ్ళాడు. ఆ గంగ 


176 తెలుగు సాహిత్య చరిత్ర 


దకిణగంగ అని పిలువబడే గోదావరి నది. తెలంగాణాలో గోదావరిని ప్రజలు 
Ca 

గంగ అని పిలవడం వుంది. వేములవాడ దగ్గరలో వున్న ధర్మపురి గోదావరి 
నదీతీరంలో వుంది. నరసింహ స్యామి అక్కడ వెలిసాడు. ప్రసిద్ద వైష్ణవ 
క్షేతం. వేద పండితులకు నిలయమైన ధర్మపురి అప్పుడే వైష్ణవ శ్రే తంగా 
అభివృద్ధి చెందుతుందేమో. ఒక వేళ పోతన ధర్మపురిలోని గోదావరిలోనే 
స్నానమాడాడేమో. ధర్మపురి వరంగల్లుకు దూరమేమికాదు. మొత్తం మీద 
పోతన గోదావరి నదీతీరంలో వున్న ఏదో ఒక పుణ్యక్షేత్రానికి పోయి తిరిగి 
ఓరుగల్లుకు వచ్చి శ్రీరాముని ఆదేశానుసారంగా గురుబుధ బంధుజనాదుల 

Cd § 

అనుజ్జతో భాగవతాన్ని వ్రాయడానికి పూనుకున్నాడని భాగవతం పిరికను 
బటి తెలుస్తున్నది. ' 

టం 


తెలుగులో భాగవతం రచించిన కవిగా పోతనకు పీరున్నా, గభాగవ 
తాన్నంతా అతడొక్కడే తెనిగించ లేదు. భాగవతంలోని 12 స్కంధాల్లో 
5,6,11,12 తప్ప మిగిలిన 8 స్కంధాలను పోతన రచించాడు. భాగవతంలో 
దశమస్కంధంలో శ్రీకృష్ణుని చరిత్ర అంతా వర్ణింపబడింది. ఇది దీర్ణమైన 
స్కంధం. దశమస్కంధాన్ని పోతన తన we కవితా వైభవాన్ని. “భక్తిత 
తృరతను (ప్రకటిస్తూ రచించాడు./ ర్‌వ స్కంధాన్ని గంగన, 6వ స్కంధాన్ని 
ఏర్పూరి సింగన 11,12 స్కంధాఅను వెలిగందలనారయ అనువదించారు. 
పోతన భాగవతంలో ఈ 4 స్కంధాలు శిథిలంకాగా ఈ ముగ్గురు కవులు 
రచించారని కూచిమంచి తిమ్మకవి సర్వలక్షణ సారసంగ్రహంలో అన్నాడే 
కాని దానిలో చారిత్రక సత్యంలేదని ఆధునిక _ విమర్శకులు తలస్తున్నారు. 
పోతన తన శిష్యులకు ప్రోత్సాహం ఇయ్యడానికే వాళ్ళచేత ఆ భాగాలను 
రచింపజేసాడని అంటున్నారు. 


( భాగవతం భక్తీ మార్గాన్ని ప్రబోధించే పురాణం! సంసార దుఃఖాలను 
తొలగించి భక్తి పునర్హన్మ లేకుండా చేసి మోక్షాన్ని ప్రసాదిస్తుందని భాగవతం 


శ్రీనాథ యుగం 173 
చెప్తున్నది. శ్రీకృష్ణభక్తిమహిమను వర్ణించే భాగవతం కాక దేవీభక్తిని వర్ణించే 
దేవీభాగవతం అష్టాదశపురాణాల్లో చేరిన ప్రావీన పురాణం అని కొందరు 
విమర్శకుల అభిప్రాయం. చారిత్రక దృష్టితో పరిశీలించే నిమద్యకులు భాగ 
వతం దాదాపు క్రీశ 10వ శతాబ్దంలో రచింపబడి వ్యాసవిరచితంగా 
ప్రచారం చేయబడిందని అంటున్నారు. వైష్ణవమత ప్రచార  వ్యాప్పులలో 
భాగవతానికి చాల ప్రసిద్ది లభించింది. నవరసాలో మొదట భడీతసం 
fon అలల 

చేరలేదు. తర్వాత రూపగోస్వామి (శ్రీశ 1490-1563) భక్తికి 
రసస్థానాన్నిచ్చి నిలబెట్టాడు. అతనికన్నా ముందు బోపదేవ హేమాద్రులు 
తమ _భాగవతముక్తాఫలంలో భక్తిరసాన్ని “పేర్కొని వున్నారు. దాన్ని 

ఎసి అట్ల ఉగ్గ నక్ష జ, - సారం ఇ గ్‌. 
బట్టి వైష్ణవభక్తి కృష్ణభక్తి భాగవత పురాణం - వాటి వ్యాప్తి తర్వాతనే 
భక్తికి రసస్థానం లభించింది. భాగవతంలో భక్తి రసస్ఫూర్తిని కలిగించే 
అనేక కథలున్నాయి. భాగవతంలో భాగవతమత (ప్రాశస్త్యం దశవిధభక్తీ 
మార్గాలు వివరింపబడినాయి - “తను హృద్భాషల సఖ్యమున్‌ శవణమున్‌ 
దాసత్వమున్‌ వందనార్భనముల్‌ సేవయు నాత్మలో నెరుకయున్‌ సంకీర్త 
నల్‌ చింతనం, బను నీతొమ్మిది మార్గములు”. భక్తిని అర్హున ప్రహ్లాద 
భీష్మాదుల వృత్తాంతాలతో పోతన వివరించాడు. భక్తులకు భగవంతుడు 
ఎంత సులభుడో భాగవత కథల్లో చెప్పబడింది. భక్తి ప్రపత్తి మార్గంలో 
భగవన్నామ స్మరణతో (ప్రహ్లాదుని వంటి భక్తులు కష్టాలను అవలీలగా 
ఎదుర్కొని దుష్టశిక్షణకు కారకులుకావడం అంబరీషుని వంటి. భక్తుల 
(వ్రతానుష్టానాలు భాగవతంలో వర్ణింపబడినాయి. భీష్మనారదుల జ్ఞానభక్తి, 
రంతిదేవుని త్యాగభక్తి, దేవకీ యశోదల వాత్సల్యభక్తి, హనుమంతాదుల 
దాస్య భక్తి, ఉద్దవార్షునాదుల సఖ్యభక్తి, గోపికల మధుర భక్తీ, మొదలయిన 
భక్తి మార్గాలు సంస్కృత భాగవతంలో పురాణ శైలిలో చెప్పబడినాయి. 
పోతన సుమధురశైలిలో లలితమైన పదాలకూర్చుతో శబ్దాలంకారాల రచనతో 


178 తెలుగు సాహిత్య చరిత్ర 


తెలుగు భాగవతానికి కావ్యగౌరవం తెచ్చాడు. సన్నివేశ వర్ణనలలో పాత్రల 
రూపకల్పనలోను పోతన ప్రావీణ్యం చూపాడు. పోతన స్వయంగా భక్తుడు. 
భక్తా చేశంతో అతడు ప్రతి ఘట్టాన్ని భక్తీ రసస్ఫోరకంగా వాసాడు. పోతన 
భక్తిరసాన్నేకాక శృంగార వీరరసాలను చక్కగా పోషించాడు. సత్యభామ 
యుద్ద వర్ణనలో ఆమె శృంగారవీర రూపాన్ని రమ్యంగా వర్ణించాడు. కృష్ణుడు 
రుక్మితో చేసిన యుద్దాన్ని పోతన సహజంగా కన్నులకు కర్టేటట్లుగా 
వర్ణించాడు. పోతన యుద్ధ వర్ణనల్లోని వాస్తవికతవైపు విమర్శకుల దృష్టి 
ఎక్కువగా ప్రసరించలేదు. యుద్ద వర్గనలను సహజంగా చేసిన కవులు 
తిక్కన తర్వాత పోతన - ఆ తర్వాత పెద్దన. కావ్యశైలి వల్లనే మూల 
భాగవతానికి లేని సాహిత్యగౌరవం పోతన భాగవతానికి కలిగింది. 


పోతన అనుసరించిన అనువాద మార్గం కవిత్రయం వారిదే. కొన్నిచోట్ల 
కథానువాదంగా కొన్నిచోట్ల శ్లోకభావానువాదంగా ae అమూలక 
కల్పనలను కూర్చడంగా భాగవతానువాద పద్దతి నడిచింది, మూల ఖాగవ 
తంలో లేని రూపకల్పనలు వర్ణనలు శబ్దాలంకొరాల హాహత్‌ఉఆతటు పోతన 
భాగవతంలో కన్పిస్తాయి. పోతన కవితాప్రతిభకు అవి నిదర్శనాలు. పోతన 
కవిత్వం _ సుకుమార్తంగా నడిచింది. లలిత మధురమైంది. పోతన్న సహజ 
పాండిత్యం కలవాడు.అంటె పుట్టుకతోనే కవితా పాండిత్యాలు కలవాడని 
అర్దం. తు సహజ (ప్రతిభగల కవి అని చెప్పాలి. పోతన మహాభక్తుడు. 
భక్త్యా వేశంతో అతడు ఎన్నోచోట్ల ఘట్టాలను పెంచి వ్రాసాడు. పోతన లలిత 
మధురమైన పదాలను కూర్చడమేకాక వృత్త్యనుప్రాస ల సకాల కారాతనా 
ప్రయోగించి ఆర్థధ్వనులను రసస్ఫోరకతలను సాధించాడు. రుక్మిణీ కళ్యాణం, 
నరకాసుర వధ, వామనావతారం, గజేంద్రమోక్షం, ప్రహ్లాదుని కథలు ఎన్నో 
రసవంతమైనయి పోతన భాగవతంలో వున్నాయి. పోతన పద్యాలు .. 


తీనాథ యుగం 170 


ధారాళంగా నడుస్తాయి. ప్రసన్న భావాలతో కూడి చదువగానే ఆర్హమౌతాయి. 
కఠినమైన పదాలు సమాసాలు లేవు. పరుషాక్షర ప్రయోగాలు లేవు. కవితం 
ఎక్కడా కుంటుపడకుండా నడిచింది. 


పోతన మధుర ప్రసన్నమైన రచన సండితపొవమురులను - సమానంగా 
అలరింపజేస్తున్నది. పోతన భాగవతంలోని ఒక్క పద్యమైనారాని ఆం, థ్రుడుం 
డడం'టె అతిశయోక్తి కాదు. పోతన అనగానే మనకు భక్తిరసం జ్ఞాపకానికి 
వస్తుంది. కాని పోతన _ భక్తితో సమానంగా శృంగార వీర రసాంను 
పోషించాడు. అతదు వర్ణించిన శృంగార స్త్రీమూర్తులు శృంగారభావాలు 
కోమలంగా మృదుమదురంగా అందంగా వున్నాయి. భక్తి శృంగారాలు 
విరుద్ధ రసాలు. కాని పోతన భక్తి శృంగారాలను సమానంగా నడిపి 
తన (ప్రతిభను చూపాడు. ఉదాహరణకు - మొసలి గజేంద్రుని కాలు 
పట్టుకొని లాగుతుంటె బాధతో దిక్కుతోచక తనను రక్షించమని విష్ణువుతో 
మొరపెట్టుకుంటాడు. ఆ మొర విన్న విష్ణువు వెంటనే వున్నపళంగా 
బయలు దేరి రావడాన్ని పోతన ఇట్లా వర్ణించాడు. 

సిరికిం జెప్పడు శంఖచక్రయుగముం జేదోయి సంధింప డే 

పరివారంబును జీర డభగపతిం బన్నింపడా కర్థికాం 

తర ధమ్నిలము చకు_నొత్తడు వివాద(పోత్తిత శ్రీకుచో 

పరి స. వు గజ ప్రాణావోత్సాహియై 


విష్ణువు ప్రణయకలహంలో లక్ష్మీదేవి చీరకొంగుపట్టి లాగుతున్నవాడు 
అట్లాగే చేతిలో చీర కొంగుతో పాటు లక్ష్మీదేవితో గజేంద్రుని రక్షించడానికి 
హుటాహుటిని వచ్చేసాడని పోతన వర్ధన. ఈ ప్రణయకలహం చీరకొంగు 
లాగడం ఆకొంగుతో లక్ష్మీదేవి రావడం వర్ణన మూలంలో లేదు. భక్తిరసం 
మధ్య ఈ శృంగారభావం పోతన స్వంత కల్పనే. అదేవిధంగా యుద్ధరం 
గంలో వీరరసావేశంతో కూడిన సత్యభామను వర్ణించేటప్పుడు వీరంతోపాటు 


180 తెలుగు సాహిత్య చరిత్ర 


శృంగారాన్ని కూడ పోతన కలబోసి వర్ణించాడు. అది మూలంలో లేదు. 
ఆ పద్యంలోని శబ్దాలంకార సౌందర్యం కూడా పోతనదే. 
పరుజూచున్‌ వరుజూచు నొంపనలరిపంన్‌ రోషరాగోదయా 
విరత (భూకుటి మందహాసములతో వీరంబు శృంగారమున్‌ 
బరగం గన్నుల గెంపుసాంపుం బరగం జండాస్త్ర సందోహమున్‌ 
సరసాలోక సమూహమున్‌ నెరపుచుం జంద్రాస్య హేలాగతిన్‌. 


పోతన కవితా మాధుర్యం రసవంతమైన భావాలు ఆబాలగోపాలాన్ని 
ఆనందింప జేస్తాయి. తెలుగు సాహిత్యంలో పోతన కవిత్వం విలక్షణ మైంది. 
పోతన ప్రయోగించిన శబ్దాలంకార వైచిత్రిని అంతకుముందు తెలుగు 


కవులెవరూ చూప లేదు. 
వెడవెడ నడకలు నడచుచు 
నెడనెడ నడుగిడగ నడరి యిల దిగబడగా 
బుడిబుడి నొడువులు నొడువుచు 
జిడిముడి తడబడగ వడుగు ేరెన్‌ రాజున్‌ 


ఈ పద్యంలో “డ్‌” కారావృత్తి పొట్టివాడైన బుడతడు వామనుని 
నడకలను స్ఫురింప జేస్తున్నది. ఇటువంటి వృత్త్యనుప్రాసాలంకారం పోతన 


కవిత్వంలో అడుగడుగునా కన్పిస్తుంది. 
కమనీయ శుభ గాత్రు కంజాత దళనేత్రు 
వసుధాకళత్రు పావనచరితు... 


అంత్యానుప్రాసతో పై పద్యం 'ప్రసన్నమధురంగా వుంది. పోతన కవి 
త్వంలో అనుప్రాసాది శబ్దాలంకారాలు అప్రయత్నంగా దొర్లినట్లు వుంటాయి. 
అవి కవిత్వంలో మాధుర్యాన్ని సాధించి భక్తిరస పోషణను చేసాయి. పోతన 
కవిత్వంలో ల్ల బ్లనుప్రాస _భేదాలే_ భేదాలే కాక యమకం ముక్తపదగస్తం _వంటి 


TET - క 


శబాలంకారాలు 
వా కూడా అప్రయత్నంగానే _ దొర్లినట్టుగా కన్పిస్తాయి. 


ఢశ్రీనాథ యుగం 181 


లేమా దనుజుల గెలువగ 

లేమా నీవేల కడగి లేచితి విటురా 
లేమాను మానవే నౌ 

లేమా విల్లంది కొనుము లీలం గేలన్‌. 


పై పద్యంలో యమకాలంకార. సౌందర్యం భావ వైచిత్రితో పోటీ 
పడ్తున్నది. 

కొందరకు తెనుగు గుణమగు 

కొందరకును సంస్క ఎతంబు గుణమగు రెండుం 

కొందరకు గుణములగు నే 

నందర మెప్పింతు కృతుల నయ్యె యెడలన్‌. 


అని పోతన ఆత్మవిశ్యాసంతో తన కవిత్వంలో తెనుగు సంస్కృత 
భాషల (ప్రయోగం సమానంగా వుంటుందని (ప్రకటించాడు. అదే విధంగా 
పోతన కవిత్వం ఒకచోట దేశి పదాల సొంపుతో మరోచోట సంస్కృత 
భూయిష్టంగాను . నడిచింది. చాలా చోట్ల అతడు తిలతందుల న్యాయంగా 
తెలుగు సంస్కృత పదాలను కలెబోసి రచన సాగించాడు. పోతన ఈ 
భోషా ప్రయోగంతో తర్వాత కవులకు తెలుగా, సంస్కృతము, అన్న సమస్య 
రాలేదు. తెలుగు సంస్క లక్‌ పదాలను పడుగు పేకల వలె కలెబోసే 
తర్వాత కవులు భాషాశెలిని నడి పించారు. 


పోతన భాగవతంలో దక్షాధ్వరధ్వంసఘట్టంలో శివనింద చేసిన పాప 
పరిహారం కోసం వీరభ్యద్రవిజయం అనే కావ్యాన్ని వ్రాసాడని అంటారు. 
తన గురువు ఇవటూరి సోమశేఖరుని ప్రోత్సాహంతో పోతన ఆ కావ్యాన్ని 
(వ్రాసాడు. దానిలో రచన పరిపక్వంగా లేదు. ఒకవేళ గురువుగారి 
ఆదేశంతో పోతన చిన్ననాడే ఆ కావ్యాన్ని వ్రాసాడేమో. రచన పరిపక్వంగా 
లేకపోయినా భాగవతపద్యాల పోలికలు వీరభద్రవిజయం పద్యాల్లో వున్నవని 


182 తెలుగు సాహిత్య చరిత్ర 


అది పోతన రచనే అని మల్లంపల్లి సోమశేఖరశర్మ గారి అభిప్రాయం. 
భాగవతంలోని కవితాలక్షణాలు ఆ కావ్యంలో అసలే లేవని అది పోతన 
రచన కాదని ఫంగళి లక్షీ శ్రైకాంతం గారి అభిప్రాయం. పోతన కొడుకు 
ప్రొఢకవి బిరుదం గల మల్లన తన రుక్మాంగదచరిత్రలో గాని పోతన 
మునిమనునులు కేసనమల్లనలు తమ దాక్షాయణీపరిణయంలో గాని పోతన 
వీరభద్ర విజయం గురించి చెప్పలేదు. పోతన సహజ పండితుడనని భాగవ 
తంలో చెప్పుకున్నాడు. గురువు ఇవటూరి సోమనారాధ్యుదున్నట్టుగా పోతన 
చెప్పుకోలేదు. పోతన భాగవతంలో శ్ర్రీరామప్రసాదలబ్ద కవితావిలాసుడనని 
చెప్పుకున్నా నడు. వీరభద విజయంలో వీరభద్ర ప్రసాదం వల్ల కవిత్వం 
చెప్పనేర్చినానని చెప్పుకున్నాడు. భాగవతంలోని పోతన వంశవర్ణన వీరభద్ర 
విజయంలోని వంశ వర్ణనతో కలవడం లేదు. ఆ కారణాలన్నిటి చేత 
వీరభద్రవిజయం పోతన కృతి కాదని ఎవరో వ్రాసి అతని పేరు పెట్టారని 
కొందరు పండితులభి ప్రాయపడినారు. ః ఒకవేళ వీరభద్రవిజయం కర్త పోతన 
- భాగవత కర్త పోతనకు సవతి తమ్ముడో లేదా అతని వంశంలోనివాడో 
అయివుంటాడని మరికొందరు. సండితులు అభిప్రాయపడినారు. పోతన 
మొదట వీరశెవుడని, అతడు వీరశైవుడుగా వున్నప్పుడు వీరభద్రవిజయం 
(వొసాడని అప్పుడతని గురువు, ఇవట్లూరి. సోమనారాధ్యుడని ఆ గురువు 
(ప్రేరణతో ఆ కృతిని వాసాడని చాలామంది అభిప్రాయం. ఆ కావ్యరచన 
నాటికి పోతన కవిత్వం శ్రైలి గట్టిపడలేదని అందుకే దానిలో అతని కవిత్వం 
అపరిపక్వంగా వుందని అంటారు. పోతన మునిమనుమలైన కేసనమల్లనలు 
ఇవ్వటూరి పర్వతాలును తమ గురువుగా పేర్కొన్నారు. ఆ పర్వతాలు 
పోర్వజుడే పోతన గురువు సోమనారాధ్యుడు కావచ్చును. పోతన 
వీరశెవుడుగా వున్నప్పుడు అతడు గురువు. అప్పుడు పోతన వీరభద్రుని 
కృపచేత కవిత్వం చెప్పాడు. కాని రామభక్తుడైంతర్వాత శ్రీరాముని కృపతో 
కవిత్వం చెప్పాడు. దీనిలో అసహజమేమి లేదు. పోతన మొదట వీరశెవుడని 


శీనాథ యుగం 183 


అతని కొడుకు మునిమనుమలు (వ్రాసిన కావ్యాలనుబట్టి తెలుస్తున్నది. 
పోతన తర్వాత అతని కుటుంబీకులు వీరశైవులు గానే వున్నారు. పోతన 
మాత్రమే రామభక్తుడై విష్ణుభక్తి తత్త్వాన్ని బోధించే భాగవతాన్ని వ్రాసాడని 
చెప్పవచ్చును. ఈ ఆధారాలను బట్టి వీరభద్రవిజయం పోతన చిన్ననాటి 
రచన అని తెలుస్తున్నది. భాగవతంలో శివనిందాపాపపరిహారం కోసం 
రచించాడనడం అది భాగవతం తర్వాత రచన అని అనడం తర్వాత పుట్టిన 
ఐతిహ్యం. 
మొల 


లా 


పోతన లాగానే మొల్ల వీరశైవురాలైవుండి రామభక్తిని అనుష్టించింది. 
కాకతీయ సామ్రాజ్యపతనానంతరం ఓరుగల్లులో వెలిసిన కవులు పోతన 
మొల్లలు. _ ఏకామనాథుని' ప్రతాపచర్మిత (క్రీశ 1550)ను బట్టి మొల్ల 
రెండవ (ప్రతాపరుద్రుని ఆస్థానంలో కవయిత్రి అని తాను వ్రాసిన 
రామాయణాన్ని ఆ రాజుకు అంకితమియ్యాలని అనుకున్నదని తెలుస్తున్నది. 
రెండో ప్రతాపరుద్రుడు ఢిల్లీ సుల్తాను చేతిలో ఓడిపోయి మరణించడంతో 
ఆమెకది సాధ్యం కాలేదేమో చెప్పలేము. కాని మొత్తం మీద వీరశైవ 
ప్రభావం నశించి రామభక్తి సంప్రదాయం ఆంధ్ర దేశంలో ప్రవేశించిన 
తరుణంనాటిది మొల్ల. రామానుజుని ప్రశిష్యుల్లో ఒకడైన రామానందుడు 
రామభక్తి సంప్రదాయాన్ని బోధించాడు. రామానందుడు ఉత్తరభారతానికి 
పోతూ మార్గమధ్యంలో రామభక్తి సంప్రదాయాన్ని ప్రచారం చేస్తూ పోయి 
వుంటాడు. అట్టా రామభక్తి ఆంధ్రదేశంలో ప్రవేశించి వ్యాపించింది. ఆ 
కొలంలోనే పోతన మొదట వీరశైవుడుగా వుండి రామభక్తుడైనాడు. మొల్ల 
తన తండ్రి “గురులింగజంగ మార్చన పరుడు” అని “శివభక్తి రతుడు” 
అని చెప్పిందాన్నిబట్టి ఆమె వీరశైవకుటుంబంలో పుట్టిందని తెలుస్తున్నది. 
పోతనలాగానే మొల్ల వీరశెవాన్ని విడిచిపెట్టి రామభక్తురాలై రామాయణ 


జ a కా 
IR4 తెలుగు చే బొత్య చరిత 


కావ్యాన్ని (వ్రాసింది. వీరశైవకుటుంబంలో పుట్టింది కాబట్టే కుమ్మరి 
కులంలో పుట్టిన ముల్లకు విద్యాబుద్దులు అలవడినొయి.  వీరశెవంలో 
సీ జాన సముపొర్షనకు అడ్డంకులు లేవు. తిక్కన తర్యాత దాదాపు పోతన 
& భా జు చ 

కాలంలో - క్రీశ 1350 + 1400 ప్రాంతంలో మొల్లజీవించి వుంటుంది. 
కొందరు పండితులు తెలుగు సొ హిత్యంలో మొల్లనే (పథమ కవయిత్రిగా 


అంగీకరించారు. 


పోతన - “పలికెడిది భాగవతమట, పలికించెడివాడు రామభద్రుడట, 
బుక నే పకికిన భవహర” మగునని చెప్పుకున్నట్లుగా నే మొల్ల కూడా - 
oo 


p 


“చెప్పుమని రామచంద్రుడు సెప్పిందిన పలుకుమీద చెప్పెద స నెల్లప్పుడు 
సహపరసాధన మిప్పుణ్యచరిత్ర తప్పులెంచకుడు కవుల్‌” అని చెప్పుకున్నది. 
పోతన తన కృతిని నరాంకితం చేయక రాజులను నిరసించనట్టుకానే 
మొల్ల కూడా నిరసించి ఇట్టా అన్నది - “రామనరపాలకుని స్తుతిసేయు 
జిహ్యకున్‌ చిలర రాజలోకమును జేకొని మెచ్చగ నిచ్చయిట్టునే...” ఇద్దరిదీ 

లా ళు యె 
ఒక్కలాంటి రామభక్తి మార్గమే. 


Wp సట. Ay శ 


మొల్ల కన్న ముందు తెలుగులో రామాయణాలను వ్రాసిన కవులు 
న్నారు. కాని వాళ్ళెవ్వరు భక్తులుగా ప్రసిద్దికెక్కలేదు. మొల్ల భక్తి 
పరాయణతతో రాముని కథను గానం చేసింది. ఒక వారాంగన తన 
పెంపుడు చిలుకను శ్రీరాముని పేరుతో పిలిచి మోక్షం పొందింది. 
ఇక రాముని చరిత్రనే వ్రాస్తే తనకు మోక్షసిద్ధి కలుగుతుందన్న ఆశతో 
భక్తురాలు మొల్ల రామాయణాన్ని వ్రాసింది. మొల్లలో పోతనంత 
భక్త్యా వేశం పరుగులు తియ్యడం లేదు. ఆమె కవిత్వం సరళగంభీరంగా 
వుంది. విజ్ఞానులను అజ్ఞానులను రాముడు కృపతో చూడడానికి భక్తియే 
కాని చదువు కారణం కాదని మొల్ల విశ్వాసం. “వరదో విలక్షణములు 
కావ్యసంపద (ప్రక్రియలు నిఘంటువుల (క్రమా” లేవి తను చదువుకోలేదని 


గోపవరం (ఆమె స్వగ్రామం కావచ్చును) లోని శ్ర్రీకంర మళ్లేశుని వరంచే 
కవిత్వం చెప్పుగలిగానని మొల్ల ఆంటుంది. దాన్ని బట్టి మొల్ల త 
చదవుకోలేదని భక్తిచేత (పేరేపితురాలై రామాయణాన్ని తన సహజ కవితా 
(ప్రతిభతో (వై సిందనవచ్చును. 


మొల్ల రానూయణ కావ్యం పరిమాణంలో చిన్నది. కేవలం కథను 
మాత్రమే “కట్ట కొట్ట తెచ్చె” అన్నట్లుగా సంగ్రహంగా చెప్పింది. ఆమె 
కావ్యం కథాకథనంలోగాని భావకల్పనలోగాని విశేషంగా లేదు. లఘురూపంలో 
వున్న ఆ రామాయణం బాగా (పచారంలో వుండి వుంటుంది. అందుకే 
కాలపుతాకిడిలకు ఈనాటికి నిలిచి వుంది. 


మొల్ల రామాయణం అయోధ్యపురవ్ధనతో ఆరంభమైంది. ప్రబంధ 
వర్ణనలున్నాయి. దాంచేత మొల్ల (పబంధయుగానికి అంటే క్రీశ. 16వ 
శకి చెందిందని అన్నారు. కాని తిక్కన ఎర్రనలు కూడా పురవర్థనలతో 
కావ్యారంభం చేసారు. (ప్రబంధోచిత వర్హనలు చేసారు. దాన్ని బట్టి మొల్ల 
రెండవ ప్రతాసరుదుని కాలం నాటిదని చెప్పడానికి ఏమి ఆటంకముం 
డకూడదు. రాజులకు (పీయురాళ్ళుగా వుండి కొందరు స్రీలు కావ్యాలు 
వ్రాసారు. కాని సామాన్య స్త్రీ అయిన మొల్ల ఏ రాజాశ్రయం లేకుండా 
తన కవిత్వాన్ని స్వచ్చందమార్గంలో నడిపి కీర్తిని సంపాదించుకుంది. 


మొల్ల కవిత్వం సరళ సులభం. భావాలు సూటిగా వుంటాయి. అక్క 
డక్కడ చక్కని భావ “సంపేదగల పద్యాలను మొల్ల చెప్పింది. ఉదా. 
గుహుడు రాముని పాదధూళి సోకి తన నావ ఏమౌతుందో అని రాముని 
పాదాలను కడిగి నావనెక్కనిస్తాడు. గుహుని భయాన్ని మూఢభక్తిని 


కవయిత్రి రమణీయంగా చెప్పింది. 
సుడిగొని రామపాదములు సోకిన ధూళి వహించి రాయియే 


186 తెలుగు సాహిత్య చరిత్ర 


ర్పడనొక కాంతయయ్యెనట పన్నుగ నీతని పాదరేణు ని 
య్యెడ వడినోడ సోకనిది యేమగునోయని సంశయాత్ముడై 
కడిగె గుహుడు రామపదకంజయుగంబు భయము సెంపునన్‌. 


మొల్ల చంపూ మార్గంలో తన రామాయణాన్ని వ్రాసింది. ఆమె 
వర్ణనలు సహజ సుందరంగా వున్నాయి. ఎక్కడ ఆమె కవితలో అతిశయోక్తి 
అన్నది లేదు. స్త్రీ సహజమైన మృదుమధుర వాక్కు ఆమెది. 


పిల్లలమ్మరి పినవీరన 
ag 


పిల్లలమర్రి పినవీరన ((క్రీ.శ.1480 ప్రాంతం) శ్రీనాథునికి సమకాలి 
కుడు. వయస్సులో అతని కన్నా చిన్నవాడు. శ్రీనాథుడు “బా హ్మీదత్త వర 
ప్రేసాదుగడనని చెప్పుకోగా పినవీరన “వాణి నారాణి” అని చెప్పుకున్నాడు. 
పినవీరన శృంగారశాకుంతలం జైమినిభారతం కావ్యాలను వ్రాసాడు. అవేగాక 
అవతారదర్సణం, నారదీయం, మాఘమాహాత్మ్యం, మానసోల్హాసం అనే 
కృతులను రచించానని శృంగార శాకుంతలంలో పినవీరన చెప్పుకున్నాడు. 
కొని అవి దొరుకలేదు. 

శ్‌ 

శృంగార శాకుంతలానికి శకుంతలా పరిణయమని కవి పెట్టిన పేరు. 
శృంగార నైషధంవలె శృంగార రసప్రధానమైందని కావచ్చును లోకంలో 
దానికి శృంగార శాకుంతలమని ప్రసిద్దంగా పేరు వచ్చింది. అది నాలుగు 
ఆశ్వాసాల కావ్యం. పినవీరన మహాభారతంలోని శకుంతల కథను (పధానంగా 
తీసుకొని దానికి కాళిదాసు అభిజ్ఞాన శాకుంతల నాటకక్రమాన్ని కొంత 
చేర్చి ఆ కావ్యాన్ని రచించాడు. బుషుల ప్రార్ధనననుసరించి వేటకు వచ్చిన 
దుష్యంతుడు కళ్వాశమానికీ రావడం, శకుంతల తన సఖులు అనసూ 
య్మాపీయంవదలతో కూడి వృక్షజల సేచనం చేస్తుండగా దుష్యంతుడు 


డశ్రీనాథ యుగం 187 


చెట్టుచాటున వుండి వాళ్ళ మాటలు వినడం, అంగుళీయక వృత్తాంతం - 
వీటిని పినవీరన కాళిదాసు నాటకం నుంచి తీసుకున్నాడు. నాటకాన్ని 
అనుసరించి విదూషక పాత్రను ప్రవేశపెట్టాడు. ప్కుత్రవతి అయిన శకుంతల 
దుష్యంతుని సభకు రావడం ఆకాశవాణి కథనం మొదలైన తర్వాత కథ 
మహాభారత కథననుసరించి వుంది. 


పీన వీరన శృంగార శాకుంతలంలో సందర్భానుకూలంగా పుర మృగయా 
ప్రీ సౌందర్యకథనాది ప్రబంధ వర్షనలను సరసంగా చేసాడు. వేటను 
విశదంగా వర్ణించిన మొదటి కవి పినవీరన. పినవీరనను అనుసరించి 
నందిమల్లయ ఘంట సింగయ, పెద్దన కవులు వేటను విశదంగా వర్ణించారు. 
ఇటువంటి సహజమైన వేట వర్షనలు సంస్కృతకావ్యాల్లో లేవు. పిన 
వీరన రసభావాలను సన్నివేశాలను సంభాషణలను తర్వాత పెద్దనాది కవులు 
అనుసరించారం కొ పినవీరన కవితావైభవ మెటువంటిదో తెలుస్తున్నది. 


f 


'పినవీరన చివరి రచన జైమిని భారతం. సంస్క ఎతంలో వ్యాసభొర 
తాన్ని నలుగురు శిష్యులు ప్రచారం చేసారు. వాటిల్లో వ్యాసభారతమే 
ఎక్కువ ప్రచలితంగా వుండి మహాభారతం పేరుతో ప్రసిద్ధికెక్కింది. జైమిని 
ప్రచారం చేసిన మహాభారతంలో ఒక్క అశ్వ మేధపర్వమే దొరుకుతున్నది. 
దాన్నే పీనవీరన తెలుగులోకి అనువదించాడు. అది 8 ఆశ్వాసాల కొవ్యం. 
ధర్మరాజు అశ్వమేధయాగం చేయడం భీమార్జునులు అశ్వమేధాన్ని రక్షిస్తూ 
దిగ్విజయయా(త్ర చేయడం మొదలైన కథా ఘట్టాలు దానిలో వున్నాయి. 
దానిలో శ్రీకృష్ణుని మహిమ గొప్పగా చెప్పబడింది. ధర్మరాజాదులందరు 
కృష్ణభక్తులుగా కన్పిస్తారు. ప్రధాన కథతోపాటు దీనిలో కుశలవోపొఖ్యానం, 
చంద్రహాసకథ, ప్రమీలార్దునీయం, బభ్రువాహన వృత్తాంతం, ఉద్దాలకుని 
చరిత్ర మొదలైన రమ్యమైన ఘట్టాలున్నాయి. జైమిని భారతంలో పినవీరన 
శైలి ప్రొఢంగా వుంది. అది శృంగార శాకుంతలమంత కీర్తిని సంపాదించిన 


IRR తెలుగు సొ హిత్య చరిత్ర 


ళీ 


కావ్వం కాదు. పినవీరన జైమిని భారతాన్ని విజయనగరరాజు సాళువ 


fo] 


నర సంహరాయం (క్రీశ, 1485-93) కు అంకితంగా ఇచ్చాడు. పీన 
వీరన అన్న పెద వీరన సాళువ నరసింహరాయల దగ్గర ఉద్యోగి. 


Gs 


పినవీరన తర్వాత క్రీశ 1550 ప్రాంతం వాడైన లక్ష్మీ శుడనే 
కన్నడకవి జైమినిభారతాన్ని షట్సదిలో వ్రాసాడు. లక్షీీశుడు పినవీరన 
భారతాన్ని చూసే వుంటాడని పండితుల అభిప్రాయం. కాని లక్ష్మీశుని 
కావ్యం కావ్యశెలిలో వీరరసప్రధానంగా నడిచి అధిక ప్రచారాన్నందుకున్నది. 
పినవీరన పురాణ శైలి అతని కావ్యానికి ఎక్కువ గౌరవం తేలేకపోయింది. 
పినవీరన తెలంగాణాలోని నల్లగొండ జిల్లాలో (ప్రసిద్దమైన పిల్లలమర్రి నివాసి. 
విజయనగరానికి పోయి అక్కడ రాజాదరణను సంపొదించి వుంటాడు. 


తాళ్ళపాక అన్నమాచార్యుడు 


అన్నమయ క్రీ.శ. 1424-1503 ప్రాంతం వాడు. వేంకటేశ్వరుని 
భక్తుడు. తిరుపతి కొండ మీదనే నివాసాన్నేర్సరుచుకొని ఆ భక్తుడు భక్తి 
భాన భరితమైన పదాలను శతకాలను రచించాడు. తెలుగులో మొట్టమొదటి 
పదకర్త అన్నమయ. యోగ వైరాగ్య శృంగార భావాలతో నిండిన్న_ర్లి2 
"సైల్టావదోలను అతడు. రచించాడు. ఇప్పుడు 2_వేలకు పైగా మాత్రమే 
దొరుకుతున్నాయి. అతనికి “పద కవితాపితామహ” “సంకీర్తనాచార్య” అనే 
బిరుదాలున్నాయి. పదాలకు కీర్తనలు, సంకీర్తనలని పేరు. అన్నమయ 
సంస్క తంలో పద లక్షణ([గంథాన్ని వాసి సంస్క ఎతంలో పదాలను కూడా 
వ్రాసాడు. కాని ఆ లక్షణ (గంథం దొరకడం లేదు. పదాలకు లక్షణాన్ని 
కల్పించింది అన్నమయే అని అతని తర్వాతనే కన్నడంలో పురందరదాసు. 
పదాలు వ్రాసాడని పండితుల అభిప్రాయం, 





ళ్‌ క. 


శ్రీనాథ యుగం 189 


అన్నమయ వేంకటాచల మాహాత్మ్యం, వేంకటేశ్శర శతకాలు వ్రాసాడు. 
వాల్మీకి రామాయణాన్ని సంకీర్తనలుగా వ్రాసాడని చిన్నన్న తన అన్న 
(=a న్‌ 

మాచార్య చరిత్రలో చెప్పాడు. కాని అవి దొరక లేదు. అన్నమయ 12 
శతకాలను (వపాసాడని చెప్పుకున్నాడు, ఇప్పుడు ఒక్క శతకమే దొరుకున్నది. 


అన్నమయ పదాలు వ్యావహారిక పదజాలంతో పండితపామరులకు 
ఆహ్లాదకరంగా వున్నాయి. తెలుగు నుడికారం స్వచ్చమైన భావసంపద 
అతని పదాల్లో కన్పిస్తాయి. పామరుల పాటల్లోంచి అన్నమయ పదలక్ష 
ణాలను ఏర్పరచుకొని వ్రాసాడని పండితుల అభిప్రాయం. అన్నమయ 
భక్తి శృంగారభావాలు మధురమైనయి. అతని పదాలు పాడుకోడానికే 
కొక నృత్యాభినయనానికి తగినట్లుగా వున్నాయి. పామరుల పలుకుబడిని 
ఉపయోగించి అన్నమయ గంభీరమైన వేదాంత విషయాలను చెప్పాడు. 


"అన్నమయ గొప్ప సంగీతజ్ఞాడు. వేదాంత కవి, భక్తుడు. ' 


అన్నమయ సాళువ నరసింహరాయల సమకాలికుడు. ఆ రాజు తన 
మీద పదరచన చేయమని అడుగగా అన్నమయ నిరాకరించి కారాగారం 
పాలయ్యాడని చివరకు నరసింహరాయలు తన తప్పు తెలుసుకొని అతన్ని 
విడచి పెట్టాడని అంటారు. 


తాళ్ళపాక వంశంలో తర్వాత చాలా మంది భక్తకవులు పదకర్తలు 
కొవ్యకర్తలు జన్మించారు. అన్నమాచార్యుల మొదటి భార్య తిమ్మక్క 
భక్తురాలు కవయిత్రి. అతని రెండోభార్య కొడుకు ెదతిరుమలాచార్యుడు 
శతకాలను ద్విపద కావ్యాలను పదాలను అనేకం రచించాడు. తనవి 
తన తండి పదాలను అతడు రాగిరేకుల మీద చెక్కించాడు. పెద 
తిరుమలాచార్యుని పెద్ద కొడుకు చిన తిరుమలయ్య అష్టభాషా కవిచక్రవర్తి. 
అనేక పదాలను వ్రాసాడు. చిన తిరువెంగళ నాథుడు (చిన్నన్న) పెడ 


190 తెలుగు సాహిత్య చరిత్ర 


తిరుమలయ్య నాలుగో కొడుకు... కావ్యాలన్నీ ద్విపదలో వ్రాసి ద్విపదకవిగా 

ప్రసిద్ది కెక్కాడు. చిన తిరుమలయ్య కొడుకు తిరు వెంగళప్ప అమరుకశతకాన్ని 
డా 

తెనిగించాడు. 


తిమ్మక్క 


అన్నమాచార్యుల మొదటి భార్య. ఈమెకు తిరుములాంబ తిమ్మాంబ 
అని కూడా పేర్లు. ఈమె సుభద్రాపరిణయమన్న ద్విపదకావ్యాన్ని వ్రాసింది. 
ఇది మంజరీ ద్విపదలో వుంది. మంజరీ ద్విపద స్రీబాలపామరాదులు 
కంఠపాఠంగా నేర్చుకోడానికి వీలైందని వేటూరి ప్రభాకర శాస్త్రిగారు ఈ 
కావ్య పీఠికలో వ్రాసారు. తిమ్మక్క వ్రాసిన ఈ ద్విపదకావ్యం చాలా చిన్నది. 
"పెండ్రిపాట రూపంలో వుంది. రూపం చెడిన కావ్యప్రతి ఒకటి కాళహస్తి 
రాజాగారి తాళపత్ర (గ్రంథ సంచయంలో వుంటే ప్రభాకరశాస్త్రిగారు దాన్ని 
తీసుకొని ప్రచురించి వెలుగులోకి తెచ్చారు. పెండ్తిపాట రూపంలో ఇది 
మౌఖిక ప్రచారంలో వుండి వుండవచ్చును. 


తిమ్మక్క గురువుల దగ్గర విద్యనభ్యస్తించలేదు. భర్త అన్నమాచార్యుల 
భక్తి కవిత్వాలు ఆమెకు అబ్బి వుంటాయి. 'అందుకే సుభద్రాకళ్యాణ వృత్తాం 
తాన్ని గానం చేసింది. ఇంట్లో వాతావరణాన్ని బట్టి ఆమెకు సంగీతం 
కూడా అలవడి వుంటుంది. తిమ్మక్క కవిత్వం ప్రీ సహజమైన మార్హవంతో 
సరళ సులభంగా వుంది. భావాలు సూటిగా గృహవాతావరణ చిత్రణతో 
సాగాయి. కవిత్వం విశేషమైన భావాలంకౌర చమత్కారాలు లేకుండా 
సహజంగా గేయరూపంలో నడిచింది. ఈ గేయం జానపదుల పాటలాగా 
సాగింది. తిమ్మక్క వేంకక్షేశ్వరుని భక్తురాలే కాని కృష్ణుడంకు అభిమానం. 
అందుకే కృష్ణపాత్ర ప్రాధాన్యమున్న సుభద్రాకళ్యాణాన్ని తీసుకొని పాటగా 
రచించింది. 


శ్రీనాథ యుగం 101 


నందిమల్లయ ఘంట సింగయలు 


మనకు తెలిసినంతవరకు వీళ్ళిద్దరు తెలుగులో మొదటి జంటకవులు. 
జంటగా కవిత్వం చెప్పడం అష్టావధాన శతావధాన ప్రకియలు తెలుగు 
సొ హిత్యాన్నికి పరిమితమైనయి. ఈ జంటకవ్వల కృతులు ప్రబోధ 
చంద్రోదయం. వరాహ పురాణం. భాగవత షష్ట స్కంధం (ఇది దొరకలేదు) 


సంస్కృతంలో కృష్ణమిశుడు (క్రీశ. 1098) వ్రాసిన ప్రబోధ 
చంద్రోదయ నాటకాన్ని ఈ కవులు కావ్యంగా గద్యపద్యాల్లో రచించారు. 
ఈ నాటకాన్ని కావ్యంగా వ్రాసే ప్రయత్నం మంచన కేయూర బాహుచరిత్ర 
పినవీరన శాకుంతలంలో ఇదివరకే జరిగింది. ఈ నాటకం వేదాంత 
విషయాలతో వుంది. పాత్రలు కూడా - మనస్సు, మాయ, ప్రవృత్తి, 
నివృత్తి, మోహకానులోభ వివేకం మొదలయినయి. మనస్సు జ్ఞానోపదేశంతో 
వివేకాన్ని పొందే ఇతివృత్తం ఇందులో వుంది. ప్రతీక పాత్రలతో కథ 
చెప్పబడింది. ఇటువంటి ప్రతీకపాత్రలు గల నాటకాన్ని బౌద్దకవి అశ్వఘో 
షుడు సంస్క తంలో వ్రాసాడు. సందర్భానుకూలంగా ప్రబంధ వర్ణనలను 
చేర్చి స్వతంత్ర పద్దతిలో కవులు ఈ నాటకాన్ని అనువదించారు. ఇది 
శాంత రసప్రధానమైన కావ్యం. దీన్ని కవులు దగ్గుపల్లి దుగ్గయ నాచి 
కేతోపాభ్యానాన్ని అంకితంగా తీసుకున్న చందులూరి గంగయామాత్యునికి 
అంకితంగా ఇచ్చారు. గంగయామాత్యుడు వేదాంత విషయాలంటు అభిరుచి 
కలవాడేమో. 


సంస్క లేకే వరాహపురాణాన్ని అనువదించి. ఈ కవులు తుళువ 
నరసనాయకునికి (క్రీశ. 1493-1505 ఇతడు శ్రుకృష్ణదేవరాయల 
తండ్రి) అంకితంగా ఇచ్చారు. మూలంలోని కొన్ని భాగాలనే తీసుకొని 
వీళ్ళు స్వతంత్రానువాదం చేసారు. 'రసవంతమైన కథలను ఎన్నుకోలేదు. 


192 జిలుగు సాహిత్య చరిత్ర 


గాని తీసుకున్న వుత్తాంతాలను ప్రబంధ వర్ణనలతో బంచి వాసారు. 
ఈ రచనలో దుర్తయోపాఖ్యానం గౌతమ్యుపాఖ్యానం, ధర్మవ్యాధోపాఖ్యానం 
చెపఃకోదగినయి. మిగతా భాగమంతా ధానధర్మాలు వ్రతానుష్థానాల 
వర్రనలతో నిండి వుంది. దుర్హయుదు వేటకు పోయిన సందర్భంలో ఈ 
ta 

కవులు చేసిన వేట వర్ణన చెప్పుకోదగింది. 


గౌరన 


ఈ కవి (క్రీ.శ. 1380-1450 ప్రాంతంవాడు. నవనాథ చరిత్ర హరి 
శృంద్రోపాఖ్యానం ఇతని కృతులు. రండు ద్విపద రచనలే. సంస్క తంలో 
లక్షణ దీపీక అనే చంద్రోగంథాన్ని ఈ కవి వ్రాసాడు. గౌరన భక్తుడు. 
తాను శ్రీశైల భ్రమరాంబ అనుగ్రహం వల్ల కవిత్వం చెప్పానన్నాడు. తన 
కావ్యాలను శ్రీశైల మల్లికార్హునునికి అంకితమిచ్చాడు. 


నవనాథుల చరిత్రను ఇంతకు పూర్వమే శ్రీగిరికవి చంపువులో వ్రాసాడు. 
దాన్ని అనుసరిస్తూ గౌరన ద్విపదలో వ్రాసాడు. ఢ్రీగిరికవి కృతి ఇప్పుడు 
దొరకడం లేదు. నాథసంప్రదాయమన్నది శ్రీపర్వత ప్రాంతంలో అంటె 
ఈనాటి నాగార్జునకొండ శ్రీశైలం కొండ ప్రాంతంలో పుట్టి సెరిగింది. ఈ 
సంప్రదాయం బౌద్ద సిద్ద సంప్రదాయం నుంచి పుట్టింది. దీన్ని మత్స్యేం 
ద్రనాథుడు ప్రవర్తింపజేసాడంటారు. అతని శిష్యుడు గోరఖ (గోరక్ష) 
నాథుడు ఈ సంప్రదాయాన్ని వ్యోపింపజేసాడు. నాథ సంప్రదాయం క్రీ.శ. 
8-14 శతాబ్దాల్లో కన్యాకుమారి నుంచి నేపాల్‌ వరకు సింధు నుంచి 
అస్సాం వరకు భారతదేశమంతటా సామాన్య జనుల్లో వ్యాపించింది. ఈ 
సంప్రదాయంలో 9 మంది గురువులు నవనాథులన్న పేరుతో ప్రసిద్దులు. 
ఆ నవనాథుల చరిత్రలే గౌరన కావ్యంలో కూర్చబడినాయి. నాథ 
సంప్రదాయంలో యోగానికి, యోగీశ్వరుడైన శివునికి ప్రాధాన్యముంది. 


శ్రీనాథ యుగం 193 


మూఢవిశ్వానాలను విగ్రహ పూజలను వీళ్ళు నిరసించి యోగతత్త్సా్యాన్ని 
బోధించారు. నవనాథ చర్మితను గౌరన కథాకథనకౌశలంతో వాసాడు. 


హరిశ్చందదోపాఖ్యానంలో హరిశ్చంద్రుని కథ వుంది. మార్కండేయ 
స్కాంద పురాణాల్లో వున్న హరిశ్చంద్రుని కథను గౌరన స్వంత కల్పనలను 
చేర్చి (వ్రాసాడు. మంగళసూత్రాన్ని చూసి చంద్రమతి తన భార్య అని 
హరిశ్చంద్రుడు గుర్తించడం, చంద్రమతికి శిశుహత్యానింద రావడం, రాజదం 
డన, హరిశ్చంద్రుడు ఆజ్ఞానిర్వహణ చేయడం మొదలయిన వృత్తాంతాలు 
గౌరన చేసిన కల్పనలు. కన్నడంలో ప్రసిద్ద కవి రాఘవాంకుడు (క్రీ.శ. 
1250-1300) “హరిశ్చంద్రకావ్యం” వ్రాసాడు. ఆ రచన ఉత్తమంగా సాగి 
రాఘవాంకకవికి కన్నడ కవి (శ్రేష్టుల్లో స్టానం దొరికింది. రాఘవాంకుని 
వలెనే హరిశ్చంద్రుడు శివభక్తుడు. నాటకీయశైలిలో సరళ సుందర శైలిలో 
రాఘవాంకుని కావ్యం సాగిందట. ఆ కవి తన కావ్యంలో నక్ష్మత్రపాత్రను 
ప్రవేశపెట్టాడు. -గౌరన కూడా నక్షత్రకపాత్రను ప్రవేశపెట్టాడ్తు వాళ్ళిద్దరి 
నక్షత్రకపాత్రకు మూలం సంస్క తంలో శ్లేమేశ్వరుడు (క్రీశ 900) 
వాసిన చండకౌశిక నాటకంలో వుంది. హరిశ్చంద్రుని కథను తీసుకొని కవి 
ఈ నాటకాన్ని వ్రాసాడు. రాఘవాంకుడు షట్సదిలో వాస్తే గౌరన ద్విపదలో 
(వ్రాసాడు. గౌరన శైలి ధారాళంగా నడిచింది. సరళ సుందరంగా వుంది. 
సహజ పాొత్రచిత్రణలున్నాయి. ప్రతిపాత్రను కవి కనులకు కట్టటట్లుగా 
వర్ణించాడు. గౌరనకు సరససాహిత్యలక్షణ విచక్షణుడని బిరుదముంది. గౌరన 
ద్విపదలను పాఠకులకు వీసుగుపుట్టించకుండా వైవిధ్యంతో నడిపాడు. 


'గౌరన లక్షణదీపిక ప్రామాణిక ఛందశ్శాస్త్ర, (గ్రంథం. 50 ప్రామాణిక 
(తం 
(గ్రంథాలను సంప్రదించి ఈ (గంథం (వ్రాసాడట, 


194 తెలుగు సాహిత్య చరిత్ర 


మడికి సింగన 


సింగన (క్రీశ.1420 ప్రాంతంవాడు. తెలుగులో మొదటి పద్య సంకలన 
(గంథాన్ని కూర్చాడు. సకల నీతి సమ్మతమని దాని పేరు. కామందకం, 
పంచతంత్రం, నీతిసారం, ముదామాత్యం, నీతితారావళి, బద్దెన నీతి, 
భారతం మొదలయిన (గ్రంథాల నుంచి రాజనీతి సంబంధమైన పద్యాలను 
ఏరుకొని వాటిల్లో శాస్త్రసంబంధమైన పద్యాలను చేర్చి కవి దీన్ని 
కూర్చాడు. దీన్ని కేశవేశ్వరుని కంకితమిచ్చాడ్డు, పద్మపురాణోత్తర ఖండం, 
భాగవత దశమస్కంధం, వాసిష్ట రామాయణం ఇతని ఇతర రచనలు. 
సద్మపురాణోత్తర ఖండం 11 ఆశ్వాసొల గ్రంథం. 


సింగన భాగవత దశమస్కంధం పోతన భాగవతానికి పూర్వరచన. ఇది 
ద్విపదలో సరసంగా సలలితంగా నడిచింది. శ్ర్రీకృష్ణవరిత్ర ఈ స్కంధంలో 
నిబద్ధింపబడింది. భాగవతంలో ఈ దశమస్కంధం మణిపూస వంటింది, ' 
సింగన వాసిష్ట " రామాయణంలో 5 ఆశ్యాసాలున్నాయి. దీన్ని కవి 
అహోబల నరసింహస్వామికి అంకితమిచ్చాడు. సంస్కృత జ్ఞానవాసిషానికి 
ఇది సంగ్రహానువాదం. సింగన... తిక్కన సోమయాజి కొడుకు కొమ్మన 
కూతురు కట్టాంబిక కొడుకు. సింగన తండ్రి అయ్యలామాత్యుడు రాజ 
మహేంద్రవరాన్ని పాలించిన తొయ్యేటి అనపోతానాయని మంత్రి. రాజు 
మరణానంతరం శ్రీశ. 1358 లో సింగన తండ్రి సబ్బినాటి రాజధాని 
రామగిరి (కరీంనగర్‌)కి పోయారు. సింగన తన పద్మపురాణం దశమ 
స్కందాలను రామగిరికి రాజు ముప్పిడి నాయకుని మంత్రి వెలిగందల 
కందయామాత్యుని కంక్షితమిచ్చాడు. స హర _సింగన ప్రతిభగల్ల కవి. _ 


శీనాథ యుగం 195 


దగ్గుప లీ దుగయ 

దుగ్గన (క్రీ.శ. 1465) శ్రీనాథకవికి కూరిమి మరదినని చెప్పుకున్నాడు. 
దుగ్గనకు పోతన పేరుగల అన్నకూడా వున్నాడు. శ్రీనాథ మహాకవీంద్రుని 
ప్రసాదం వల్లనే తనకు కవితా విశేషమబ్బిందని అతడు చెప్పుకున్నాడు. 
కాంచీమాహాత్మ ్యం నొచికేతోపాఖ్యానం అతని కృతులు. మొదటి కృతి 
దొరకడం లేదు. దుగ్గన నాచికేతోపాఖ్యానంలో ఉపనిషత్‌ ప్రసిద్దమైన 
నచికేతుని వృత్తాంతముంది. ఉద్దాలకుడు తన కొడుకు నచికేతున్ని 
అతడు వేసే ప్రశ్నలకు విసిగి యమలోకం పొమ్మని శపిస్తాడు. నచికేతుడు 
అక్కడ యమునితో మాట్లాడి ఆత్మ జ్ఞానాన్ని పొందుతాడు. వేదాంత 
విషయాలతో కూడిన ఈ గ్రంథాన్ని దుగ్గన ప్రసన్నశైలిలో వ్రాసాడు. దుగ్గనే 
కాక తెలుగులో చందలూరి చిక్కయ్యకూడా ఒక నాచికేతోపాఖ్యానం వ్రాసా 
డని వేటూరి ప్రభాకర శాస్త్రిగారు వ్రబంధ రత్నావళి పీఠికలో తెలిపారు.. 
ఆ కవి ఏ కాలం వాడో తెలియదు. 


శ్రీనాథయుగంలో కావ్యరీతులు 


త్రునాథ యుగాన్ని కావ్యయుగం అని అంటారు. ప్రక్రి 
యను బట్టి సాహిత్య చరిత్రలో యుగ విభజన చేసేటప్పుడు శ్రీనాథునికి 
ముందున్న కాలాన్ని పురాణ యుగమని లేదా అనువాద యుగమని 
అంటారు. శ్రీనాథుని కాలాన్ని కొవ్వు యుగం అని అంటారు. 
శ్రునాథునికి పూర్వం మహాభారత రామాయణేతిహాసాలు పురాణాలే ఎక్కు 
వగా అనువదింపబడినాయి. శివకవి యుగాన్ని దేశకవితా యుగం 
ఆనవచ్చును ఈ కాలంలో కవులు దేశిని అభిమానించారు. వస్తువులో 
ఛందస్సులో దేశిని పాటించారు. వర్ణనల్లో ఆలంకారాల్లో భావాల్లో 
స్వతంత్రను చూపారు. సంస్కృతపురాణ కావ్యానువాదాలను ఈ కాలంలోని 


106 తెలుగు సాహిత్య చరిత్ర 


శివకవులు చేయలేదు. ఈ కాలంలోనే 'నన్నెచోడుని కుమారసంభవం సంపూర్ణ 
కావ్యకళతో కూడిన కావ్యం వ్రాయబడింది. దీనిలోని వస్తువు పురాణ 
సంబంధమైందే అయినా కవి స్వతంత్ర కల్పనలతో కూడిన సన్ని వేశాలను 
కూర్చాడు. స్వతంత్రమైన వర్ణనలు లి దీనిలో వున్నాయి. ఆద్యంతం 
ఎస్తువులో ఐక్యత వుంది. అంటు కవి వా ప్రకతను పాటించాడు. అయితే 
ఈ కావ్యం ఏ కారణంచేతనో తర్వాత కవులకు ఒరవడిగా నిలువలేదు. 
అందుకే తెలుగు సాహిత్యంలో సంపూర్ణ స్వతంత్ర కావ్యాలయిన (ప్రబంధాలు 
పుట్టడానికి మరో నాలుగు శతాబ్దాల కాలం పట్టింది. 


శ్రీనాథునికి పూర్వం నన్నయ తిక్కన ఎర్రన కవులు మహాభారతాన్ని 
హరివంశపురాణంతో సహా అనువదించారు. నాచన సోమన కూడా హరి 
వంశాన్ని అనువదించాడు. ఇక రామాయణాలు అనేకం (వాయబడినాయి. 
రంగనాథ రామాయణం, భాస్కర రామాయణం, తిక్కన నిర్వచనోత్తర 
రామాయణం, ఎ(ర్రన రామాయణం, కొరవి సత్యనారన రామాయణం, 
మొల్ల రామాయణం - ఇట్టా ఎన్నో రామాయణకొన్యాలు వ్రాయబడినాయి. 
అవన్నీ _ వాల్మీకి రామాయణాన్ని అనువదిస్తూ అనుసరిస్తూ (వ్రాయబడి 
నాయి. మారన, పశుపతి నాగనాథకవి మార్కండేయ విష్ణు పురాణాలను 
అనువదించారు.  విష్ణుపురాణాన్ని నాగనాథుడేకాక వెన్నెలకంటి సూరన, 
కలిదిండి భావ నారాయణలు అనువదించారు. 15వ శతాబ్దారంభంలో 
శ్రీనాథుడు నిశ్శంక కొమ్మన కొలని గణపతిదేవుడు వంటివాళ్ళు శివ 
సంబంధమైన రచనలు చేసినా శతాబ్దాంతం చివర వైష్ణవం వ్యాపిస్తున్నదని 
ఈ రచనలను బట్టి తెలుస్తున్నది. 


ఇంకా గో కొలంలో అశ్వ గణిత రాజనీతి శాస్తసంబంధమైన రచనలు 
వచ్చాయి. 1కాదంబరి విజయే సనము, దశకుమారచరిత్ర, విక్రమ సేనము 
వంటి, కథాకావ్యాలు రచింపబడినాయి. ఈ యుగంలోని కవులందరి 


శ్రీనాథ యుగం 197 


దృష్టి ముఖ్యంగా మహాభారత రామాయణాలు పురాణాల మీదనే వున్నట్లు 
కన్పిస్తున్నది. నన్నయ (క్రీశ 1050) మొదలుకొని నాచన సోమన (క్రీశ 
1380)వరకు అంటు దాదాపు 300-350 సంవత్సరాల సాహిత్యకాలం 
తెలుగులో మహాభారత రామాయణాల అనువాదాలే ప్రధాన కేంద్రంగా 
నడిచింది. అందుకే ఈ సాహిత్యయుగాన్ని పురాణేతిహాసయుగం లేదా 
అనువాదయుగం అని ప్రక్రియపరంగా అనడం సమంజసంగా వుంది. 


శ్రీనాథుని యుగం కూడ కావ్యపురాణ కథాకావ్యాల రచనలతో ద్విపద 
పద రచనలతో అనేక ప్రక్రియోన్ముఖంగా నడిచింది. శ్రీనాథుడు 
వైషధం హరవిలాసం కావ్యాలను పినవీరన శృంగారశాకుంతల కావ్యాన్ని 
గౌరన _ హరిశ్చంద్రోపాఖ్యానం ద్విపద కావ్యాన్ని రచించారు... పోతన 
భాగవతపురాణం నందిమల్లయ్య ఘంట సింగయకవుల వరాహపురాణం 
మడికి సింగన పద్మపురాణోత్తర ఖండం వంటి పురాణాలు ఈ యుగంలో 
వ్రాయబడినాయి. జక్కన అనంతామాత్య కొరవి గోపరాజు మొ.న కవులు 
కథాకావ్యాలను రచించారు. అన్నమయ్య భక్తిభరితమైన పదాలనురచిం 
చాడు. శ్రీనాథుడు పండితారాధ్యచర్మిత్ర గౌరన నవనాథచర్శిత్ర వంటి దేశి 
ఇతివృత్తం గల రచనలు వచ్చాయి. దుగ్గన నాచికేతోపాఖ్యాం మడికి 
సింగన వా సిష్టరామాయణం నంది మల్లయ ఘంటసింగయ (ప్రబోధ 
చందోదయం వంటి వేదాంత గ్రంథాలు రచింపబడినాయి. ఈ విధంగా 
శ్రీనాథయుగం వివిధ ప్రక్రియల వెవిధ్యంతో సాగింది. అయినా శైలి 
దృష్టితో రీతిసౌందర్యం దృష్టితో పరిశీలిస్తే శ్రీనాధుని కాలంలో తెలుగులో 
కావ్యశైలి వికసించింది. 


కవిత్రయ కవులు మహాభారతాన్ని అనువదిస్తూ మూలాన్ని ఉన్నదున్న 
ట్లుగా అనువదించ లేదు. పునరుక్తులను అనౌచిత్యాలను పరిహరిస్తూ 
మూలంలో లేని అలంకారాలను వర్షనలను చేరుస్తూ కథాకథనానికి అడ్డుగా 


198 లుగు సాహిత్య చరిత్ర 


వున్న _ సుద్తీర్షమైన వర్ణనలను విడిచిపెడ్నూ తెలుగు మహాభారతానికి 
పంక్షిప్తతను చేకూర్చి కావ్యమార్గంలో అనువదించారు. అయితే కన్నడంలో 
వున్న విక్రమార్దునవిజయం గదాయుద్దం కావ్యాల వలె మహాభారతకథను 
కవిత్రయ కవులు ఏకనాయకాశ్రితమైన కావ్యమార్గంలో అనువదించలేదు. 
“కృష్ణద్వెపాయన ముని వృషభాభిహిత మహాభారతబద్ద నిరూ పితార్థమే 
ర్పడోగానే రచించినా మూలంలో వున్న నుహాభారతం విశాల స్వరూపం 
పురాణరూపం తెలుగులో లేకపోవడంచేత తెలుగు మహాభారతానికి కావ్యత్వ 
సిద్ది కలిగింది “Es నరసింహ పురాణం పేరుకు పురాణమైనా వస స్ప్వక్యత 
క్రలిగవుతద.. ' బహ్మాండపురాణంలోని ప్రహ్లాదుని కథను తీసుకొని ఎర్రన 
పెంచి కావ్యంగా వాసొడు. నాచన సోమన కూడా హరివంశంలోని కొన్ని 
కథలను కావ్యశెలిలో అనువదించాడు. అదే అతని నవీన గుణసనాథత్వం 
కావచ్చును. ఈ మార్గంలోనే పురాణ భాగాలను తీసుకొని కావ్యరూపంగా 
/ శ్రీనాథుడు భీమ. కాశీఖండాలను హరవిలాసాన్ని రచించాడ్డు. నన్నయ 
తిక్కన ఎర్రన గోనబుద్దారెడ్డి నన్నెచోడ భాస్కర మారనాది కవుల ' పద్యాల్లో 
స్వతర్మత్రభావాలంకార 'వమత్కారాలు శైలీ రామణీయకత పాత్రచిత్రణా 
నైపుణ్యం సంభాషణా శైలి మొదలయిన కావ్యరీతులున్నాయి.ఈ లక్షణాలే 
శ్రీనాథయుగం కవుల్లో ఇంకా వికసించి 16వ శతాబ్దంలోని (పబంధాలనబడే 
తెలుగు స్వతంత్ర మహాకావ్యరచనలకు దారి నేర్పరిచాయి. 


శీనాథయుగంలో శ్రీనాథుడు భీమేశ్వరపురాణం కాశీఖండం వంటి 
రచనలు పేరుకు పురాణభోగాల అనువాదాలయినా స్వతంత్రమైన ప్రౌఢశ్రైలి 
ఆ ba 9 
లో వ్రాయబడి కావ్యాలుగా ఒప్పుతున్నాయి. నందిమల్లయ ఘంట సింగయలు 
వరహపురాణం పుఠాణమైనా దీనిలోని వేట వర్ణన తర్వాత కవులకు 
ఆదర్శమైంది. శ్రీనాథుడు భీమ కాశీఖండాల్లో హరవిలాసంలో పురాణాల 
నుంచి కొంత భాగాన్ని తీసుకొని స్వతంత్రమైన వర్ణనలతో సన్నివేశ కల్పనలతో 
పొత్రచితణ సంభాషణలతో “పెంచి (వ్రాసాడు. లాక్షణికులు కావ్యాలకు 
ర్న 


శ్రీనాథ యుగం 199 


చెప్పిన ప్రసిద్దేతివృత్తం అన్న లక్షణం ఇదే. పినవీరన మహాభారతంలోని 
శకుంతలోపాఖ్యానాన్ని తీసుకొని దానికి కాళిదాసు శాకుంతలంలోని సన్ని 
వేశాలను చేర్చి స్వకల్పనలతో వర్ణనలతో స్వతంత్ర కావ్యంగా రచించాడు. 
తిక్కన కాలంలోనే మంచన సంస్క ఖే నాటకం కథను తీసుకొని 
క్రేయూరబాహుచరిత్ర కావ్యాన్ని రచించాడు. దానిలో శృంగారం అంగిర 
సంగా సాగింది. శ్రీనాథయుగంలో నంది మలయ ఘంట సింగయలు 
(పబోధచంద్రోదయం అనే సంస్కృత నాటకాన్ని కావ్యంగా వ్రాసారు. పిన 
నీరన కాళిదాసు శాకుంతలనాటక (క్రమాన్ని తన శృంగార శాకుంతలంలో 
అనుసరించాడు. దాంతో తెలుగు కావ్యేతివృత్తంలోని సన్నివేశ కల్పనలు 
నొటకాలోని అంకాలలో లాగా జరగడం అనే లకణం ప్రవేశించింది. తర్యాత 
at) ca లు 
16వ శలో ప్రబంధకవుల మనుచరిత్ర పారిజాతాపహరణం _వ్రసుచరిత్ర 
వంటి (ప్రబంధాల్లో మ తంగ ats ప్రత్యేక లలా 
రూపొందింది. 


శ్రీనాథయుగంలో జక్కనాది కవులు రచించిన అనేక కథాకావ్యాలను 
వర్ణనలు సంభాషణలు అలంకారాలున్న శైలిలో కేవలం కథలను చెప్పుడంగా 
కాక కావ్యాలుగా రూపొందించారు. పోతన భాగవతం పురాణమైనా 
మూలానికి లేని కావ్యగౌరవం దీనికుంది. పోతన రచనా శైలి మధురంగా 
లలితంగా, రమ్యంగా సాగింది. కథాకథనం రసవంతంగా వుంది. పోతన 
స్వంతంత్రమైన శబ్దాలంకారాలు తెలుగు కావ్యశైలి వికాసంలో ఒక మైలు 
రాయి వంటివి. పోతన శృంగార భక్తి రసాల పోషణ భావవైచిత్రులు 
శబ్దార్ధాలంకారాల సౌందర్యం తెలుగు కావ్యశైలికి మెరుగులు. దిద్దాయి. 
ఇక తెలుగు కావ్యశైలికి అక్షరాభ్యాసం చేసింది శ్రీనాథుని వైషధకావ్యం. 
సంస్కృతంలో శ్రీహర్షుని నైషధం మహాకావ్య ప్రక్రియలో చరమ సీమను 
చేరుకున్న (ప్రొఢరచన. వ్యాఖ్యానం లేకుండా దాన్ని ఆర్థం చేసుకోలేము. 
అటువంటి అతి ప్రౌఢమైన శ్రేషాదుల చేత క్తష్తమైన కావ్యాన్ని శ్రీనాథుడు 





200 తెలుగు సాహిత్య చరిత్ర 


తెలుగులోకి అనువదించి తెలుగు కావ్య శ్రెలికీ ప్రౌఢమైన నడకలు నేర్పాడు. 


శ్రీనాథ పోతనల సీస వృత్తపద్యాల నడకలు తెలుగు కావ్యరీతులకు వన్నె 


సపెటాయి. . 
(<n) + 


ఈ యుగంలో శ్రీనాథాది కవులు తీసుకున్న ఇతివృత్తాలు పూర్వక 
వుల ఇతివృత్తం వలె పూర్తిగా ఆద్యంతం మూలానుసారమైనయి కావు. 
శ్రీనాథాది కవులు పురాణాల నుంచి తీసుకున్న ఇతివృత్తాన్ని స్వతంత్రమైన 
సన్ని వేశకల్పనలతో వర్గనాదులతో విస్తరించి వ్రాసారు. కథా కావ్యాలను 
కూడా ఈ పద్దతిలోనే రచించారు. ఇతివృత్త సంబంధంగా ఇది పూర్తిగా 
కావ్యరీతులకు సంబంధించిన ప్రధాన గుణం. ఇక ఈ యుగంలో రెండో 
కావ్యరీతి- శ! శెలి, స్వతంత్రమైన భావాలతో అలంకారాలతో వర్ణనలతో సన్ని 
వేశకల్పనలతో సంభాషణలతో కవులు కావ్యాలను భూషించారు. మూడో 
కావ్యగుణం-రసపోషణ. శృంగారనైషధం శృంగారశాకుంతలం వంటి కావ్యాలు 
ఆద్యంతంగా అంగిరసపోషణతో అంగరసాల యోజనతో రచింపబడినాయి. 
పోతన తన రచన భాగవతం పురాణమైనా రసస్ఫోరకతతో రచించాడు. 
నాలుగవ కావ్యగుణం-శ్రీనాథ పోతనాది కవులు కేవలం కథాకథనం భక్తిధ 
ర్మాది విషయప్రధానాలుగా కాక క్తి వైచిత్రి భావసౌందర్యం అలంకారశోభ 
వక్రోక్తి రసావిష్కారంమీద తమ దృష్టిని కేంద్రీకరించారు. ఐదవ 
కావ్యగుణం-శ్రీనాథాది కవులు 'రచనల్లో జాతీయతాముద్రను'' చూపడం 
స్వతంత్రత మౌలికతలతో ఈ యుగంలోని కావ్యాలుండడం - ఈ 
కావ్యగుణాలన్నీ తర్వాత (ప్రబంధ యుగంలో ప్రబంధ ప్రక్రీయావిర్భావానికి 
సంపూర్ణంగా తోడ్పడినాయి. 


జక్కన 


“జక్కన నీదు కవిత్వము చక్కని” ప్రశంస నందుకున్న కవి జక్కన 
(క్రీశ 1380-1440) శ్రీనాథునికి సమకాలికుడు. విక్రమార్మచర్మిత అతని 


తాసాం లా! ఆకఖ॥ కో 


కావ్యం. ఈ కథాకావ్యాన్ని సిద్ధనమంత్రి కంకిత మిచ్చాడు. సిద్దన ప్రొఢ 


దేవరాయల నామంతుడైన నెల్లూరు మండలంలోని ఉదయగిరి పాలకుని 
దగ్గర ఉద్యోగి. (పొఢదౌవరాయలే శ్రీనాథునికి కనకాభిషేకం చేసొడు. 
జక్కన విక్రమార్క చరిత్రలో విక్రమార్కుని జననం సాహసకార్యాలను చెప్పే 
కథలున్నాయి. సంస్క తంలో విక్రమార్కునికి సంబంధించిన కథలు బేతాళ 
పంచవింశతి సింహాసనద్వాత్రింశిక కథాగ్రంథాల్లోవున్నాయి. లోకంలోను 
ప్రచారంలో వున్నాయి. ఆ కథల నుంచే జక్కన కథల నెన్ను కొని స్వతంత్ర 
పద్దతిలో వ్రాసాడు. అంతేగాని జక్కన కావ్యానికి మూలమని చెప్పదగిన 
కావ్యమేదీ సంస్క తంలో లేదు. జక్కన కథలను “పబంధశయ్యగా 
తెలుగున” చెప్పదలిచాడు. అతనికి కథాకథన చాతుర్యముంది. ప్రతి కథను 
చక్కగా చెప్పాడు. జక్కన ప్రబంధ మార్గంలో కావ్యారంభాన్ని మధురానగర 
పురవర్ణనతో చేసి సందర్భానుకూలంగా ఇతర (ప్రబంధ వర్ణ్గనలను చేసాడు. 
వీరాద్భుతరసాలను జక్కన పోషించాడు. జక్కన వర్ణనలు భావ వైచిత్రులు 
పద్యశిల్పం తర్వాత పెద్దనాది (పబంధకవులకు ఆదర్శ మైనాయి. అంకు 
జక్కన కవిత్వంగొప్పతనం తెలుస్తున్నది. జక్కన సందర్భానుకూలంగా 
సంస్కృతాంధ్రలోకోక్తులను వాడాడు. 


అనంతామాత్యుడు 


అనంతామాత్యుడు ఈ యుగంలో కథాకావ్యం (వ్రాసిన మరోకవి. 
భోజరాజీయం అతని కృతి. అదేగాక ఆ కవి _ ఛంద్లోదర్చణం అనే ఛందో 
గ్రంథాన్ని రసాభరణమనే అలంకారశాస్త్ర, (గ్రంథాన్ని (వ్రాసాడు. రసాభరణాన్ని 
ఈ కవి క్రీ శ, 1434లో ముగించినట్టుగా చెప్పుకున్నదాన్ని బట్టి అతడు 
శ్రీనాథుని సమక్తాల్తిక్షుడని... తెలుస్తున్నది. 


అనంతునిది పండిత కవి వంశం. అతని తాత బయ్యన తిక్కనచేత 
“భవ్య భారతి” అన్న బిరుదాన్ని పొందాడు. ఈ కవి తన భోజరాజీయాన్ని 


202 తెలుగు సాహిత్య చరిత్ర 


అహోబలనర సింహుని కంకితమిచ్చాడు. ఇది ఏడు ఆశ్వాసాల కథాకావ్యం. 
ధారానగర రాజు భోజునికి సర్పటి అన్న 'సిద్దుడు చెప్పిన అన్నదానమ హిమ, 
స్త్రీ పాతివ్రత్యమ హిమ, సత్యం త్యాగం అహింసల మహిమలను గురించి 
చెప్పే 17 కథలు ఈ కావ్యంలో వున్నాయి. ఇవన్నీ అనంతుడు స్వయంగా 
కల్పించిన కథలని పండితుల అభిప్రాయం. కాని వీటికి మూలకథలు 
ఎక్కడో సంస్క తంలో వుండే వుంటాయి. దీనిలో గోవ్యాఘ్రసంవాదకథ 
ప్రసిద్ధమైంది. 


అనంతుని కవిత్వం సరళ సులభమైంది. లోక పరిశీలనాశక్తితో కూడిన 
కవి. స్యభావోక్సులతో అతని కవిత్వం సహజంగా వుంది. అనంతుడు 
మానవ స్వభావాన్నే కొక పిల్లి ఎలుక ఆవు వంటి జంతువుల స్వభావాలను 
సహజంగా కమ కా. చిత్రించాడు. అనంతుడు ఎక్కువ వర్ణనలు 
చేయలేదు. కథ చెప్పడమే ప్రధానంగా (వ్రాసాడు. అచ్చమైన కథాగ్రంథ 
ఫక్కిలో వుంది. తెలుగు సామెతలను జొతీయాలన్లు కవి ప్రయోగించాడు. 
అనంతునిది మధురశెలి. 


అనంతుని ఛందోదర్పణం 4 అశ్వాసాల (గ్రంథం, దీనిలో అతడు 
కావ్యలక్షణాలను గురులఘు నిర్ణయాన్ని గణాల నిరూపణను ప్రాసయతి 
రూపాలను వివిధ ఛందస్సులను దశవిధ దోషాలను మొదలైన వాటిని 
వివరించాడు. రసాభరణంలో 4 ఆశ్వాసాలున్నాయి. దీనికి రసార్థవం అని 
కూడా పేరు. దీనిలో అతడు సోదాహరణంగా రసవివరణను చేసాడు. 


కొరవి గోపరాజు 


ఢ్రీనాథునికాలంవాడు. అతని ఇద్దరు పెద తండ్రులు రాచకొండరాజు 
రేచెర్ల సింగమనాయకుని మంత్రులు. ఈ యుగంలో మరో కథాకావ్యకవి. 


శ్రీనాథ యుగం 203 


సింహాసన ద్వాత్రింశిక అతని కృతి పేరు. దీన్ని కవి హరిహరనథుని 
కంకితమిచ్చాడు. దీనిలో 12 ఆశ్వాసాలున్నాయి. భోజరాజు విక్రమాదిత్యుని 
సింహాసనాన్ని అధిరో హించడానికి వచ్చినప్పుడు దాని మీడి 32 బొమ్మలు 
చెప్పిన కథలు దీనిలో. వున్నాయి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క బొమ్మ కథ 
చెప్పి అతన్ని సింహాసన మెక్కనియ్యకుండా ఆపుతాయి. విక్రమాదిత్యుని 
సాహసౌదార్యాలకు సంబంధించిన కథను చెప్పి అట్లాంటి గుణాలుం తేనే 
సింహాసనాన్ని ఎక్కడానికి తగిన వాడవని బొమ్మలంటాయి. ముహూర్తం 
దాటిపోవడంతో ఆ రోజు భోజరాజు తిరిగి పోయి మరుసటి రోజు 
వస్తాడు. ఇట్లా 32 రోజులు జరుగుతుంది. 


గోపరాజు తన కావ్యం సంస్క ఎతొనువాదమని స్వయంగా చెప్పుకు 
న్నాడు. సంస్కృతంలో వివిధ ప్రాంతాల్లో వివిధ సింహాసన ద్యాతింగిక 
(ద్వాత్రింశిక = 32) కథల (ప్రతులున్నాయి. గోపరాజు వాటిల్లో దేనినను ' 
సరించాడో చెప్పడం కష్టం. గోపన శైలి ధారాళంగా సాగింది. అతనికి 
కథాకథన నైపుణ్యముంది. కథలను సరళంగా మధురంగా చెప్పాడు. 
కాని వర్ణనలతో ఆలంకారశైలితో జటిలం చేయలేదు. గోపరాజు కావ్యంలో 
సమకాలిక సాంఘిక విషయాలెన్నో (పతిబింబించాయి. వివిధ దేవతల 
పూజావిధానాలు, శకునాలు, స్వప్న ఫలాలు, చోర శిక్షలు, జూదం, చద 
రంగాలు, జ్యోతిషం, (గహశాంతులు, ఇంద్రజాలం, పురుడుపోయు పద్ధతి, 
సురతంత్రం, సాముల రకాలు, చేపల్లోని రకాలు పాముల్లో భేదాలు, పక్షి వేట 
విధానం, పట్టుబట్టల్లో రకాలు మొదలయిన ఎన్నో విషయాలను గురించి 
గోపన చెప్పాడు. అతని కావ్యం ఒక విజ్ఞానకోశంగా వుంది. గోపరాజుకు 
వివిధ విషయాలతో వున్న పరిచయానికి ఆశ్చర్యం కలుగుతుంది. 


204 తేలుగు సాహిత్య చరిత్ర 


కూచిరాజు ఎరన 


రన క్రీశ. 1450-1500 ప్రాంతం వాడు. కొక్కోకమనే కామశాస్త్రా 
న్నేకాక సకలనీతికథావిధానమనే కథా కావ్యాన్ని వ్రాసాడు. దీన్ని అతడు 
తిరుపతి వేంకకేశ్వరుని కంకితమిచ్చాడు. దీనిలో 5 అశ్వాసాలున్నాయి. 
దాదాపుగా 150 కథలున్నాయి. విక్రమార్క చరిత్ర భేతాళపచవింశతి 
కేయూర బాహుచరిత్ర దశకుమార చరిత్ర పంచతంత్రం కథాసరిత్సాగరం 
నుంచి అనేక కథలను తీసుకొని వారన సంగ్రహంగా చెప్తూ ఈ కథలను 
కూర్చాడు. ఈ కవి సకలపురాణసారం కూడా వ్రాసాడట కాని అది అలభ్యం. 


వెన్నెలకంటి అన్నయ 


అన్నయ కాలన్లిర్ణయంలో అభి|పాయ భేదాలున్నాయి. అతడు 12వ 
శతాబ్దం వొడని 13వ శతాబ్దం వొడని అంటున్నారు. కథాకావ్యాల రచన 
జోరుగా సాగిన 15వ శతాబ్దం ఉత్తరార్థంలో నే ఈ కవి వుండివుంటారు. 
ఇతరు రచించిన షోడశకుమార చరిత కథాకావ్యం పూర్తిగా దొరకలేదు. 
8 ఆశ్వాసాల కావ్యంలో అవతారిక 3,4 ఆశ్వాసాల్లోని కొన్ని భాగాలు 
నశించాయి. ఈ కవి ఈ కథాకావ్యాన్ని తన తండ్రి కంకితంగా ఇచ్చాడు. 


షోడశకుమార చరిత్రలో. కమలాకురుడనే రాజకుమారుడు 8 మందో 
ఎవామంత్రికుమూరులు 4 గురు దండనాయక కుమారులు 3 గురు పురోహిత 
కుమారులు - మొత్తం 16 మంది కుమాళము' విడిపోయి తిరిగి కలుసుకొని 
తమ తమ అనుభవాలను చెప్పుకుంటారు. ఇది దశకుమార చరిత్ర 
పద్ధతిలో వ్రాయబడింది. భేతాళపంచవింశతి దశకుమారచర్మిత్ర కేయూర 
బాహుచరిత్రల కథల ఆధారంగా అన్నయకవి ఈ కథలను కూర్చాడు. ఈ 
కవి శైలి సరళసులభంగా ధారాళంగా వుంది. 


శ్రీనాథ యుగం 205 


ఈ కవే కాక షోడశకుమూర చరిత్రను ఆమండూరి నర సింహభట్టు అనే 
కవి కూడా వ్రాసినట్టుగా ప్రబంధరత్నావళి పీఠికలో ప్రభాకర శాస్త్రిగారు 
తెల్పారు. కొని అది అలభ్యం. 


పంచ తం(త్రకవులు 


దొరికిన తెలుగు పంచతంత్రకావ్యాల్లో దూబగుంట నొారాయణకవిదే 
మొదటిది. ఈ కవి కాలం క్రీశ 1470 (ప్రాంతం. సంస్క ఎతంలోని 
పంచతంత్ర కథలను తెనిగించాడు. ఇతని కన్నా ముందు తెలుగులో ఒక 
పంచతంత్రం వున్నట్లు మడికి సింగన సకలనీతిసమ్మతం వల్ల తెలుస్తున్నది. 
కాని అది దొరక లేదు. నారాయణకవి తన పంచతంత్ర కథాకావ్యాన్ని 
ఉదయగిరి పాలకుడు బసవరాజు కంకితమిచ్చాడు. పంచతంత్రంలో ఐదు 
భాగాలున్నాయి గ్గ మిత్ర భేదం,, మిత్ర లాభం, సంధి విగ్రహం, లబ్బనాశం, 
అవిమృశ్యకారితం. నారాయణకవి ఈ కథలను సరళమైన ధారాళమైన 
శైలిలో రచించాడు. 


నారాయణ కవికి కొంచెం తర్వాత కాలం వాడు బైచరాజు వేంకటనా 
థుడు. (క్రీ.శ. 16వ శతాబ్దంవాడు. ఈ కవి పంచతంత్రాన్ని అనువదించి 
హరిహరనాథునికి అంకితంగా ఇచ్చాడు. నారాయణకవి శైలి సరళంగా 
వుంది. వేంకటనాథుని శైలి ఫ్రొఢంగా వుంది. ఈ కవి కథలను సవిస్తరంగా 
చెప్పాడు. కృష్ణదేవరాయల, కాలంవాడే మరోకవి భానయ పంచతంత్రాన్ని 
వ్రాసాడు. ఈ విధంగా (క్రీశ. 14వ శతాబ్దం నుంచి క్రీశ. 16వ 
శతాబ్దారంభం వరకు వ్రాయబడిన పై కథా కావ్యాలే కాక క్రీశ. 16,17 వ 
శతాబ్దాల్లో అంటె (ప్రబంధాలు ప్రముఖంగా వచ్చిన కాలంలో కొన్ని మంచి 
కథాకావ్యాలు వ్రాయబడినాయి. ఆ కథా కావ్యాలను గురించి సమగ్రంగా 
ఇక్కడే తెలుసుకోవడం సమంజసం. 


206 తెలుగు సాహిత్య చరిత్ర 


పుత్తేటి రామభద్రకవి 


'రామభ్యధకవి శ్రీ కృష్ణదేవరాయల (క్రీశ 1509-1530) ఆస్థానకవి 
ఈ కవి “సకల కథాసారసంగహం” అనే కథాకావ్యాన్ని (వొసాడు, పెద్దన 
మనుచరిత్ర కన్నా పూర్వమే ఈ కావ్యం శ్రీ కృష్ణదేవరాయల కంకితమయ్య 
బడిందని పండితుల అభిపాయం. ఇది అముద్రితం. సకలకథాసారసం[గ్రహం 
ఒకే ఒక ప్రతి మద్రాసు ప్రాచ్యలిఖిత పుస్తక భాండాగారాంలో వుందట. 
ప్రబంధమణిభూషణంలోని పద్యాలను బట్టి ఈ కవి కవిత్వం ప్రసన్నంగా 
వుందని చెప్పవచ్చు. పెద్దన మనుచరిత్రలో ప్రవరుని వర్ణిస్తూ చెప్పిన 


“వదన (పభూత లావణ్యాంబు సంభూత 

కమలంబులన వీని కన్నులమరు........” 

అన్న పద్యం సకలకథాసార సంగ్రహంలోని రామభద్ర కవి 
వదన సౌందర్య విస్సారాంబు సంభూత 

కంజంబులగు వాని కన్నుదోయి ans 


అన్న పద్యాన్ని అనుకరించి వ్రాసిందని నిడదవోలు వేంకటరావుగారు 
ప్రీబంధమణి భూషణం రెండో ముద్రణ పీఠికలో తెల్పార' 


పాలవేకరి కదిరీపతి 


కదిరీపతి క్రీ.శ. 1660 ప్రాంతంవాడు. అయి:శా తెలుగు సాహిత్యంలో 
కథాకావ్యాల వికాసం గురించి చర్చించబోతున్నాం. కాబట్టి కథా కావ్య రచ 
యితలో (పసిద్దుడైన కవి కాబట్టి కదిరీపతిని గురించి ఇక్కడనే వ్రాయడం 
చ రు చ్చి 
జరిగింది. కడప మండలంలోని కదిరి (గ్రామవాసి. ఈ కవి మైసూరు 
ప్రాంతంలో ఉద్యోగం చేసాడు. ఈ కవి శుకసప్తతిని శ్రీరామాంకితంగా 


శ్రీనాథ యుగం 2౧7 


వ్రాసాడు. (ప్రభావతి అనే సుందరికి ఆమె పెంపుడు చిలుక డబ్బదిర్యాత్రులు 
వరుసగా చెపిన డెబ్బె కథలు దీనిలో వున్నాయి. ఈ కథలన్నీ శంగార 
(| టో CP 

భరితమైనయి. ఎక్కువగా జార స్త్రీలను గురింది వాళ్ళ చాతుర్యం గురించి 
చెప్పినయి. ఈ కథలు జారత్యాన్ని నిరసించి నీతిని బోధించేయి. సంద 
ర్భానుకూలంగా కదిరీపతి సమకాలిక జీవితాన్ని చిత్రించాడు. తెలుగువారి 
సాంఘిక జీవితాన్ని తెలుసుకోడానికి శుకసప్తతి నిరుపమాన (గ్రంథమని 
సురవరం (పతాపరెడ్డిగారు తమ ఆంధ్రుల సాంఘిక చరిత్రలో అన్నారు, 


శుక సప్తతి సంస్కృతంలో వుంది. ఇది క్రీశ. 10వ శకి ప్రూర్వరచన, 
సంస్కృతంలో శుకసప్తతి అనేక ప్రతులు దొరికాయి. అవన్నీ వేదే వేరే 
కథలతో వున్నాయి. ఈ కథలు అనేక భారతీయ భాషల్లోకి పర్షియన్‌ మంగో 
లియన్‌ మొదలయిన భాషల్లోకి అనువదింపబడి (ప్రచారంలో వున్నాయి. 
ఉర్దూ నుంచి ఈ కథలు తెలుగులోకి క్రీ.శ. 19వ శులో గద్యంలో 
“తూతేనామా” “కీర బహత్తరి” పేర్లతో అనువదింపబడినాయి. కదిరీపతి ఏ 
సంస్కృతప్రతిని అనుసరించాడో చెప్పలేము. కదిరీపతి కథలు సరళంగా 
ఉత్కంఠను చక్కగా పోషిస్తూ పద్యగద్యాల్లో నడిచాయి. 


(ప్రభావతి భర్త సముద్ర వ్యాపారి. అతడు దేశాంతరం పోయినప్పుడు 
ఆ దేశం రాజు ప్రభావతిని కోరి రాయబారం పంపుతాడు. ప్రభావతి 
రాజు కోరికను అంగీకరించి అలంకరించుకోగా ఆమె పెంపుడు చిలుక ఒక 
కథ చెప్పి ఆ. కథలోని స్రీవలె నువ్వు పరపురుషగమనాన్ని ఉపాయంతో 
కప్పిపుచ్చుకోగల్లుతావా - అని (ప్రశ్నిస్తుంది. ప్రభావతి దానికి సమాధానం 
చెప్పలేక ఊరుకుంటుంది. ఇంతలో తెల్లవారుతుంది. అట్లా 70 రోజులు 
చిలుక 70 కథలు చెప్పి యజమానురాలి శీలాన్ని కాపాడుతుంది. కథను 

అ a ర్‌ 

“శక్లెమోక్సు” వరకు తీసుకొనిపోయి ఇప్పుడు ఆ స్త్రి జారత్వం బయట 


208 తెలుగు సాహిత్య చరిత్ర 


పడ్డుంది - అని అనుకుంటున్నప్పుడు చిలుక కథనాపి (పభావతిని ప్రశ్న 
అడుగుతుంది. (ప్రభావతి సమాధానం చెప్పలేక పోగా అప్పుడు చిలుక చిక్కు 
(ప్రశ్నకు సమాధానం చెప్తుంది. బేతాళపంచవింశతి, సింహాసనద్వాత్రింశికాది 
కథల్లో కథనం ఇదే పద్దతిలో కు 


న కు 
సన్నివేశాలతో కూడిన ఈ కథలను కదిరీపతి సమర్థవంతంగా రచించాడు. 


తూహల పూర్వకంగా వుంటుంది. అద్భుత 


ప్రీల దూర్తత వాక్సాతుర్యం చాకచక్యాలను కవి చక్కగా చిత్రించాడు. 


కదిరీపతి శుకసప్తతి కథల ననుసరించి అయ్యలరాజు నారాయణామా 
త్యుడు హంసవింశతిని రచించాడు. ఈ కవి కూడా తన అపారవిషయ 
విజ్ఞానాన్ని పాండిత్యాన్ని ఈ కావ్యంలో ప్రకటించాడు. 


కఫి భల్లటుడు (క్రీ.శ. 1150 ప్రాంతం) బేతాళపంచవింశతి కథాకా 
వ్యాన్ని తెలుగులో (వా సినట్లుగా నిడదవోలు వేంకటరావుగారు (ప్రబంధ 
మణీ భూషణంలో తెల్పారు. కాని అది దొరకలేదు. అదే విధంగా 
పోతరాజు కూడా భేతాళ పంచవింశతి వ్రాసాడు అని .ప్రబంధ రత్నావళి 
పీఠికలో వేటూరి ప్రభాకర శాస్త్రిగారు పేర్కొన్నారు. అది కూడా 
దొరకడం లేదు. ఈ విధంగా ఎన్నో తెలుగు కథాకావ్యాలు కాలగర్భంలో 
కలిసిపోయి వుంటాయి. తెలుగులో కథాకావ్యాలు కవిపాఠకుల ఆదరణను 
పొందాయని వాటి సంఖ్యను బట్ట తెలుస్తున్నది. ముద్రణ యంత్రాలు 
వచ్చిం తర్వాత (శ్రీశ. 19వ శతాబ్దంలో తెలుగులో అనేక కథా[గంథాలు 
వచనంలో వ్రాయబడి ప్రచారంలోకి వచ్చాయి. వక్రమార్క కథలు (1819) 
పంచతంత్ర కథలు (1834) తోతి నామా కథలు (1842) దిలారామకథలు 
(1843) కాంభోజరాజు కథలు (1849) తాతాచార్యుల కథలు (1855) 
ఇట్లా ఎన్నో వచన కథాకావ్యాలు ముద్రింపబడినాయి. , 


శ్రీనాథ యుగం 209. 


తెలుగు సాహిత్యంలో కథా కావ్యాల వికాసం 


సంస్కృతంలో కథాకావ్యాలు గద్యప్రక్రియలో వుండగా తెలుగులో 
కథాకావ్యాలన్నీ చంపూమార్గంలో (వాయబడినాయి. తిక్కన యుగం 
నుంచి కథా కావ్యాల రచన ఆరంభమై శ్రీనాథయుగంలో అనేక సంఖ్యలో 
కథాకావ్యాలు వ్రాయబడినాయి. ప్రబంధ ప్రక్రియ ముమ్మరంగా సాగిన 
రాయలయుగంలోనూ కథా కావ్యాలు వాయబడినాయి. దక్షిణాంధ్రంలో 
వికసించిన తెలుగు సాహిత్యయుగం వచన వాబ్బయవరితలో స్వర్ణ 
యుగమనిపించుకున్నా వచనంలో శ్షేత్ర వతమాహాత్మ్యాలు రామాయణ 
మహాభారతాలే (వాొాయబడినాయి. కాని కథాకావ్యాలు చంపువులోనే 
(వాయబడినాయి. 


సంస్కృత సాహిత్యంలో కథా కావ్యాలు రెండు విధాలుగా వున్నాయి 
= ఒకటి --- కేవలం కథల కోసమే చదువబడే కథాకావ్యాలు. ఇటు 
వంటి కథాకావ్యాల రచన తెలుగుసాహిత్యంలో క్రీశ. 1150 ప్రాంతం 
వాడైన కవిభల్లటుని బేతాళపంచవింశతితో ఆరంభమైంది. పోతరాజు కూడా 
ఒక భేతాళ పంచవింశతి వ్రాసాడు.[ఆ తర్వాత చిమ్మపూడి అమరేశ్వరుడు 
(కీ.శ. 1350) విక్రమసేనం “పేరుతో విక్రమాదిత్యుని కథలు వ్రాసాడు. 
జక్కన విక్రమార్కచరిత్ర గోపరాజు సింహాసనద్యాత్రింశికలు కూడా విక్రమా 
దిత్యునికి సంబంధించిన కథల్నే విక్రమాదిత్యుడు క్రీపూ. 58 (ప్రాంతంలో 
ఉజ్జయిని రాజధానిగా మాళవదేశాన్ని పాలించాడు. ఇంతవరకు ఆతన్ని 
గురించి చారిత్రాకాధారాలేవి దొరకకున్నా అతన్ని గురించి ఎన్నో కథలు 
గాథలు ప్రచారంలో వున్నాయి. ఆంధ్రదేశంలోనూ ఆతనికి సంబంధించిన 
కథలు అభిమానంతో చదువబడేయి అని పై కథాకావ్యాల సంఖ్యను బట్టి 
తెలుస్తున్నది. శ్రీనాథయుగంలో అనంతామాత్యుడు భోజరాజీయం పేరుతో 
అన్నదాన మహిమాదులను తెలిపే 17 కథలను కూర్చాడు. శ్రీ కృష్ణదేవరా 
యల కంకితంగా పుత్తేటి రామభద్రుడు సకలకథానిధానంలో వివిధ కథలను 
కూర్చాడు. దూబగుంట నారాయణాది కవులు పంచతం తాన్ని 


లగి తెలుగు సాహిత్య చరిత్ర 


తెనిగించారు. కదరీపతి శుకసప్తతి నారాయణమాత్యుని హంసవింశతి 
కూడా కథలకోసం చదివే కావ్యాలే. విక్రమార్కుని కథలు వీరసాహస 
చర్యలతో కూడినాయి. పాఠకులకు లోకజ్ఞతను బోధించి ఉల్లాసం కలిగించి. 
అద్భుత వీరరసానందంలో ముంచెత్తుతాయి. పంచతంత్రం భోజరాజీయం 
వంటి కథలు పాఠకులకు నీతి ధర్మం రాజనీతి లోకజ్ఞానం బోధిస్తాయి. 
బేతాళ పంచవింశతి వంటి కథలు _ఆశ్చర్యాద్భుతానందంలో ముంచెత్తి 
'పాఠకుల నలరిస్తాయి. మెదడుకు మేత పెడ్డాయి. బేతాళ పంచవింశతి 
శుకసప్తతి వంటి కథలు పాఠకుల ఉత్కంఠను లేవనెత్తి కొసమెరుపుతో 
సంతోష పెడ్డాయి. ఈ కథలన్నీ సరళమైన భాషలో కథనచమత్కారంతో 
కూడినయి. కథలో కథను చేర్చి కథనాన్ని సాగించడం. ఈ కథల్లో ప్రత్యేకత. 
తర్వాత కాలంలో “కథ” ప్రక్రియకు చెందిన కావ్యాల ఇతివృత్తంలోను కథలో 
కథను చేర్చి కథనం సాగించడమనే లక్షణం కన్పిస్తున్నది. ఈ కథలకు 
భారతదేశం పుట్టినిల్లు అని పాశ్చాత్య విమర్శకులు తలంచారు. ఈ కథలు 
వర్తకులచేత పయాణికులచేత ధార్మిక వ్యక్తులచేత ఖండభఖండాంతరాలు 
వ్యాపించాయి. కేవలం కథలకోసమే చదివే కథాకావ్యాల రచన తెలుగులో 
క్రీశ 1150 లో కవిభల్లటుని కాలం నుంచే ఆరంభమైంది. సంస్క ఎతంలో 
ఈ కథా కావ్యాలు సరళమైన సుబోధకమైన శైలిలో సామాన్య పాఠకులకు 
పఠనయోగ్యంగా వున్నాయి. సంస్క ఎతంలో ఇవి కేవలం గద్యంలో 
ప్రాయబడినాయి. తెలుగు కవులు ఈ కథలను పద్యగద్యాలతో కూడిన 
చంపువుల్లో (వ్రాసారు. అక్కడక్కడ వర్థనలను కూడా చేర్చారు. భాష 
భావాలు కొంతవరకు సరళంగా వున్నాయి. శుకసప్తతి హంసవింశతి 
వంటి కావ్యాలు కేవలం కథ చెప్పడమే (ప్రధానంగా నడిచాయి. అయినా 
వీటిల్లోను కవులే తమ పాండిత్య (ప్రదర్శనకు పూనుకున్నారు. జక్కన 
విక్రమార్క చరిత్ర కొంత కావ్యశెలిలో భావాలంకారాలతో ఛందోవైచిత్రితో 
నడిచించింది. జక్కన భావాలు పద్యాలు తర్వాత పెద్దనాది _ప్రబంధకవుల 


wart 


శునాథ యుగం 21 


కాదర్శమైనాయి. (ప్రపంచ భాషలన్నిటిలో సరళంగా ద్రాయబడిన పంచ 
తంత్ర కథలను బైవరాజు వేంకటనాథుడు ప్రొఢశైలిలో ద్రాసాదు. సరళ 
సుబోధకంగా వుండవలసిన కథా (గ్రంథాలు తెలుగులో పద్యగద్యమయమైన 


కవితారామణీయకత గల కావ్యాలుగా అవతరించాయి 


రెండో విధం కథా కావ్యాలు ----- ఇవి కథ, ఆభ్యాయిక భేదాంతో 
వున్నాయి. కథ కల్సితేతివృత్తం మీద ఆధారపడింది కాగా ఆభ్యాయిక 
సత్యేతివృత్తం మీద ఆధారపడింది. హార్షచరిత్ర వంటి కావ్యాలు సంస్క ఎత 
సాహిత్యంలో ఆఖ్యాయిక (ప్రక్రియకు వెందినయి. తెలుగు సాహిత్యంలో 
ఆఖ్యాయిక ప్రక్రియ లేదు. ఆధునిక కాలంలో 20వ శతాబ్దంలో (దాయబ 
డిన చారిత్రక నవలలను జీవితచర్శిత ఆత్మకథలను ఆఖ్యానాలు అనడానికి 
ప్రయత్నించారు కాని ఆ పేరు వాటికి నిలువలేదు. 


సంస్కృత సాహిత్యంలో కథ ప్రక్రియ క్రీపూ 150 కి పూర్వం 
నుంచే వున్నట్లు తెలుస్తున్నది. పతంజలి (క్రీపూ. 150) తన 
మహాభాష్యంలో వాసవదత్త సుమనోత్తర బైమిరథి అనే కథ కావ్యాలను 
"పేర్కొన్నాడు. ఇప్పుడు లభ్యమయ్యే కథ కావ్యాల్లో సుబంధు (క్రీ.శ 5 వ 
శ్ర (వ్రాసిన వాసవదత్త మొదటిది ఆ తర్వాత బాణుని కాదంబరి దండి 
దశకుమార చరిత్ర, ధనపొలుని తిలకముంజరి మొదలయిన కథా కావ్యాలు 
ప్రసిద్ధమైనయి. ఇవన్నీ కల్పితమైన ఇతివృత్తంతో కూడి సందర్భానుకూలంగా 
సుదీరమెన కావ్యవర్రనలతో అలంకార శైలిలో వ్రాయబడినాయి. దీర 

యె రు ac ర షు 
సమాసాలను దీర్లవాక్యాలను క్రీష్టమైన అలంకారాలను ప్రయోగించి కవులు 

యె ce హూ 

“కథ” కావ్యాలను రచించారు. సుబంధు బాణాది కవులు శేషాలంకారాన్ని 
చాలా ప్రయోగించి తమ పాండిత్య (ప్రతిభను చూపారు. ఈ కాన్యాల్లోని 
శైలి పద్యకావ్యాల్లోని శైలి. కన్నా (పొఢంగా క్రీష్టంగా వుంది. అందుకే 
-లొక్షణోకులు “గద్యం కవీనాం + నికషోపలంో అన్నారు. ఈ కావ్యాలు 


212 తెలుగు సాహిత్య చరిత్ర 


(ప్రేమ సాహసవృత్తాంతాలతో కూడి పాశ్చాత్య సాహిత్యంలోని “రొమాన్సు” 
రచనలను పోరి వున్నాయి. 


తెలుగు కవులు సంస్కృత “కథ” కావ్యాలను అనువదించడం తిక్కన 
కాలం నుంచే సాగింది. తిక్కన పెద తండ్రి భాస్కరుని కేతన కాదంబరిని 
మూలఘటిక కేతన దశకుమారచరిత్రను అనువదించారు. ఆ కవులు వీటిని 
మూలానుసారంగా గద్యంలో కాక చంపువులో వ్రాసారు. మూలంలోని 
రచనా ప్రొఢి శేషాద్యలంకారాల క్రీష్టతలు ఈ తెలుగు అనువాదాల్లో లేవు. 
ఇవి సరళమైన పద్య గద్యాల్లో నాతిదీర్ణమైన వర్ణనలతో కొద్దిపాటి ఆలంకారి 
కశైెలిలో వున్నాయి. మూలంలోని కొన్ని వర్గనంను కవులు అనువదించారు. 
కాని మూలంలో లాగా సుదీర్దంగా క్రిషంగా ఈ వర్ణనల్లేవు. _.శిక్కన 
వ్రాసిన “విజయ సేనం” న పేరును "బట్టి “కథ” ప్రక్రియకు _ చెందిన కొవ్యమని 
తెటెస్తున్నది. 'పూర్తి కావ్యం దొరకలేదు. లభ్య మైన పద్యాలు ప్రొఢంగా 
వున్నాయి. సంస్క ఎతంలో రాజశేఖరుడు (వ్రాసిన 4 విద్దసాల భంజిక నాటక 
కథను ప్రధాన ; ఇతివృత్తంగా తీసుకొని శృంగారరసాన్ని పోషిస్తూ నడుమ 
నడుమ చిన్న చిన్న ఇతర కథలను చేర్చి కేయూరబాహువర్శిత్ర కావ్యాన్ని 
మంచన రచించాడు. ఇది “కథో కావ్యంగా రూపొందింది. ఒక విధంగా 
ఇది తెలుగులో స్వతంత్ర “కథ” కావ్యమని చెప్పుకోవచ్చును. తర్వాత క్రీశ, 
1500 ప్రాంతంలో ఉదయనుని కథను తీసుకొని నారనసూరన “ఉదయనో 
దయ” కావ్యాన్ని (వ్రాసాడు. దీనిలోని ఇతివృత్తం కథాసరిత్నాగరం రెండో 
అంబక కంలోది.. అంటే బృహత్కథ ప్రసిద్ధమైన ఇతివృత్తాన్ని తీసుకొని కవి 
వడయనోదయక్షావ్యాన్ని రచించాడు. బృహత్కథ ప్‌ మొదటి శతాబ్దం 
నాటిది) అతి ప్రాచీనకాలంలోనే “పెరియకథై” పేరుతో కమతాల! 
అనువదింపబడింది. బృహత్కథలోని (షధాన కథల్లో ఉదయనమహారాజు 
కథ వుంది. అటువంటి కథను తీసుకొని నారన సూరన కావ్యంగా (వాయడం 
సంతోషమే కాని ఇది ముద్రితం కాకపోవడం తెలుగువారి దురదృష్టం. ఇది 


శ్రీనాథ యుగం 213 


చక్కని వర్ణనలతో రసపోషణతో (పేమ సాహస వృత్తాంతాలతో సాగిందని 
పండితులు చెప్తున్నారు. ఇది కూడా తెలుగులో “కథ” ప్రక్రియకు చెందిన 
స్వతంత్ర  కావ్యమని చెప్పాలి. ఆ తర్వాత పింగళి సూరన (క్రీశ, 
1660) కల్పితేతివృత్తంగల కళాపూర్ణోదయ కావ్యాన్ని వ్రాసాడు. దీనిలోని 
కథ అద్భుథ సన్నివేశాలతో (పేమ సాహసాదులతో సాగింది. కాదంబరి 
కథలో వున్న కథాకథన చమత్కారం వుంది. కాదంబరి కథలో వున్న 
(ప్రతీకాత్మతను కూడా కవి దీనిలో సాధించాడు. కళాపూర్ణోదయాన్ని ప్రబంధ 
(షృక్రీయకు చెందిన కావ్యంగా కాక “కథ” ప్రక్రియకు చెందిన కావ్యంగా 
చెప్పుకోవాలి. సంస్క తంలో “కథ” ప్రక్రియ గద్యంలో వ్రాయబడింది. కాని 
“కథ” తెలుగులో మొదటి నుంచీ వంపువులో వ్రాయబడింది. కాబట్టి 
కళాపూర్ణోదయం గద్యంలో కాక చంపువులో వున్నా తెలుగు సాహిత్య 
మర్యాదననుసరించి చంపువులో వున్న “కథ” కావ్యంగా దీన్ని అంగీకరించాలి. 
అదేవిధంగా .మాదయగారి _మ్లుల్లన్న వ్రాసిన “రాజశేఖర చరిత్ర” కూడా 
కల్పితేతివృత్తం కలది. దీనిలో ప్రమ సాహసకార్యాలతో కూడిన ఇతివృత్తం 
అలంకార శైలిలో వ్రాయబడింది. ఇది సుబంధు వాసవదత్త కథ కావ్యంలోని 
ఇతివృత్తాన్ని పోలిన ఇతివృత్తం కలది. ఇది కూడా కళాపూర్ణోదయం వలెనే 
స్వతంత్రమైన “కథ” ప్రక్రియకు చెందిన కావ్యం. (ప్రమ సాహసాద్భుత 
వృత్తాంతాలు గం కల్పితేతివృత్త ంగల “కథ” కాన్యాలు ర్వాత కాలంలో 
తెలుగులో రాలేదు. నాయకరాజుల కాలంలో వచన రచన వికసించినా ఆ 
కొలంలో వచనంలో “కథ” కావ్యాలేవి రాలేదు. 


ది, శ్రీకృష్ణదెవరాయలయుగం 


సాళువ నరసింహ రాయలు క్రీ.శ 1485-91 మధ్యకాలంలో విజయ 
నగరాన్ని పాలించాడు. అతడు గజపతుల, బహమనీల చోళపాండ్య చేర 
రాజులతో యుద్దాలలో నే మునిగి పోయాడు. (క్రీ.శ 1489-90 ప్రాంతంలో 
బీజాపూర్‌, అహ్మద్‌నగరం,బీదర్‌లో ముస్తిం రాజ్యాలేర్పడినాయి. గోలకొం 
డలో కులీకుతుబ్‌ ఉల్‌ముల్కొ్‌ బలవంతుడైనాడు. సాళువ నరసింహుడు 
చిన్న వయస్సులో వున్న ఇద్దరు కొడుకులను ప్రధాని, సేనొని అయిన తుళువ 
నరస రాజుకు అప్పగించి మరణించాడు.తుళవ నరసరాజు రాజుకొడుకుల్లో 
పెద్దవాడైన తమ్మరాజును రాజుగా చేసి తానే పరిపాలించాడు. తమ్మరాజు 
మరణంతో రెండవ కొడుకు ఇమ్మడి నరసింహరాయలు రాజైనాడు. తుళువ, 
నరసరాజు అతన్ని యుద్దంలో బందీచేసి తానే రాజైనాడు. . క్రీశ 1503లో 
అతడు మరణించాడు. "అతనికి ముగ్గురు భార్యలు తిప్పాంబకు వీరన్న 
రసింహుడు, నాగాంబీకకు శ్రీకృష్ణదేవరాయలు, ఓబాంబికకు రంగరాజు, 
అచ్యుతదేవరాయలు కొడుకులు. నరసరాయల తర్వాత వీరనర సింహుడు 
రాజయ్యాడు. అతని కాలంలోనే బహమనీ రాజును ఓడించి తరిమేసి 
ఆరవీటి రామరాజు అతని కొడుకు తిమ్మరాజు కందనవోలు ఆదోని 
ప్రాంతాలకు రాజులయ్యారు. వీరనరసింహుని తర్వాత అతని సవతి 
తమ్ముడు శ్రీకృష్ణదేవరాయలు రాజు కావడానికి తిమ్మరుసు మంత్రి 
సహాయం చ్రాల్తా వుంది అని మన వంటి విదేశి యాత్రికుల వ్రాతలవల్ల 
తెలుస్తున్నది. శ్రీకృష్ణదేవరాయలు (క్రీశ 1509-29 మధ్య విజయనగరాన్ని 
పొలించాడు. లతని రాజ్యకాలం 20 సంవత్సరాలే అయినా అతని పాలన 


శ్రీ కృష్ణదేవరాయల యుగం 215 


దక్షిణ భారతదేశ చరిత్రలో స్వర్ణయుగాన్ని సృష్టించింది. అల్లకల్లోలంగా 
వున్న విజయనగర రాజ్యాన్ని రాయలు తన యుద్దవిజయాలతో చక్కపరి 
చాడు. సామ్రాజ్య విస్తరణ చేసాడు. బహమనీలను క్రీశ 1510లో గెల్చి 
వాళ్ళ గర్వమణిచాదు. క్రీ.శ 1513-1519 మధ్య కళింగ దండయాత్రలు 
సాగించి విజయం సాధించాడు. పొట్నూరు దగ్గర తన విజయ స్తంభాన్ని 
నాటాడు. కళింగ దండయాత్రల్లో మునిగివున్నపుడే రాయలు తెలుగులో 
ఆముక్తమాల్యద కావ్యాన్ని రచించాడు. 


సాళువ తిమ్మరుసుమంత్రి సహాయంతో కృష్ణదేవరాయలు (క్రీశ. 
1509-1529) బలమైన రాజ్యవ్యవస్థను నిర్మించుకొని పరిపాలించాదు. 
రాయలు పరిపాలించింది ఇరవై సంవత్సరాలే అయినా ఆ కొద్ది కాలం 
లోనే అతడు అనేక విజయాలను సాధించి సామాజ్యాన్ని నిర్మించాడు. 
సాహిత్య పోషకుడు కళాపోషకుడుగా అజరామరమైన కీర్తి సంపాదిం 
చాడు. అదంతా అతని (ప్రతిభకు నిదర్శనం. దక్షిణాపథంలోనే కాదు భారత 
దేశంలోనే అగ్రగణ్యులైన _చృక్రవర్తుల్లో ఒకడుగా గణింపదగినవాడు శ్రీ 
కృష్ణదేవరాయలు. వీరుడు. రాజనీతిజ్ఞుడు. పాలనాదక్టుడు.కవి పండితుడు. 
కవీపండితపోషకుడు, సాహిత్య సమరాంగణ సార్వభౌముడుగా అపరభోజు 
డుగా కీర్తింపబడినాడు. కృష్ణదేవరాయలది తుళువ వంశం. తుళువ వంశజులు 
చంద్రవంశ క్షత్రియులమని శాసనాల్లో చెప్పుకున్నారు. కర్ణాటకలోని తుళు 
లేదా తుళువ ప్రాంతం జన్మస్థలం కావడం చేత ఆ వంశానికి తుళువ అనే. 
"పేరు వచ్చిందని చారిత్రకుల అభిప్రాయం. జన్మస్థలమేదైనా నరసరాయల 
కాలం నుంచి వాళ్ళు తెలుగునభిమానిందారు. శ్రీ కృష్ణదేవరాయల 
ఆస్థానంలో తెలుగు కవులేకాక సంస్క లీ తమిళ కర్ణాట భాషా కవులు 
కూడా ఆదరణ పొందారు. ఢీ కృష్ణదేవరాయలం టె తెలుగు (పజల కంత 
అభిమానమో కన్నడ ప్రజలకంతే అభిమానముంది. కన్నడ సాహిత్యానికి 
అపూర్వమైన పోషణ ఆశయం కృష్ణదేవరాయల ఆస్థానంలో దొరికిందని 
కన్నడ సాహిత్య చరిత్రలో చెప్తారు. ఈ కాలంలోనే హళ కన్నడం పోయి 
హొస (కొత్త) కన్నడం వికసించింది. శైవ ప్రభావం అంతరించి వైష్ణవ 
(ప్రభావం ప్రవేశించింది. 16వ శతాబ్దారంభం నుంచి కన్నడ సాహిత్యంలో 


216 తెలుగు సాహిత్య చరిత్ర 


దాస సాహిత్యం పేరుతో వైష్ణవభక్తి గీతాలు చాలా వ్రాయబడినాయి. 
శ్రుపాదరాజు దాససా హిత్యానికి ఆద్యుడంటారు. కృష్ణ దేవరాయల కాలం 
లోనే పురందరదాసు కనకదాసులు భక్తి నీతి ధర్మబోధకమైన కీర్తనలు 
వ్రాసి దాససాహిత్యాన్ని ఉత్కృష్టతకు చేర్చారు. వాళ్ళ గురువు వ్యాస 
రాయలు సాళువ నరసింహానికి. గురువు కూడా 90 సంవత్సరాలు జీవించి 
కృష్ణ శ్రీ కృష్ణ, సిరికృష్ణ అనే అంకితనామాలతో వందలకొద్ది కీర్తనలు 
వ్రాసాడు. అతని పేర దాసపంథతోపాటు వ్యాసపంథ కూడా వ్యాప్తిలోకి 
వచ్చింది. సాళువ నరసింహరాయల కాలం నుంచే విజయనగర రాజ్యంలో 
వైష్ణవానికి అభిమానం పెరిగినట్లు కన్పిస్తున్నది. వేంకటేశ్వర క్షేతం 
డా వైష్ణవ క్షేత్రంగా అభివృద్ధి చెందసోగింది. ఆంధ్రదేశంలో వైష్షవానికి 
పీఠంగా “అహోబల శే క్షతం ప్రసిద్ధమైంది. శై శివాలయంగా వున్న సింహాచలం 
వైప్టవాలయంగా మారింది. సాళువ నరసింహరాయల కాలం వాడైన 
అన్నమాచార్యులు వైదికాన్ని విడిచిపెట్టి వైష్ణవుడై తిరుపతి చేరుకొని 
తెలుగులో భక్తిపదాలు వందల సంఖ్యల్లో వాసాడు. తెలుగులో దాస సంప్ర 
దాయం పేరుతో భక్తికీర్తన రచన జరుగకున్నా అన్నమాచార్యుల దగ్గర 
నుంచి తెలుగులో భక్తిపదాల రచన (ప్రారంభమైంది. పెద తిరుమలయ్య, 
చిన్న తిరుమలయ్య రామదాసు త్యాగయ్య క్షేతయ్య పెద్దదాసు వంటి 
భక్త కవులు పదరచనలు చేసారు. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో 
తిమ్మక్ఞా అని ప్రసిద్ద కన్నడ కవి వుండి కుమార వ్యాసుడు (క్రీశ. 
1400-30) పది పర్వాలు వాసి విడిచిన భారత కావ్యాన్ని పూరించాడు, 
కుమార వ్యాసుడు తన భారతానికి “కర్ణాట భారత కథామంజరి” అని 
"పేరు పెట్టగా తిమ్మళ్లి “కషరాయభారత “కథామంజరి” అని కృష్ణరాయల 
పేరు చేర్చాడు. ఢశీక కషదేవరాయలు స్వయంగా సంస్క ఎకొన్ని అభిమానించి 
కావ్యనాటకాలు రచించాడు. కాకతీయ రెడ్డి వెలమ రాజుల సంగమ రాజుల 
రాలంలో ప్రసిద్దులైన సంస్కృత కవులు ఆలంకారికులు వ్యాఖ్యాతలున్నారు. 
విజయ నగర రాజులు సంస్క ఎతంలోనూ శాసనాలు వేయించారు. లొల్ల 
లక్షీ ధరుదు “లకీ క్రీ్మీధరిమనే అలంకార శాస్త స్త్రగంథాన్ని వ్రాసాడు. దాన్ని 
బట్టి ఉత్తర భారతంలో ఆదరణ కొల్పోయి నామమాత్రంగా నిలిచిన 
సంస్కృత న సాహి హిత్యం దక్తీణ దేశంలో 16వ శతాబ్దం నాటికి ఇంకా ఆదరణ 


శ్రీ కృష్ణదేవరాయల యుగం 217 


కోల్ఫోలేదని తెలుస్తున్నది. కృష్ణదేవరాయల యుగంలో మప హామంత్రి తిమ్మ 
రుసు అగస్త్యుని బాలభారతానికి మనోరమ వ్యాఖ్యానాన్ని (వ్రాొసొడు. అతని 
మనళ్ళుల్లు సంస్కృత ప్రబోధ చంద్రోదయానికి వ్యాఖ్యానం ద్రొసారు. 
అద్యుతదేవరాయల భార్య తిరుమలాంబ వరదాంబికా పరిణయం (వ్రాసింది. 
(పొఢదేవరాయల కాలంనుంచి ఆస్థానకవులుగా ఉన్న డిండిమకవి వంశంలో 
అరుణగిరి నాథుడు అచ్యుతదేవరాలయ కొలంలో వుండి అచ్యుతాభ్యుదయ 
మనే కావ్యాన్ని సంస్కృతంలో వ్రాసాడు. స్వయంగా శ్రీకృష్ణదేవరాయలు 
సంస్కృతాన్ని అభిమానించి కొవ్య నాటకాలు (వాసాడు. కళింగ దండ 
యాత్రల కాలంలో రాయలు శ్రీకాకుళంలో విడిది చేసాడు. అప్పుడు అక్కడి 
ట్రై రోదైనం ఆంధధ్రవిష్ణువు అతనికి కలలో కన్సింది “దేశభాషలందు తెలుగు 
లెస్స” కాబట్టి తెలుగులో కావ్యం (పాయమన్నాడు. ఆంధవిష్టు వు ఆదేశంతో 
క్త స దేవరాయలు తెలుగులో మహాకావ్య రచన చేసాడు. అతని ఆస్థానంలో 
తెలుగు కవులెందరో ఆదరింపబడినారు. "పెద్దన్న తిమ్మన వంటి కవులు 
అతనికి ఆతిసన్ని హితులుగా అంతరంగ మిత్రులుగా వున్నట్లు తెలుస్తున్నది. 
తెలుగు సాహిత్య చరిత్రలో క్ష క ప్రధివరాతురి కాలం స్వర్ణయుగమైంది. 


రాయల యుగంలో తెలుగులో స్వతంత్ర మహాకావ్య రచనలు జరిగాయి. 
వాటికే “పబంధా” లనే ప్రత్యేకమైన శేరు ఏర్పడింది. తెలుగు ప్రబంధాలు 
భావ ప్రటనలో అలంకార వైచిత్రిలో రసపోషణలో సంస్క ఎత సాహిత్య 
ప్రభావం ఛాయలు లేకుండా స్వతంత్ర మార్గంలో రచింపబడినాయి. 
శ్రీనాథుని యుగం వరకు తెలుగు సాహిత్యంలో అనువాదయుగంగానే 
సాగింది. శ్రీనాథుని కాలంలో శ్రీనాథుడు పినవీరన వంటి కవులు 
స్వతంత్రత చూపిన వాళ్ళు సంస్క ఎతొనువాదానికి ఛాయానువాొదానికి 
దూరం కాలేదు. రాయల కాలంలోనే మనుచరిత్రాది రచనలు స్వతంత్రంగా 
పాయబడినాయి. 11వ శతాబ్దంలో పుట్టిన తెలుగు కావ్యం 16వ శతాబ్దంలో 
గాని యుక్త్రవయస్కురాలు కాలేదు. రామరాజ భూషణుని “వసుచరిత్ర” 
సంస్క ఎతంలోకి అనువదింపబడిందంట తెలుగులో కావ్యసంప్రదాయం 
ఎంత స్వతంధత్రస్థితికి ఎదిగిందో చెప్పవచ్చును. 


13,14 శతాబ్దాల్లో మధ్వాచార్యులు (క్రీ.శ. 1193-1275) బోధించిన 


218 తెలుగు సాహిత్య చరిత్ర 


విష్ణు కృష్ణభక్తితో కూడిన ద్వెతం మాధ్వమతం బాగా వ్యాపించింది. 
కాని విజయనగర రాజులు సరిగమ వంశీయులు శైవాన్ని అభిమానించారు, 
సాళువ నరసింహరాయలు వైష్ణవాన్ని స్వీకరించాడు, శ్రీకృష్ణదేవరాయలు 
రామానుజుల శ్రీ వైష్ణవాన్ని అభిమానించాడు. అతడు రచించిన ఆము 
కృమాల్యదలో పెరియాళ్వారు, గోదాదేవి ఇద్దరు ఆళ్వారుల చరిత్ర వుంది. 
అంతేగాక రామానుజులకు పూర్వం వైష్ణవాన్ని ప్రబోధించిన యమునా 
చార్యాదుల కథలు దీనిలో వున్నాయి. తాకారు పరమ 
వైష్ణవుడు. అతన్ని ఆశ్రయించిన తెలుగు కవులందరూ వైష్ణవాన్ని స్వీకరించి 
అభిమానించారు. "పెద్దన మొదట వైదిక బ్రాహ్మణుడు. శరకోపయతి 
గురుత్వంలో వైష్ణవం స్వేకరించి కృష్ణదేవరాయల మిత్రుడు హితుడు 
అయినాడు. తిమ్మన వెష్టవాన్ని ' అభిమానించాడు. ఇక శెవుడుగా వున్న 
రానులింగడు వైష్షవాన్ని స్వీకరించి రామకృష్ణుడయ్యాడు. పొండురంగ 
విట్టల భక్తిని ప్రబోధించే కావ్యం (వ్రాసాడు. రాయల కాలంలో విట్టల 
భక్తి సంప్రదాయం ఒకటి (ప్రబలంగా బయలుదేరింది. ధూర్హటి శెవుడని 
అనుకుంటున్నాం. కొని ఆకాలంలో విష్ణువు కాక శివుడు ఆరాధ్య దైవంగా 
విగిష్ణాద్వెత సంప్రదాయం ఒకటి బయలుదేరింది. ధూర్హటి అట్టా 
శైవవిశిట్టాద్వెతానికి చెందినవాడై కృష్ణదేవరాయల ఆదరణ పొందాడు. శైవ 
విశిష్టాద్వెతానికి కాళహస్తి కేంద్రంగా వుంది. ఈ కవులందరు వైష్ణవ 
భక్తిని పణిష్టాద్వెత సంప్రదాయాన్ని ప్రబోధిస్తూ స్ట రచించారు. వైష్ణవ 
ప్రబోధకాలు కాబ'్టే ఆ కావ్యాలకు (ప్రబంధాలనే పేరు తర్వాత కాలంలో 
స్థిరపడి కపటం తమిళంలో వైష్ణవ గీత సంకలనాలను (పబంధాల 
నడం వుంది. (శీకృషదేవరాయల కాలంలోని వైష్ణవభ్‌క్తి “పెనుగొండనేలిన 
ఆరవీటి రాజులకు తంజావూరు నేలిన నొయకరాజులకు సంక్రమించింది. 
వైష్ణవం వీరవైష్ణవంగా మారింది. ఈ యుగంలో వైదిక (క్రతువులు 
నొమరూపాలు కర్తుం పోయాయి. భక్తి ప్రధానమైన పూజలతో కూడిన 
వైష్షవ శైవభక్తి బాగా (ప్రచారంలోకి వచ్చాయి. వీరశెవంలో లాగానే వైష్ణవం 
లోను రామానుజ మధ్వ ఆచార్యులు తమ సంప్రదాయాలను వై వైదికబద్దం 
చెస్‌ (ప్రబోధించారు. ఈ యుగంలో అనేక వైష్ణవాలయాల నిర్మాణాలు 
జరిగాయి, (బ్రాహ్మణులు పూజారులుగా, మఠాధిపతులుగా, _ గురువులుగా, 


శ్రీ కృష్ణదేవరాయల యుగం 219 


భూస్వాములుగా, ధనవంతులయ్యారు. మనుచరిత్రలోని ప్రవరుని వర్ణన 
దాన్ని (ప్రతిబింబిస్తున్నది. అయినా భక్తిమతంలో వర్ణభేదం పొటింపబడరేదు 
కాబట్టి తర్వాత బ్రిటిషు కాలంలో వర్ణవ్యవస్ట 'స్టేరపడి వికృత రూపం 
ధరించినంతగా ధరించి లేదని చెప్పాలి. ఆనాడు వ ఈనాడున్నంత 
లేదు. కాబట్టి (ప్రకృతి వనరులను పల్లెల్లో అరణ్యాల్లో వుండే ప్రజలు 
స్వేచ్చగా అనుభవించేవాళ్ళు. విజయనగరం వ్యాపారంతో పాడిపంటలతో 
సమృద్దంగా వుందని విదేశీయాత్రికుల రచనల వల్ల తెలుస్తున్నది. ఆనాటి 
శాంతి సౌభాగ్యాలు భోగభాగ్యాలు ఆనాటి కావ్యాల్లో బాగా ప్రతిఫలించింది. 
మనుచరిత్ర వసుచరిత్ర వంటి (ప్రబంధాల్లోని వివాహవైభవం వరుడు 
తరలి వచ్చే ఆడంబరం వర్ణనలు చదివితే అన్నపానాదుల్లో జీవన సరణిలో 
అభిరుచులు భోగలాలసతలు శృంగార [పియత్వం ఆ కాలంలో ముస్లింల 
(ప్రభావంతో 3000000000000 ఇనుమడించాయని చెప్పవచ్చును. 
కళా_పేమతో అభినయాది కళలలను నేర్చిన వేశ్యల నభిమానించడమే కాక 
భార్యలుగా కూడా చెప్పుకోడం ఈ కాలంలో ఆరంభమై తర్వాత 17,18 
శతాబ్దాల్లో నాయక రాజుల కాలంలో అధికమైంది. 


శ్రీకృష్ణదేవరాయల మరణం (క్రీశ 1529) తర్వాత విజయ నగ 
రసింహాసనం కోసం అంతఃకలహాలు ఏర్పడినాయి. రాయలకున్న ఒక్క 
కొడుకు మరణించాడు. రాయలు అంతవరకు పెనుగొండలో బందీగా 
వుంచిన సవతి తమ్ముని వారసుడుగా ప్రకటించాడు. అది అతని 
అల్లుడు అభియరామరాజుకు నచ్చలేదు. ఎదురు తిరిగాడు. అయినా 
అతని ప్రయత్నం సాగలేదు. *అచ్యుతదేవరాయలు రాజైనాడు. అతడు 
కొన్ని విజయాలు సాధించి సమర్థవంతంగానే రాజ్యం “వేసాడు. రామ 
రాయలు తన తమ్ముల సహాయరితో తురుష్కులను చేర్చుకొని సైన్యం 
సిద్ధం చేసాడు. క్రీ.శ 1536 లో రామరాయలు అచ్యుతదేవరాయలను 
బరధించి తాను రాజు కావాలని చూసాడు కాని ఫలించలేదు. శ్రీశ 
1542లో అచ్యుతదేవరాయలు మరణించాడు. సేనాని సలకం “పెదతిరు, 
మల రాజు అచ్యుతుని కొడుకు _వెంకటపతిరాయలను రాజును చేసి 
తాను సంరక్షకుడుగా నిలిచాడు. రామరాయలు గుత్తి దుర్గంలో అచ్యుతుని 


220 తెలుగు సాహిత్య చరిత్ర 


అన్న రంగరాయని కొడుకు సదాశిరాయలను రాజుగా ప్రకటించి తాను 
సంరక్షకుడయ్యాదు. మొత్తం మీద సలకం తిరుమల, రామరాయల మధ్య 
సంవత్సరం కాలం అంతర్యుద్దూలు జరిగాయి. ఆ పరిసితులను అవకాశంగా 
తీసుకొని బీజాపూరు రాజు విజయనగరం మీదికి దండెత్తాడు. సలకం 
తిరుమలుడు తానే పట్టాభిషేకం చేసుకొని రాజయ్యాడు. రామరాయలు 
తిరుమలుని వధించి కొన్నాళ్లు సదాశివరాయల పేర తానే అధికారం 
చలాయించాడు (క్రీ.శ 1543-65). రామరాయలు తురుష్కరాజులతో 
స్నేహం చేసి విజయనగరాన్ని బలపరిచాడు. “కృష్ణదేవరాయలు తనకు 
అశ్యాలను తెచ్చి పెట్ట పోర్చుగీసులకు గోవాలో స్థావరాన్ని ఏర్పాటు 
చేసుకోవడానికి అనుమతి ఇచ్చాడు. పోర్చుగీసులు బలవంతులు కావడం 
చూసి రామరాయలు వాళ్ళ మీదికి దండెత్తిపోయి కప్పం వసూలు చేసాడు. 
బహమనీ బీజాపూరు, గోలకొండ రాజుల అంతర్‌ వ్యవహారాల్లో జోక్యం 
కలిగించు కున్నాడు. గోల్కోండ ఇబ్రాహీం కుతుబ్‌ షాకు ఆశయమిచ్చాడు. 
కొన్నాళ్ళతడు విజయనగరంలోనే వున్నాడు. అయితే రామరాయలు తమను 
ఒక్కొకసారి ఒక్కొకరిని సమర్థిస్తూ ద్వంద్వ నీతిని ప్రయోగించాడు - 
అతడు తమను మోసగించి బలవంతుడవుతున్నాడని (గ్రహించిన పంచపా 
దుషాలనబడే తురుష్కరాజులు ఏకమై రామరాయల మీదికి దండెత్తారు. 
క్రీశ 1564లో రాక్షసితంగడి (తల్తికోట) అనేచోట ఘోరయుద్దం . జరి 
గింది. యుద్ధంలో రామరాయలు మరణించాడు. విజయనగర ” వెభవం 
నేలమట్టమైంది. కాకతీయుల తర్వాత నిరంతరం సాగే ముస్లింల దాడులను 
తట్టుకుంటూ విజయనగరం బలమైన కేంద్రాధికారంగా వుండింది. దాన్ని 
నిర్మూలించాలనే సుల్తానుల ప్రయత్నం రామరాయల ద్వంద్వ నీతి వల్ల 
ఫలించింది. (క్రీ.శ 1570లో రామరాయల తమ్ముడు అప్పటికే అతివృద్దుడు. 
పెనుగొండలో పట్టాభిషేకం చేసుకొని ఒక సంవత్సరం పాలించాడు. జ్రీర్ణక 
ర్లాట వైభవాన్ని సముద్దరించడానికి ప్ర ప్రయత్నించారు. కాని సాధ్యం కాలేదు.. 
తిరుమల తర్వాత ఆరవీటి వంశజులు అంతఃకలహాలతో క్రీ.శ 1652 వరకు 
పాలించారు. బీజాపూరు గోల్కోండ సుల్తానుల దండయాత్రల ఫలితంగా 
విజయనగర రాజ్యం వాళ్ళకు వశమైంది. ఆరవీటి వంశంలో చివరిరాజు 
మూడవ (శ్రీరంగరాయలు మైసూరులో శరణు పొందాడు. 


శ్రీ కృష్ణదేవరాయల యుగం 221 


కాకతీయ వంశ వినాశం తర్వాత ముసునూరి, రెడ్డి, వెలమనాయకుల 
స్వాతంత్రోద్యమం ఫలితంగా ఆంధ్రదేశం తురుష్కుల ఆక్రమణ నుంచి 
రక్షించబడింది. కాని గుల్చర్గాలో బహామనీరాజ్యం క్రీ.శ. 1347 ఏర్పడింది. 
తెలంగొణా తీరాంధాలను జయించి వొళ్ళు అక్కడ కుతుబ్‌ ఉల్‌ముల్‌ గాను 
(ప్రతినిధిగా నియమించారు. (క్రీశ 1500 ప్రాంతంలో బహమనీ రాజ్యం 
విచ్చిన్నమై అయిదు స్వతంత్ర ముస్తిం రాజ్యాలేర్పడినాయి. అందులో ఒకటి 
ఆంధ్ర ప్రాంతాలతో కూడిన గోల్కోండ. గోల్కొండలో కుతుబ్‌ ఉల్‌ ముల్‌ గ 
స్వతంత్రించి కుతుబ్‌ షాహి వంశపాలనను ఏర్పరిచాడు. సుల్తాన్‌ కులీ 
తర్వాత జంషీద్‌ (క్రీ.శ 1543-50) ఇబ్రాహీం (క్రీశ 1550-80) 
పొలించారు. జం షీద్‌ తర్వాత అంతఃకలహాలు ఏర్పడగా ఆభియరామరా 
యలు ఇబ్రాహింకులీకుతుబ్‌ షా పక్షం వహించి సుల్తాన్‌ను చేసాడు. అతని 
కాలం నుంచే కుతుబ్‌షాహీలు మతసహనంతో పాలించారు. హిందువులను 
పీడీంచ లేదు. హిందూ దేవాలయాలకు (బ్రాహ్మణులకు అగహారాలిచ్చారు. 
హిందువులకు _ ఉన్నతోద్యోగాలిచ్చారు. వాళ్ళు పర్షియా నుంచి వచ్చిన 
వాళ్ళు కాబట్టి పారశీకాన్ని రాజభాషగా .వాడారు. వాళ్ళాకాలంలోనే 
పరిపొలనారంగంలో జనుల వాడుకభాష తెలుగులో అనేక అన్యదేశ్యాలు 
వచ్చి చేరాయి. బహమనీరాజుల కాలంలో తెలంగాణం -వరకు సీమితమైన 
ముస్లిం జనాభా ఆంధ్రదేశమంతటా విస్తరించారు. గోల్కొండ రాజులు 
పారశీ ఉరూ కవులను ఆదరించారు. సుల్తాన్‌కులీ స్వయంగా ఎన్నోవందల 
గజళ్ళు రచించాడు. పారశీ ఉరూ తెలుగు పదాల సమ్మిశ్రతంగా అతడు 
ముస్లీం హిందూ పండుగలను వర్ణించాడు. ఇబ్రా హింకు విజయనగరంలో 
వున్నప్పుడు -ఆంధ్రభాషాభిమానం ఏర్పడి వుంటుంది. తెలుగు కవులను 
ఆదరించాడు. అతని కాలంలో గోల్కోండ పటిష్టమై సంస్కృతికాలవాలమై 
విలసిల్లింది. కుతుబ్‌ షా హీల పాలనలోనే తెలుగు మరాఠి భాషల ప్రభావంతో 
“దక్కనీ” పేరుతో ఉర్దూలో ఒక “బోలీ” ఏర్పడింది. ఇబాహిం కొలువులో 
మరింగంటి వంశానికి చెందిన వైష్ణవకవులున్నారు. ఇబాహింను “ఇభరా 
ముడని "కవులు వర్ణించారు. అతన్ని గురించి చెప్పిన చాటుపద్యాలు చాల 


వున్నాయి. 


222 తెలుగు సాహిత్య చరిత్ర 


ఇబ్రాహిం కాలంలోనే రాక్షసి తంగడి యుద్ధంలో విజయనగర 
సామ్రాజ్యం అంతమైంది. అతని తర్వాత మహమ్మద్‌ కులీకుతుబ్‌ షా 
(క్రీశ 1580-1612) అబ్బుల్లా కుతుబ్‌షా (క్రీశ 1612-1658) అబుల్‌ 
హసన్‌ (1658-1687) పాలించారు. ఢిల్లీ సుల్హానులు దండయాత్రలతో 
గోల్కోండ బలహీనమైంది. భారంగజేబు స్వయంగా క్రీశ 1687లో 
గోల్కోండ దుర్గాన్ని ముట్టడించి ఎనిమిది నెలలు యుద్ధం సాగించాడు. 
చివరకు అబ్జుల్లా పాణి అనే సేనాని ద్రోహం వల్ల మొగల్‌ సైన్యాలు 
గోలొండను వశం చేసుకున్నాయి. అబుల్‌ హసన్‌ బందీ అయినాడు. 
అతన్ని సకుటుంబంగా గ్యాలియర్‌లో బందీని చేసారు. బొరంగబేబు 
గోల్కోండ దుర్గంలోని అపార ధనాన్ని వజవైడూర్యాలను దోచుకున్నాడు. 
గోల్కొండ మొగల్‌ సామ్రాజ్యంలో అంతర్భాగమైంది. 


కుతుబ్‌షాహీల కాలంలో హిందూము స్లిం సంస్కృతుల మేళనం జరిగి 
నిర్మాణకళ అభివృద్ధి చెందింది. మహమ్మదు కులీ కొలంలోనే హైద్రాబాదు 
నిర్మాణం జరిగి రాజధాని గోల్కొండ నుంచి హైద్రాబాదుకు మారింది. 
చార్‌మినార్‌, జూమామసీదు వంటి నిర్మాణాలు జరిగాయి. కుతుబ్‌షాహీల 
సమాధులు చక్కని నిర్మాణ కళతో కూడినయి. ఆ తు హసన్‌ - 
తొనీషాగా ప్రసిద్ధి చెందాడ్సు అతని దగ్గర అక్కన్న మూదన్నలనే హిందూ 
మం(త్రులున్నారు. వాళ్ళ మత్రాంగం సహాయంతోనే తానీషా పాలన 
సాగించాడు. అతని కాలంలోనే శివాజీ. దండెత్తివచ్చి బళ్ళారి వెల్లూరు 
జింజి ప్రాంతాలను వశపరచుకున్నాడు. అబుల్‌ హసన్‌ విద్యావంతుడైనా 
పరిపాలనా దక్షుడు కాకపోవడం అతని రాజ్యక్టీణతకు కారణమైందని 
చార్శిత్రకుల అభిపాయం. కుతుబ్‌ షాహీల తర్వాత తెలంగాణా రాయ 
లసీమ ఉత్తరతీరాంధ్ర భూములను ఆసఫ్‌జాహీలు పాలించారు. వాళ్ళు 
మొదట మొగల్‌లకు ప్రతినిధులుగా వుండి (క్రమంగా వాళ్ళ అంతఃకలహాలను 
బలహీనతను చూసి స్వతంత్రించారు. (ఫ్రెంచి, డచ్‌, ఇంగ్లీషు వాళ్ళను 
. చేరదీస్తూ చివరకు ఇంగ్లీషు పాలనకు బద్దులై నిజాం అనే సేరుతో 
పొలించారు. 20వ శతాబ్దారంభంలో (గ్రంథాలయోద్యమం తెలంగాణాలో 
ప్రారంభమై క్రమంగా అది సాంస్కృతిక రాజకీయ పోరాటంగా మారి 


శీ కృష్ణదేవరాయల యుగం 223 


తెలంగాణా చివరకు 1948 సెప్పెంబరు 18 వ తేదీన తెలంగాణా విముక్తిని 
సంపాదించి భారత రిపబ్లిక్‌లో చేరింది. తెలంగాణా విమోచన పోరాటాన్ని 
కాం గెసువాళ్ళు, ఆర్య సమాజం వాళ్ళు నిజాంకు వ్యతిరేకంగా సాగించారు. 
అయితే కమ్యూనిస్టులు జరిపిన తెలంగాణా విమోచన పోరాటం రైతాంగ 
పోరాటమై తెలంగాణా విమోచనానికే కాక భూస్వామ్య వ్యవస్థను ఎదిరించి 
ఆ వ్యవస్థ నిర్మూలనానికి కృషి చేసింది. ఆ తెలంగాణా పోరాటం 
చాలా మంది కవులకు రచయితలకు (ప్రేరణనిచ్చింది. మౌలికమైన రచనలు 
రావడానికి ఆవేశాన్నిచ్చింది. 1956 నవంబరు 1 వ తేదీన మూడు కోట్ల 
ఆంధ్రులు తెలంగాణా రాయలసీమ తీరాంధ్రంలోని వాళ్ళంతా ఒక్క టై 
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర్రం ఏర్పడింది. ఆంధ్రులంతా ఏకం కావాలన్న ఆకాంక్ష 
ఆనాటితో తీరింది. 


కవి పండితుడు, కవి పండితపోషకుడు wan సమరాంగణ చక్రవర్తి 
అయిన శ్రీకృష్ణదేవరాయల (క్రీ.శ 1509-1529) పేరుతో - ప్రబంధప్రక్రియ 
ఉదయించి వికసించిన ఈ తెలుగు సాహిత్య యుగాన్ని రాయలయుగం 
అని అనడం సమంజసం. ప్రబంధయుగంలో రచింపబడిన మొదటి 
ఇయ్యబడినాయి. " శ్రీకృష్ణదేవరాయలు స్వయంగా ఆముక్తమాల్యద అనే 
ప్రొడప్రబంధాన్ని రచించాడు. తమిళంలో _ వైష్ణవ. భక్తిగీతాలను (ప్రబంధ 
మనడం వుంది. సంస్క ఎతంలో ప్రబంధ పదం “కావ్యం” “గంథం” 
అనే జాతివాచకార్దంలో వుంది. మొదట్లో ప్రబంధయుగంలో (వాయబడిన 
ప్రబంధాలు చాలా మట్టుకు విశిష్టాద్వెతాన్ని విష్ణు-కృష్ణభక్తిని ప్రబోధించేయి. 
రాయలు పరమ వైష్ణవుడు. కాబట్టి ఈ యుగంలో వెలసిన స్వతంత్రమైన 
తెలుగు కావ్యాలకు ఏ పబంధమనే చేరు ప్పరపడిపుంటుంది. 


(పబంధ వికాసం 


తెలుగు సాహిత్యంలో 16 వ శతాబ్దంలో స్వతంత్ర కావ్యాలైన ప్రబంధ 
ప్రక్రియ ఆవిర్భావం హఠాత్తుగా ఏమీ జరుగలేదు. నన్నయ నన్నె 


294 తెలుగు సాహిత్య చరిత్ర 


చోడుల నాటి నుంచే తెలుగు సాహిత్యం కావ్యప్రక్రియోన్ముఖమై వికాసం 
చెందుతూనే వుంది. ప్రబంధ పదాన్ని తీసుకుంటు ఆ శబ్దాన్ని మొట్ట 
మొదట ప్రయోగించిన వాడు నన్నె చోడుడు (క్రీశ 1120). ఆ పదాన్ని 
అతడు కావ్య సామాన్యార్హంలోనే (ప్రయోగించాడు. 'ప్రకృష్ణమైన బంధం 
కలది-ప్రబంధం-అని ప్రబంధ పదానికి అర్ధం. పూర్వం తాటాకుల మీద 
వాసి వొటిని ఒక్కచోట కుచ్చి కట్టగా పుస్తకంగా బంధించేవారు. అట్లా 
కట్టినప్పుడు దారంతో గట్టిగా బిగించి కట్టవలసి వుంటుంది. లేకపోతే 
తాటాకులు ఊసిపోయి పుస్తకం శిథిల మయ్యే అవకాశముంది. అందుకే 
ప్రకృష్ణమైన బంధం కలది ప్రబంధం అన్న పదం పుస్తకం-కావ్యం అనే 
సామాన్యార్హంలో మొదట తెలుగులో వాడ బడింది. తిక్కన మహాభారత 
పర్వాలను ప్రబంధ మండలి అని పిలిచాడు. ఎర్రనకు ప్రబంధ పరమేశ్వ 
రుడన్న బిరుదముంది. అతడు అరణ్యపర్వ శేషాన్ని వ్రాసి నన్నయ తిక్కనల 
మహాభారతాలనే వారధులను బంధించిన వాడు కొబట్ట ఆ దచిరుదమా 
తనికి సాక్టకమైందంటారు. శ్రీనాథుడు కూడా కావ్యసామాన్యార్థంలోనే 
(పబంధపదాన్ని వాడాడు. చివరకు ప్రబంధ కవులు కూడా తమ కావ్యాలకు 
(పబంధాలని ప్రత్యేకమైన పరు పెట్టుకున్నట్లు కన్పించదు. 16 వ 
శతాబ్దంలో వ్రాయబడిన విశిష్ట లక్షణాలు కలిగిన కావ్యాలను ప్రబంధాలని 
పీలవడం తర్యాత కాలంలోనే వ్యాప్తిలోకి వచ్చింది. 


(ప్రబంధ ప్రక్రియకు బీజాలు నన్నయ వర్ణనల్లో తిక్కన నాటకీయ శైలిలో 
రసపోషణలో ఎర్రన సూక్తి వైచిత్రితో కూడిన కావ్యశయ్యలో నాచన సోమన 
నవీన గుణసనాథత్వంలో కన్పించి అంకురించాయి. శ్రీనాథుడు పినవీరనల 
కావ్యశెలిలో  ప్రబంధాంకురాలు మొక్కలై ఎడిగాయి. 16వ శతాబ్దంలో 
వృక్షాలుగా పెరిగాయి. కేవలం పురాణేతిహాసాల అనువాదంతో ప్రారంభమై 
తెలుగు సాహీత్యం స్వతంత్రాస్వతంత్ర మార్గంలో కావ్యరూపాన్ని ధరించి 
ప్రబంధయుగంలో అనువాదాలు కాని పూర్తిగా స్వతంత్రమైన కావ్యాల 
రూపంగా అవతరించాయి. ప్రబంధాలు సంస్క ఎ్రతానువాదాలు కావు. 
పురాణాదుల్లో వున్న చిన్న ఇతివృత్తాన్ని తీసుకొని కవులు రసానుగుణంగా 
విస్తరింపజేసి కావ్యాలుగా రచించారు. సన్నివేశ కల్పనలు సంభాషణలు 


శ్రీ క్‌ షదేవరాయల యుగం 225 


పాతపోషణలు వర్ణనలు కవి (ప్రతిభాజనితమైనయి. అట్లా స్వతంత్రమైనయి, 
మౌలికమైనయి అయినా తెలుగు ప్రబంధాలు సంస్క తంలో మహాకావ్యానికి 
లాక్షణికులు ఫ్‌ లక్షణాలనయితే చెప్పారో ఆ లక్షణాలతోనే కన్పిస్తున్నాయి. 
శ్రీశ. 1120 ప్రాంతంలో నన్నెచోడుని కుమార సంభవంతోనే తెలుగులో 
అంకురించిన మహాకావ్య ప్రక్రియ ఏ కారణాలచేతనో మరుగుపడిపోయి 
16వ శతాబ్దంలో 'ప్రబంధంగా అవతరించింది. కుమార సంభవం శైవావేశంతో 
ప్రాయబడడంచేతనో యేమో ఆ కావ్యం ఆధునిక కాలం వరకు మరుగున 
పడిపోయింది. తర్వాత కవులకు అది ఆదర్శంగా నిలిచి కావ్యప్రక్రియ 
తెలుగులో వికసించడానికి దోహదం చేయలేక పోయింది. కన్నడ జైన కవుల 
కొవ్య సంప్రదాయాన్ని అనుసరించడం కూడా దానికి కారణం కావచ్చును. 
(ప్రబంధ ప్రక్రియ (క్రమ పరిణామవికాసాల ఫలస్వరూపంగా 16వ శతాబ్దంలో 
రొయలకాలంలో పుట్టింది. 
ఆర లక్ష ణాలు 

తెలుగు (పబంధ లక్షణాలు చోలో మట్టుకు సంస్క ఎత మహాకావ్యాల 
లక్షణాలను పోలి వున్నా కొన్ని (పత్యేక లక్షణాలు వాటిల్లో కన్సిస్తు 
న్నాయి. సంస్క లలో మహాకావ్యాలు సర్గలుగా విభజింపబడి ఒక్కొక్క సర్గ 
ఒక్కొక్క ఛందస్సులో (పాయ పప అవి అచ్చంగా పద్యాల్లోనే 
వ్రాయబడినాయి. తెలుగు ప్రబంధాలు పద్యగద్యాల్లో - చంపువులో వాయ 
బడినాయి. అవి ఆశ్యాసాలుగొ విభజించబడి ఛందో వైవిధ్యంతో వున్నాయి. 
సంస్కృత మహాకావ్యాల్లో ముఖ్యంగా వీరశ్చంగారాలు ప్రధాన రసాలుగా 
పోషించబడగా తెలుగు (పబంధాల్లో భక్తి శాంత శృంగార రసాలు ప్రధాన 
రసొలుగా వున్నాయి. ఆకారంలో రెండింటీకి భేదాలు కన్సిస్తున్నా అంతరంగ 
తత్త గంలో కొన్ని సామ్యాలున్నాయి. 

1. వస్తువు : మహాకావ్యాల్లో ఇతి వృత్తం - అంటె వస్తువు. 
ప్రఖ్యాతం, కల్పితం అని రేండు విధాలుగా వుంటుందని లాక్షణికులు 
చెప్పారు. దీన్నే రుద్రటుడు అనుత్సాద్యం ఉత్సాద్యం అని అన్నాడు. 


226 తెలుగు సాహిత్య చరిత్ర 


ధనంజయుడు "నాటకాల్లో వస్తువు గురించి చెప్తూ ప్రఖ్యాతం, ఉత్సాద్యం, 
మిశ్రమం అని మూడు విధాలుగా "పేర్కొన్నాడు. తెలుగులో పినవీరన 
రామరాజభూషణాది కవులు ప్రఖ్యాతం,. కల్పితం, మిశ్రమం అని మూడు 
విధాలైన ఇతి "వృత్తాలను. గురించి (పసంగించారు. రామరాజ భూషణుడు 
“కేవల ' కల్పనా కథలు ' కృత్రిమ రత్నము లాద్య' సత్కథల్‌ పావిరిపుట్టు 
రత్నముల ఆ అనీ" విమర్శించి “అవారిత సత్యవి ' కల్పనా విభూషావహ 
పూర్వవృత్తములు “సానలవీరిన జాతి రత్నముల్‌” అని ప్రశంసించి సకటున 
నిట్టి మిశ్రకథగా” స రచిస్తానని చెప్పాడు. 


“ఆద్యసత్కథల్‌ |! ప్రఖ్యాతేతివృత్తం - అంటె. పురాణేతిహాసాల, నుంచి 
కథను ల తీసుకొని (వాయడం. . పెద్దన మార్కండేయ 
పురాణం నుంచి తీసుకున్న కథను ఎక్కువ మార్పులు లేకుండా రచించాడు. 
కాబట్టి మనుచరిత్రలోని వస్తువు ఇటువంటి ప్రఖ్యాతేతి వృత్తమని అన్నారు. 
కల్పిత మంట పూర్తిగా" "కవి 'కల్పితమైన' ఇతివృత్తం. మాదయగారి 
మల్లన రాజశేఖర చరిత్ర, పింగళి సూరన కళాపూర్ణోదయం వంటి కల్పితేతి 
వృత్తంగలవి'' అన్నారు. ఇక మూడోది మిశ్రమం అంటె పురాణేతిహాసాల్లోని 
చిన్న కథను తీసుకొని కని స్వల్పక కలతో విస్తరీంపజే సి వ్రాయడం. రామరా 
జభూషణుడు తన' వసుచరిత్ర "ఇటువంటి మిశ్రమేతివృత్తం గల క 
అదే ఉత్తమమైందని ప్రశం సించుకున్నాడు. | + 


సంస్క త మహాకావ్యాల్లో (పఖ్యాతం కల్పితం లేదా అనుత్సాద్యం, 
ఉత్సాద్యం అని రెండు. విధాలుగానే వస్తువు చెప్పబడింది. (పఖ్యాతం 
లేదా అనుత్సాద్య ఇతివృత్తానికి ఉదాహరణగా కిరాతార్దునీయాది కావ్యాలు 
చెప్పబడినాయి. భారవి మహాభారతం నుంచి కథావస్తువును తీసుకొని 
స్వతంత్రమైన సన్నివేశ కల్పనలతో సంభాషణలు పాత్రచిత్రణలతో వర్ణ వరనలతో 
మహాకావ్యంగా వ్రాసాడు. ప్రఖ్యాతమైన ఇతి వృత్తంలో బౌచిత్యం కోసం రస 
నిర్వహణ క కోసం కవి స్వంత కల్పనలు చేర్చవచ్చునని ఆనందవర్తనుడంటాడు. 
అదే' విధంగా భారవి మాఘ శ్రీహర్హాది కవులు పురాణేతిహాసాల నుంచి 
చిన్న కథను తీసుకొని 'అంగాంగిరసపోషణతో పెంచి కిరాతార్జునీయం 
శిశుపాలవధ నైషధం వంటి మహా కావ్యాలు వ్రాసారు. తెలుగులోను 


శ్రీ కృష్ణదేవరాయల యుగం 227 


er) 


పెద్దన తిమ్మన రామరాజభూషణ కవులు పురాణేతిహాసాల నుంచి చిన్న 
కథను తీసుకొని పెంచి (పబంధాలుగా వ్రాసారు. ఈ కవులు కూడా 
బౌచిత్యం కోసం రసపోషణ కోసం' కథలో కల్వనలను చేర్చి రచించారు. 
సన్ని వేశాలు సంభాషణలు పా్రపోషణలు వారి స్వంతమే. కాబట్ట పెద్దనాది 
కవుల ప్రబంధ వస్తువు ప్రఖ్యాతం - అనుత్సాద్యమనే చెప్పుకోవాలి. పెద్దన 
మార్కండేయ పురాణం నుంచి తీసుకున్న కథ రామరాజభూషణుడు 
మహాభారతం నుంచి తీసుకున్న కథ కన్నా పెద్దది. కాని ఇద్దరూ సమానంగా 
సన్నివేశ సంభాషణ పాత్రచిత్రణాదులను స్వంతంగా కల్పించే రచించారు. 
కాబట్టి (పబంధాల్లో వస్తువు సంస్కృత మహాకాన్యాల్లో వలె ప్రఖ్యాత 
మైందనే చెప్పుకోవాలి. ఇక రామరాజభూషణుడు “కేవలం కలనాకథలు” 
గురించి చెప్పాడు. కల్పనా కథలు - కల్సితం లేదా ఉత్సాద్య వస్తువుకు 
సంస్కృత లాక్షణికులు బాణుని కాదంబరి ధనపాలుని తిలకమంజరి 
వంటి “కథ” కావ్యాలను ఉదాహరణలుగా ఇచ్చారు. తెలుగులో కల్పిత 
కథలు కృత్రిమ రత్నాలవంటివని రామరాజ భూషణుడు పింగళి సూరన 
కళాపూర్ణోదయాన్ని విమర్శించాడని అంటారు. (పబంధయుగంలో కల్పితేతి 
వృత్తంగల కావ్యాలీవే. కాని సంస్క టే లాకణికులు చెప్పినట్టుగా కల్పితేతి 
వుం ae) 

వృత్తం “కద్ధ” కావ్యాల్లోనే వుంటుంది. “కథ” కావ్యాల్లో సంస్క ఎతంలోలాగా 
గద్యంలో కాక _చంప్పుపులోనే రచింపబడినాయి. కాబట్టి రాజశేఖర చరిత్ర, 

ల సంవ 
కళాపూర్ణోదయాలు కల్పితేవృత్తంగల “కథ్ర* కావ్యాలే అని చెప్పుక్‌ వాలి. 
అప్పుడు రామరాజభూషణాది కవులు నాటకాలకుచెప్పిన మూడు విధాలైన 
ఇతి వృత్తాలను పేర్కొన్నా పరిశీలనవల్ల తెలుగు (పబంధాల్లో సంస్కృత 
మహాకావ్యాల్లోవలెనే ప్రఖ్యాతం - అనుత్సాద్యం అన్న ఇతివృత్తమే వున్నదని 
చెప్పవచ్చును. తెలుగులో మిశ్రమం అన్న వస్తువిభాజన ఆనందవర్హనాదులు 
ఠస నిర్వహణ కోసం విధించిన కల్పనలు చేరిన ప్రఖ్యాతేతివృత్తమేగాని 
వేరేకాదు. 

మహాకావ్యం ఇతివృత్త నిర్వహణలో నాటకంలోవలెనే పంచసంధులను 


పొటించాలని లాక్షణీకులు - “సుసంధిధికి పంచభిస్పందిర్యుక్త” మని 
చెప్పారు. నాటకంలో పంచసంధులు నాయకుని కార్యారంభంతో ఆరం 


భమై ఫలాగమంతో ముగుస్తాయి. నాయకుడేదో అభ్యుదయాన్ని ఆశించి 
కార్యారంభానికి పూనుకుంటాడు: కార్యసాధనకు యత్నం చేస్తాడు. ఈ 
ఆరంభయత్నాలు రెండూ ముఖప్రతిముఖ సంధుల్లో నిర్వ హింపబడ్డాయి, 
గర్భసంధిలో ఫలప్రొప్పి అనిశ్చితంగా వుండి ఘర్షణ జరుగుతుంది. అవ 
మర్శసంధిలో ఫలప్రాప్తి జరిగే సూచన _ కన్పిస్తుంది. నిర్వహణసంధిలో 
ఫలప్రాప్పీ కలుగుతుంది. నాయకుని చరిత్రను అనవసరమైన వృత్తాంతాలతో 
పురాణ ఫక్కిలో కాకుండా కథను ఒక్క సూత్రంలో బంధించి నడపడొ 
నికి ఈ నాటక పంచసంధులు మహాకావ్యానిక్కూడా విధించబడినాయి. 
సంస్కృత కుమార సంభవం, కిరాతార్జునీయం, శిశుపాలవధ, నైషదం వంటి 
మహాకావ్యాల్లో పాటింపబడినట్లు చూడవచ్చును... తెలుగులో వసుచరిత్ర 
ప్రబంధంలో కవి ఈ సంధులను పాటించి కథను ఏక సూత్రంలో 
బిగించి వస్తె స్ట్యెక్యతను సాధించాడు. మనుచరిత్రలోను ' వివిధ వృత్తాంతాలు 
స్యారోచిషమను సంభవమనే కార్యప్రాస్న్యన్ముఖంగా నడిచాయి. ఆ విధంగా 
మను చరిత్రలోను కవి వస్త్యెక్యాన్ని సాధించాడు. క్‌ కాళహస్తి 
మాహాత్మ్యం పాండురంగ మాహాత్మ్యం వంటి ప్రబంధాల్లో పంచసంధులు 
పాటించబడలేదు. కాని వాటిల్లో దేవుని మహిమలను చెప్పే సమానలక్షణం 
అనే కథా సూత్రంతో బంధింపబడి వస్తె సకం సాధించబడింది. అదే విధంగా 
శ్రునాథుని హరవిలాసంలో లాగానే చేవుకూర వేంకటకవి విజయవిలాసంలో 
అర్జునుని (విజయుని) విలాసాన్ని చెప్పే కథలన్నీ కూర్చబడి వస్త్యెక్యం 
సాధించబడింది. ఈ విధంగా వస్తువు పురాణాల్లోలాగా అనవసరమైన 
వృత్తాంతాలతో కాక అవసరమైన బౌచితీవంతమైన వృత్తాంతాలతో కవులు 
ప్రబంధాల్లో వస్తువును ఏక సూత్రంలో బిగించి వస్త్యెక్యాన్ని సాధించారు. 


2. వరనలు - ఫంస్క ఎత లాక్షణికులు మహాకావ్యాల్లో 18 రకాల 
2 ఈం ళు 
షర్ణనలుండాలని చెప్పారు.) దండి కావ్యోచిత వర్ణనలను గురించి ఇట్లా 
చెప్పొడు----- 


నగరార్గవ శైలర్తు చంద్రార్కోదయ వర్గనైః 


ఉద్యాన సలిల (క్రీడా మధుపాన రతోత్సవైః 


శ్రీ కృష్ణదేవరాయల యుగం 229 
విప్రలంభైః వివా హైశ్చ కుమారోదయ వరనెః 
Cun ష్‌ య! 
మంత్రదూత (పయాణాజి నాయకాభ్యుదయైర పీ 


ఈ వర్థనలను నాతి విస్తరంగా సందర్భోచితంగా చేయాలని లాక్తిణికుల 
అభిప్రాయం. ఈ 18 వర్ధనలకు అప్పకవి మరో నాలుగు వర్ణనలు - 
కన్యాంగ సొందర్యకథనం, దౌహృదం, వనవిహారం, మున్యాశ్రమ వర్ణనలు - 
చేర్చి 22 వర్ణనలు తెలుగు ప్రబంధాల్లో వుండాలని చెప్పాడు. విశ్వనాథుడు 
నుహాకావ్య వర్ణనల్లో వేటను కూడా చేర్చాడు. పెద్దనాది కవులు వేట 
వర్ణనను సహజంగా వీరరసస్ఫోరకంగా రచించారు. ప్రబంధ కవులు తమ 
(పబంధాల్లో సందర్భానుకూలంగా "పై కావ్యవర్ణనలను చేసారు. ఆ కవులు 
వర్ణనలకు ఆవకాశం కలి గేటట్లుగా కథలో మార్పులను చేర్పులను కూడా 
చేసారు. ననయాది కవులు వరనలకు ఎక్కువ [పాధాన్నమియ్వక అవసర 
మైన రోటనే వర్ణనలు న్య సన “ఖా. sta య. తప్పనిసరిగా 
దీర్ణంగా సుదీర్ణంగా రచించారు. (పబంధ కవుల వర్ణన రే అలంకారాలు 
భావ వైచిత్రులు ఉక్తిచమత్కారాలు చాలా చోటు చేసుకున్నాయి. ఇవన్నీ 
కూడో (ప్రబంధ కవుల స్వంతమే కాని నన్నయ శ్రీనాథాది కవుల్లో వలె 
సంస్క త్‌ కవుల అనుకరణలు కొవు. 


3. శైలి - అలంకారాలు : (పబంధకవలు తమ కృతులను కథను 
చెప్పడమే ప్రధానంగా పురాణ పద్ధతిలో కాక _వక్రోక్తులతో చెప్పారు. 
శైలీ రామణీయకత వారి ప్రత్యేకత. వక్రోక్తిభరితమైన ఉక్తి చమత్కారాలతో 
కూడిన భావాలను కూర్చారు. అలంకార సౌందర్యాన్ని ప్రకటించారు. సాధా 
రణంగా వాచ్యోక్తులతో మాట్లాడే తెలుగు సరస్వతి శ్రీనాథుని వైషధకాలం 
నాటికి ప్రొఢోక్తులను నేర్చుకొని ప్రబంధకాలం నాటికి వక్రోక్తిభరితంగా 
మాట్లాడ్డం నేర్చుకుంది. 


నన్నయాది కవులు ఉపమ ఉత్స్పేంక్షరూపకాది ఆలంకారాలనే ఎక్కువగా 
వాడారు. పోతన ఒక్కడే శబ్దాలంకారాలను ప్రయోగించాడు. కాని 
ప్రబంధ కవులు అలంకారాలను ఎక్కువగా వాడారు, శబ్బ్దార్థాలంకారాలను 


230 తెలుగు సాహిత్య చరిత్ర 


రెండింటిని ఉక్తీ వైచితి సాధనకు (పయోగించారు. క్రీష్టమైన అలంకారాలను 
అనుప్రాణితాలంకారాలను వాడారు. శేషను (ప్రయోగించి రెండు అర్థాల 
చమత్కారాన్ని అలంకార వస్తుధ్వనులను సాధించారు. చేమకూరకవి వంటి 
వాళ్ళు (పతిపద్య చమత్కొారాల సాధనతో శ్రేషయమకాది' అలంకారాలను 
ప్రయోగించి రచించారు. వక్రోక్తి అర్హచమత్కారం ప్రబంధకవుల శెలిలోని 
ప్రత్యేకత. 


పెద్దన ఉపమ ఉల్సేక్షరూపకాలతో పాటు స్వభావోక్తి అతిశయోక్తులను 
ఎక్కువగా వాడాడు. స్వభావోక్తి అతిశయోక్తి - రెండూ విరుద్దాలంకారా 
లుగా' కనిిసాయి. కాని పెదన ఈ రెండు అలంకారాలను సమానంగా 
ప్రయోగించి చక్కని వర్ణనలను చేసాడు. రామారాజ భూషణునిలో ప్రబంధ 
శైలి ఉన్నత శిఖరాలనందుకున్నది. (పతి పద్యంలో అతడు రెండు మూడు: 
ఆంకారాలను కూర్చాడు. ఒక్క అలంకార పయోగంతో 'అతనికి తృప్తి లేదు. 
శ్లేషతో క్లిష్టమైన అర్జాలను సాధించాడు. శ్లేషానుప్రాణిత ఉత్పేంక్షరూపకాలను 
(ప్రయోగించి అలంకార వస్తుధ్యనులను సాధించిన మహాకవి. చేమకూర 
వేంకటకవి కూడా శ్రేషయమకాలను ప్రయోగింఛి అర్హచమత్మతులను 
సాధించాడు. 


'ప్రబంధకవుల శైలి (రీతి) ప్రాచీనకవుల శైలి కన్నా (ప్రౌఢమై రమణీ 
యమైంది. 'తిక్కన నాటక శిల్పం శ్రీనాథుని పద ప్రయోగవైపుణి ఫోతన 
శబ్బార్థాలంకార రామణీయకతలు (ప్రబంధకవుల్లో వికసించాయి. తెనాలి 
రామకృష్ణుని . పదగుంఫనంతో కూడిన శైలి, ధూర్హటి పదమాధుర్యం, 
పెద్దన గిరీషకుసుమే బశలమైన వాక్కులు, రామరాజ భూషణుని గంభీర 
(పొఢశైలి, పింగళి సూరన సహజ చిత్రణలతో : కూడి సహజశెలి, చేమకూర 
కవి చమత్కతులతో కూడిన , శెలి ప్రబంధకవుల . స్వంతం. నన్నయ 
తిక్కనాదుల్లో సరళమైన శైలి వరన సోమనల కావ్యాల్లో సూక్తి వైచిత్రిని 
సంతరించుకొని శ్రీనాథాది కవుల్లో “హరచూడా . హరిణాంకవక్రత”ను 
సంపాదించుకొని ప్రబంధకవుల్లో తెలుగు కావ్యశ్రెలి వికసించింది. (పటంధ 
కవుల్లో తెలుగు కావ్య శైలి (పొఢవక్రోక్తి భరిత మైంది. (పబంధకవుల కాలం 
తెలుగు సాహిత్యంలో “రీత్రిగ ప్రధానకాలం అని చెప్పవచ్చును. 


శ్రీ కృష్ణదేవరాయల యుగం 231 


4. రసపోషణ : రాయలయుగానికి పూర్వం కాద్యాల్లో సందర్హానుకూ 
లంగా ఆయా రసొలను స్ఫురింపజేసారేగాని కొవ్వం ఆసొంతంగా అ 
రసొన్ని విభావానుభావాదులతో పోషించడం జరుగలేదు. కాని ప్రబంధాల్లో 
ఒక్క రసాన్ని (పధానరసంగా అంటె అంగిరసంగా మిగిలిన రసాలు అంగ 
రసాలుగా పోషింపబడినాయి. సంస్కృత లాక్షణికులు వీరశ్చంగా గారరసాల్లో 
ఒక రసాన్ని అంగిరసంగా మహాకావ్యంలో పోష అవాలని చెప్పారు. సాహిత్య 
దర్పణకారుడు. విశ్వనాథుడు “శృంగార వీర శాంతా నామేకోంగిరస 
ఇష్యతే” అని శృంగార వీరాలతోపాటు శాంతరసాన్ని కూడా. ఆంగిరసంగా 
అంగీకరించాడు. తెలుగు (పబంధాల్లో భక్తి శాంత శృంగారరసాలు (ప్రధాన 
రసాలుగా  పోషింపబడినాయి. ఆముక్తమాల్యద కాళహాస్తిమాహత్మ్యం 
పాండురంగ మాహత్మ్యంలో భక్తిరసం, మనుచరిత్రలో శాంతరసం, వసుచ 
రత (ప్రభావతీ (ప్రద్యుమ్నం విజయవిలాసంలో శృంగారరసం అంగిరసాలుగొ 
వున్నాయి. వీరరసం కేవలం అంగరసంగానే సోషింపః బడింది. సంస్క టే 
మహాకావ్యాల్లో భక్తిరసం కనిపించడం లేదు...  ' య 


మను చరిత్ర వసుచరిత్రాది (ప్రబంధాల్లో విభావానుభావాలచేత పరిపు 
ష్రమైన. రసపోషణ కోసం కవులు కథావస్తువును మలిచారు. పొత్రలను 
తదనుగుణంగా పోషించారు. వస్తువరిత్రలో కవి శృంగారరసపోషణ కోసం 
మూలంలో ఛాలా . చిన్నదైన క్ర కథను. పెంచి సన్ని వేశకల్పనలను సంభాషణం 
రచనను పాత్రలచిత్రణను చేసాడు. 


' పఖ్యాతేతివృత్తం తీసుకున్నప్పుడు nes కమత -వుంరే 
తొలగించి రసోదితంగా మార్చవచ్చునని ఆనందవర్రనుడంటాడు - “ఇతి 
వృత్త వశాయకం తక్వ్యానుగుళొం స్టితిం ఉత్సేక్ష్యాహ్యంతరాభీష్ట రసోచిత 
- కథోన్న్మయః” | అ 


వసుచరిత్రాది ప్రబంధకారులు Oe అక్షరాలా అనుసరించి నూతన 
' కల్పనలు చేసారు. 


(పబంధాల్లో అంగిరసాలుగా శృంగార శాంత భక్తిరసాలున్నా సందర్భాను 


239 తేలుగు సాహిత్య చర్మిత్ర 


కూలంగా (ప్రబంధ కవులు వీర హాస్య కరుణాద్భుత రౌద్రబీభత్స వాత్సల్యాది 
రసాలను పోషించారు. రసానుకూలమైన రీతిని (శెలిని) (ప్రయోగించారు. 


ర్‌, పొత్ర చిత్రణ : రాయల యుగానికి పూర్వం కవులు ఒక్క తిక్కన 
తప్ప - కవులెవరూ పొత్రచిత్రణాశిల్పానికి (ప్రాధాన్యాన్ని ఇయ్యలేదు. 
ప్రాచీన లాక్షణికులు పాత్ర చిత్రణను గురించి నాయికా నాయక భేదాలు 
తప్ప విశేషంగా ఏమి చెప్పలేదు. అయినా మహాభారత రామాయణాల్లో 
సజీవ పొత్రవ్శిత్రణ జరిగింది. తెలుగులో సజీవ పాత్రచిత్రణ చేసీ (పతిపాత్ర 
(పత్యేక వ్యక్తిత్వంతో పొఠకుల కనుల ముందు నిలిచేటట్లుగా శిల్పాన్ని 
పొటించిన వాడు తిక్కన. నన్నయ (ప్రసన్న కథనానికి అక్షర రమ్యతకు 
ప్రాధాన్యాన్నిచ్చిట్లుగా పాత్రచిత్రణా కిల్ఫానికియ్యలేదు. మళ్ళీ పోతనలో 
కొంతవరకు పాత్రలచ్మిత్రణ జరిగింది. శ్రీనాథాది కవులక్కడక్కడ పాత్రల 
స్వరూపాన్ని చేష్టలను వర్ణించినా అతని కావ్యాల్లో చెప్పుకోదగిన సజీవ 
పొత్రచిత్రణ జరుగలేదు. తిక్కన తర్వాత తెలుగులో సజీవ పాతచిత్రణ 
చేసిన వాళ్ళు ప్రబంధకవులు. పెద్దన మనుచరిత్రలోని .ప్రవరవరూథిని 
ప్వరోచిమనోరమ పాత్రలు పారిజాతాపహరణంలోని సత్యభామ శ్రీ కృష్ణ 
పాత్రలు ప్రభావతీ ప్రద్యుమ్నంలోని ప్రభావతి ప్రద్యుమ్నులు చిలుక పాత్రలు 
వసుచరిత్రలోని గిరిక శుక్తిమతి వసురాజు పాత్రలు విజయవిలాసంలో 
అర్జునుడు ఉలూచి సుభద్ర పాత్రలు ఒక్కొక్క వ్యక్తిత్వంతో పొఠకుల 
కనుల ముందు నిలుస్తాయి. సంస్కృత మహాకావ్యాల్లో శెలి రసపోషణల 
కీచ్చినంత ప్రాధాన్యాన్ని పాత్ర చ్మిత్రణా గిల్ఫానికియ్యలేదని చెప్పవచ్చును. 
కొని ప్రబంధ కవులు పాత్రల _రూపనర్ణన చేష్టలవర్గనలతో సంభాషణల 
వైవిధ్యంతో సహజవర్ణనలతో సజీవ పొత్రచిత్రణలు చేసారు. 


6. నాటక శిల్పం : తెలుగు సాహిత్యంలో నాటకాల రచన 
ఆధునిక కాలంలో ఆరంభమైంది. సంస్కృత. నాటకాలను కూడా 
ప్రాచీన కవులు కావ్యాలుగా అనువదించారు. ఈ కోవలో రాజశేఖరుని 
విద్దసాలభంజిక నాటకాన్ని మంచన కేయూరబాహుచరిత్రగా కాళిదాసు 
అభిజ్ఞాన శాకుంతలనాటకాన్ని కొంతవరకు అనుసరిస్తూ పినవీరన శృంగార 
శాకుంతలంగా కృష్ణమి(శ్రుని (పబోధచందోదాయ నాటకాన్ని నందిమల్లయ 


శ్రీ కృష్ణ దేవరాయల యుగం 233 


ఘంట సింగయలు ప్రబోధ చందోదయంగా కావ్యాలుగా రచించారు. 
ఆ నాటకాల చేత ఆకర్షింపబడి తెలుగులో నాటకాలు లేకపోవడం చేత 
తెలుగు కనులు వాటిని కావ్యాలుగా అనువదించి వుంటారు. నాటకాలను 
కావ్యాలుగా వ్రాయడంతో తెలుగు కావ్యాల్లో ఇతివృత్తాన్ని సన్ని వేశాలుగా 
విభజించేటప్పుడు అంకవిభజన పద్ధతిలో సన్నివేశాలను విభజించడం, నాట 
కొల్లో మాత్రమే కన్పించే నిదూషిక పాత్రలను ప్రవేశ పెట్టడం వంటివి 
జరిగాయి. మంచన _ పీనవీరనలు తమ కావ్యాల్లో విదూషక పాత్రను 
ప్రవేశ పెట్టారు. (ప్రబంధకవుల్లో రామరాజభూషణుడు వసుచర్మిత్రలో విదూ 
షక పాత్రను ప్రవేశ పెట్టాడు. నాటకంలోని అంకాల్లోలాగా (పబంధాల్లో 
ఒక్కొక్క ఆశ్యాసంలో సన్నివేశ కల్పనలు చేయడం ఆ సన్నివేశాల్లో 
పాతల ప్రవేశనిర్లమునాదులను చెప్పడం సంభాషణలతోనే ఆ సన్నివేశాలను 
నడపడం జరిగింది. మనుచరిత్ర వసుచరిత్ర పారిజాతాపహరణం ప్రభావతీ 
(పద్యున్నుం నంటి అనేక (ప్రబంధాల్లో ఈ నాటక ధర్మాలను చూడవచ్చును. 
వసుచరిత్రలో కవి సన్నివేశాల కల్పనలో కాళిదాషు శాకుంతలం హర్షదేవుని 
నొగానందం వంటి నాటక అంకోల్లోని సన్నివేశాలను అనుకరించాడు. ఈ 
విధంగా |ప్రబంధకవులు సన్నివేశ కల్పనలో విదూషక ప్యాత ప్రయోగంలో 
నాటకధర్మాలను ప్రదర్శించారు. 


(పబంధాల్లో కేనలం నాటకధర్మా లేకాక నాటకశిల్పం కూడా కని 
స్తున్నది. నాటకశిల్పంలో - సజీవమైన శక్తివంతమైన పాత్రచిత్రణ, 
సంభాషణలు (ప్రధానాంశాలు. ప్రబంధ కవులు సజీవపాత్రచిత్రణలు చేసారు. 
పాత్రల స్వరూపాలను చేష్టలను నాటకరంగస్థలం మీద నటులు అభినయించి 
చూపుతున్నట్లుగా పాఠకుల కనులకు కట్టటట్టుగా వర్ణించారు. కథను 
కని స్వయంగా వర్థించి చెప్పకుండా నాటకంలోలాగా పాత్రల సంభాషణల 
మూలంగా నడపడం నాటకీయత నాటకశిల్పంలో (పధావాంగం. ఆయా 
పాత్రలకు తగినట్లుగా పాత్రల మనః ప్రవృత్తులు ప్రకటమయ్యేటట్లుగా 
సంభాషణలను, మాట్లాడే తీరులను ప్రబంధకవులు రచించారు. ప్రబం 
ధాల్లో ఈ నౌటకశణిల్సం బాగా కన్పిస్తున్నది. మనుచరిత్ర వసుచరిత్ర 
పారిజాతాపహరణం మొదలయిన అనేక ప్రబంధాల్లో ఈ నాటకశిల్పాన్ని 


234 తెలుగు సాహిత్య చరిత్ర 
చూడవచ్చును. 


శ్రీకృష్ణదేవరాయలు 


శ్రీకృష్ణదేవరాయలు (క్రీ.శ. 1509-1529) కవిపండితుడై కవి పండిత 
పోషకుడై అపరభోజుడని పేరు సంపాదించుకున్నాడు. అతడు పాలించిన 
కొద్ది కాలంలోనే అనేక విజయాలను సాధించి సామాజ్య నిర్మాణం చేసాడు. 
కవియై అనేక సంస్కృ ఎతొంధ్ర కృతులను రచించాడు. అనేక కవి పండితుల 
నాదరించి కావ్యాలనంకితంగా తీసుకొని అజరామరమైన కీర్తిని పొందాడు. 
అతడు కేవలం తెలుగు కవులనేకాక సంస్కృత కన్నడ తమిళ కవులను 
పోషించాడు. వాళ్ళ కవిత్వాలను నిరంతరం విని సంతోషించిన రసికుడు. 
రాయలు సంస్క తంలో అనేక కావ్యనాటకాలు (వొనాడు. తెలుగులో 
ఆముక్తమాల్యద అనే అపూర్వమైన ప్రబంధాన్ని రచించాడు. 


రాయలు' కళింగదేశం మీదికి దండెత్తి పోతూ మార్గమధ్యంలో విజయ 
వాడలో విడిది చేసాడు. శ్రీకాకుళాంధ్ర విష్ణువును దర్శించాడు. ఆరాత్రి 
అతనికి కలలో ఆ "దేవుడు కన్ఫించి, - నీవు సంస్క ఎతంలో మదాలస 
చరిత్ర, సత్యవధూ (పీణనం, సకలకథాసొర సంగ్రహం, జ్ఞానచింతామణి, 
రసమంజరి ఎముదలయిన కావ్యనాటకాలు (వొసావు. ఇప్పుడు తెలుగులో 
నాకు (పిీయమయ్యేటట్లుగా కావ్యనిర్మాణం చేయమని కోరాడు - 

తెలుగదేల్న యన్న + దేశంబు తెలుగేను 

తెలుగు వల్లభుండ తెలుగొకండ 

యెల్ల వృపులు గొలువ నెరుగవేబాసాడి 

దేశ భాషలందు తెలుగు లెస్స. 


అట్లా ఆం ధవిష్ట్థువు ప్రోత్సాహంతో రాయలు ఆముక్తమాల్యద (ప్రబం 
ధోన్ని రచించోడు. దీనికి విష్ణుచిత్తీయం అనే పేరు కూడా వుంది. ఈ 
కృతిని రాయలు ఆం ధ్రవిష్ణవు ఆదేశంతో. (వాసి తన ఇష్టదైవం చేంకకే 
న 4 అంకితమిచ్చాడు. “అంకితం నీ ఇష్టదైవానికే ఇచ్చుకో. అతడూ 
నేనూ చేరు కాదు” అని ఆంధ విష్ణువే అతన్ని ఆదేశించాడు. చాలాకాలం 


ఢీ కృష్ణదేవరాయల యుగం 235 


వరకు ఆముక్తమాల్యదను శ్రీకృష్ణదేవరాయలు కాక పెద్దనో మరో కవో 
(వాసాడన్న అభిప్రాయం" లోకంలో వ్యాపించివుండింది. దానికి కారణాలు- 
ఒకటి-శ్రీక కృష్ణదేవరాయలు రాజు. యుద్దాలలో రాజ్యపాలనలో వ్యగ్రుడై 
వుంటాడు. రెండోది-రాయలు మాతృభాష తెలుగు కాదు.” తుళు భాష 
అంటారు, తెలుగు రానివాడు ర కావ్యం (: [వాయడం సాధ్యంకాదని 
విమర్శకుల అభిప్రాయం. అంతేగాక లోకంలో ఆముక్తమాల్యదను "పెద్దన 
వసి రాయలేరు మీద పెట్టాడన్న చాటుపద్యం- “కృష్ణ రాయల పేరు 
ఇడి నీవు రచియించితివి తొల్లి విష్ణుచిత్తీయమనగ అల్లసాని పెద్దనార్య విశేష 
వివేకధుర్యా !”- అని వ్యాప్తిలో వుంది. అంతేగాక ఆముక్తమాల్యద పీఠికలో 
రాయల వంశప్తర్థన పెద్దన మనుచరిత్ర పీఠికలోని పద్యాలే వున్నాయి. వీట 
న్నిటి చేత రాయలు ఆముక్తమాల్యద (వాయలేదని చాలామంది పండితులు 
తలంచారు. కాని ఆముక్తమాల్యదలోని శైలి పూర్తిగా పెద్దన శైలికన్నా 
భిన్నమైంది. స్వతంత్రమైంది. ప్రత్యేకమైంది. రాయలు తన వంశాన్ని 
తాను వర్ణించుకోడం ఇష్టం లేక పెద్దన మనుచరిత్ర పీఠికలోని పద్యాలనే 
తీసుకొని వుంటాడని విమర్శకుల అభిప్రాయం. కాబట్టి ఆముక్తమాల్యద 
రాయల మ అని టా నిర్వివాదంగా 'నిర్ణయింపబడింది. 


ఆముక్తమాల్యద శబ్లానిక అర్థం - ఆ = ముక్త + మాల్యద 
అంటు తాను ధరించి విడిచిన మాలలను (భగవంతునికి) ఇచ్చినది - 
అని అర్థం. అట్లా ఇచ్చిన భక్తురాలు గోదాదేవి. ఆముక్త మాల్యద - 
అన్నపదం “చూడికొడుత్తాళ్‌ "అనే తమిళపదానికి సంస్క ఎకొనువాదం. 
ఆమెకే తమిళంలో ఆండాళు. అని కూడా పేరు. గోదాదేవి పన్నిద్దరు 
ఆశ్వారులు = విష్ణుభక్తుల్లో. ఒకతి. ఈ కావ్యంలో గోదాదేవి వృత్తాంతంతో 
పాటు ఆమె పెంపుడు తండ్రి విష్ణుచిత్తుడు ( పెరియాళ్యారు)అనే మరో 
ఆళ్యారు-విష్ణుభక్తుని కథ వుంది. ఇవేగాక విష్ణుపారమ్యాన్ని వైష్ణవతత్వాన్ని 
బోధించే ఖాండిక్య కేశధ్వజుల, యామునాచార్య, మాలదాసరి కథలు 
దీనిలో వున్నాయి. ఈ కావ్యంలో చ బ్రక్యం లేదని అంటారు. కాని - 
గోదాదేవి రంగనాథుని వివాహమాడే “కథ దీనిలో (ప్రధాన: కథ. దానికి 
ఉపకథలుగా భక్తుల కథలున్నాయి. 'అందరూ రంగనాథుని భక్తులే: ఈ 


236 తెలుగు సాహిత్య చరిత్ర 


(ప్రబంధం వైష్ణవభక్తి (ప్రబోధకమైంది. తమిళంలో విష్ణుభక్తుల రచనలను 
“ప్రబంధము”లంటారు. విష్ణుకథలను చెప్పే ఆముక్తమాల్యదకు ప్రబంధమనే 
పేరు ఆ విధంగా ఏర్పడి (కమంగా ప్టిరపడి ఈ కాలంలోని మిగతా 
కావ్యాలకు ప్రక్రియాపరమైన పేరుగా స్థిరపడి వుంటుంది. ఈ యుగంలోని 
ప్రబంధాల్లో ఎక్కువగా వైష్టవభక్తీ విశిష్రాద్వెతం బోధించేయి కావడం గమ 
నార్గర. రాయలు వివిధ వైష్ణవ గ్రంథాలనుంచి కథలను తీసుకొని వర్ణనలతో 
పెంచి ప్రబంధంగా రచించాడు. సందర్భం దొరికితే చాలు రాయలు 
సుదీర్హవర్హనల్లోకి దిగుతాడు. ఆముక్తమాల్యదలోని బుతువర్ణనలు, ప్రకృతి 
వర్ణనలు పురవర్ణనలు ఉద్యానవన వర్ణనలు అపూర్వ మైనయి. తెలుగు 
కావ్యాల్లో మరెక్కడా ఇంత మనోహరమైన _ వర్ణనళ్లేవు. (గ్రీష్మవర్షాది 
బుతువులను కవి ధీర్ణంగా రమ్యంగా సహజంగా వర్ణించాడు. ఇంకా 
ప్రబంధోచిత స్త్రీవర్ణన విరహం వివాహాది వర్గన లెన్నో మనోజ్ఞంగా 
చేసాడు. రాయలు సూక్ష్మపరిశీలనా శక్తి కలవాడు. రవి గాంచనిలో 
కవి గాంచునని లోకోక్తి. రాయలు ఒక చక్రవర్తియై నిత్యం రాజకీయాల్లో 
యుద్ధాల్లో మునిగి పోయివుండి కూడా సామాన్యజనుల జీవిత విధానాలను 
ప్రకృతిలోని వింతలను సూక్ష్మంగా వర్ణించాడు. ఒక్కొక్క పద్యంలో 
అతడు వర్ణించిన దృశ్యాలను ఒక్కొక్క చితపటంగా చితించ వచ్చును. 
పశుసక్షులను కూడా చాల సూక్ష్మ పరిశీలనతో రమ్యంగా సహజంగా 
రాయలు చిత్రించాడు. “తలంబక్షచ్చట (గుచ్చి బాతువులు _ కేదారంపుం 
గుల్యాంతర స్థలి నిద్రింపగం జూచి యారెకులుషస్సాాత ప్రయాత ద్విజా, 
వలి పిండీకృత శాటికల్స తదొవొవసంబు జేర్స రేవుల డగ్గన్వెసబారు వొనC 
గని నవ్వున్మాలి గోప్యోఘముల్‌” అంటాడు రాయలు. పొలాల నీళ్ళల్లో 
ముడుచుకొని కూర్చున్న బాతులు తెల్లగా ఉతికి సిండి పెట్టిన వస్తాల్లాగా 
ఉన్నవన్న _ ఉత్వేక్ష రాయల పరిశీలవా శక్తి నుంచి పుట్టిన మౌలికమైన 
రమ్యమైన భావమే. అదేవిధంగా రాయలు సామాన్యుల నిత్య జీవితాన్ని 
వాళ్ళ ఆహారాన్ని సహజంగా వర్ణించాడు. 


, రాయల శైలి నారికేళ పాకంలో వుందంటారు, సంస్క తపదాలను 
ఎక్కువగా వాడాడు. అతని భావప్రకటనలు న్లీష్టంగా సాగాయి. కాని 


శీ కృష్ణదేవరాయల యుగం 237 


ఒకసారి భావసొక్షాత్కారం చేసుకుంటె ఆహ్లాదం కలుగుతుంది. రాయల 
భావాలను సాక్షాత్మారం చేసుకోవాలంకు పాఠకునికి పదజ్ఞానం వుండాలి, 
పదజ్ఞానంతోపాటు ఊహాశక్తి వుండాలి. నారికేళాన్ని ఎత్తెన చట్టునుంచి 
దింపి " పీచుతీసి గట్టు పెంకును పగులగొడ్డే చల్లని తియ్యనీ్‌ రసం తియ్యని 
కొబ్బరి దొరుకుతుంది. రాయల కవిత్వం అటువంటిదే. రాయల కవిత్వం 
అక్కడక్కడ అతిప్రసన్నంగా నడిచిన సందర్భాలు కూడా వున్నాయి, 
ఒక్కొక్క షా. రాయలు అతిప్రయత్నంతో సగషీలు చెకి న్‌్‌ రచించాడు. 
అతనిది అనితరలభ్యమైన అసాధారణ శైలి. 


రాయలు పరమవైష్టవుడు. వైష్ణవగాథలను తెలిసినవాడు. అందుకే ఆ 
కథలను చక్కగా ఎన్నుకొని ఈ కావ్యం వ్రాసాడు. యామునాచార్యుల 
వృత్తాంతంలో రాయలు తన రాజనీతి వైశాదాన్ని చాటాడు. స్వయంగా 
పరిపాలనానుభవంతో రాజనీతిని వ్రాసిన మరో కవి తిక్కన. రాయలు 
చక్రవర్తి అయితే. తిక్కన ఒక రాజు దగ్గర మంత్రిగా వున్నాడు. 


బదన 
యి 


పెద్దన రాయలకు కృతినంకితంగా ఇచ్చినకవి. రాయల ఆస్థానంలో 
పెద్దన (క్రీశ 1470-1540) పెద్దగానే చూడబడినాడు. రాయలకు హీతుడు 
సన్ని హితుడుగా వుండేవాడు. రాయలు * హితుడవు” అని పెద్దనను గురించి 
స్వయంగా చెప్పాడు. “ఎదురైనచో తన మదకరీంద్రము డిగ్గి కేలూత 
యొసగి యెక్కించుకొనియె.” అని రాయల మరణానంతరం పెద్దన 
జీవించివుండి చాటువులో చెప్పాడు. వీర నరసింహుడు మరణిస్తూ మంత్రి 
తిమ్మరుసును బాలుడైన తన కొడుకును రాజు వేయమని కృష్ణదేవరాయల 
కనుగుడ్డు తీయించమని ఆదేశించాడు. తిమ్మరుసు శ్రీకృష్ణదేవరాయ 
లను దాదా పెట్టి మేక కనుగుడ్డను రాజుకు చూపించాడు. రాజు మరణం 
తర్యాత తోక క తిమ్మరుసు రాజును చేసాడని న్యూనిజ్‌ వ్రాతలవల్ల 
తెలుస్తుందని చారిత్రకులంటున్నారు. రాయలు అజ్ఞాతంలో స 
"పెద్దన అతనికి పరిచయమై వుంటాడు. అతని పరిచయంతో నే పెద్దన 
పోముగరిడీలు యుద్దతంత్రం వేటలంటు అభిమానం అభిరుచి ప్రవేశాలను 


238 తెలుగు సా హిత్య చరిత్ర 


సంపాదించి వుంటాడు. అందుకే వాళిద్దరి మధ్య సన్ని హితత్వం,గాఢ స్నేహం 
ఏర్పడివుంటుంది. రాయలు పెద్దను" ' “ఆంధ్రకవితా పితామహ అల్లసాని 
పెద్దనార్య"” అని నోరారా పిలివేవాడట. ' 


"పెద్దన ఆంధ్రకవితా పితామహుడు. అంటె ప్రబంధ ప్రక్రియకు పీతా 
మహుడు = అంటు (బ్రహ్మ అని అర్థం చెప్పుకోవాలి. పెద్దన వలం 
ప్రబంధం అతి ప్రసిద్ధమైంది. మనుచరిత్ర కన్నా ముందు పెద్దన హరిక 
థాసారాన్ని వ్రాసి తన గురువు శఠకోపయతికి అంకితమిచ్చాడు. ఈకృతి 
అలభ్యం. పెద్దన నందవరీకబ్రాహ్మాణుడు. నందవరీకులు చ. భక్తులు. 
శ్రీకృష్ణదేవరాయల ప్రభావంతోనోయేమో .. పెద్దన వ్‌ స్వీకరించాడు. 
అతని. వైష్ణవగురువు శఠకోపయతి కావచ్చును. 


"పెద్దన మను చరిత్రకు అతడు పెట్టిన పేరు స్వారోచిష మనుసంభవం. 
కాని ఎందుకో మనుచరిత్ర అన్న సశ వ్యాప్తిలో వుంది. మార్కండేయ 
పురాణంలోని స్యారోచిషమను సంభవ వృత్తాంతాన్ని తీసుకొని కొవ్య 
వర్థనలతో సంభాషణలు పాత్రచితణొశిల్పంతో సంచి పెద్దన (పబంధంగా 
రచించాడు. 


"పెద్దన మనుచరిత్ర | (పవరుని వృత్తాంతంతో ఆరంభమౌతుంది. క్రమంగా 
ప్రవరవరూధథినుల, స్వరోచి మనోరమల వృత్తాంతాలున్నాయి._ స్వరోచికి 
రోచిషుడు పుట్టి తపస్సు చేయడంతో ప్రబంధం ముగుస్తుంది. మనుచరి 
త్రలో వేరు వేరు కథలున్నాయేగాని వస్త్వెక్యం లేదని కొందరు విమర్శకులు 
తలంచారు. కాని మనుచరిత్రలో ఇతీవృత్తం. మొదటనుంచి స్వారోచిష 
మనుసంభవం అనే ఫలాగమం వైపు కథను కవి నడిపించి వస్తె సెెక్యతను. 
సొధించాడు. మనుచరిత్రలో మొదటి రెండు ఆశ్వాసాల్లో ప్రవరుని నీల 
వరన సిద్దుని రాక ప్రవరుడు సిద్దుడిచ్చిన లేపసహాయంతో హిమాలయా 
అ వెళ్ళడం హిమాలయాల వర్ణన వరూఢిని వరన (పవరవరూథినుల 
సమాగమం-మొదలయిన ఘట్టాలను అతిమనోహరంగా రసవత్తరంగా పెద్దన 
వర్ణించాడు. ఆ తర్వాత స్వరోచి వేటను వివాహాదులను సహజంగా రమ్యంగా 
వర్ణించాడు. (పవర సిద్దుల, (పవర వరూథినుల సంవాద ఘట్టాలను "పెద్దన 


శ్రీ కృష్ణదేవరాయల యుగం 239 


చక్కగా (ప్రస్తుతీకరించాడు. ప్రవరవరూథినుల సంవాదఘట్లంలో కవి శృంగార 
శాంతరసాల ఘర్షణను శాంతానికి విజయాన్ని దిత్రించాడు. ఆ తర్వాత 
ప్రబంధంలో శృంగారవీరరసాలు కరుణ బీభత్తాదులు కొంత వరకు పాధా 
న్యాన్ని వహించాయి. వరూథిని గంధర్వుని వల్ల గర్భం ధరించినా 
వల్లనే గర్భమైందనుకొ"ని ఆమె అతన్నే స్మరిస్తుంది. దాంతో 
కాంత తేజస్సులు స్వరోచిలో స్వరోచి నుంచి సా రోచిషునిలో ప 
చివరకు నే స్వారోచిషుని తపస్సుతో శాంతరసస్పూర్తిో పెద్దన ప్రబంధాన్ని 
ముగించాడు. స్వరోచి వేట రాక్షసునితో యుద్దం ఫ ఘట్టంలో వీ బఎరరస స్ఫూర్తి 
వుంది. వేట యుద్దాలను, పెద్దన le "అనితరసాధ్యంగా సహానా 
వర్ణించాడు, ఆ రెండు ఘట్టాలు అతని స్వానుభవాలను (పేతిదింబింప 
జేస్తున్నాయి. పెద్దనకు సాముగరిడీల్లోను ఆయుర్వేదంలోను ప్రవేశముంది. 
సంగీత అశ్వశా ప్రాలతో అతనికి పరిచయముంది. పెద్దన సూర్యోదయ 
సూర్యాస్తమయ చంద్రోదయాది వర్గనలను మౌలికమైన ప 
కూడిన అలంకారయుక్త మైన భావాలతో రచించాడు. పెద్దన పాత్ర చిత్రణలో 
సంభాషణల రచనలోను ప్రవీణుడు. ప్రతిపాత్రను సజీవంగా — 
సంభాషణలను అతిసహజంగా పాత్రోచిత వాగ్వెచిత్రితో వ్రాసాడు. పెద్దన 
శైలీభావాలు అతి ప్రసన్నంగా వైదర్భరీతిలో నడ్‌చాయి. న కవిత్వం 
శిరీషకుసుమ పేశలమని రాయలే. స్వయంగా పొగిడాడు, పెద్దన కవిత్వం 
అనుప్రాసాద్యలంకారాలతో మధురంగా లలితంగా సాగింది. ఉపమ 
ఉత్పేక్షరూపకాలను ఎక్కువగా వాడాడు. శ్లేష అతనికిష్టమైన అలంకారం 
కాదు. “స్వభావోక్తి అంటె అతనికభిమానం. : 


పెద్దన శృంగార కరుణరసఘట్లాల్లో అతిసుకునూర శెలిని వేట యుద్ధ 
వర్ణనల్లో పరుషాక్షర భరితమైన శైలిని" వొడి రసస్ఫూర్తిని, కలిగించాడు. 
"పెద్దన... “అల్లిక..జగిబిడి! .ఆవి... ప్రసిద్ది. పెద్దన కవిత్వంలో మృదుపదాలు, 
కాంతి, పదవినియమాన్ని సహించని గుణాలున్నాయని అర్థం. పెద్దన కవి 
త్వానికి మెచ్చి రాయలు స్వయంగ్లా + గండపెండేరం తొడగ్‌ గౌరవించాడట. 
పెద్దన కథాకథనం పాత్రల చిత్రణలు సంభాషణలు వర్గులు తర్వాత 
కవులకాదర్శమైనాయి. 


240 తెలుగు సాహిత్య చరిత్ర 


నంది తిమ్మనకే ముక్కుతిమ్మన అని పేరు. శ్రీకృష్ణదేవరాయల 
ఆస్థానంలో తిమ్మన్న అని ప్రసిద్ధ కన్నడకవి వున్నాడు. అతడు కన్నడంలో 
కుమౌరవ్యాసుని భారతాన్ని పూరించి ర. కుమార వ్యాసుడు 
తన భారతానికి “కర్ణాట భారత కథామంజరి” అని పేరు పెట్టగా తిమ్మన్న 
కృష్ణదేవరాయల సరు మీద తన  భారతభాగానికి “కృష్ణరాయభారత 
కథా మంజరి" అని పేరు పెట్టాడు. అతనికి “కవికుల సార్వభౌమ” అనే 
బిరుదముందట. కన్నడ కవి తిమ్మన్నను తెలుగుకవి తిమ్మన్నను వేరు 
చేయడానికి తెలుగు తిమ్మన్నకు ముక్కుతిమ్మన అనే పేరు ఏర్పడింది. 
ఆతనికి ముక్కు పెద్దగా వుండడం చేత ఆ పేరు ఏర్పడిందంటారు. మరో 
ఐతిహ్యం ప్రకారం అతడు ముక్కు మీద “నానాసూన వితాన వాసనల... 
అనే అందమైన పద్యాన్ని చెప్పాడని అందుకే ఆ పేరు ఏర్పడిందని 
అంటారు. ఆ పద్యాన్ని రామరాజభూషణుడు తన వసుచరిత్రలో చేర్చు 
కున్నాడని అంటారు. తిమ్మన నందిమల్లయ ఘంటసింగయ జంటకవల్లో 
ఘంట సింగయకు మేనల్లుడు. 


తిమ్మన పారిజాతాపహరణమనే ప్రబంధాన్ని వ్రాసి శ్రీకృష్ణదేవరాయల 
కంకితంగా ఇచ్చాడు. ఆ రాజు కంకితంగా ఇయ్యబడిన కావ్యాల్లో ఇది 
మూడోది. తిమ్మన కన్నా పూర్వం పెద్దన అంతకన్నా పూర్వం పుత్తేటి 
రామభ్గదకవి రాయలకు కావ్యాలనంకితంగా ఇచ్చారు. మనుచరిత్రలో 
లాగా రాయలు కర్ఫూరతాంబూలోదులనిచ్చి కృతిని రచించి అంకితంగా 
ఇయ్యమని అడగకపోవడం ఈ కావ్యంలో వింతగా కన్పిస్తున్నది. సామాన్యంగా 
కావ్య పీఠికల్లో కృతి భర్త అర్ధించడం వుంటుంది. ఏదో సందర్భంలో రాయలు 
రాణి తిరుమల దేవి మీద ఆరిగాడని ఈ కొన్యాన్ని వినిపించి ఆ అలుకను 
పోగొట్టి ఇద్దరిని కఠిపొడని ఐతిహ్యం. ఇది ౧౦తవరకు నిజమో చెప్పలేము. 
కొని “తిమ్మన కృష్ణునికి కృష్ణదేవరాయలకు సత్యభామకు తిరుమలదేవికి 
సొమ్యాన్ని కల్పిస్తూ చిత్రించాడని సహృదయుల అభిప్రాయం. మూలంలో 
ఎక్కడా సత్యభామ శ్రీకృష్ణుని తలను కాలితో తొలగతో సినట్లుగా లేదు. ఆ 


శ్రీకృష్ణ షదేవరాయల యుగం ఇ] 


కల్పనను కవి రాయల అలుకను పొగొట్లడానికే చేసాడని అంటారు. తమ 
తిరుమలదేవి అరణపుకవి అంటారు. ముర మీద అంతఃపు వ్రరాల్లోని సవతుల 
అసూయను కవి బాగా తెలిసినవాడు. తరదలో కవి తన కావ్యంలో దాన్ని 
సహజంగా చిత్రించాడు. 


పారిజాతాపహరణం పీఠికలో (వ్రాయబడిన రాయల విజయపరంపరల 
వర్ధనలను పరిశీలిస్తే మనుచర్మిత్ర కన్నా పూర్వమే దీని రచన జరిగిం 
దని తెలుస్తున్నది. కాని రెండు ప్రబంధాలు కళింగ విజయానంతరమే 
రాయల కంకితంగా ఇంచుమించు ఏకకాలంలో ఇయ్యబడి వుంటాయి. 
కళింగ విజయం క్రీ.శ. 1518లో జరిగింది. దీన్ని బట్టి క్రీశ. 1518 
క్రి పూర్వమే మనుచరిత్ర పారిజాతాహరణాల రచన జరిగిందని కొంచెం 
తర్వాత ఆముక్తమాల్యద రచింపబడిందని చెప్పవచ్చును. 


సంస్కృతంలో పారిజాతాపహరణ వృత్తాంతం హరివంశంలో వుంది. 
ఆ కథ అనేక కావ్యాలుగా కూడా రచింపబడింది. తిమ్మన కథలో కొద్ది 
మార్పులను చేసి ప్రబంధ వర్ణనలను చేర్చి తెలుగులో రచించాడు. తిమ్మన 
చక్కని నాటక శిల్పంతో రచించాడు. పాత్రోచితమైన సంభాషణలను 
కవి రచించాడు. సత్యభామ, కృష్ణుడు నారదుడు పాత్రలను సహజంగొ 
చిత్రించాడు. “ముక్కు తిమ్మనార్యు ముద్దు పలుకు” అని లోకంలో ప్రసిద్ది, 
నిజంగానే తిమ్మన శైలి ముద్దలొలికే శైలి. లలిత మధురంగా ప్రసన్నంగా 
వుంటుంది. శృంగార భావాలను మృదుమధురంగా చెప్పడంలో కవి 
ప్రవీణుడు ప్రకృతి వర్ణనలను రమ్యంగా చేసాడు. ప్రతి సన్నివేశాన్ని కవి 
నాటకంలోని దృశ్యంలాగా కనులకు కట్టటట్లుగా వర్ణించాడు. కృష్ణునికి 
ఇంద్రునితో జరిగిన యుద్దవర్థనలో కవి వీరరసాన్ని పోషించాడు. తిమ్మన 
వాణీ విలాసమనే కావ్యాన్ని రచించాడని తెలుస్తున్నది. కాని అది అలభ్యం. 


ధూర్దటి 


ధూర్తటి శివభక్తుడు... 'పరమవైష్ణవుడైన శ్రీకృష్ణ దేవరాయల ఆస్థానంలో 
శెవకవి వుండడం రాయల మత ప్ర సహనానికి తార్కాణమని అంటారు. 


249 తెలుగు సాహిత్య చరిత్ర 


కాని ధూర్హటి శివున్ని ఆరాధించినా అతని సిద్దాంతాలు విశిష్టాద్వెతానికి 
చెందినయి. ఆ కాలంలో విష్ణువుని ఆరాధ్యదేవతగానే కాక శివున్ని ఆరాధ్య 
దేవతగా చేసుకొని విశిష్టాద్వెతం ప్రబలింది. అదే ధూర్దటి కావ్యాల్లో 
చిత్రింపబడిన భక్తితత్త సం: 


ధూర్షటి తన కృతుల్లో దేనిని రాయలకంకితంగా ఇయ్యలేదు.కాని 
ధూర్జటి రాయల ఆస్థానంలో వున్నాడని అతని కొడుకు _ లింగరాజకవి 
(బాసిన సపెదకాళహస్తి మాహాత్మ్యం, మనుమడు కుమారధూర్హటి (వాసిన 
కృష్ణరాయ విజయాన్ని బట్టి తెలుస్తున్నది. రాయలు ధూర్హటి కవి 
త్యాన్ని-“స్తుతమతియైన యాంధ్రకవి ధూర్జటి పల్కులకేల కల్లెనీ యతులిత 
మాధురీమహిమ” అని ప్రశంసించొడట. ధూర్చటి కాళహస్తిమాహాత్మ్యం 
అనే ప్రబంధాన్ని కాళహస్తీశ్వర శతకాన్ని వ్రాసాడు.ధూర్హటి తన ప్రబంధాన్ని 
కాళహస్తీశ్వరునికి అంకితంగా ఇచ్చాడు. కాళహస్త్రీశ్వరుడైన శివుని మాహా 
త్మ్యాలు చెప్పే కథలు దీనిలో వున్నాయి. స్కాందపురాణం నుంచి కవి 
ఇతివృత్తాన్ని తీసుకొని వర్ణనలతో పెంచి వ్రాసాడు. కాళహస్తికి దక్షిణ కైలా 
సమని పేరు. సాలెపురుగు, పాము, ఏనుగు-మూడు శివభక్తి చేత తరించిన 
కథ, తిన్నని కథ, నత్కీరుని కథ దీనిలో వున్నాయి. జంతుకీటకాల భక్తిని 
ఒక ఆటవికుడైన తిన్నని మూఢభక్తిని నత్కీరుని గర్వభంగాన్ని శివభక్తిని 
ధూర్దటి రమ్యంగా రచించాడు. అతని శైలి |ప్రౌఢరమ్య మైంది. పద్యాలు 
ధారాళంగా నడిచాయి. భక్తిని అంగిరసంగాను శృంగారవీరశాంత రసా 
దులను అంగరసాలుగాను పోషిందాడు. తిన్నని కథలో శబరుల జీవితాన్ని, 
మధురలో ఏర్పడిన దుర్శిక్షాన్ని కవి సహజంగావర్షించాడు. తిన్నడు నత్కీర 
పాత్రలను ధూర్హటి సహజంగా చిత్రించాడు. ఈ కావ్యంలో కాళహస్తీశ్వరుని 
మాహాత్మ్యం అనే వస్తె స్వైక్యత పొటించబడింది. 


ధూర్హటి మొదట వేశ్యాలోలుడని తర్వాత శివభక్తుడైనాడని అంటారు. 
ధూర్జటి తిక్కన లాగానే కవిత్వాన్ని ఒక _ దివ్యకళగా ఈశ్వరారాధనకు 
వినియోగింపదగిందిగా భావించాడు. అతడు రాజాశయంలో వుండి కూడా 
తన కావ్యాన్ని ఈశ్వరునికే అంకితమిచ్చిన భక్తుడు. ధూర్ణటి వ్యక్తిత్వం భక్తి 


శ్రీకృషదేవరాయల యుగం 243 


కాళహస్తీశ్వరశతకంలో బాగా (ప్రతిబింబించింది. దీని రచనా కాలంనాటికి 
ధూర్హటి విరాగిగా కన్పిస్తాడు. ఆత్మాశయ కవిత్వానికి ధూర్దటి శతకం 
మంచి ఉదాహరణ. భావావేగంతో కవి దీన్ని రచించాడు. 


పింగళి నూరన 


పింగళి సూరన శ్రీకృష్ణదేవరాయ ఆస్థానంలోని అష్టదిగ్గజకవుల్లో ఒక 
డని అంటారు. కాని అతని కావ్యాన్ని అంకితంగా పొందిన నంద్యాల 
కృష్ణరాజు శ్రీకృష్ణదేవరాయల తర్వాత కాలంలో క్రీ.శ 1560 ప్రాంతంలో 
వున్నాడు. పింగళి సూరన కాలంకూడా అదే. రాయల కాలంలో ఆకవి 
యవ్వనారంభదశలో వుండివుంటాడు. 


పింగళి సూరన (పతిభాశారియైన కవి అని విమర్శకుల అభిప్రాయం. 
సూరన మొదటి రచన గరుడపురాణం. కాని అది దొరకలేదు. సూరన 
రెండో రచన రాఘవపాండవీయం అది ద్వ్యర్థి కావ్యం. దానిలో రాముని 
కథ పొండవుల కథ అందట రామాయణమహాభారత కథలు రెండూ 
శ్లేష సహాయంతో జోడింపబడినాయి. ఇటువంటి ద్వ్యర్థి కావ్యాల రచన 
సంస్క ఎతంలో (క్రీశ 10వ. శతాబ్దంనుంచి ఆరంభమైంది. తెలుగులో భీమన 
ఒక రాఘవపాండవీయమనే ద్వ్యర్రికావ్యాన్ని వ్రాసొడని పెద్దలంటారు. కాని 
దాన్నెవరూ చూడలేదని, తన కావ్యమే తెలుగులో మొదటి ద్వ్యర్థి కావ్యమని 
పింగళిసూరన ఆకావ్య పీఠికలో చెప్పాడు. ఆ కావ్యాన్ని కవి ఆకువీటి 
పెదవెంకటాద్రి (మేరణతో వాసి పంపవిరూపాక్టునికి అంకితమిచ్చాడు. 
సందర్భానుకూలంగా కథాకథనంలో సూరన వర్ణనలను కూడా చేర్చాడు. 
శ్లేషలో సభంగ లఅభంగారెండు రకాల శ్రేషను వాడాడు. 


సూరన మూడో రచనా-కళాపూర్ణోదయం. ఇది కల్పిత కథతో కూడిన 
కావ్యం. 8 ఆశ్యాసాలున్నాయి. పింగళి సూరన “సకల లక్షణ లక్రితంబైన 
మహాప్రబంధంబు కీర్తి కారణ ” మని దీన్ని (పబంధంగానే పీర్కన్నాడు. కాని 
దీనిలో కథ కల్పితం కాబట్టి దీన్ని “కథ” (ప్రక్రియకు చెందిన చంపూకావ్య 


244. తెలుగు సాహిత్య చరిత్ర 


మనడమే సమంజసం. తన కావ్యం అపూర్వ కథాసంవిధాన వైచిత్రితో 
శృంగారరసంతో కూడిందని సూరన చెప్పుకున్నాడు. కళాపూర్ణోదయంలో 
కవీ అద్భుతమైన కథాకల్పనాశక్తిని కథానిర్మాణకౌశలాన్ని ప్రదర్శించాడు. 
కథను ఆరంభం నుంచి కాక మధ్యలో ఆరంభించి వెనుకకు పోయి 
“ఫ్లాష్‌బ్యాక్‌” లో లాగా కథను నడిపాడు. ఈనాటి నవల ప్రక్రియలో ఇట్లాంటి 
కథాకథన పద్దతి కన్పిస్తుంది. సంస్క తే కాదంబర్యాది“కథ”కావ్యాల్లోను 
ఇటువంటి కథన చాతుర్యం వుంది. కళాపూర్ణోదయంలోని కలభాషిణి 
వృత్తాంతం రంభా నలకూబరుల కథ సుగాత్రీశాలీనుల కథలు రమణీయంగా 
వున్నాయి. సూరన సజీవ పాత్రచిత్రణను చేసాడు. సంభాషణా శైలి 
సహజంగా వుంది. సందర్భోచితంగా వరనలున్నాయి. ఆధునిక కాలంలో 
కట్టమంచి రామలింగారెడ్డి వంటి సహృదయుల మెప్పను పొందిన అపూర్వ 
కావ్యమిది. 


సూరన చివరి రచన ప్రభావతీప్రద్యుమ్మం. ఇది ర్‌ ఆశ్వాసాల మను 
చరిత్రాదుల కోవకు చెందిన ప్రబంధం. దీన్ని కవి తన తండ్రికి 
అంకితంగా ఇచ్చాడు. హరివంశంలోని (ప్రభావతీప్రద్యుమ్నకథను తీసుకొని 
సూరన వర్ణనలతో పాత్రచిత్రణలతో సంభాషణలతో భూషించి రచించాడు. 
హరివంశంలోని ఉషాఅనిరుద్దుల కథను తీసుకొని సూరన ఈ కథను 
వ్రాసాడని కొందరి అభిప్రాయం. రెండు కథల్లో పోలికలుండడమే దానికి 
కారణం.రెండు కథలు హరివంశంలో వున్నాయి. వారన హరివంశాన్ని 
అనువదిస్తూ రెండు కథలు ఒక లాగా వుండడం వల్లనేమో ఉషా అనిరుద్దుల 
కథమాత్రమే అనువదించాడు. నాచన సోమన కూడా కొన్ని కథలనే 
తీసుకొని అనువదిస్తూ ఉషా అనిరుద్దుల కథనే అనువదించాడు. సంస్కృ 
తంలో కేరళరాజకవి రవివర్మ (క్రీశ 12వ శ) “ప్రద్యుమ్నాభ్యుదయ” మనే 
నాటకాన్ని 'వ్రాసాడు.హరివంశంలో లేని చిత్రపట వృత్తాంతాన్ని సూరన 
ఆ నాటకంనుంచి తీసుకున్నాడని పింగళి లక్షీ ్యకాంతం  గారన్నారు. 


సూరన మూలకథలో కొన్ని మార్పులు చేసి ప్రభావతీ(ప్రద్యుమ్న కావ్యాన్ని 
వ్రాసాడు. ప్రద్యుమ్నుడు శ్రీకృష్ణుని కొడుకు. అనిరుద్దుని తండ్రి. (ప్రభా 


శ్రీకృష్ణదేవరాయల యుగం 245 


వతి వజ్రనాభుడనే రాక్ష క్షసరాజు కూతురు. ప్రద్యుమ్నుడామెను ,పేమింది 
పెండ్లాడే కథ దీనిలో 4 వుంది. వాళ్ళిద్దరి నడుము రాయబారం నడిపింది 
ఆడ హంస  శుచిముఖి. సూరన అపూర్వ ప్రతిభతో శుచిముఖి ప్యాత్రను 
చిత్రించాడు. మూలకథలో శుచిముఖికి ప్రత్యేకత లేదు. కాని సూరన 
శుచిముఖి కేవలం రాయబారం నడపిన పక్షికాదు. కార్యాన్ని సాధించిన 
మంత్రి. లోకజ్జ్ఞత రాజనీతిజ్ఞత వాకౌఢిమ కలది. అది బుద్దికుశలతతో 
మానవులను దేవతలను మించింది. శుచిముఖి (బ్రహ్మరథ చాహనుడైన 
సారంధరుని కూతురు. దాన్ని భారతీదేవి పెంచి పెద్ద చేసింది. దాని 
కవిత్వానికి మెచ్చి ఆమె “ఉపమాతిశయోక్తి కామధేనువు” అనే బిరుదాన్నిచ్చి 
కాలికి అందెను తొడిగింది. శుచిముఖి తన (ప్రతిభతో వజనాభుని చంపించి 
ప్రభావతీ (ప్రద్యుమ్నుల వివాహం చేసింది. నైషధం లోని హంసకన్నా 
శుచిముఖి గొప్ప చాతుర్యం కలది. 


సూరన ప్రభావతీప్రద్యుమ్నంలో కళాప్ణ పూర్ణోదయంలోను చక్కని నాటక 
శిల్పాన్ని చూపొడు. సన్ని వేశకల్పనలు, సంభాషణలు, సజీవప్యాత్రచిత్రణలు 
నాటకశిల్పాన్ని చక్కగా పోషించాయి. (ప్రభావతీ ప్రద్యుమ్నంలో నాటకప్రద 
ర్శన ప్రసక్తి కూడా వుంది. ప్రద్యుమ్ముడు సూత్రధారియ్దై “గంగావతరణ” 
నాటకాన్ని పదర్శిస్తాడు.ఆ సందర్భంలో సూరన తన సంగీత శాస్త్ర పొండి 
త్యాన్ని (ప్రదర్శించాడు. ప్రద్యుమ్ముడు వాహ్యాళికి పోయినప్పుడు అతడు 
అశ్వాన్ని నడపడాన్ని వర్ణిస్తూ సూరన తన అశ్యశాస్త్ర, స, పరిచయాన్ని 
చూపించాడు. సూరన శైలి లలిత మధురంగా వర్ణనలతో ఆలంకారరచనలో 
రమ్యంగా వుంది. శృంగారరస పోషణను సూరన చక్కగా చేసాడు. 


తెనాలి రామకృష్ణుడు 


తెనాలి రామకృష్ణుడు (క్రీశ 1485-1575) శ్రీకృష్ణదేవరాయల ఆసా 
నంలో వుండేవాడని హాస్యకథల్లోని తెనాలి రామలింగడు ఇతడే అని కొందరి 
అభిప్రాయం. ఈ కవీ' మొదట రామలింగడని, శెవుడని తర్వాత అతడు 
అల్ల ర్‌ CoN శీ | గా 
వైష్షవాన్ని బ్యుకరించి కాప అయ్యాడని అంటారు శైవుదు 


246 తెలుగు సాహిత్య చరిత్ర 


వున్నప్పుడు ఆ కవి ఉద్భటారాధ్యచర్మిత్ర వ్రాసాడని వేటూరి ప్రభాకర 
శాస్త్రి, గారి అభిప్రాయం. తెనాలి రామకృష్ణడు (వ్రాసిన ప్ర సిద్ధప్రబంధం 
పొండురంగమాహాత్మ్యం. అతని నురో రచన ఘటికాచలమాహాత్మ్యం.ఈ 
కవి శివున్ని ద్వేషించేంత వైష్ణవుడేం గాడు. పాండురంగ మాహాత్మ్యంలో 
శివుడే ఆ కథలను చెప్పినట్టుగా కవి కూర్చాడు. శివస్తుతిని కూడా చేసాడు. 
కాబట్టి రామలింగ రామకృష్ణకవులు ఒక్కరే అనే వాదంలో సత్యముండ 
వచ్చును. పింగళి సూరన వలెనే రామకృష్ణుడు యవ్వనారంభదశలో రాయల 
ఆస్థానంలో వుండ వచ్చును. రామకృష్ణకవి పాండురంగ మాహాత్నాాన్ని 
విరూరి వేదాద్రికి అంకితంగా ఇచ్చాడు. కృతి భర్త కవిని “శారద నీ 
రూపము” అని “మహిన్‌ మహాంధ్ర కవితావిద్యాబలప్రొడి నీ కెదురేరి-” 
అని ప్రశంసించాడు. ఈ కవికి _“కుమారభారతి”.. అనే బిరుదముంది. 
రామలింగకవి కృతమని చెప్పబడే ఉద్భటారాధ్యచర్తిత్ర 3౩ ఆశ్వాసాల కావ్యం, 
పాల్కురికి సోమన బసవపురాణంలో 7వ ఆశ్యాసంలో వున్న ఉద్భటుని 
' కథను తీసుకొని కవి పెంచి ఈ కావ్యాన్ని వ్రాసాడు. దీన్ని శివభక్తుడైన 
ఊరదేచమంత్రికి అంకితంగా ఇచ్చాడు. రామలింగకవి కందర్ప కేతువిలాసం 
అనే కృతి వ్రాసాడని పద్యసంకలన [గ్రంథాల్లో పద్యాలుదాహరింపబడినాయి. 
కొని అది దొరక లేదు. 


రామకృష్ణుని పాండురంగమాహాత్న్యంలో పాండురంగ క్షేతమాహా 
త్న్యాన్ని చెప్పే కథలున్నాయి. ఇది 5 ఆశ్యాసాల (ప్రబంధం. కవి 
స్కాందపురాణం వుంచి కథలను తీసుకొని పెంచాడు. దీనిలో పుండరీకుని 
కథ, నిగమశర్మోపాఖ్యానం, శ్రీకృష్ణావతార చరిత్ర, శ్రీరాధాచరిత్ర, సుశీల 
కథ, కొకి హంస పాము చిలుక తేనెటీగలు మోక్షం పొందిన కథ, 
సుశర్మోపాఖ్యానం, ధర్మరాజు తమ్ములతో పాండురంగ కేతాన్ని దర్శించిన 
వృత్తాంతం వున్నాయి.ఈ కథలన్నిటిని కవి ప్రౌఢశైలిలో చెప్పాడు. వీటిల్లో 
నిగమశర్మ, సుశీల కథలు సహజ వర్ణనలతో రక్తి కరే విధంగా వున్నాయి. 
పాత్రల చిత్రణ సహజంగా వుంది. ఇది భక్తిరసభరితమైన (ప్రబంధం. 


రామకృష్ణుని పదగుంఫనం ప్రసిద్ధమైంది. శ్రీనాథుని వలెనే ఈ కవి 
స్త 


శ్రీకృష్ణదేవరాయల యుగం 247 


పదాడంబరాన్ని (ప్రదర్శించాడు. సంస్క జే తెలుగుపదాలను రమ్యంగా 
కూర్చడమే పదగుంఫనం. అక్క డక్క స “రామకృష్ణకవి కవిత్వం జటిలంగా 
వున్నా మొత్తం మీద అతని కవిత్వం గంభీరంగా మధురంగావుంది. అతని 
పద్యాలు ధారాళంగా వున్నాయి. నిగమశర్మో పాఖ్యానం శ్రీనాథుని కాశ్‌ఖం 
డంలోని గుణనిధి కథను పోలివుంది. రామకృష్ణకవి సందర్భానుకూలంగా 
సమకాలిక సాంఘీకజీవితాన్ని (షతిబింబింప జేసాడు. మౌలికమైన భావాలు 
అలంకారాలు అతని కవిత్వంలో వున్నాయి. 


రామకృష్ణుని ఘటికాచలమాహాత్మ్యం 3 ఆశ్యాసాల కావ్యం. దీని 
అవతారికను పూర్తిగా ప్రాయకముందే రామకృష్ణకవి మరణించగా అతని 
మనుమడు దాన్ని పూర్తిచేసి ఖండోజి. అనే మహారాష్య్ర రాజుకు అంకి 
తమిచ్చాడు. దీనిలో రామకృష్ణకవి రచన (పౌఢంగా లేదు. రామకృష్ణకవి 
హరివిలాసం రచించాడని తెలుస్తున్నది. కొని అది అలభ్యం. ఇంకా ఆతడు 
లింగపురాణం, ఆదిపురాణం, ఒక శతకాన్ని వ్రాసొడని లోకంలో వ్యాప్తిలో 
వుంది. కొని అవేవి దొరక లేదు. 


రామరాజభూషణుడు 


రామరాజభూషణుని అసలు పేరు బట్టుమూర్తి. ఈకవి శ్రీకృష్ణదేవ 
రాయల అల్లుడు అభియరామరాయల (క్రీశ 1542- 1564) మేనల్లుడైన 
ఓబయ నరసరాజు (క్రీశ 1557 ప్రాంతం) ఆదరణలో వుండి కావ్యాలంకార 
సంగ్రహం వాసి అతని కంకితంగా ఇచ్చాడు. ఇది ఆలంకారశాస్త్ర (గ్రంథం. 
దీనికి నరసరాజీయమనే పేరుంది. నరసరాజు తొరగంటి దుర్గపాలకుడు. 


మూర్తికవి సంస్క ఎతంలోని విద్యానాథుని (పతాపరుడ్రీయాన్ని అనుస 
రిస్తూ. నరసరాజీయాన్ని రచించాడు. విద్యానాథుడు లక్ష్యక్టోకాలను రెండోప్ర 
తాపరుద్రుని వరి వరిస్తూ చెప్పుగొ మూర్తి కవి నరసరాజును వర్ణిస్తూ విద్యానాథుని 
భావసంపదనే “తీసుకొని రచించాడు. తెలుగులో వ్రాయబడిన అలంకార 
శాస్త్రగంథాల్లో ఇది ఉత్తమమైందని చెప్పవచ్చును. కాని దీనిలో మౌలికమైన 


948 తెలుగు సా హిత్య చరిత్ర 


అభ్మిప్రాయాలుగాని స్వతంత్రమైన సిద్దాంతాలు గాని లేవు. ఆధునిక కాలంలో 
దీనికి సన్నిధానం సూర్యనారాయణశాస్త్రి గారు చక్కని వ్యాఖ్యానం 
(వ్రాసారు. ఆ వ్యాఖ్యానం చాలా విషయాలను వివరంగా చెప్తూ వున్నది. 
నరసభూపాలీయంలో మూర్తి కవి తన చిత్రకవితాచాతుర్యాన్ని గురించి 
చాటి చెప్పుకున్నాడు. శతలేఖినీపద్యసంధాన ధౌరౌయుడనని, ఘటికాశత 
(గ్రంథ కరణధుర్యుడనని ఆశుప్రబంధాన్ని చెప్పగల వాడనని చెప్పుకున్నాడు. 


ఓబయ నరసరాజే ఈ కవిని అలియరామరాయలకు పరిచయం చేసి 
వుంటాడు.అళలియ రామరాజు చేత భూషింపబడి- సత్కరింపబడి ఈకవి 
రామరాజభూషణుడన్న బిరుదనామంతో ప్రసిద్ది కెక్కాడు. అసలు పేరు 
మరుగున పడి పోయింది. ఈ కవి రామరాజుకు ఏ కృతిని అంకితంగా 
ఇచ్చినట్లు తెలియడం లేదు. అతన్ని గురించి బిరుదుపద్యాలను ప్రశస్తులను 
తప్పక చెప్పివుంటాడు. అని మనవరకు రాలేదు. 


రామరాజభూషణుడు వసుచరిత్ర అనే ప్రౌఢ ప్రబంధాన్ని (వ్రాసాడు. 
దొన్నతడు రామరాజుకే అంకితమియ్యాలను కున్నాడేమో. కాని ఇంతలో 
క్రీశ 1564 ళో తళ్ళికోట యుద్దంలో రామరాజు మరణించాడు. విజయనగర _ 
స్రామాజ్య వైభవం నశించింది. రామరాయలతమ్ముడు.తిరుముల రాయలు 
పెనుగొండ రాజధానిగా క్రీశ 1570లో పట్టాభిషేకం చేసుకొన్నాడు. 
జీర్ణ కర్ణాట నామాజ్యాన్ని ఉద్దరించ తలచాడు. కొని అతడు ఒక్క సంవ 
త్సరం మాత్రమే రాజ్యం చేసాడు. ఆ కాలంలోనే రామరాజ భూషణుడు 
వసుచరిత్రను తిరుమలరాయలకు అంకితంగా ఇచ్చాడు. 


తిరుమలుని తర్వాత అతని కొడుకు శ్రీరంగదేవరాయలు((క్రీ.శ 
1572-1585) పాలించాడు. ఆ తర్వాత ఆరవీటి వంశం క్రీ.శ 1680 వరకు 
"పెనుకొండ ప్రాంతాన్ని పాలించినా అది అంతకలహాలతో నిండి నిస్తేజ 
మైంది. తిరుమలదేవరాయల మరణంతో దక్షిణ దేశంలో సామంతులైన 
తంజావూరు మధుర నాయక రాజులు స్వతంత్రులైనారు. రాజ్యాధికారంతో 
పాటు తెలుగు సాహిత్యపోషణ కవి పండితాదరణ దక్షిణ దేశాలకు తర 


శ్రీకృష్ణ చేవరాయల యుగం 249 


లిపోయింది. క్రీ.శ 1600తర్వాత ఆధ్రదేశంలో కవిపండితులనాదరించేవారే 
లేకుండా పోయారు. అందుకే ఆంధ్రదేశంలో ఆ కాలంలో చె పుకోదగ్గ 
కావ్యాలు వాయబడ లేదు. (క్రీశ 17,18 శతాబ్దాల్లో కూచిమంచి తిమ్మకవి, 
ఏనుగు లక్ష శ్రగికవి, కంకంటి పాప రాజు వంటి ప్రతిభగల కవులు కొంద 
రున్నారు. తిమ్మకవి రసికజనమనోభిరామం వంటి ప్రబంధాలు మను, వసు 
చరిత్రలకు పుత్రికలుగానే ప్రాయబడినాయి.వాటిల్లో ఏమీ మౌలికత లేదు. 
ఇక ఆంధ్రదేశంలో వెలువడిన రచనల్లో రామరాజభూషణుని వసువరిత్రే 
చివరి ప్రాఢప్రబంధం. తెలుగు సాహిత్యంలో ఆధునిక యుగావతరణ వరకు 
వసుచరిత్ర రచన తర్వాత నిస్తబ్దత చ్యాపించిందనే తెప్పాలి. 


రామరాజ భూషణుడు వసుచరిత్ర కథను మహాభారతం నుంచి తీసు 
కున్నాడు. భారతంలో ప్రసిద్ధం కాని ఉపరిచర వసువు వృత్తాంతాన్ని కవి 
తీసుకొని తన ప్రతిభతో పెంచి “ఆశ్వాసాలు కావ్యంగా (వాసాడు, నన్నయ 
భారతంలో వసురాజు కథ 12 పద్యగద్యాల్గో మాత్రమే వుంది. దాన్ని రామ 
రాజభూషణుడు 800 పద్య గద్యాలుగా విస్తరింప జేసాడు, దీనిలో ప్రధాన 
వస్తువు గిరికావసురాజుల (పేమ, వివాహం. గిరికా జన్మవృత్తాంతం ఈ 
ప్రబంధంలో ఒక అపూర్వఘట్టం. గిరిక తలిదండ్రులు శుక్తీ మతీకోలాహలురు. 
శుక్తిమతి నది. కోలాహలుడు పర్వతం. కోలాహలుడు మొదటి చూపులోనే 
శుక్తిమతిని కాంక్షించాడు. బలాత్కారం చేసాడు. ఆ ఘట్టంలో కవి శబ్దశక్తీ 
మూలక ధ్వనితో శుక్తిమతి కోలాహలురను నదీపర్వతాలుగానే కాక స్త్రీ 
పురుషులన్న భావనను కలిగించి పాఠకుల _ నలరించాడు. కోలాహలుడు 
శుక్తిమతీ నదిని అడ్డగించగా ఆ నది మొర పెట్టుకుంటుంది. ఆ మొర విని 
ఆ దేశాన్నేలే వసురాజు వచ్చి కాలిగోటితో పర్వతాన్ని ఎగమీటి శుక్తిమతిని 
రక్షిస్తాడు. శుక్తిమతి గర్భం ధరించి, గిరికను వసుపదుడనే కొడుకును 
శంటుందీ గిరిక వసురాజును (ప్రేమిస్తుంది. వారికి ఎడబాటు కలుగుతుంది. 
ఆ సమయంలో హాల దౌత్యం నడుపుతుంది. తర్వాత గిరికావసురా 
జుల వివాహంతో హవ్యం ముగుస్తుంది. వసురాజు వర్ణనలో గిరికవర్ణనలో కవి 


శ్రేషమూలకధ్వని చేత వసురాజును ఇంద్రునిగాను "సూర్యునిగాను గిరికను 


250 తెలుగు సాహిత్య చరిత్ర 


ఒక సెలయేరుగాను భా సింపజేసాడు. గిరికాజన్మ వృత్తాంతం వసురాజు 
పరాక్రమవృత్తాంతంగా బాచితీమంతంగా వుంది. వసురాజు పరాక్రమానికి 
మెచ్చి ఇంద్రుడు రథాన్నిస్తాడు. ఆ రథవర్ణనను కవిశ్లేషలో వర్ణించాడు. అసలు 
శేషాలంకారం శ్లేషమూలక ధ్వనులు లేని వర్ణనలు 'వసుచరిత్రలో లేనే లేవు. 
ప్రతిపద్యంలో కవి రెండుమూడు అలంకారాలను ప్రయోగిస్తూ రచించాడు. 
యమక ముక్తపదగస్త అన్నుప్రాసాది శబ్దాలంకారాలను కూడా కవి చాలా 
చోట్ల ప్రయోగించాడు. రామరాజభూషణుని కవిత్వం అర్థం కావాలంటె 
పాఠకునికి శబ్ద పరిజ్ఞానం కావాలి. అప్పు డతనికి కవిత్వం సులభంగా 
అర్థమై ఆనందాన్నిస్తుంది. వసుచరిత్ర కథాసంవిధాన నిర్మాణంలో కాళిదాసు 
శాకుంతలం, హర్షుని నాగానందం, ఢశ్రీహర్లుని నైషధం నాటకకావ్యాల 
ప్రభావం కన్పిస్తున్నది. తెలుగులో మనుచరిత్రతో ఆరంభమైన ప్రబంధప్ర 
(క్రియ వసుచర్మిత్రలో పరాకాష్ట నందుకుంది. రామరాజు భూషణుడు పెద్దన 
కిష్యుడని ఐతిహ్యం. 'వసుచరిత్రకారుడు చాలాచోట్ల మనుచరిత్ర సన్నివేశాలను 
సంభాషణలను వర్ధనాక్రమాలను అనుసరించాడు. సంస్క తంలో మాఘుడు 
భారవిని మించాలనే కవితాస్పర్దను పూని కిరాతార్దునీయాన్ని అనుకరిస్తు 
శిశుపొలవధను రచించాడు. రామరాజభూషణుడు కూడా అటువంటి 
కవితా స్పర్దతోనే మనుచరిత్రననుకరిస్తూ వసుచరిత్రను రచించాడు. వసుచ 
రిత్రతో సరితూగగల ప్రౌఢ ప్రబంధం లేదని చెప్పవచ్చును. సంస్క ఎతంలో 
విద్వదౌషధం అనే నైషధంతో సాటి రాగల కావ్యం వసుచరిత్ర, 


వసుచరిత్రలో ఇతివృత్తం ఆద్యంతం విభావానుభావాల వర్ణనలతో శృంగా 
రరసస్ఫోరకంగా వుంది. వస్తె ప్ర్‌తలో చక్కని కల్పనలు, సన్నివేశాలు, పాత్ర 
చిత్రణ, సంభాషణలు, (ప్రొఢమైన వర్ణనలతో వసుచరిత్ర సంపూర్ణ ప్రబంధ 
లక్షణాలు కలిగివుంది. రామరాజభూషణునికి “సాహిత్యరస పోషణ అనే 
బిరుదముంది. రసహీనమైన చిన్నకథను తీసుకొని ఒక 'రసవంతమైన 
ప్రబంధాన్ని వ్రాయడంలో కవి నేర్పు చూపి సాహిత్య రసపోషణ బిరుదాన్ని 
సార్థకం చేసాడు. రామరాజభూషణుడు గొప్ప కవేకాక గొప్ప పండితుడు. 
ఆలంకార, సంగీత, రత్న, యోగశా స్రాదుల్లో తనకున్న పాండిత్య పరిచ 


శ్రుకృష్తదచేవరాయల యుగం 251 


యాన్ని వర్ణనలో ప్రదర్శించాడు. నైషధంలో శ్రీహర్షుడు తన పాండిత్య 

జ్ఞానంతో అర్ధ (గ్రంథులను ప్రయోగించినట్టుగానే రాపురాజభూషణుడు తన 
నా న ష జ 

శాస్త్రపాండిత్యంత్‌ అర్హగ్రంథులను ప్రయోగించాడు. 


రామరాజభూషణుడు తన వసుచరిత్ర ప్రబంధాన్ని ఒక నొటకంగొ 

దిద్దాడు. శాకుంతలం నాగానందం నాటకాల్లోని సన్ని వేశాలననుకరించి 
సన్నివేశాలను అల్లడం, మంజావాొణి దౌత్యాన్ని కని దర్గించక పాత్రచేత 
చెప్పించడం వల వసుచరిత్రలో నాటక లక్షణాలు బాగా కన్పిస్తున్నాయి. 

(3) లు మో 

సంభాషణలను కవి నాటకంలో లాగా రచించాడు. అందుకేనేమో వసు 
చరిత్ర ప్రబంధాన్ని శేరుసూరి సంస్క ఎతంలోకి “వసు మంగళ నాటకం” 
శేరుతో నాటకంగా అనువదించాడు. ఈ ప్రబంధాన్ని కాళహస్తి కని 
(క్రీ.శ. 1554-1626) ఆరు ఆశ్వాసాల మహాకావ్యంగా సంస్క లతం 
లోకి అనువదించాడు. ప్రాచీన కాలంలోనే ఈ ప్రబంధం సంస్క ఎతంలోకి 
అనువదింపబడిన గౌరవాన్నందుకున్నది. 


వసుచరిత్ర సమస్త ప్రబంధలక్షణ లక్షితమై వుంది. దీనిలో కథ పురాణ 
ప్రసిద్ధమైంది. కవి తీసుకున్న కథ చాల విన్నది. కవి దాన్ని చాల 
పెంచాడు. అందుకే తన కావ్యేతివృత్తం మిశ్రమమని రామరాజభూషణుడు 
చెప్పుకున్నాడు. శృంగార రసాన్ని ప్రధానంగాను కరుణాద్భుత వీరరసాదులను 
అంగరసాలుగాను కవి పోషించాడు. శృంగార రసస్సూర్తికోసం కవి చక్కగా 
పాత చిత్రణలను సన్నివేశ కల్పనలను చేసాడు. సందర్భానుకూలంగా పుర 
సూర్యోదయ సూర్యాస్తమయ చంద్రోదయ జలక్రీడలు విరహం వివాహాది 
ప్రబంధ వర్ణనలను కవి చేసాడు. వసుచరిత్రలో ఆశ్వాసాల విభజన 
నాటకాల్లోని అంకవిభజనలాగా వుంది. సన్నివేశాలు సంభాషణలు పాత్ర 
చిత్రణలు నాటకశిల్పాన్ని పోషిస్తున్నాయి.విభావానుభావ వర్ణనలతో కూడిన 
రసపోషణ వుంది. 


రామరాజ భూషణుని చివరి రచన హరిశ్చంద్రనలో పాభ్యానం. ఇది 
ద్య్యర్దికావ్యం. ఈ కవి మొదట హనుమభక్తుడు. తర్వాత రామభక్తుడుగా 


252 తెలుగు సాహిత్య చరిత్ర 


మారి ఈ కావ్యాన్ని శ్రీరాముని కంకితంగా ఇచ్చాడు. పింగళి సూరన 
రాఘవ పాండవీయం తర్వాత ఇది తెలుగులో రెండో ద్వ్యర్థి కావ్యం. 
కవి హరిశ్చంద్రనలుల కథలను జోడించాడు. అభంగ సభంగ శ్లేషలను 
వాడాడు. రామాయణభారత కథల్లో కొన్ని సమానఘట్టాలున్నాయి. కాబట్టి 
ఆ కథలను జోడించడం కష్టం కాదు. కాని హరిశ్చంద్రనలుల కథల్లో 
సమానఘట్టాలేవి లేవు. అందుచేత ఆ కథలను జోడించి (వాయడం 
క్రీషమైన పని. అయినా రామరాజభూషణుడు ఆ కథలను చక్కగా 
జోడించి కథను రమ్యంగా నడిపాడు. సందర్భానుకూలంగా కవి వర్ణ 
నలను చేసాడు. పింగళి సూరన కథ చెప్పడానికే ప్రాధాన్యాన్నిచ్చాడు. 
కాని రామరాజభూషణుడు కథాకథనంలో వర్ణనలు సంభాషణలు చేర్చి 
రచించాడు. ద్వ్యర్థికావ్యం వ్రాయాలంకొ కవికి శ్లేషమీద పూర్తి అధికార 
ముండాలి. శ్లేషను కూర్చడంలో రామరాజభూషణుడు (ప్రవీణుడు. అందుకే 
హరిశ్చంద్రనలోపాఖ్యానం ఉత్తమంగా వుంది. 


సంస్క ఎకో సాహిత్యంలో ద్వ్యర్ధికావ్యాలు క్రీ.శ. 10వ శతాబ్దం నుంచి 
(వాయబడుతూ వున్నాయి. సంస్క తంలో ద్వ్యర్థియేకాక త్రి కావ్యాలు 
కూడ : బాయబడినాయి. అంతేగాక శేషతో ఐదు అర్జాలు నూరు అర్జాలు 
సాధించిన కావ్యాలు కూడా వున్నాయి. ఇంకా అనులోమ విలోమకావ్యాలు 
అంటె శ్లోకాలను పై నుంచి చదివితే ఒక _ కథార్ధం కింది నుంచి 
"పైకి చదివితే మరో కథార్ధం వచ్చే కావ్యాలను కూడా సంస్క తే కవులు 
(వ్రాసారు. తెలుగులో ఇటువంటి కావ్యాలన్నీ రాకున్నా ద్వ్యర్థికావ్యాలు 
రామరాజభూషణుని తర్వాత కూడా వ్రాయబడినాయి ఉదా.కు కృష్ణాధ్వరి 
వైషధపారిజాతీయం, పిండిప్రోలు లక్ష్మణకవి లంకావిజయం, పోడూరి 
'పెదరామామాత్యుని శివరామాభ్యుదయం, మంత్రి పగడ సూర్యప్రకాశం 
కృష్ణార్దునచరిత్ర, వేంకటాచార్యుల అచలాత్మ జాపరిణయం మొదలుయిన 
ద్వ్యర్థికావ్యాలు చాలానే వాయబడినాయి ద్వ్యర్ధిత్రర్థికావ్యాలు వీరేశలింగం 
కాలం వరకూ వ్రాయబడినాయి. ఇవన్నీ ఇంకా పరిశోధకుల పరిశీలనలోకి 
రాలేదు. 


శుకషదేవరాయల యుగం 


రాయలయుగంలో (ప్రబంధాలను మ 
అయ్యలరాజు రామభ్మదుడు రామాభ్యుదయా 
రాజుకంకితంగా ఇచ్చాడు. ఇది రామాయణకావ్వం. స న్ని 
(వ్రాసింది ఈ కవే అని కొందరు తలంచారు. కాని ఆ కథా కావ్యాన్ని 
పుల్తేటి రామభద్రుడు వ్రాసాడని నిడదవోలు వేంకటరావుగారు ప్రబంధ 
మణిభూషణం పీఠికలో తెల్పారు. ఇది దొరుకుతున్నా ము[దైంప పబడ 
లేదు. ఇది శ్రీకృష్ణదేవరాయల కంకితమియ్యబడింది. మాదయగారి మల్లన 
రాజశేఖర చరిత్ర కళాపూర్ణోదయం వలెనే “కథ” కావ్యం. ఎల్లనార్యకవికి 
రాధామాధవకవి అని పేరు. ఆ కవి రాధామాధవం అనే కావ్యాన్ని తారక 
(బహ్మరాజీయం, విషస్ణమాయానాటకం అనే మూడు కృతులు రచించాడు, 
రాధామాధవ కావ్యాన్ని శ్రీకృష్ణదేవరాయలు మెచ్చుకొని రాధామాధవకవి 
అని బిరుదాన్నిచ్చాడని కవి చెప్పుకున్నాడు. ఈ కావ్యాన్ని కవి నుదనగోపాల 
దేవునికి అంకితంగా ఇచ్చాడు. ఈ యుగంలో మరో ప్రసిద్ద కవి సంకుసాల 
నరసింహకవి. కవి కర్ణరసాయనమే (ప్రబంధాన్ని వ్రాసి శ్రీరంగేశ్వరునికి 
అంకీతంగా ఇచ్చాడు. ఈ కవి శ్రీకృష్ణదేవరాయలను దర్శించి తన 
కావ్యాన్ని వినిపించి మెప్పును పొందాలనుకున్నాడు కాని పెద్దనాది కవులు 
ఈర్ష్య చేత రాజదర్శనం కానియ్యలేదని చివరకు విసిగి విరాగియై కవి తన 
కావ్యాన్ని భగవంతునికి అర్పించి దారిద్యంతో మరణించాడని ఐతిహ్యం. కవి 
కర్ణ రసాయనం ప్రౌఢకావ్యం. కవి దీనిలో మాంధాతచర్మిత్రను రచించాడు. 
ఈ కవి వైష్ణవుడు. రాగి విరాగి, విరాగి రాగి అయ్యేటట్లుగా కవి ఈ 
కావ్యాన్ని రచించినట్లుగా చెప్పుకున్నాడు. రాయల యుగంలో మరోకవి 
wah రుద్రకవి... కృష్ణదేవరాయల ఆస్థానంలోని అష్టదిగ్గజకవుల్లో 
ఒకడని (ప్రసిద్ది. ఈ కవి సుగ్రీవవిజయం అనే యక్షగాన కావ్యాన్ని 
వాసాడు. ఇడే తెలుగులో మొదటి యక్షగానమని ప్రతీతి. “రుద్రకవి మరో 
కొవ్యం నిరంకుశోపాఖ్యానం. ఇది చిన్న కావ్యం. దీనిలో నిరంకుశుమని కథ 
వుంది. గుణనిధి, నిగముశర్మకు సోదరుని వంటివాడు నిరంకుశుడు. 


ష్‌ 
(X 
f 

వ 
౮ 
(| 
థ్‌ 
y 
f 


రాయల యుగంలో యక్షగానం, పురాణం, కథాకావ్యాల వంటి ఎన్నో 


254 తెలుగు సాహిత్య చరిత్ర 


(ప్రక్రియలు వెలిసినా ఈ యుగంలో (ప్రముఖంగా (వాయబడినయి 
(ప్రబంధాలు. రాయలకు సమకాలికులైన కవులు కొద్దిగా తర్వాత వున్న 
కవులు ప్రబంధాలను రచించి తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసారు. 
న్స్‌ కృష్ణదేవరాయల భువనవిజయం అనే సభలో అష్టదిగ్గజాల పేరుతో 
ఎనిమిది మంది కవులు ఎనిమిది దిక్కుల సింహాసనాలనలంకరించి వుండే 
వారని ఆంధ్రదేశంలో వ్యాప్తిలో వుంది. వారు పెద్దన, తిమ్మన, ధూర్ణటి, 
అయ్యలరాజు రామభద్రుడు, మాదయగారి మల్లన, తెనాలి రావముక కృష్ణుడు 
పింగళి సూరన, రామరాజ భూషణులని అంటారు, “భువన విజయం అనే 
సభాభవనాన్ని పెద్దన పేర్కొన్నాడు కాని అష్టదిగ్గజాల గురించి ఆయనగాని 
మరెవ్వరూ గాని వ్రాయలేదు. కాబట్టి రాయల ఆస్థానంలో అష్షదిగ్గ 
జాలనబడేవారున్నారనడానికి సతత. లేవని కొందరంటారు. ఒకవేళ 
వున్నా అందరూ తెలుగు కవులే అనడానికి వీల్లేదంటారు. కృష్ణదేవరాయల 
సామ్రాజ్యంలో తెలుగుకన్నడ తమిళ ప్రాంతాలున్నాయి. అతని ఆస్థానంలో 
ప్రసిద్దమైన సంస్కృత తెలుగు కన్నడ తమిళ కవులున్నారు. కాబట్టి 
అష్టదిగ్గజాల్లో ఆ కవులందరికీ స్థానముండి వుంటుంది అంటారు. విక్ర 
మాదిత్యుని ఆస్థానంలో నవరత్నాలున్నట్లుగా కృష్ణదేవరాయల ఆస్థానంలో 
అష్టదిగ్గజాలున్నారనడం సత్యమే కావచ్చును. 


విజయనగర రాజ్యకాలంలో గోలకొండసుల్హానులు మహమ్మదీయులైనా 
వాళ్ళ మాతృభాష తెలుగు కాకపోయినా ఆ సుల్తానులు కొందరు తెలు 
గునభిమానించారు. రాజోద్యోగులు కూడా తెలుగునభిమానించి కవులను 
ఆదరించారు. గోలకొండ రాజ్యంలో కొన్ని రమ్యమైన తెలుగు ప్రబంధాలు 
రచింపబడినాయి. 


అద్దంకి గంగాధరుడు 


ఈ కవి తసతీ' సంవరణోపాఖ్యానమనే ప్రబంధాన్ని వాసి గోలకొండ 
సుల్తాను ఇబ్రాహీం కుతుబ్దాకు (క్రీశ 1550-1580) అంకితమిచ్చాడు. 
ఇబ్రాహీం కుతుబ్లాను తెలుగు కవులు మల్కిభరాముడని కీర్తించారు. 


శ్రీకృష్ణదేవరాయల యుగం ణిక్‌5్‌ 


గంగాధరుని as పూర్వం ఈ రాజు పెక్కు కృతులను ఆం కితంగా 
పొందినట్లు పీరికను బట్ట తెలుస్తున్నది. 


మహాభారతం ఆదిపర్యంలోని తపతి సంవరణుల కథను తీసుకొని 5 
ఆశ్వాసాల (పబంధంగా గంగాధర కవి (వాసొడు, కవి కల్తునలు వర్ణనలు 
చక్కగా వున్నాయి. శైలి ధారాళంగా వుంది. శబ్దాలంకారాలు రమ్యంగా 
వున్నాయి. నన్నయ తెలుగు భారతంలో తపతిసంవరణుల కథను 23 
పద్యగద్యాల్లో చెప్పాడు. అంత చిన్న కథను తీసుకొని గంగాధరకవి 
పంచి శృంగార (ప్రధానమైన (పబంధంగా రచించాడు. గంగాధర కవి 
చాలా విషయాల్లో రామరాజభూషణుని _వసుచర్మితను అనుకరించాడు. 
తపతీసంవరణుల మధ్య రాయబారాన్ని ఒక చిలుక నడపుతుంది. ఈ 
ఘట్టాన్ని గంగాధరకవి రమ్యంగా చిత్రించాడు. 


పొన్నగంటి తెలగన 


ఈ కవి యయాతి చరిత్రను రచించి అమీనుఖాను అనే ఇబ్రాహీం 
కుతుబ్లా సామంతరాజుకు అంకితంగా ఇచ్చాడు. అమీనుఖాను మెదక్‌ జిల్లా 
లోని పొట్టచెర్ల (నేటి పటన్‌ చెర్వు) పాలకుడు. యయాతి చరిత్ర అచ్చతెనుగు 
కావ్యం. ఇదే “తెలుగులో మొదటి అచ్చతేనుగు కావ్యం. సంస్క ఎతభాషాపదా 
లను వాడకుండా దేశి తద్భవ పదాలను మాత్రమే వాడి కవి ఈ కావ్యాన్ని 
రచించాడు. కొన్ని సంస్కృత పదాలను కవే స్వయంగా అనువదించి దేశి 
పదాలను తయారు చేసుకున్నాడు కూడా, ఉదా.పంచవదనుడు = అరపది 
మోముల వేల్పు. హిరణ్యగర్భుడు=కడుపు బంగారు బొక్కసము సన 
మేటి. వాల్మీకి = కనువినుకలి తావుచూలి. బ్రహ్మ = నీటి పుట్టుగు పట్టి, 
పక్కడాల్‌ _ వేలుపు పొక్కిలి పసిబిడ్డ. హిమవంతుడు = మరుమేపుకందొక 
మామగారు. 


దేశిపదాలను ప్రయోగించి తిక్కనాదులు తమ కావ్యాల్లో పద్యాలు 
వ్రాసారు. నన్నయ శ్రీనాథపోతనాది కవులు కూడా అక్కడక్కడ 


256 తెలుగు సాహిత్య చరిత్ర 


దేశిపదాలను బహుళంగా ప్రయోగించి పద్యాలు చెప్పారు. అట్లా అచ్చతెనుగు 
పద్యమొక్క'కఖైనా కావ్యంలో వుంటె చదివి మెచ్చుకుంటారు. ఇక 
కావ్యమంతా అచ్చ తెలునుగులో వుంట ఆశ్చర్యంతో ఇంకా మెచ్చు 
కుంటారని తెలగన తన కావ్య పీఠికలో అన్నాడు. దాన్నిబట్టి అచ్చతెనుగు 
అంటే సంస్కృత పదాలు లేని కావ్యం వ్రాయాలన్న దీక్షతోనే తెలగన ఈ 
కావ్యం వ్రాసాడు. తర్వాత కవులు కొందరు కూచిమంచి తిమ్మకవి (క్రీశ 
1750) నీలాసుందరి పరిణయం, అచ్చతెనుగు రామాయణం, ములుగు 
పాపయారాధ్యుడు శుద్దాంధ్ర భారత సంగ్రహం శుద్దాంధ్ర రామాయణ 
సంగ్రహం రచించారు. అచ్చతెనుగు కావ్యరచన తెలుగులో ఒక ప్రక్రియగా 
జరిగింది. అచ్చతెనుగు పదాల నిఘంటువులు కూడా కూర్చబడినాయి 
అంకే ఈ ప్రక్రియ గంభీర రూపంగానే బయలు దేరి వ్యాష్తినందుకున్నదని 
చెప్పాలి. అచ్చతెమగునే శుద్దాంధ్రమని అన్నారు. అచ్చతెనుగులో కావ్యం 
వ్రాయడం శివకవుల దేశికవితోద్యమంలోని జానుతెనుగు ప్రయోగ ఫలితమే 
కావచ్చును. తెలగన అచ్చతెనుగు (ప్రబంధాన్ని వ్రాసి ఒక మహమ్మదీయునికి 
అంకితమియ్యడం ఒక ప్రత్యేకత, కవి దీనిలో ప్రబంధ లక్షణాలను పొటిం 
చాడు. వివిధ (ప్రకృతి వర్ణనలను చేసాడు. వేటను విశదంగా వర్ణించాడు, 
భారతంలోని యయాతి కథ ప్రబంధకథకు ,మూలం. తెలగన కొన్ని 
మార్పులతో ఈ కథను పెంచి ప్రబంధంగా తీర్చిదిద్దాడు. 


అచ్చ తెనుగు కావ్యాల్లో దీర్షమాసాలు గాని పరుషాక్షరాలు గాని లేక 
పోవడంతో శైలి మృదుమధురంగో వుంటుంది. కాని రానురాను కవులు 
సంస్కృత పదాలను తెనిగిస్తూ కీతిమ పదజాలాన్ని సృష్టించి భాషను 
కృత్రిమం చేసారు. అచ్చ తెలుగుతో వర్ణనలకు . భావాలకు సరిపోయేంత 
పదజాలం లేక పోవడంతో కవిత్వత ధారాళంగా రమ్యంగా సాగలేదు. 
కవికి ఎంతసేపు దృష్టి భాష మీడే వుండడంతో కథాకథనం, వర్ణనలు 
భావచమత్కారం లేకుండా సాగాయి. 


తమ్మయ్య వఎెజయంతి విలాసమన శాంగార పబంధానా వాసాదు. 
మ్‌ చ స 
దీనికి విప్రనారాయణ చరిత్ర అనికూడా పరు. ఇది 4 ఆశ్వాసాల 
ప్రబంధం. ఈ కవి గోలగొండ సుల్తాను మహమ్మదు కుతుబ్లా (క్రీశ 
న్‌ు 
1581-1611) కాలంలో గోలకొండ కరణంగా పనిచేసాడు. ఈ కవి తన 
కావ్యాన్ని తన ఇష్టదైవం శ్రీరాముని కంకితంగా ఇయ్యడం విశేషం. తమ్మయ 
సంస్క తంలో వున్న దివ్యసూరి చరితముననుసరించి వి 
కథను వాసాడు. ఇతని కవిత్వం సరసంగా వుంది. అక్కడక్కడ జుచిత్యాన్ని 


మించిన శృంగారవర్రనలున్నాయి. ప్మాత్రచ్మిత్రణలను కవి సహజంగా చేసాడు. 
చో రాం sa , 


వర్‌ సూత ధర్మన 


ధర్మన క్రీ.శ 1504 ప్రాంతంలో ఓరుగల్లును పాలించిన చిత్తాపుభాను 
కాలంవాడు. ఈ కవి చ్మిత్రభారతం వ్రాసి చిత్తాపుఖాను మంత్రి ఎన్ములపల్లి 
సపెద్దామాత్యునికి అంకితమిచ్చాడు. కవి చితభారత కథను (బ్రహ్మండపురాణం 
నుంచి తీసుకున్నాడు. పేరుకు తగినట్లుగానే ఈ కథ చిత్రంగా వున్నది. 
శ్రీకృష్ణునికి అర్జునునికి మధ్య చతుర్దునరాజు వల్ల యుద్ధం సంభవిస్తుంది. 
కృష్ణార్దునుల యుద్దాన్ని కవి మహాభారత యుదరీతిలో వరించాడు. ఈ 

m= డా దా ac 

యుద్దం కూడా 18 రోజులు జరిగిందట. ధర్మన కవిత్వం వీరరసస్పోరకంగా 
వుంది. చిత్రకవిత్వంలో తనకున్న ప్రవేశాన్ని చూపించాడు. 


మలారిడి 
౧ (6ఎ 


ఈ కవి మెదకు దుర్గానికి సమీపంలోని డిక్కన వోలును రాజధానిగా 
గోలకొండ సుల్తానుల కింద సామంతుడుగా పాలించిన రాజవంశంలోని 
వాడు. ఈకవి ఇబ్రాహీం కుతుబా కాలంవొడని చాటు పద్యాల వల్ల 

: అష లా 


_ ష నై క రి 
తెలుస్తున్నది. మల్లారెడ్డి షట్బక్రవర్తి చరిత్ర, శవధర్మోత్తర కృతులను 


253 తెలుగు సాహిత్య చరిత్ర 


వ్రాసాడు. కివధర్మోత్తర కా వ్యేతివృత్తాన్ని స్కాందపురాణం నుంచి. కవి 
తీసుకున్నాడు. దీనిలో కవి శైలి సరళంగా వుంది. కొని షట్చ|కవర్తి 
చరిత్రలో కవి రామరాజభూషణుని వసుచరిత్ర శైలిని అనుసరించాడు. 
ఆర్గ్జురుచక్రవర్వుల కథలను శృంగారరస (పధానంగా (పబంధ వర్థనలను 
చేర్చి చక్క ని కల్పనలతో రచించాడు. రామరాజభూషణుని వలేనే శేష 
శబ్దాలంకార వైవిత్రిని కవి ప్రదర్శించాడు. ఈ కవి సరో రతన పద్మ 
పురాణం. దీనిలో కవి రామాయణ కథను చక్కని శైలిలో రచించాడు. 


సురభి మాధవరాయలు 


ఈ కవి జట్మపోలు పాలకుడు. (క్రీశ 1650 ('పొంతంవాడు. జట(ప్రోలు 
జీర్ణకర్ణాటరాజ్యంలో ఒక సంస్థానం. మాధవరాయలు రచన చంద్రికాపరి 
అయం ప్రబంధం. దీనిలో చంద్రిక సుచంద్రుల (పమ వివాహ కథ 
వుంది. కథ కల్పితం. కథ వసుచరిత్ర కథను పోలి వుంది. వ్యర్ణనల్గోను 
వసుచరిత్ర కథను పోలివుంది. వసుచర్మిత్రలోవలెనే మాధవరాయలు శేష 
చమత్కారాన్ని ప్రదర్శించాడు. ఇది (పబంధయుగానంతరం వచ్చిన అనేక 
పీల్ల వసుచరిత్రలకు నాంది పలికింది. 


రామదాసు 


రామదాసు అసలు పేరు కంచెర్ల గోపన్న. క్రీశ. 1620-80 మధ్య 
కాలంలో వున్నాడు. అక్కన మాదన్నలు అతని మేనమామలు. గోల్కొండ 
(ప్రభువు అబుల్‌ హసన్‌ (క్రీ.శ. 1658-87) దగ్గర మంత్రులుగా వున్నారు. 
వాళ్ళ ప్రభావంతోనే గోపన్న భధ్రాచలం తాసిల్హారుగా నియమింపబడి 
వుంటాడు. అతడు చిన్న నాటి నుంచి రామభక్తికలవాడు. రఘునాథ 
భట్టాచార్యుల గురుత్యంలో అతని రామభక్తి ఇనుమడించి రామదాసుగా 
ప్రసిద్ధిచెండాడు. భక్తి భగవత్‌ కైంకర్యం అతిథిపూజలతో అతని ఆస్తి 
కరిగిపోయింది. అది పోగా సర్కారు ఖజానా డబ్బును కూడా ఖర్చు చేసాడు. 
(ప్రభువు దానికి కోపించి అతన్ని బందిఖానాలో వేసాడు. రామలక్ష్మణులు 


(ప్రభువు అతని భక్తి మహిమను తెలుసుకొని ఆతన్ని బాడించినందుకు 
పశ్చాత్సాపపడినాడని ఐతిహ్యం. రామదాసు కీర్తి దకిణాన త్వాగయ్వ వరకు 
వ్యాషించింది. త్యాగయ్య రామదాసును ఎన్నొసారు స్తురించాడు. 
ప చే 
రామదాసు భక్తిపారవశ్యంతో ఎన్నో కీర్తనలను వాసాడు. “డాశరథీ కరుణా 
పయోనిధి” మకుటంతో దాశరథి శతకాన్ని వ్రాశాడు. పతయేట రామకోటి 
వాసి భదావల రామునికి అరించేవాడట. రామదాసు 
12 ఏండ్లు వున్నాడు. అప్పుడు రామున్ని భక్తితో తనను రక్షించమని 
లు యీ ఇ జావ లు 

మొర పెట్టుకున్నాడు. ఒకొకసారి రాముని మీద అలుగుతూ కోపగిస్తూ 

నై జ 9 స అరు అ జ ఇ nT 
అనునయిస్తూ చెప్పున కీర్తనలు నిసర్గభావాలతో కూడి వున్నాయి. ఖాష్య 
సరళంగా భావాలు నిరాడంబరంగా వుండి (శ్రోతలను ఆకట్టుకుంటాయి. 


రామదాసు తెలుగునే కాక ఆనాడు రాజభాషలయిన ఉరూ పారశీ 
కభాషలను నేర్పాడు. అతడు పండితుడైనా అతని కీర్తనలు సరళమైన 
నిత్యవ్యవహారానికి దగ్గరైన తెలుగులో వున్నాయి. రామదాసు మొత్తం ఎన్ని 
కీర్తనలు వాసాడో చెప్పలేము కాని నూరో నూటయాభైయ్యో వుంటాయని 
పండితుల అభి పాయం. అతడు వ్రాసిన కీర్తనలు తక్కువే ఆయినా సరళ 
భక్తిభావాలతో కూడి తెలుగునుడికారంతో వుండి అలరిస్తున్నాయి. దాశరథి 
శతకం కూడా సరళమైన భాష.భావాలతో వుంది. అతని ఆర్తి శరణాగతి 
దాస్యభక్తి ఇందులో కనిపిస్తాయి. భావతీవత అతని కీర్తనల్లో బాగా చోటు 
చేసుకుంది. 


గొల్కాండను జొరంగజేబు ఆక్రమించుకొని బందీలను విడచి పెట్టాడని 
అందులో రామదాసు కూడా వున్నాడని చారిత్రకుల అభ్మిపాయం. 


9. రఘునాథనాయక యుగం 


తమిళ కర్ణాట ప్రాంతాల్లో ఆలుగు రాజుల ఏలుబడిలో 17,18 శతాబ్దాల్లో 
తెలుగు సాహిత్యం అనేక నూతన (ప్రక్రియలతో వికసించింది. అందుకే 
దీన్ని ద్వైాణాంధ్రయుగం అని అనడం వుంది. కవుల పేరు మీద యుగ 
విభజన చేసినప్పుడు దీన్ని రఘునాథనాయక యుగమని అనాలి. రఘునాథ 
నాయకుడు క్రీశ. 1614 - 33 మధ్య తంజావూరును పాలించాడు. 
శ్రీ కృష్ణదేవరాయల వలెనే అతడు వీరుడు. సాహసి. విజేత. కవి. 
పండితుడు. కవి పండిత పోషకుడు. రాయలవలెనే అపరభోజుడుగా ప్రసిద్ధి 
వెందాడు. అతని వలెనే సాహితీ సమరాంగణ సార్వభౌముడనదగినవాడు. 
స్వయంగా అనేక కావ్య యక్షగానాదులను (వ్రాసాడు. ఆతని కాలంలో 
(పబంధ, ద్విపద కావ్యాలు, యక్షగానాలు, పద రచనలు అభ్యుదయ 
కావ్యాలు, చిత్ర కవిత్వం, ద్వ్యర్థికావ్యాల వంటి అనేక ప్రక్రియలు పుట్టి 
గుబాళించాయి. పద రచన యక్షగానాది వంటి ప్రక్రియలు ఈ యుగంలో 
బాగా వికసించాయి. రఘునాథుడు సంగీతంలోను పండితుడు. ఆ 
యుగంలో వికసించిన సాహిత్య 'ప్రక్రియలన్నిటికి . మూలస్థానమైనవాడు. 
కాబట్టి ఈ యుగాన్ని అతని పేర పిలవడం ఎంతో సమంజసం. ఈ యుగం 
క్రీ.శ. 1600 నుంచి క్రీ.శ. 1855 వరకు విస్తరించింది. తంజావూరులో 
శహజీ' చివరి రాజు క్రీ.శ. 1855 వరకు పాలించాడు. 


తీ కఇషదేవరాయల కాలంలోనే దక్షిణంలో వున్న చోళ మధుర 
పుదుక్కోట (ప్రాంతాలు జయింపబడి విజయనగర రాజ్యంలో చేరాయి. 
విశాల విజయనగర సామ్రాజ్యంలోని సుదూర దక్షిణ దేశాలను ఏలడానికి 
నమ్మకమైన నాయకులు నియమింపబడినారు. అచ్యుత దేవరాయల 


రఘునాధ నాయక యుగం A 


కాలంలో అతని భార్య వరడాందిక చెలెలు భర్త అయిన వవపునాయ 
కుడు తంజావూరులో ప్రతిన గా నియమింపబడినాడు. చెవప' వంశజాలు 
వంశపారంపర్యంగా విజయనగర రాజుల దగర సన్నాధికారులుగా వుండి 


బలపరా క్రమాలు చూపారు. వాళ్ళు తాము చంద్రవంశజులమని ఢెదబంకు 
న. 


న్నారు. చెవ్వప్పు తంజావూరును క్రీశ 1535-61 మధ్య పాలించాడు. 

అతనికి గోవింద దీకితులు నప ణాతహారు చెవ్వాహ. రర్యాత ఆతని 
Aa క్ష న! ప ఆఆూ మ 

కొడుకు అచ్యుత నాయకుడు క్రీశ. 1561-1614 వరకు పాలించాడు. 


అతని కాలంలోనే పోర్చుగీసులు ప్రజల చేత రాజుమీదికి తిరుగుబాటు 


చేయించారు. యువరాజైన రఘునాధథుడు తిరుగుబాటు నణఎచేసి 
పోర్సుగీసులను నాగపట్టణానికి తరిమి చేసాడు. పోర్చుగీసులు చోకగుడనే 


బందిపోటును ((టేరే పించారు. వాని సహాయంతో పోర్సుగీసులు సింహ 
ళంలోని జాఫ్నాను వశపరచుకున్నారు. జాఫ్నారాజు రఘునాథుని శరణు 
కోరాడు. ఇంకొక వైపు జగ్గరాజును శిక్షించి రామదేవరాయలను విజయన 
గర చక్రవర్తిగా చేయవల సివుంది. ఈ "పరిస్థితుల్లోనే న 
వృద్దుడైవుండి కొడుకు రఘునాథ నాయకునికి 'పట్లాభిే షేకం చేసాడు. 
శ్రా 1614 లో రఘునాథ నాయకు పట్టాభిషిక్తుడై రై 1633 వరకు 
పాలించాడు. త్రీ కృష్ణదేవరాయల ఆపరావతారంగా (పస్తు తింపబడినాడు. 
దేవికోట' పై దండెత్తి చోళగుని బంధించి యావజ్జీవ బందీగా చేసాడు. పడవల 
వంతెనతో రఘునాథుడు జాఫ్నా చేరుకోగా అది చూసి పోర్చుగీసులు అతన్ని 
ఎదిరించలేక పారిపోయారు. స్స, పునఃప్రతిష్పితుడైనాడు. జాఫ్నా 
(ప్రాంతానికి ఆనాడు నేపాళమని పేరు. కవులు రఘునాథ భూపాలుని 
నేపాళ విజయాన్ని శ్రీరాముని లంకావిజయంతో సమానంగా వర్ణించారు 
ఆ తర్వాత రఘునాథుడు యాచమనాయకునితో చేరి జగ్గరాజును చంపి 
రామదేవరాయలను పట్టాభిషిక్సుని చేసాడు. జగ్గరాజుకు సహాయంగా వచ్చిన 
పోర్చుగీసులు జింజి మధుర నాయకులు పారిపోయారు. రఘునాథుని 
పక్షంలో డచ్చివారు వుండి పోరాడారు. ఈ విజయాలతో రఘునాొథుని 
పరాక్రమం లోకవిదితమైంది. 


గ్‌ 


రఘునాథుని ఆస్థానంలో సంస్కృత భాష బాగా ఆదరణ పొందింది. 


262 తెలుగు సాహిత్య చరిత్ర 


అతని మంత్రి గోవింద దీక్షితుడు సంగీతసుధ వ్రాసాడు. రాజ చూడామణి 
దీక్షితుడు రుక్కిణీకళ్యాణ దంపువు భోజుని రామాయణాన్ని పూరిస్తూ 
యుద్ద కాండాన్ని రచించాడు. గోవింద దీక్షితుని కొడుకు యజ్ఞ నారాయ 
ణుడు. అతనికి రఘునాథ నాయకుడు గురువట. ఆ కవి రఘునాథుని 
చరిత్రను సంస్క తంలో రఘునాథాభ్యుదయమనే కావ్యంగా (వాసాడు. 
రఘునాథ విలాసమనే నాటకాన్ని (వ్రాసాడు. అలంకార రత్నాకరంలో 
రఘునాథుని వర్ణిస్తూ లక్షశ్లో కాలతో అలంకారశా స్త్ర గంధాన్ని (వాసాడు. 
రాజచూడామణి రఘునాథ భూపవిజయ కావ్యం వానాడు. రఘునాథుని 
ఆస్థానంలో రామభద్రాంబ మధురవాణి అనే సంస్కృత కవయిత్రులు 
న్నారు. వాళ్ళు అతని (పియురాళ్ళుగా చెప్పబడినారు. ఈ విధంగా 
రఘునాథుడు సంస్కృతాభిమానాన్ని విడిచిపెట్టకుండానే. తెలుగు రచనను 
(పోత్స హొం చాడు. / 


రఘునాథనాయకుని కాలంలోనే తంజావూరు స్వతంత్ర రాజ్యమైంది. 
రఘునాథుని తర్వాత అతని కొడుకు విజయ రాఘవనాయకుడు రాజ 
య్యాడు. అతడు తండ్రివలెనే సాహిత్యాభిమాని. సంగీతాభిమాని. నాట్య 
(ప్రియుడు. నాయక రాజులు మొదటి నుంచి బైప్పవాన్ని అభిమానించారు. 
కాని విజయరాఘవునిలో వైష్ణవం ముదిరిపోయింది. పూజల్లో దైవదర్శనాల్లో 
మునిగిపోయి విజయరాఘవుడు రాజకార్యాల మీద అశ్రద్ద చూపాడు. 
వీరవైష్ణవుడై ఇతర మతాల వాళ్ళను పీడించాడు. సైన్యం విషయంలో 
శ్రద్ద చూపలేదు. యుద్దంలో చనిపోయిన వీరుల మీద మంత్రజలాలు చల్లితే 
పునర్జీవిస్తారని విశ్వసించిన మతమౌఢ్యంతోనే అతని రాజ్యం క్రీణించింది. 
మధుర చొక్కనాథుడు తన మీద తిరుగుబాటు చేసిన లింగనీడుకు ఆశయ 
మిచ్చాడనే కోపంతో తంజావూరు మీదికి దండెత్తివచ్చి విజయరాఘవుని 
అతని కొడుకు మన్నారుదాసును చంపాడు. తంజావూరులో తన సవతి 
తమ్ముడు అభగిరిని పొలకుడుగా నియమించాడు. అప్పుడు విజయరాఘవుని 
కాలంలో రాజోద్యోగి అయిన రాయసం వెంకన్న బీజాపూరు సేనాని ఏకోజి 
సహాయంతో మన్నారుదాసు కొడుకు చెంగమలదాసును రాజును చేసాడు. 
చెంగమలదాను దుష్టుడైన వెంకన్నను తొలగించాడు. దాంతో వెంకన్న చెంగ 


లో శ స లా 
తఘమనాధ. నాయక్‌ యుగ 


మలదాసును తోలగించి ఏకోజీని రాజును చేసాడు. ఏకోజీ శివా 
తమ్ముడు. అప్పటి నుంచి తంజావ వురులో మహారాసుల పాలన మొడ౭కెండి. 
చెంగమలదాసు కొంత కాలం మధురలో శరణారిగా వు 

నో 


డో 
ఆతని వంశజాలు సింహళానికి వలసపోయారని డాకి తకులంటున్నారు. 


తంజావూరు రాజ్యం నాయకరాజుల పాలనలో చోళరాజుల కాలంనాటి 
వైభవంతో సుఖశాంతులతో వర్తిల్లింది. ప్రజలు తమిళులు పాలకులు 
గువారయినా (ప్రజల్లో ఏమి అసంతృప్తి ఏర్పడ లేదు. రఘునాధనాయకుడు 
డచ్చి వాళ్ళ చేత శిక్షణనిప్పించి బలమైన ఆశ్వికదళాన్ని ని తయారు చేసా 
తన సైన్యబలంతో సింహళంలోని జాఫ్నా వరకు రాజ్యాన్ని విస్తరింపజేసా 


రఘనాథుని ఆస్థానంలో రాము మభద్రాంబ మధురవాణి అనే కవ వయిత్రు 
లున్నారు. వాళ్ళు తెలుగులో సంస్క ఎతంలో కృతుల రచించడం విశేషం. 
రామభద్రాంబ రఘునాథాభ్యుదయం రచించింది. దానిలో రఘునాథుని 
చరిత్ర వుంది. మధురవాణీ రఘునాధుడు వ్రాసిన తెలుగు రామాయణాన్ని 
సంస్క ఎతీకరించింది. రఘునాథుని రామాయణం పూర్తిగా దొరకలేదు. 
వ రామాయణం పూర్తిగా దొరకలేదు. తంజావూరు రాజుల 
కాలంలో స్రీలు కవిత్వం చెప్పి రాజదర్శారుల నలంకరించి Sle 
కోవడం విశేష షమని చెప్పాలి. కృష్ణాజీ, రంగాజీ అని వాళ్ళ పేర్ద చివర జీ' 
వుండడాన్ని బట్ట వాళ్ళు మహారాష్ట్ర దేశం నుంచి వచ్చిన నాట్య సంగీతొది 
కళలు కవిత్వం నేర్చిన గణికలని చెప్పాలి. పూర్వకాంలో రాజాశయాలంను 
సన సం గణికల కుటుంబాలు దేశసంచారం చేశే ఎవాళ్ళు. ఎక్కడ 
ఆదరణ లభి స్త అక్కడ వుండి పోయే వాళ్ళు. కథా ప్రి బయులైన స 
నాయకరాజులు రఘునాథ ఏీజరపరాముదాలు విశేషంగా షీ ట్రైలను ఆదరించి 
సత్కరించారు. రంగాజీ విజయరాఘవుని భార్యనని కూడా * చెప్పుకుంది. 


రఘునాథనాయకునికి సంగీతంలోను ప్రవేశముంది. అతడు వీణావా 
దన నిపుణుడట. అతని కాలంలోనే వీణ అచలమైన _ మెట్లతో కూడి 
రూపమేర్సరుచుకుందని అంటారు. సాహిత్య సంగీత నాట్య (ప్రియుడైన 
రఘునాథుని కాలంలోనే ఆ మూడు కళల సమాహార రూపమైన యక్షగాన 


264 తేలుగు సాహిత్య చరిత్ర 


ప్రక్రియ వికసించి అభివృద్ధి చెందింది. శ్రీకృష్ణదేవరాయల కాలంలో 
ఆరంభమైన ప్రబంధ ప్రక్రియ రఘునాథుని ఆస్థానంలో చేమకూర వేంకట. 
కవి విజయవిలాసంతో ఒక వెలుగు వెలిగింది. తంజావూరు రొజుల 
ఆదరణలో చిత్రకవిత్వం బంధకవిత్వం ఆదరింపబడినాయి. " రఘునాథుని 
ఆస్థానంలో వున్న _ కృష్ణాధ్వరి నైషధ పారిజాతీయమనే ద్వ్యర్థి కావ్యాన్ని 
వాసాడు. రఘునాథునితో తండ్రి జీవితచరిత్రను అభ్యుదయ కావ్యంగా 
(వాయడం ఆరంభమై మన్నారుదాసు వరకు కొనసాగింది. ఈ కాలంలో 
ద్విపద కావ్యాలు, పద రచనలు కూడా బాగా సాగాయి. తండి వలెనే 
విజయరాఘవుడు పండితుడు కవి. తండ్రి జీవితచరిత్రను రఘునాథా 
భ్యుదయం కావ్యంగా రచించాడు. అతడు అనేక కావ్యాలు యక్షగానాలు 
వాసాడు. అతని కొడుకు మన్నారు దేవుడు తండ్రి జీవిత చరిత్రను విజయ 
రాఘవాభ్యుదయ కావ్యంగా రచించాడు. 'హేమాబ్దనాయికా స్వయంవరమనే 
యక్షగానాన్ని కూడా వ్రాసాడు.విజయ రాఘవుని కులగురువు _ శ్రీనివాస 
తాతాచార్యులు. అతడు విజయరాఘవునికి అత్యంత సన్ని హితుడుగా 
వుండేవాట. కుటుంబవిషయాల్లోను, శ్రద్ధ చూపేవాడట. విజయరాఘవుడు 
వైష్ణవుడు. మన్నారుదేవుని భక్తుడు. తంజావూరు సమీపంలోనే స్వామిమలైలో 
కృష్ణుడు మన్నారు దేవుడుగా వెలిసాడు. విజయరాఘవునికి మన్నారు 
దేవుడని కూడా పేరు. అతడు రంగారాజమ్మ చేత కృష్ణుని అవతారంగా 
క్రీర్తింపబడినాడు. ఆ కాలంలో భారత దేశమంతటా రాజులు విలాస్మపియులై 
భోగాల్లో తేలుతూ సంగీత నాట్య సాహిత్యాభిమానంతో వైష్ణవం మీద 
అభిమానంతో తాము స్వయంగా, పదాభినయాలు చేస్తూ స్త్రీలచేత 
పరిస ష్పింపబడి వాళ్ళు గోపికలు తొము కృష్ణుని అపరావతారంగా కీర్తింపబ 
డుతూ నీరసులు నిర్వీర్యులై రాజ్యాలు చేసారు. మనకు ఉత్తరభారతంలో 
మహారాష్ట్రలో అంతటా అటువంటి రాజులు చరిత్రలో దర్శనమిస్తారు. 
వాళ్ళ నిర్వీర్యం చేతనే దేశం అన్యాక్రాంతమైంది. వస్తున్న మార్పులను 
వాళ్ళు ఎదుర్కోలేక తట్టుకో లేక ఆ విధంగా అయ్యా రేమోనని పిస్తుంది. 
అటువంటి నిర్వ్యీర్యులైన రాజులనే పోర్చుగీసులు, డచ్‌లు, ఇంగ్లీషువాళ్ళు 
తను గుప్పెట్లో పెట్టుకొని మొదట రాజకీయాలు నడిపి తర్వాత రాజ్యాల 
నాక్రమించుకున్నారు. 


రఘునాథ నాయక యుగం 265 


ఏకోజీ (క్రీ.శ 1674) తర్వాత మహారాష్ట్ర రాజులు తంజావూరును క్రీశ 
1855 వరకు రెండు శతాబ్దాల కాలం పాలించారు. వాళ్ళు మహారాష్ట్రులు. 
పాలించేది తమిళ దేశం. అయినా ఆ రాజులు తెలుగునభిమానించి తెలుగులో 
స్వయంగా రదనలు చేసారు. తెల్లుగు కవులను పండితులను ఆదరించారు. 
యక్షగానాలకు వాళ్ళ కాలం స్వర్ణయుగమని _ చెప్పాలి. శహజీ (క్రీశ 
1684-1712) కాలంలో తెలుగుతో పాటు సంస్కృత సాహిత్యం కూడా 
వికసించింది.సంస్క ఎతంలో నిఘంటువులు, వేదాంత (గ్రంథాలు యక్షగాననా 
టకాలు రవింపబడినాయి.శహాజీ ఆస్థానకవి రామభద్రదీక్షతుడు పతంజలి 
చరిత్రను కావ్యంగా రచించాడు. రెండవ శరభోజి. (క్రీశ 1800-1832) 
సంస్కృతంలో కుమారసంభవ దంపువును వ్రాసాడు. శహాజీ కృష్ణదేవరా 
యలు రఘునాథరాయల వలె ఆపరభోజుడుగా కీర్తింపబడినాడు. అతడు 
అనేక యక్షగానాలేకాక భక్తి వైరాగ్య పదాలు రచించాడు. రాధికానాంత్యనం 
(వ్రాసిన ముద్దుపళని మప రాష్ట్ర రాజుల ఆదరణలోనే వున్నది. మహారాష్ట్ర 
రాజుల్లో చివరిరాజు శివాజీ [కశ 1833-55 మధ్య పాలించాడు. అతనికి 
సంతానం లేకపోవడంతో అతని రాజ్యం ఇంగ్లీషు వాళ్ళ వశమైంది. దాంతో 
తంజావూరు చోళరాజ్య చరిత్ర ముగిసింది. 


క్రీశ 1310 లో ఢిల్లీ సుల్తాను అల్హాఉద్దీను సేనాని మాలక్‌ కాఫర్‌ 
దక్షిణాపథానికి దండెత్తివచ్చి పాండ్య దేశమైన మధురను జయించాడు. క్రీ.శ 
1370 (ప్రాంతంలో బుకు_రాయల కొడుకు వీరకంపన మధురను జయించి 
విజయనగరసా[మాజ్యంలో చేర్చాడు. అయినా పొండ్యరాజుల సంతతి వాళ్ళే 
మధురలో, చోళరాజుల సంతతివాళ్ళు తంజవూరు రాజప్రతినిధులుగా 
నియమింపబడినారు. కంపన మధురావిజయవీరగాధనే అతని భార్య గంగా 
దేవి సంస్క తంలో “మధురావిజయం' కావ్యంగా రచించి ఆతని కీర్తిని 
అజరామరం చేసింది. శ్రీకృష్ణదేవరాయల కాలంలో మధురను చంద్రశే 
ఖర పాండ్యుడు పాలిస్తున్నాడు. తంజావూరును పాలించే వీరశేఖరచోళుడు 
మధురనా[క్రమించుకోగా చంద్రశేఖరుడు కృష్ణదేవరాయల శరణువేడాడు. 
రాయలు కాశ్యపగోత్రజుడైన సేనాని వీరుని నాగమనాయకుని మధుర 
మీదికి పంపొడు. నొగమ మధురను జయించి తానే పాలించసాగాడు. 


266 తెలుగు సాహిత్య చరిత్ర 


అప్పుడు రాయలు పంపగా నాగము కొడుకు విశ్వనాథనాయకుడు పోయి 
మధురను ఆక్రమించుకున్నాడు. క్రీశ 1529 లో విశ్వనాథ నాయకుడు 
మధురకు రాజప్రతినిధి అయ్యాడు. మధురను అతడు పునరుద్ధరించి మీనాక్షీ 
దేవాలయాన్ని బాగుచేయించాడు. విశ్వనాథనాయకుడు మధురతో పాటు 
తంజావూరుకు రాజప్రతినిధిగా నియమింపబడినాడు. కాని అచ్యుత దేవరా 
యల కాలంలో తంజావూరుకు చెవ్వప్ప రాజప్రతినిధిగా నియమింపబడినాడు. 
విశ్వనాథనాయకుడు (క్రీ.శ 1529-64) లో మధుర రాజ్యాన్ని 72 “పాళె” 
ములుగా విభజించి తెలుగు కన్నడ తమిళులను పాలకులుగా- “పాళశైె 
గాళ్ళు” గా నియమించాడు. ఈ పాళెగాళ్ళు తర్వాత కొందరు బలవంతులై 
స్వాతంత్ర్యం (పకటించారు. విశ్యనాథుని తర్వాత అతని కొడుకు మొదటి 
కృష్ణప్పనాయకుడు (క్రీశ 1564-72) రాజయ్యాడు. అతని తర్వాత అతని 
కొడుకు రెండవ కృష్ణప్పనాయకుడు (కీ.శ 1595-1601) తర్వాత అతని 
కొడుకు ముద్దుకృష్ణప్పనాయకుడు (కీ.శ 1601-09) పాలించారు. కృష్ణప్ప 
మతసహనాన్ని ఆసరాగా తీసుకొని పోర్చుగీసులు (చేస్త్రవమతప్రచారాన్ని 
(పజల మతం మార్పిడిని చేసారు. అగ్రవర్జాలనాళ్ళు గూడా (కైస్తవమతాన్ని 
స్వీకరించారు. రాబర్డ్‌-డి-నోబిల్‌ అనే ఫాదరి క్రీ.శ 1606లో మధురకు 
వచ్చాడు. అతడు బ్రాహ్మణుల ఆచారవ్యవహారాలను అనుసరిస్తూ తెలుగు 
సంస్కృతం తమిళం నేర్చుకొని మతప్రచారం చేసాడు. ముద్దుకృష్ణప్ప 
కాలంలోనే రామేశ్వరం ప్రాంతాన్ని పాలించే మరవజాతివాళ్ళు సేతుప 
తులనే పేరుతో బలవంతులవుతున్నారు. ఈ పరి స్థితుల నేపథ్యాన్ని 
తీసుకునే విశ్వనాథ ఏకవీర నవలను (వానొడు. ముద్దుకృష్ణప్పు కొడుకు 
మొదటి ముద్దు వీరప్పనాయకుడు క్రీ.శ 1609-23లో పాలించాడు. అప్ప 
టికే రాక్షసతంగడి యుద్ధంతో విజయనగర వైభవం నశించింది. అళియ 
రామరాయల తమ్ముడు తిరుమల రాయలు పెనుగొండలో రాజయ్యాడు. 
అతని తర్వాత అతని కొడుకు శ్రీరంగ రాయలు రాజయ్యాడు. కాని 
వాళ్ళు విజయనగర పూర్వ వైభవాన్ని ఉద్దరించలేక పోయారు. ఆ అదను 
చూసుకొని మధుర పూర్తిగా స్వతంత్ర రాజ్యంగా ఏర్పడింది. ముద్దువీరప్ప 
కర్వాత అతని తమ్ముడు తిరుమలనాయకుడు రాజయ్యాడు. అతడు వీరుడు 
దక్షతగల పరిపాలకుడు. దానశీలుడు. సంస్కృతాంధ్ర భాషాపోషకుడు. 


నృత్యసంగీతాది కళలను సల్వులను పోషించాడు. తిరుమల నాయకుని 
ఆస్థానంలో ప్రసిద్ధ బ్‌ పండితుడు ఆఅపుయ్య ద్‌ 
నీలకంర దిక్తి తులు ఆన్జానక కవిగా వున్నాడు. ఆ కవి నీలకంరవిజయమనే 
శంపువును "వ్రాసాడు. శివలీలార్ణవం, గంగావతరణం ఆనే కావ్యాలు 
రచించాడు. నీలకంరుని సహపాఠి' రా వరదాభ్యుదయం శ్రీనివాస 
చంపువులను సంస్కృ తంలో వ్రాసాడు. భో "జాని ఆసంష పూర్ణ రామాయణాన్ని 
పూరించాడు. 16వ శతాబ్దంలో ప్రసిద్దుడైన అపుయదీక్తి తుడు బహుముఖ 
ప్రజ్ఞాశాలి. కవి. దార్శనికుడు. ఆలంకారికుడు. వైయాకరణుడు. ద 
వెల్లూరు రాజు చినబొమ నాయకుని (కీ.శ 1549-78) పెనుగొండ 

వేంకటరాయల (స్రీ .శ 1586- 16139) అనె స్థానాల్లో వున్నాడు. అనేక ల 
రచించాడు. న చేస్తూ సె ఏ త్రమీమాంస, కువలయానందం 
వ్రాసాడు. అలంకారాల వివేచనలో ఏవరి (గంథం కువలయానందం. వేంక 
టరాయల ఆస్థానంలో నే బఎదంబరకవి రాఘవ యాదవపాండవీయమనే 
త్య్వర్దికావ్యాన్ని వ్రాసాడు. అప్పయ్య దీక్షితుడు ఆలంకారవాది. అర్హవైచిత్రిని 
చిత్రకవిత్యాన్ని సమర్థించిన ఆలంకారికుడు. అందుకే ఈ యుగంలో దక్షిణదే 
శంలో సంస్క ఎతమే కాక తెలుగులోను అనేకార్హకావ్యాలు, వత్రకనిత్యాలు, 
అలంకార చమత్క ఎతులతో కూడిన కావ్యాలు చాల వ్రాయబడినాయి. 
రసధ్వనులకు రోజులు చెల్లిపోయాయి. కవిత్వం క్షీణదశను చేరుకోవడానికి 
ఇదో కారణమని చెప్పాలి. వీరేశలింగం నాటికి ఇటువంటి రసహీన 
మైన అచ్చతెలుగు కావ్యాలు నిరోషా గది విత్రకవిత్వంతో కూడిన కావ్యాలు 
వాయడం ప్రచారంలో వుంది. భట్లోజి దీక్లతుడనే పండితుడు కాశి 
నుంచి దక్షిణానికి వచ్చి అప్పయ్యదీక్షతుని కిష్యుడై వ్యాకరణం అభ్యసించి 
తన మొదటి గురువు శేషకృష్ణుని విమర్శించాడు. భట్టోజి పాణిని వ్యాకరణ 
సూత్రాలను సరళీకరిస్తూ సిద్దాంతకౌముది అనే వ్యాకరణాన్ని (వ్రాసాడు. 
అది ఉత్తమమైన వ్యాకరణ[గ్రంథంగా (పశంసలనందుకుంది. పొణీని అష్టా 
ధ్యాయికి భట్టోజి వ్యాఖ్యానం కూడా వ్రాసాడు. భట్టోజి సిద్దాంత కౌముదిని 
“ఇంకొ సరళీకరిస్తూ వరదరాజు లఘు సిద్దాంతకౌముదిని వాని సాడు. అతడు 
భట్టొజి శిష్యుడు. 'భట్లోజి మనుమడు హరి దీక్ష తుడు. అతని శిష్యుడు నాగే 
శభట్టు సిద్దాంతకౌముదికి లఘుశబ్దేందు శేఖరం అనే వ్యాఖ్యానం వాసాొడు. 


fo 
bs 


268 తెలుగు సాహిత్య చరిత్ర 


ఈ విధంగా దక్షిణదెశంలో సంస్కృతసొాహిత్యం వ్యాకరణ అలంకారశాస్త్ర 
రచనలతో వికసించింది. సంస్క ఎతంతో పొటు తెలుగు గౌరవాదరాలను 
పొందుతూనే వుంది. క్షేత్రయ్య తిరుమలనాయకుని సందర్శించి అతని 
మీద రెండువేల పదాలను రచించాడు. సత్యభామా సాంత్వనం వ్రాసిన 
లింగనమఖి కా మేశ్వరకవి అతని ఆస్థానంలోనే వున్నాడు. అతని కాలం 
లోనే “సుందరముహల్‌” అనే రాజప్రాసాదం నిర్మింపబడింది. మీనాక్షి 
దేవాలయంలోని శిల్పనిర్మాణంతో కూడిన మంటపం అతని కాలంలోనే 
నిర్మింపబడింది. తిరుమల నాయకుని కాలంలో నిర్మింపబడిన అనేక సుందర 
భవనాలు ఇప్పటికీ నిలిచి వుండి ప్రభుత్వకార్యాలయాలుగా మారాయి. 
కాని తిరుమలుని ఉదార హృదయం మత సహనం ఆధారం చేసుకొని 
డైస్తవం నిరాఘాటంగా ప్రచారం సాగించింది. చివరకు ఒక గుడిలో పూజ 
చేస్తున్న తిరుమలుని కుట్రపన్ని హత్య చేసారని అంటారు. అతని తర్వాత 
అతని కొడుకు ముద్దువీరప్పనాయకుడు రాజై నాలుగు నెలలు పాలించాడు. 
బీజాపూరు సుల్తాను మధుర మీదికి దండెత్తాడు. మార్గమధ్యంలో సుల్తాను 
సైన్యం తంజావూరును కొల్లగొట్టాయి. ఆ రోజుల్లోనే తంజావూరులో 
పెద్ద క్షామం ఏర్పడింది. బీజాపూరు "సైన్యం అపారనష్టంతో వెనుదిరిగింది. 
ముద్దు వీరప్ప తర్వాత అతని కొడుకు చొక్కనాధుడు రాజయ్యాడు. క్రీ.శ 
1659-82 మధ్య పాలించాడు. అతని కాలంలో దళవాయి లింగమనాయడు 
బింజి పొలకుల సహాయంతో మధురను వశపరచుకోవాలని చూసాడు. కొని 
ఆ ప్రయత్నం ఫలించక తంజావూరులో తలదాచుకున్నాడు. చొక్కనాధుడు 
తంజావూరు పై దండెత్తి విజయరాఘవనాయకుని ఎదిరించాడు. అప్పుడు 
తంజావూరులో క్షామ మేర్పడగా అన్నార్డులైన (ప్రజలను డచ్చివారు తీసుకెళ్ళి 
బానిసలుగా అమ్మారట. “చొక్క గానాథుడు క్షామ పరిస్థితిలో తంజావూరు 
ప్రజలను ఆదరించిన సహృదయుడు దక్షిణదేశంలో తెలుగు నాయకుల 
పాలనకింద వున్న తంజావూరు మధుర రాజులు ఎప్పుడూ సఖ్యంగా లేక 
పరస్పరం కల హించుకుంటూ వచ్చారు.చొక్కనాధుడు రెండు రాజ్యాల 
మధ్య సఖ్యం ఏర్పరచాలని విజయరాఘవుని కూతురును వివాహమా 
డదలిచాడు. కాని విజయరాఘవృడు అంగీకరించలేదు. దానికి కారణం 
మధుర రాజులు ఆభిజాత్యం కలవారు కాదని తంజావూరు నాయకులు 


జో CO 7 
రఘునాధ నాయక యుగం 


భావించేవాళ్ళు. చెవ్వప్పు నాయకుడు విజయనగర డక్రవర్తి  ఆద్యుత 
దేవరాయలకు తోడలు వె న 
నాథనాయకుడు శ్రుకృష్ణదే 

కరండవొహకుడు. దాని చేతనే తంజావూరు రాజులు మధుర రాజులను 
చిన్న చూపు చూసారు. దానికితోడు రఘునాథరాయలు మధుర రాజు 
మొదటి ముద్దువీరప్ప కూతురు కళావతిని పెళ్ళి చేసుకున్నాడు. ఆమె 
బాగానే వుంది. సవతి కొడువైన విజయరాఘనుని ఆమె దేవకిడేవి కృష్ణుని 
పెంచినట్లుగా పెంచిందని. కవులు వర్ణించారు, వాసి రఘునాథరాయుల 
కూతురును తిరుమలనాయకుడు పెళ్ళాడాడు. ఆమెను ఆతడు హత్వ 
చేసాడని దాంతోనే తంజావూరు మధురల మధ్య వైరం ప్రబలిందని అంటారు. 
చొక్కనాథుడు తంజావూరును జయించి తన తమ్ముడు ముద్దళగిరిని ప్రతి 
నిధిగా నియమించాడు. తర్యాత ఆది మహారాష్ట్రల వశమైంది. చాక్కనాథుని 
కాలంలోనే యుద్దాలధికమై ప్రజలకు పన్నులభారమధిక మైంది. ప్రాంతీయ 
పాలకులు బలవంతులు కావడంతో మధుర పతనోన్ముఖమైంది. ఆతని 
కాలంలోను (కైస్తవమతప్రచారం బాగా సాగింది. చొక్కనాథుని కొడుకు 
మూడవ ముద్దు వీరప్న నాయకుడు క్రీశ 1682-89 మధ్య పాలించాడు. 
అతడు మశూచికంతో అకాలమరణం చెందినప్పుడు అతని భార్య ముద్దమ్మ 
గర్భవతి. ఆ నాటి ఆచారాన్ననుసరించి ఆమె భర్తతో సహగమనం చేయడా 
నికి పూనుకోగా ముద్దు వీరప్ప తల్లి మంగమ్మ ఆమెను వారించింది. తర్వాత 
పుట్టిన బాలునికి మూడవ నెలలో పట్టాభిషేకం చెసి సంరక్షకురాలుగా 
మంగమ్మ మధురను క్రీ.శ 1689-1706 మధ్య పాలించింది. ఈ కాలంలోనే 
విజయనగరంలో చిక్కదేవరాయలు తంజావూరులో శహాజీ మొగల్‌ రాజు 
జారంగజేబు చేతిలో ఓడిపోయి సామంతులయ్యారు. క్రీశ 1697లో 
మంగమ్మ మొగల్‌ “సేనాపతిని జుల్‌ ఫిర్ధాను ఘనంగా సత్కరించింది. కాని 
సమయం చూసుకొని ఆమె స్వతంత్రించింది. మంగమ్మ రాజనీతిజ్ఞురాలు. 
ఆమె సమయస్ఫూర్తి వల్లనే మధురరాజ్యం పతనం కాకుండా నిలిచింది. 
మతసహనంతో హిందూ ముస్లిం (డైస్తవ దేవాలయాలకు దానాలు చేసింది. 
ఆమె కట్టించిన సత్రాలు ఇప్పటికి నిలిచివున్నాయి. శిల్పులను నటులను 
ఆమె ఆదరించింది. కవులనాదరించక పోవడం చేతనోయేమో వికటకవి 


2 


లి 


Got 


270 తెలుగు సా హిత్య చరిత్ర 


గోపాలరాయడనే కవి (క్రీశ 1650-1700) మధుర మంగాపుంశ్చలీ లీలావి 
లాసము అనే రచనలో మంగమ్మ అసభ్య శీలాన్ని వర్ణించాడు. ఆ రచన 
ఆ కాలంలో ఎక్కడో మరుగున వుండి వుంటుంది. లేకపోతె ఒక కవి 
కసితో అట్టా వాస్తే రాణి రాజనీతిజ్ఞరాలైన ఆమె ఊరుకునేది కాదు. 
మంగమ్మ ప్రతిభను చూసి ఎవరో కవిని ఆ రచనకు పురుకొల్సివుంటారు. 
మంగమ్మ తర్యాత ఆమె మనుమడు విజయరంగ చొక్కనాథ నాయకుడు 
(క్రీ.శ 1706-1732) రాజయ్యాడు. అతడు మహాదైవభక్తి కలవాడు విజయ 
రాఘవుని వలేనె అతడు దైవధ్యానం, తీర్హ యాత్రల్లో మునిగి వుండి 
రాజకీయాలను ఉపేక్టించాడు, రాజోద్యోగులు ఆశతో ప్రజల మీద పన్నులు 
విధించారు. 1710-20 (ప్రాంతంలో పెద్ద క్రామం కూడా ఏర్పడింది. రెండు 
సంవత్సరాల కొకసారి చొక్కనాథుడు సపరివారంగా శ్రీరంగం, తిరునల్వేలి, 
శ్రీవైకుంఠాది క్షేత్రాలను దర్శించేవాడు. అతి దైవభక్తి అసమర్థత మంత్రుల 
దుష్పరిపాలనతో మధుర _ రాజ్యం పతనోన్ముఖమైంది. అతడు క్రీ.శ 
1732: లో మరణించాడు. ఆ తర్వాత అతని భార్య మీనాక్షి మధుర 
పాలకురాలయింది. ఆమె సచ్చీలగా పేరు పొందింది. తన సోదరుడు 
వేంకట పెరుమాళ్ళ సహాయంతో రాజ్యం చేసింది. సంతానం లేక బంధు వైన 
తిరుములనాయకుని కొడుకు విజయకుమారుని దత్తత తీసుకుంది. తిరుముల 
నాయకుడు తానే రాజ్యాధికారం వశం చేసుకోవాలని కుట్రలు పన్నాడు. 
ఆ ఉద్దేశంతో అతడు అర్కాటు నవాబులను కూడా ఆశ్రయించాడు. 
ఆర్కాటు నవాబుల కుతంత్రాలతో మీనాక్షి వజాన్ని మింగి ఆత్మహత్య 
చేసుకుంది. అట్టా మధుర అర్కాటు నవాబుల వశమైంది. మధుర 
నాయకరాజుల వంశజులు ఇప్పటికీ మధుర చుట్టు పక్కల (గ్రామాల్లో 
నివసిస్తున్నారంటారు. 


తంజావూరు మధుర నాయకరాజుల కాలంలో క్రామాలతో పన్నుల 
భారాలతో (ప్రజలు పీడింపబడినారు. రాజులు రాజోద్యోగులు సత్రాలు 
నిర్మించి అన్నదానాలు చేసారు. అతివర్లాలు లేదా వర్షాలు లేక పోవడం 
వంటి ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కోలేక ప్రజలు బాధపడ్డారు. దానికితోడు 
పోర్చుగీసు డచ్చివాళ్ళ రాజకీయాలు వాళ్ళను బలహీనం చేసాయి. ఎప్పుడు 


నాధ నాయక యుగత 


63 
స 


యుడ్డాలతో నాంతె భద్రతలు లేకుడా పోయాయి. రాజులు డానధనొా లద" 
తసహనంతో పాలించారు. ఆది ఆలసుగా తీసుకొని కెసవ ఫాడిరీలు 
మతప్రచారం మత మారిడులు చేసారు. రాజురేమో వీర వెషవంరో 
వో పడిపోయి రాజకార్యాలను సైన 


రాజ్యాలు బలహీనమె శతువులకధినమ హాయ 


డా 


ల 


£ 
గ 


i 


© 


ef 
tA 
het 
i 
A 

[| 

గ్‌ 
స్‌ 
Mh 
fx 
[] 

{} 
Cr, 


[| 


| 


తంజావూరు మధుర ఇంకా జింజి (చెంజి) పుడుకో_ట మెసూరు 
రాజ్యాలను తెలుగు రాజులు పాలించారు. వాళుందరూ కూడా రాజకీ 
యాది పరిస్థితులెట్టా వున్నా తెలుగుభాషాభిమానంతో తెలుగు సాహిత్యాన్ని 
పోషించారు. ఎంతోమంది తెలుగు కవులు పండితులు సంగీతజ్ఞులు సిలూలు 
నటులు ఆంధ్రదేశాన్నుంచి దక్షిణ దేశానికి వలస వెళ్ళారు. రాజాశయాలను 
పొందారు. ఆ సమయంలో ఆంధ్రదేశంలో సాహిత్యపోషణ శూన్యమనే 
చెప్పాలి. ఎవరో కొందరు కవులు సంస్థానాధీశ్వరుల ఆశయంలో చేరి 
ణి సా ఇ ss రి శ "CE స్ట కిక వ 
కొన్ని కావ్యాలు వాసారు. కాని అవి పిల్లమను, వసు చరిత్రలు శతకాలే 
గాని చెప్పకోదగిన సాహిత్యం కాదు. 


తంజావూరులో నాయక, మహారాష్ట్రల పాలనలో ఎన్నడూ లేనం 
తగా తెలుగు వివిధ ప్రక్రియలతో వికసించింది. తెలుగులో మౌలికమైన 
చివరి ప్రబంధం విజయవిలాసం. రఘునాథనాయకుని ఆస్థానకవి చేమకూర 
వేంకటకవి (వ్రాసాడు. ద్విపద కావ్యాలు, పదరచనలు యక్షగానాల వంటి 
ప్రక్రియలు తంజావూరులో బాగా వికసీంచగా మధుర రాజులు వచన కావ్య 
రచనను చాల ప్రోత్సహించారు. విశ్వనాథనాయకుని స్టానాపతి వ్రాసిన 
లేఖ రాయవాచకం పేరుతో వచన సొహిత్యంలో చోటు చేసుకొని తెలుగు 
వచన రచనకు శ్రీకారం చుట్టింది. అది ఆనాటి వ్యావహారిక భాషలో 
సరళ సుందరంగా వుంది. తిరుములనాయకుడు, ముద్దళగిరి విజయరంగ 
చొక్కనాథులు సాహిత్యాభిమానులై కవుల నాదరించారు. సంస్కృతాం 
ధ్రాల్లో ప్రవీణుడైన లింగమఖి కామేశ్వరకవి ముద్దళగిరి ఆస్థానంలో వున్నాడు. 
క్షేతయ్య ముద్దళగిరిని సందర్శించాడు. విజయరాఘవుని వలెనే ముద్రళగిరి 
తాను శ్రీకృష్ణుని అవతారంగా భావించి కాముకుడై వుండేవాడట. కలియుగ 
గోపాలుడుగా (ప్రసిద్ధి చెందాడు. ఆనాటి రాజుల ధనవంతుల శృంగార 


272 తెలుగు సాహిత్య చరిత్ర 


జీవితాలకు ప్రతిఓంబాలుగానే ఆ కాలంలో శుకసప్తతి, తారా శశాంకం, 
సత్యభోమాసాంత్యనం, రాధికాసాంత్వనం, అహల్యా చరిత్ర వంటి కావ్యాలు 
వ్రాయబడినాయి. పురుషులేకాక ముద్దుపళని వంటి కవయిత్రులు కూడ 
పచ్చి శృంగారాన్ని వర్ణించారు. ఆ శృంగారయుగంలో అవి తప్పుగా భాదిం 
పబడలేదేమో. తర్వాత కాలంలో ఆ సాహిత్యమంతా తెలుగు సాహిత్య 
కీణదశను ప్రతిబింబిస్తున్నాయని విమర్శకులు భావించారు. _విజయరంగ 
వొక్కనాథుని ఆస్టానంలోనే వచన (గ్రంథాలు వ్రాసిన సముఖం వేంకట 
కృష్ణప్ప నాయకుడున్నాడు. ఆయన జైమిని భారతం, సారంగధర చరిత్ర వచ 
నకావ్యాలను అహల్యాసంకందనం రాధికాసాంత్వనం శృంగార (ప్రబంధాలను 
వ్రాసాడు. చెంజిలో కువలయాశ్వచరిత్ర ప్రాఢప్రబంధాన్ని వ్రాసిన సవరము 
చిననారాయణకవి వరదేంద్రుని (క్రీశ 1645-49) ఆస్థానంలో వున్నాడు. 
చెంజిలో ప్రసిద్ద సంస్కృత కవి రత్నఖేట శ్రీనివాస దీక్షిత క్రితులు (క్రీ.శ 1550) 
సూరప్పనాయకుని ఆస్థానంలో వున్నాడు. , చెంజి ్వనాపత్రి తుపాకుల 
కృష్ణప్ప (క్రీ.శ 1637-49) మీద క్షేత్రయ్య పదాలు రచించాడు. కృష్ణప్ప 
కొడుకే తుపాకుల అనంత భూపాలుడు. మధురరాజుల దళవాయి. ఆయన 
కళువె వీరరాజుకు వచన భారత రచనలో తోడ్పడినాడు. ఆయన స్వయంగా 
విష్ణుపురాణం భగవద్గిత , రామాయణ సుందరకాండం, భారతానుశాసనిక 
పర్వం వచనంలో వ్రాసాడు. గణపవరపు వేంకటకవి, రేవూరి అనంతయజ్వ 
మొదలయిన కవులు చెంజి రాజుల ఆదరణను పొందారు. మైసూరును 
పాలించిన రాజులు కూడా తెలుగు సా హిత్యాన్ని అభిమానించారు. వాళ్ళ 
రాజ్యంలో కోలారు ప్రాంతానికి 'సామంతుడైన పాలవేకరి కదిరీపత్తి (క్రీ.శ 
1660) శుకసప్తతి కావ్యాన్ని (వ్రాసాడు. మైసూరులో _ చిక్కదేవరాయల 
(క్రీ.శ. 1673-1704) ఆస్థానంలో తిరుమలాచార్యుడనే కవి చిక్కదేవరాయ 
విజయం పేరుతో కావ్యం శతకం యక్ష గానం రచించాడు. చిక్కదేవ 
రాయల కొడుకు కంఠీరవ నరసరాజు రాజయ్యాడు. అతడు మూగవాడు. 
అయినా చేతి సంజ్ఞలతోనే దక్షతతో రాజ్యం చేసాడు. అతడు తెలుగు 
కన్నడ తమిళ ప్రాకృతభాషల్లో ఒకొక్క కొరవంజలను తెలుగులో ఏడు 
యక్షగానాలను రచించాడు. “అతని ఆస్థానంలో మల్లిక, మందారిక,మం 
జుభాషణి, మధురవాహిని అనే నాట్యగత్తైలుండేవారట, కళువెవీరరాజు 


రఘునాథ నాయక యుగం 273 


కొడుకు కళువనంజరాజు మైసూరు రాజుల దగ్గర దండనాధుడుగా వుండి 
కన్నడంలో వచనభారతాన్ని రచించాడు. తెలుగులో హాలాస్యమాహాత్స్యం 
మొదలయిన వచన రచనలు చేసాడు. ఆలూరు నరసింహశాస్త్రి సంస్కృ 
తంలో నంజరాజయశోభూషణమనే అలంకార శాస్త్ర గంధాన్ని రచించాడు, 
దక్షిణంలో పుదుక్కోటను పాలించిన తెలుగు నాయకరాజులు తెలుగు 
సా హిత్యాభిమానంతో తెలుగు కవిపండితులను పోషించారు. రాజులు 
స్వయంగా రచనలు చేసారు. పుదుక్కోట రాజులకు తొండమాన్‌" అని 
బిరుదం. రఘునాథుడు (క్రీశ 1682-1730) గురించి చాల చాటువులు 
కన్పిస్తున్నాయి. రాయ రఘునాథుడు (క్రీ.శ 1769-89) పార్వతీపరిణయం 
ప్రబంధం వ్రాసిన కవి. సంస్క ఎతంలోను పండితుడు. నుదురు పాటి 
వెంకన్న అనే ప్రసిద్ధ కవికి ఈ రాజు సతీర్జుడు. వెంకన్న రఘునాదీయమనే 
అలంకార శాస్త్ర[గ్రంథాన్ని అనేక కావ్యశాస్త్రాదులను రచించాడు. రాయర 
ఘునాథుని తర్వాత రాజులు కూడ తెలుగుసా హిత్యాన్ని అభిమానించారు. 
మల్లయుద్ధశాస్త్రం, ఖడ్గలక్షణ శిరోమణి వంటి శాస్త్ర (గ్రంథాలు ఈ 
రాజుల ఆస్థానంలో (వాయబడినాయి.పుదుచ్చేరిలో (ఫెంచి ప్రభుత్యోద్యోగిగా 
వున్న _ఆనందరంగపిళ్ళె (క్రీశ 1746) తమిళుడైనా కస్తూరి రంగకవిని 
ఆదరించి ఆనంద రాగరాట్ఫందము రచనకు (పేరణనిచ్చాడు. “కస్తూరి 
రంగరంగా కావేటి రంగరంగా” అనే మకుటంగల పదాలను రంగకవి చాల 
వ్రాసాడు. ఆ పదాలు బాగా (ప్రచారంలోకి వచ్చాయి.ఆనందరంగ పిళ్ళా 
చరిత్రను శ్రీనివాసకవి ఆనందరంగచంపువుగా వ్రాసాడు. అతడు బాణున్‌ 
గద్యాన్ని అనుకరించాడు. దాన్ని బట్ట దక్షీణ భారతంలో ఒక వైపు తెలుగు 
ఆదరింపబడ్డున్నా సంస్కృతాభిమానం మాత్రం తరగలేదు. మౌలికమైన 
ఆలంకారవ్యాకరణ శాస్త్రాదులు కావ్యనాటకాలు వ్యాఖ్యానాలు రచింపబడ్డూ నే 
వున్నాయి. వీరేశలింగం యుగంలోను కవులు సంస్కృత వాసనలను 
విడువలేదు. ఆనాటి కవులు సంస్క ఎళొంధ్రాలను నేర్చి సంస్కృత కావ్య 
నాటకొౌలను చాలా సంఖ్యలో అనువదించారు. కాల్పనిక యుగం నుంచే 
సంస్కృతం మీద మోజు తగ్గి ఇంగ్లీషు మీదికి పాకింది. రానురాను 
తెలుగు కవులకు సంస్కృతం తెలుసుకోవలసిన అవసరం లేదనే వాళ్ళు 
సంస్కృత పదాలను వాడకూడదనే వాళ్లు కూడా వున్నారు.జనుల వ్యవహార 


తెలుగుకు దగ్గరగా వుండాలని వాళ్ళ ఉద్దేశం. 


దక్షిణాంధ్రంలో 17 వ శతాబ్దంలో ఇంచుమించుగా రఘునాథనాయ 
ఈం. 


కుని కాలంలో కొన్ని చెప్పుకోదగిన తెలుగు కావ్యాలు వ్రాయబడినాయి. 
దామెర్ల వేంగళనాయకుడు (కీ.శ 1620) రామభృద్రుని _పేరణతో బహు 
శ్వ చరిత (ప్రబంధాన్ని రచించాడు. దామెర్ల వంశంవాళ్ళు కాళహస్తిని 
పాలించారు. దామెర్లవారి ఆదరణ లో కాకమాని మూర్తికవి రాజవాహన 
విజయం, పాంచాలీ పరిణయం అనే ప్రబంధాలను (వాసాడు.సవరము చిన 
నారాయణకవి (క్రీ.శ 1600-50) కువలయాశ్వచర్మిత్ర ప్రబంధం (వాసాడు. 
కథావైచిత్రిలో పింగళి సూరన కళాపూర్జోదయాన్ని పోలి వుంది. తిమ్మయ, 
బాలసరస్వతి, ఆతుకూరి సోమన అనే ముగ్గురు కవులు (క్రీశ 155 
0-1650) ద్విపదలో మహాభారతాన్ని (వ్రాసి మరొక కవిత్రయంగా పేరు 
పొందారు. వాళ్ళది నెల్లూరు మండలం. కట్టా వరదరాజు (క్రీ.శ 1630) 
కడప మండలంవాడు. భాగవత చరిత్ర, శ్రీరంగమాహాత్స్న్యం,రామాయణాలు 
రచిందాడు.అతని రామాయణం వాల్మీకి ననుసరించి వున్నా కవి వైష్ణవుడు 
కాబట్టి వైష్ణవ (ప్రబోధకంగా వుంది. దక్షిణాం ధ్రంలో దిన్న చిన్న సంస్థానాలైన 
తిరుచునాపల్లి, తురయూరు, చెయ్యూరు మొదలైన చోట్ల కూడా తెలుగు 


కొవ్య రచనలు జరిగాయి. . 
# 


దక్తి ణాంద్రంలో తమిళ కర్ణాట దేశాల్లో తెలుగు రాజులు పాలిస్తూ తెలుగు 
సాహిత్యం మీద అభిమానంతో తెలుగు కవుల నొదరిస్తున్న కాలంలో 17,18 
శతాబ్దాల్లో 19వ శతాబ్దం ఉత్తరార్హంలో ఆంధ్ర దేశంలోని సంస్థానాధీశ్వరులు 
తెలుగు కవుల నొడరించారు. కేంద్రాధికారం గల (బిటిషువాళ్ళు తురుష్కులు 
ఇంగ్లీషు పౌరకీ భాషలను రాజభాషలుగా చేసి పాలించారు. తెలుగునాద 
రించే వాళ్ళు లేక పోయారు. ఈ యుగాన్నే తెలుగు సాహిత్య చరిత్రలో 
కీణయుగ్గ మంటున్నారు. రాజకీయమైన దోపిడి పరపాలన సాగుతున్న 
కో న్రాదూలు కోరలు చూపీన యుగం సంస్థాధీశ్వరులు జమిందార్లు 
తవదాధికారానికి ప్రతినిధులుగా మాత్రమే వుండి వాళ్ళ చేతుల్లో కీలు 
బొమ్మలుగా వున్నారు. ఎంత అయితె అంత (ప్రజలనుంచి పన్నుల రూపంగా 


ళం 


ఆ 


9 
కీ కాళహస్తి, నూజివీడు, అమరావతి, నరసరావుపేట, చల్లపల్లి, గద్వాల, 
వనపర్తి,ఆత్మకూరు, కొల్గాపురం,దోమకొండ సంస్లానాధీసరులు తెలుగు కవి 
పండితులను ఆదరించారు. రచనలను ప్రోత్సహించారు. ఈ సంస్థానాల్లో 
ఎనుగు లక్ష్మణకవి, కూచిమంచి తమ్మ కవి కూదిమంచి జగ్గకవి పుష్పగిరి 
తిమ్మన, కంకంటి పాపరాజు, కనుపర్తి అబ్బయామాత్యుడు, పిండి ప్రోలు 
లక్ష్మణకవి, అడిదం సూరకవి, గోపీనాథ వేంకటకవి, కుమార ధూర్దటి, 
దిట్టకవి నారాయణకవి (బొబ్బలి యుద్దాన్ని వర్ణిస్తూ రంగరాయచరిత్రను 
వాసాడు) కాసుల పురుషోత్తమ కవి, కాణాదం. పెద్దన సోమయాజి, 
ఎలకూచి బాలసరస్వతి మొదలయిన కవులున్నారు. క్రీశ 1858 లో 
భారతదేశంలో తూర్పు ఇండియా కంపెనీ పాలన పోయి విక్థైరియారాణి 
పొలన ఏర్పడింది. _రాజారామ మోహనరాయల వంటి దూరదర్శనాశక్తి గల 
సంస్కర్తల చేత ధార్మిక సామాజిక సంస్కరణోద్యమాలు లేచాయి.దాంతో 
భారతదేశమంతటా పునరుజ్జీవనో ద్యమం ప్రవేశించింది. ఆంధ్రదేశంలో 
వీరేశలింగం పంతులు వంటి వాళ్ళు సంస్కరణోద్యమాలను సడీపొరు. 
సాహిత్యంలో మార్పుకు కొత్తదనానికి కృషిచేసారు. చెప్పిందే చెప్పే ఆనాటి 
కవుల ప్రాచీన ధోరణులను నిరసించి కొత్తదనం తేవాలని ప్రయత్నిం 
చారు. అప్పుడు కవులు అంతవరకు జరుగని సంస్కృత నాటకాలను 
కావ్యాలను ఇంగ్లీషునాటకాలను అనువదించారు. కావ్యప్రబంధాలను కాక 
ఖండకావ్యరచనలను చేసారు. అయితే ఆకవులకు చాలామందికి ఈ 
సంస్థానాలే ఆదరణను కల్పించాయి. పిఠాపురం రాజా సూర్యారావు ఇచ్చిన 


0 


ను 


276 తెలుగు సాహిత్య చరిత్ర 


ధనంతోనే సూర్యరాయాంధ్ర నిఘంటువు అచ్చయింది. మండపాక పార్వతీ 
శ్వర బొబ్బిలివారి ఆదరణ పొందాడు. ఇక విజయనగర సంస్థానాధిపతుల 
తెలుగు సాహిత్యపోషణ విశేషమైంది.ఆనంద గజపతి చేత ఆదరింపబడినవా 
శృలో బహుజనపల్లి సీతారామాచార్యులు ((ఫ్రొఢవ్యాకరణ కర్త) గురజాడ 
శ్రీరామమూర్తి (కవిజీవితములు) గురజాడ (కన్యాశుల్కం) తచ్చూరి 
సింగరాచార్యులు (గాయక పారిజాతం) వంటివాళ్ళున్నారు. ఆచార్య 
మామిడిపూడి వెంకట రంగయ్య, ఆకుండి వెంకట శాస్త్రి, ఆదిభట్ల 
నారాయణదాసు, భోగరాజు నారాయణ మూర్తి, బులుసువేంకట రమ 
ణయ్య మొ.న పండితులు విజయనగర సంస్థానాధీశ్వరుల ఆశ్రయంలో 
వర్ణిల్లారు. . మునగాల ఆస్థానంలో కొమర్రాజు వేంకట లక్ష్మణరావు 
(కేశ 1877-1923) ఆంతరంగిక కార్యదర్శిగా పనిచేసిన పరిశోధకుడు. 
పండితుడు. మునగాల రాజానాయని వెంకటరంగారావు (ప్రోత్సాహంతో 
ఢ్రీక షృదేవరాయాంధ్రనిలయం అనే (గ్రంథాలయం ఆరంభింపబడి తెలంగా 
ణాలో (గంథాలయోద్యమానికి తద్దా వరా తెలంగాణా. ఆంధ్రోద్యమానికి 
పునాది వేసింది. 'అక్కవరం రాజా మంత్రి (ప్రగడ భుజంగరావు (క్రీశ 
1872-1948) స్వతంత్ర నాటకాలు వ్రాసాడు. చెంచయ్య సహాయంతో 
“History of Telugu literature” వ్రాసి ప్రకటించాడు. ఆకొండి వ్యాసమూర్తి 
శాస్త్రీ వీరి ఆదరణలో వున్నాడు. పోలవరం జమిందారు కొచ్చర్ల కోట 
రామచంద్ర వెంకట కృష్ణారావు పోషణలోనే తిరుపతి వేంకట కవులుండి 
బుద్దచరిత్రను (వాసి అతని కంకితమిచ్చారు. సంగమ వలస సంస్థానాధి 
పతి నిశ్శంకభూపాలుడు సంస్కృతాంధ్రపండితుడు. పరవస్తురంగాచార్యులు 
అతని జీవిత చరిత్రను “నిశ్శంకచర్మిత” పేరుతో పద్య కావ్యంగా వ్రాసాడు. 
ధర్మవరం కృష్ణమాచార్యులు ఆంధ్రనాటక పితామహ బిరుదాంకితుడు 
"గద్వాలలో ఆస్థాన సంగీతవిద్వాంసుడుగా గౌరవం పొందాడు! వనపర్తిలో 
మానవల్లి రామకృష్ణకవి [గ్రంథ ప్రచురణ కార్వనిర్యాహకుడుగా పదియేండ్లు 
పని చేసాడు. దోమకొండ పాలకుడు రాజాసోమేశ్వరరావు సన్నిధానం 
సూర్యనారాయణ శాస్త్రి, కావ్యాలంకారసంగ్రహం ను (ప్రచురించాడు. 
(ఆచంట వేంకట సాంఖ్యాయన శర్మ, శ్రీపాద కృష్ణ మూర్తి, మతుకుపల్లి 


రఘునాథ నాయక యుగం 377 


నరసింహశాస్త్రి, ఆదిభట్ల నారాయణదాసు వంటి పండితులెందరో (బిటిషు 
పాలనలో సంస్థానాధీశ్వరుల ఆదరణలో కృతులు రచించి వారిచ్చిన 
(దవ్యసహాయంతో ప్రచురించారు. వీరేశలింగం యుగం తెలుగు సాహిత్య 
చరిత్రలో బ్రిటిషు పొాలనాయుగం అని సంస్థానాధీశ్వరుల యుగం అని 
అనవచ్చును. (క్రీశ 1857లో కళాశాలలు, విశ్వ విద్యాలయాల స్థాపనలో 
భారతీయుల ఇంగ్లీషు విద్యనభ్యసించి ఉపాధ్యాయులుగా న్యాయవాదులుగా 
ఉద్యోగాలు చేసి సంపాదన పరులైనారు. కీ.శ 1920లో గాంధీజీ ప్రవేశంతో 
స్వాతంత్రోద్యమం వ్యాపించింది. దాంతో చదువుకున్న యువకుల్లో ఆత్మ 
గౌరవం, స్వాతం త్రేచ్చలు ప్రబలి ఒకరి సంతోషం కోసం గాని మరొకరి 
ధనాన్ని పోషణను అ పేక్షించిగాని రచనలు చేయడం మానేసారు. తమకు 
ఆవేశరూపంలో వచ్చిందాన్నే కవిత్యంగా చెప్పారుకాని రాజులు మహారాజులు 
కోరిన రచనలు చేయడంగాని వారికి అంకితంగా ఇయ్యడంగాని మానే 
సారు.కవులు స్వాతంత్ర్య పియులైనారు. వాళ్ళ మీద ఏ అంకుశం పని 
చేయలేదు. 


రఘునాథధనాయకుడు 


రఘునాథనాయకుడు (క్రీశ 1614-1633 నడుమ తంజావూరును 
పాలిఠచాడు. అతడు యుద్ధతంత్ర నిపుణుడు. పరిపాలనాదక్షుడు. కవి 
పండితుడు. సంగీతజ్ఞుడు. కవిపండితుల నాదరించాడు. శ్రీకృష్ణదేవరాయల 
వలెనే అభినవభోజుడని (ప్రశంసింపబడినాడు. రాయలవలెనే సాహితీ 
సమరాంగణ సార్వభౌముడు. ఆ రాజకవి సంస్క ఎతాంధ్రంలో కవిత్వం 
చెప్పగలవాడు. ఆ నాయకరాజు రచనలు -వాల్మీ కి చరిత్ర, శృంగారసావి త్రి 
(ప్రబంధాలు. నలచరిత్ర ద్విపదకావ్యం. అతడు వ్రాసిన రామాయణంలో 
కొంతభాగమే దొరికింది. ఆ కవి ఆశువుగా పారిజాతాపహరణకృతిని చెప్పి 
తండ్రి చేత కనకాభిషేకగౌరవాన్ని పొందాడు. తనతండ్రి అచ్యుతనాయకుని 
చరిత్రను అచ్యుతాభ్యూదియం కావ్యంగా వ్రాసాడు. అతని ఆస్థానంలో 
రామభద్రాంబ మధురవాణి వంటి కవయిత్రులు కృష్ణాధ్వరి చౌడప్ప చేమ 
కూర వేంకటకవి వంటి కవులున్నారు. 


978 తెలుగు సాహిత్య చరిత్ర 


చేమకూర వేంకటకవి 


రఘునాథరాయల ఆదరణను పొందిన కవి. విజయవిలాసమనే ప్రబం 
ధాన్ని' (వాసి ఆ కవి ఆ రాజుకే అంకితమిచ్చాడు. వేంకటకవి మొదటి 
కృతి సారంగధర చరిత్ర. దీని అవతారిక ఆశ్వాసాంతపద్యాలు దోరకలేదు. 
కాబట్టి కవి దీన్ని ఎవరికి అంకితంగా ఇచ్చాడో తెలియదు. సారంగధర 
చరిత్ర చంపువులో (వ్రాయబడింది. ఈకావ్యం ఎక్కువ కీర్తిని కవికి 
గడించి పెట్టలేదు.అందుకే కవి విజయవిలాసంలో “ఏ గతి రచియించిరేని 
సమకాలమువారలు మెచ్చరు గదా” అని వాపోయాడు. సారంగధరుడు రాజ 
రాజనరేంద్రుని కుమారుడని ప్రచారంలో వుంది. కాని అది చారిత్రకసత్యం 
కాదు. సారంగధర చిత్రాంగి కథ మాళవదేశంలో జరిగిందని వేంకటకవి 
వ్రాసాడు. సారంగధరుడు నాథసంప్రదాయంలో నవవాథుల్లో ఒకడుగా 
ప్రసిద్ది చెందాడు. గౌరన తన నవనాథచరిత్ర ద్విపదకావ్యంలో సారంగధరుని 
కథను చెప్పాడు. వేంకటకవి దాన్ననుసరిస్తు ప్రబంధోచితవర్షనలతో “పెంచి 
ఈ కావ్యాన్ని రచించాడు. 


వేంకటకవి విజయవిలాసం రమ్యమైన ప్రబంధం. దీనిలో ౩ ఆశ్యాసా 
లున్నాయి. 3 ఆశ్యాసాల్లో (క్రమంగా నాయకుడైన అర్జునుడు ఉలూచి 
చిత్రాంగద సుభద్రలను వివాహమఘాడే కథలున్నాయి. కవి మహాభారతం 
నుంచి ఈ కథలను తీసుకొని వర్గనలతో సంభాషణలతో పాత్ర చిత్రణాశి 
ల్పంతో సంచి ఈ ప్రబంధాన్ని రచించాడు. తెలుగు (పబంధాల వరుసలో 
మౌలికమైనది సుందరమైనది ఇదే చివరి (ప్రబంధం, 


వేంకటకవి శ్లేష యమకం అన్నుప్రాసలను ప్రయోగించడంలో నిపుణుడు. 
“ప్రతి పధ్యము నందు చమత్కృతి కలుగంజెప్ప నేర్తువు” అని కృతిపతి 
రఘునాథనాయకుడు, ఈ కవిని (ప్రశంసించాడు. నిజంగానే వేంకట కవి 
ప్రతిపద్యంలో శేషచమత్కారాన్నో అలంకార చమత్కారాన్నో సామెతలను 
నుడికారాలను ప్రయోగించి చమత్కారాన్నో సాధించాడు. వేంకటకవి శ్లేష 
యమకాలను వాడినా అవి సులభగ్రాహ్యంగా వుండి కవిత్యాన్ని సరళ 


అరం భర్‌ ల చం వ 
Ma ఆ సట ల క్‌ అక ఇ ఆ శ గా 2 చడ 
చుబుకం చనాయి 'అఫంగ. నాగ శేషలను wo నాల చట 
భా 
అగ ఒరవన లు ఆ ఖ్‌ దొ మె గో మొల్ల 
నేషపయోగవాతుర్నా RS OEE COT అ ట్ట 
oe CRC టై 
Fa) ద్‌ ul ye హా > 
అర టె OR నో నుట ఖు అజ అ శ 
కటి సజివంగా చిిలకరించాడు. ఎంకటవవి శైలి సుతం చతదడునిడి. అత 
స re షి Lew 
mE చం చ్తే i 
అ ర ఆర శ స కటలా ఎత అతత సం జే 
డెవరిం అనుకరించలదు. మకూచకవి కవితల బాడాలు ఉడొతంగా 
క్ల pea 


చముత్కారపూర్ణంగా వున్నాయి. 


బజయ రాఘవ నాయకుడు 


ఇతడు రఘునాథనాయకుగి వొడుకు, అతని రఠాత తంజొనారు 
నేలిన రాజు. తెలుగులో ఇతడు 50 కృతులను. రవించానని పహాదవరి త్ర 
పీఠికలో చెప్పుకున్నాడు. సంగీత సాహిత్యప్రియుడు. ఇతన కాలంలో తేలు 
గులో యక్షగాన (ప్రక్రియ శిఖరాగ్రాన్ని చేరుకుంది. ఆరాజకవి స్వయంగా 20 
వరకు యక్షగానాలను వ్రాసాడు. కాని ఆరు మాత్రమే దొరికాయి. డుకగా 


(Se 
నాల్లో సంస్కృ తనాటక పద్దతులను ఆ కవి (ప్రవేశపెట్టాడు. ఇతనికి ద్విపద 
అన్న కూడా అభిమానమే. ఆ కవి పాదుకాసహస్రము మో హినీవిలాసము, 
మంజరీ ద్విపద, రఘునాథనాయకాభ్యుదయుమనే నాలుగు ద్విపద కావ్యాలు 
వ్రాసాడు. వాటిల్లో చివరి రచన దొరుకుతున్నడి. విజయ రాఘవుడు 
గోపికాభమర గీతాలను, రగడ, దండకాలను కూడా ర 
విజయ రాఘవుని ఆస్థానంలో అనేక కవయ్యిర్రులు కవులు పండితులు 
న్నారు. వాళ్ళల్లో రంగాజమ్మ ఆతనికి (పియురాలు భార్యయైన కవయిత్రి. 
ప్రతిభ గలది. 


రంగాజమ్మ 


రంగాజమ్మ కు రంగాజీ అని పేరు. రంగాజి-ఆమ్మ ల్‌ రంగాజమ్మ 
అయింది. విజయరాఘవనాయకుని (క్రీ.శ 1633-1674) భార్యనని చెప్పు 
కున్నది. ఈమే రాజమన్నారుదాసవిలొస (పబంధాస్ని రామాయణఖారచ 
భాగవత సంగహాలను పద్య రూపంగాను, మన్నారు దాసవిలాస నాటకమనే 
యక్షగానాన్ని ఉషాపరిణయమనే ప్రబంధాన్ని వ్రాసింది. ఇంకా ఈమె 


మధురమైన పదాలను కూడా (వొసిందట. ఇప్పుడు మన్నారుదాసనాటకం, 
(ప్రబంధం, ఉషాపరిణయ (ప్రబంధం మాత్రమే దొరుకుతున్నాయి. 


మన్నారుదాసవిలాస ప్రబంధంలో విజయరాఘవ నాయకుడు కాంతిను 
తిని పెండ్డాడే వృత్తాంతం వుంది. ఆ రాజుకు మన్నారుదాను అనే 
బిరుదముంది. ఆ కాన్యాన్ని రంగాజమ్మ విజయరాఘవుని ఇష్టదైవం రాజ 
గోపాలునికంకితమిచ్చింది. కవయిత్రి దీనిలో శ్లేష ఉత్పేంక్ష అతిశయోక్త్యాది 
అలంకారాలను (ప్రయోగించింది. వర్ణనలు రమ్యంగా bu ఇది 5 
ఆశ్యాసొల (ప్రబంధం. 


ఉషాపరిణయం ర ఆశ్వాసాల ప్రబంధం. విజయ రాఘవుడు హరివం 
శంలోని ఉషాపరిణయాన్ని కావ్యంగా వ్రాయమని రంగాజమ్మను కోరాడు. 
దాన్ని వ్రాసి ఆమె ఆ రాజుకే అంకితంగా ఇవ్వింది. దీనిలో ఆమె 
కవిత్వం (పొఢంగా వుంది. తంజావూరు నాయకరాజుల కాలంనాటి ఆచార 
వ్యవహారాలు దీనిలో ప్రతిబింబించాయి. 


మన్నారు దాసవిలాసమనే యక్షగానంలో విజయ రాఘవుడు కాంతి 
మతిని వివాహమాడే వృత్తాంతమే వుంది. దీన్ని కూడా కవయిత్రి 
రాజగోపాలునికి అంకితంగా ఇచ్చింది. ఇది ఆమె చివరి రచన. రాజ గోపాల 
స్వామి రథోత్సవానికి వచ్చిన కాంతిమతి విజయరాఘవున్ని చూసి (ప్రేమించి 
విరహతప్నురాలవుతుంది. కాంతిమతి చెలికత్తె రాజు దగ్గరికి రాయబారిగా 
పోయి కార్యాన్ని చక్కబెడుతుంది. ఇంతలో సాక్షాత్తు రాజగోపాలస్వామి 
భార్య చెంగమలదేవి ఎరుకసానిగా వచ్చి ఎరుక చెప్పంది. చివరకు 
రాజగురువైన తాతాచార్యుల ప్రయత్నంతో విజయరాఘవుడు కాంతిమతిని 
వివాహమాడుతాడు. యక్షగానాల్లో కన్పించే హాస్యంతో కూడిన పాత్రోచిత 
మైన సంభాషణలున్నాయి. రంగాజమ్మ  కవితాశెలి సంస్క ఎత సమాసాలు 
లేక సరళశైలిలో వుంది. చక్కని తెలుగు పలుకుబడులను కవయిత్రి 
ప్రయోగించింది. రంగాజమ్మ తనకృతుల్లో (శ్రీనివాసాచార్యులను గురించి 
చెప్పడంచేత హం శ్రీనివాసాచార్యులు కులగురు 
వైన తర్వాత ఆమె ఈ కృతులను రచించిందని శ్రీశ 1645-55ప్రాంతమని 


రఘునాథ నాయక యుగం 281 
చెప్పవ చ్చును. 


క్షేత్రయ్య 


క్షేతయ్య (శ్రీశ 1600-1680) కృష్ణా జిల్లాలో మొవ్వ (గ్రామనివాసి. 
దానికి దగ్గర లోనే కూచిపూడి [గ్రామం వుంది. క్షేతయ్య మొవ్వలో 
వెలసిన గోపాలస్వామి భక్తుడు. మొదట ఆతని పేరు వరదయ్య. “తర్వాత 
క్షేతయ్యగా మారింది. అతన్ని గౌరవంగా క్షేతజ్ఞులు అని కూడా పిలుస్తారు. 
క్లేతయ్యది మధురభక్తి. అతని పదాలు శృంగార భరితమైనయి. 


క్లేతయ్య చాలామంది రాజులను దర్శించి ఆదరింపబడినాడు. మధుర 
రాజు తిరుమలనాయకుడాతన్ని సత్కరించాడు. రఘునాథనాయకుని కూడా 
అతడు దర్శించినట్లు ఆంధ్రకౌముదినిబట్టి తెలుస్తున్నది. విజయరాఘవుని 
ఆస్థానంలో క్షేతయ్య చాలా కాళముండి పదాలను రచించాడు. గోలకొండ 
సుల్హాను అబుల్‌ హసన్‌ కుతుబ్లాను దర్శించి క్షత్రయ్య 40 రోజుల్లో 1500 
పదాలు రచించి సుల్తాను చేత సన్మానింపబడినాడు.' రామదాసు త్యాగ 
య్యలు క్షేతయ్యకు ఇంచు మించుగా సమకాలికులే. క్షేత్రయ్య మొత్తం 
4500 పదాలు రచించినట్లు తెలుస్తున్నది. ఇప్పుడు 400 పదాల వరకు 
దొరుకుతున్నాయి. వీటిల్లో క్నేతయ్య నాయికా నాయకుల శృంగారావస్థలను 
అలంకార శాస్త్ర సమ్మతంగా మధురంగా రమణీయంగా వర్ణించాడు. ఆతని 
కవిత్వం ట్ర మధురపదజాలంతో కూడివుంటుంది. అతడు కూచిపూడి 
దగ్గరివాడు కాబట్టి అతనికి అభినయంతో కూడా పరిచయం వుండివుం 
టుంది. అందుకే అతని పదాలు సంగీత సాహిత్యాలతో కూడి చక్కని 
అభినయానికి అనువుగా వున్నాయి. అతని పదాలు జయదేవుని అష్టపదులను 
పోలి భక్తి శృంగారమయంగా మధురంగా వున్నాయి. విరహ శృంగారం, 
నాయిక విరహం కోపం వేదన వర్ణనలతో కూడిన క్షేత్రయ్య పదాలను 
..జావభీలంటారు. ఈజావళీల మీద ఆనాడు ఉర్దూ పారశీభాషల్లో వున్న 
గజళ్ళ _ ప్రభావముందేమో. అతని శ్రైలి తేటతెలుగులో సామాన్యులకు 
కూడా' ఆర్టమయ్యేటట్లుగా వుంది. 


ose తెలుగు సా హిత్య చరిత్ర 


త్యాగయ్య 


కాకర్ల త్యాగయ్య (క్రీశ 1756-1847) గొప్ప రామభక్తుడు. గొపు 
సంకీర్తన కారుడు. పోతన మొల్ల రామదాసుల వలె త్యాగయ్య రామభక్తి 
సంప్రదాయానికి చెందినగాడు. ఇతడు తంజావూరు నేలిన మహారాష్ట ప్ర రాజు 
రెండోశరభోజి కాలంవాడు. ఆంధ్రదేశం నుంచి వలసపోయి ఇతని వంశజులు 
తంజావూరు సమీపంలోని తిరువాయూరులో స్టరపడినారు. త్యాగయ్య 
రాజాశయాన్ని కోరలేదు. రాజులిచ్చిన గౌరవసత్కారాలను స్వీకరించలేదు. 
పోతన లాగానే ఈ కవి రాజాశ్రయాన్ని ఆశించలేదు. త్యాగయ్యకు రాముడు 
సాక్షాత్యరించాడట. త్యాగయ్య చెప్పిన కీర్తనలు 600 దాకా వున్నాయి. 
కొన్ని కీర్తనంను కవి భు. )తంలోను రచించాడు. త్యాగయ్య సంకీర్తనలు 
నాదసంపదతో కూడినయే కొక సాహిత్య సంపదతోను కూడినయి. అతని 
Te భక్తి సంగీతం సాహిత్యమాధుర్యం కలవి. అతని కవిత్వం సహజ 
సుందరమైంది. అందమైన భావాలను సరళసులభమైన భాషలో కూర్చాడు. 


త్యాగయ్య చిన్ననాటనుంచే సంకీర్తనలు రచించాడట. చిన్నతనంలో 
అతడు పుందరదాసు, అన్నమాచార్యుల, రామదాసు కీర్తనలను పాడేవాడట. 
తండ్రి అతని ప్రతిభను గుర్తించి తంజావూరు - రాజు ఆస్థాన సంగీతవి 
ద్వాంసుడైన శొంఠి వేంటరమణయ్య శిష్యరికంలో చేర్చాడట. త్యాగయ్య 
ఏకసంథాగ్రాహి. చాల తొందరలోనే'. అతడు సంగీతసము ద్రాన్ని ఆపో 
శనం పట్టాడు. త్యాగయ్య తన పదాలను భక్తి పారవశ్యంతో ఆత్మానందం 
కోసం పాడుకోడానికే రచించాడు కాని ధనార్జన కోసం పదవి కోసం 
కాదు. తాగయ్య సంకీర్తనలను వ్రాయడమేకాక రాగాలకు ముఖ్యంగా 
ఖరహరప్రియ. హరికాంభోజి రాగాలకు జీవంపోసాడు. ఈనాడు కీర్తనలను 
పాదుకునే తీరుకు మార్గదర్శకుడయ్యాడు. 


a 

(తాగయ్య కీర్తనలేకాక (ప్రహ్లాద విజయం, నౌకావిజయం, సీతారామ 
విజయం అనే యక్షగానాలను వాసాడ్డు. త్యాగయ్యది యక్షగానాల కాలం. 
త్యాగయ్య తొత (తల్లి తండ్రి) గిరిరాజకవి కూడా యక్ష గొనాలను వాసి 


ఈ న్‌ ఇల్లీ షి పల్ల షు లా, శ సెం ల న (| 
నదాడు. సంగత నాహిత్వాలకు సింయమెన యకగాన ప కియ సహజంగానే 
ఉల మో నవ 
న న జ. ఓ వరా ఒ అద ఖల ఘౌ pga క, ఇ 
త్యాగయ్యును అకట్టు5 “ఎ వుంటుంది. 'పహాడవిజయంలోి పహాడుని ఫక్తి కథ, 
మ్‌ సు ఛా స గు అంటి 


వ్‌ రు | అల గా జి డె 
"Me ఎ Cn ఇ మే mn శ వ. ఖే టి 3 షై a! ఇ శ కనే. oa 
Wu Cu ఇద్దరు ముత్త్వన మిది్నైదారు, శా ప డ్రా ద్‌క్తిడారు non Ler 


దక్ష ౯కాం ధయుగ వైశిష్ట jo 


తంజావూరు, మధుర, జింజి, మైసూరు, పుదుక్కోట మొదలైన 
రాజ్యాలను తెలుగు రాజులు విజయనగర రాజులకు నొమంతులుగా వుండి 
పారించే వాళ్ళు. కీశ 1564లో తళ్ళికోటయుద్దంలో విజయనగర సామా 
జ్యాస్తమయంతో ఆ రాజులు స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకొని పాలించారు. 
ఆ రాజులు తెలుగువాళ్ళు కాబటి తెలుగు కవిపండితుల నొదరింపి 
తెలుగుసా హిత్యాన్ని పోషించారు. కాబట్టి కీశ 17,18 శతాబ్దాలను 19 వ 
శతాబ్దం పూర్వభాగం వరకు తెలుగు సాహిత్య చరిత్రలోని ఈ కాలాన్ని దక్తి 
ణాంధ్రయుగం అనడం కూడా వుంది. ఈ రెండున్నర శతాబ్దాల కాలంలో 
తెలుగు సొహిత్యం మౌలికమైన ప్రబంధ రచలనలతో అనేక నూతన ప్రక్రీ 
యల (ప్రత్యేకతతో విక సించింది.తంజావూరు మధురనేలిన నాయకరాజులు 
స్వయంగా కవి పండితులు. సంగీతజ్ఞులు. అభినయాభిమానులు. స్వయంగా 
(పబంధాలను యక్ష గానాలను పదొలను ద్విపద వచనకావ్యాలను రచించారు, 
నాయక రాజులు తమ మాతృభాష మీద అభిమానాన్ని విడువకుండా 
తెలుగుభాషా సాహిత్యాలను పోషించారు. మహారాష్ట్రరాజులు కూడా 


284 తెలుగు సాహిత్య చరిత్ర 


తమ మాతృభాష మరాఠీ అయినా తెలుగు మీద అభిమానంతో తెలుగులో 
రచనలు చేసారు. తెలుగు కవి పండితులను ఆదరించారు. ఈ కాలంలో 
రఘునాథనాయకుడు, శహాజీ రాజులు అపరభోజులుగా కీర్తింపబడినారు. 
రెండో శరభోజి (క్రీశ 1793-1833) తంజావూరునేలిన చివరి ప్రసిద్దుడైన 
రాజు. ఆయన సంగీతసా హిత్యవిద్యా పోషకుడు. ఆయన తెలుగులో కాక 
సంస్క తంలో 4 ఆశ్వాసాల కుమారసంభవ _చంపూకావ్యాన్ని వ్రాసాడు. 
అతడు పుస్తక (గ్రేమి. సరస్వతీ. మహల్‌ అనే (గంథాలయాన్ని సాపించి 
అనేక తెలుగు తమిళ మరాఠీ [గ్రంథాల తాళపత్రప్రతులను ఫీకరించి 
భద్రపరిచాడు. దీనిలో తెలుగు (గ్రంథాల సంఖ్య ఎక్కువగా వుంది. కుమార 
సంభవం వంటి ఎన్నో మరుగునపడిన తెలుగు కావ్యాలు ఈ [గ్రంథాలయంలో 
లభించాయి. దక్షిణాంధ్రయుగ విశిష్టతలో ఇది ఒకటి. 


దక్షిణాం ధ్రయుగంలో చేమకూరకవి వ్రాసినా విజయవిలాసం వంటి 
రసవంతమైన ప్రబంధాలు .శుకసప్తతి వంటి చక్కని కథాకావ్యాలు, ఎన్నో 
ద్విపద వచన యక్షగాన రచనలు పదరచనలు గణితవేదాంత సంగీతశాస్త్ర, 
సంబంధమైన రచనలు వచ్చాయ్యినిఘంటువులు ఈ కాలంలో తెలుగులో 
రావడం విశేషం. లక్షణశా స్త్ర (గంథాలనేకం (వాయబడినాయి. అనేక 
శతకరచనలు జరిగాయి. మధురవాణి, రామభ్మదాంబ కృష్ణాజి వంటి 
కవయిత్రులు సంస్క ఎతంలో కృతులు రచించారు. రఘనాథనాయకుడు 
సంస్కృతంలోను కృతులు రచించాడు. దక్తిణాంధ్రయుగంలో చాలామంది 
ప్రీలు కవి పండితులై కావ్యరచనలు తెలుగు సంస్కృతంలో రచించడం 
ఒక విశిష్టత. ఈ యుగంలో కవయిత్రులు పదరచనలు యక్షగాన రచనలు 
కూడా చేసారు. ఈ కవయిత్రులు సంగీత సా హిత్యాభినయాల్లో నిష్టాతలు. 
ఈ యుగంలో వున్నంత మంది కవయిత్రులు తెలుగులో మరేయుగంలోను 
లేరు. 


దక్షిణాంధ్ర యుగంలో గణపవరపు వేంకటకవి (మధుర రాజు ముద్దళ 
గిరి ఆస్థాని) అవధాన విద్యలో ప్రవీణుడు. ఇరవై అవధానాలను చేసినట్లుగా 
ఆ కవి సెప్పుకుస్నాడు: దీన్ని బట్టి ఈ కాలంలో అవధాన ప్రక్రియ కూడా 
వెలిసిందని తెలుస్తున్నది. ఈ కాలంలో శేషము వేంకటపతి శశాంక 


రఘునాథ నాయక యుగం 285 


విజయము, ముద్దుపళని రాధికాసాంత్వనం వంటి శృంగారం మితిమీరిన 
కావ్యాలు కూడా వచ్చాయి. దక్షిణాంధ్రయుగంలో ఆశుకవిత్వం, చిత్రకవిత్వం 
కూడా బాగా సాగింది. ఎన్నో చాటు పద్యాలు దొరుకుతున్నాయి. కృష్ణాధ్యరి 
వైషధపారిజాతీయము, నెల్లూరి వీరరాఘవకవి  యాదవపాండవీయము, 
ఎలకూచి బాలనరస్వతి రాఘవయాదవ పాండవీయము వంటి ద్వ త్తి త్యర్ణి 
కావ్యాలు కూడా (వాయబఢినాయి. 


ఈ విధంగా దక్షిణాంధ్రయుగం అనేక కవిపండితులచేత అనేక ప్రక్రీ 
యలతో విలసిల్లింది. ఈ యుగంలోని విశిష్టతలను మరికొంత విశదంగా 
పరిశీలిద్దాం - 1.ద్విపద కావ్యరచన - దక్షిణాంధ్రయుగానికి పూర్వమే 
పాల్కురికి సోమనకాలంలోనే తెలుగులో ద్విపద కావ్యరచన ఆరంభమైంది. 
గోరన హరిశ్చంద్రోపాఖ్యానం వంటి కావ్యాన్ని (శ్రీనాధయుగంలో వ్రాసాడు. 
కొని తంజావూరు వుధురరాజుల ఏలుబడిలో ఆనేక ద్విపద కావ్యాలు రచన 
సాగింది. రఘునాథనాయకుడు విజయ రాఘవుడు స్వయంగా అచ్యుతా 
భ్యుదయం, రఘునాధాభ్యుదయం అనే ద్విపద కావ్యాలను వ్రాసారు. 
విజయరాఘవునికి ద్విపద రచన అంటు అభిమానం. ఆతడు నాలుగు 
ద్విపదకావ్యాలను వ్రాసాడు. పచ్చకప్పురపు తిరువేంగళకవి చొక్కనాథ 
చరిత్ర అనే ద్విపద కావ్యాన్ని వ్రాసాడు. ఈ కవి రఘునాథనాయకుని 
తండ్రి అచ్యుతదేవరాయల కాలంవొడు. దీనిలో సుందరేశ్వరుని లీలలు 
వర్ణింప బడినాయి. దీన్నే తర్వాత నీలకంఠదీక్షితులు శివలీల్నార్థవమలే 
పేరుతో సంస్క ఎచేమహాకావ్యంగా 22 సర్గలతో రచించాడు. 


2. వచన కావ్యరచన - దక్షిణాంధ్రయుగంలో వచన కావ్య రచన 
విశేషంగా జరిగింది. ముఖ్యంగా మధురనాయక రాజులు వచనవాజ్మ 
యాన్ని ప్రోత్సహించారు. మధుర నేలిన విజయరంగ చాక్కనాథుని కాలం 
(§.శ17061732) వచనకావ్యాలకు స్వర్ణయుగం. తెలుగులో నన్నయనాటి 
నుంచి చంపూమార్ల్గమే కావ్యాల్లో ప్రయోగింపబడింది. ఆ చంపూ 
కావ్యాల్లో శాసనాల్లో తెలుగు వచనరచన కన్పిస్తున్నది. శైవ వైష్ణవకవులు 
క్రీశ 12,13 శల్లో _ భక్తిభరితమైన ఛందోఛాయలు కలిగిన “వచనం” 
“గద్యం” వ్రాసారు.కాని అచ్చమైన వచనకావ్యాలు చాలా తర్వాత కాలంలోనే 


26 తెలుగు సా హిత్య చరిత్ర 


లుగులో వచ్చాయి. సంస్కృత గద్యకావ్యాలను కథలను కూడా తెలుగు 
కవులు చంపువులోనే (వ్రాసారు. పూర్తి వచన రచన క్రీ.శ 16 వ శతాబ్దంలో 
వ్రాయబడింది. అది ఏకామనాథుడు (కీ.శ 16వ శు వ్రాసిన ప్రతాపచరిత్ర. 
అది చార్‌ త్రకకాన్యం, తర్వాత కాసె సర్వప్ప సిద్దేశ్వర చరిత కొంతభాగం 

వచనంలో వుంది. క్రీ.శ 1550 ప్రాంతంలో ఎల్లకర నరసింహకవి భారత 
వచనంలో (చానాడు, ఈ కాలంలో "కొన్ని వేదాంత గంధాలు 
వచనంలో వ్రాయబడినాయి. ఈ కాలంలో రాయనాచకమనే చారిత్రక 
కావ్యం వచ్చింది. అది మధురనేలిన _ విశ్వనాథనాయకుని స్టానాపతి 
తన వ. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానవిశేషాలను గురించి వ్రాసిన 


క్రీశ 17,18 శతాబ్దాల్లో మధుర తంజావూరు మైసూరు రాజ్యాల్లో వచన 
రచన చాలా జరిగింది. ముబ్యంగా 18 వ శతాబ్దంలో వచన రచన విరివిగా 
జరిగింది. దక్షిణాంధ్రంలో వచ్చిన వచనకావ్యాల్లో లింగనమఖి కామేశ్వరకవి 
వ్రాసిన ధేనుమాహత్మ్యం మొదటిది. ఈ కవి మధురరాజు ముద్దళగిరి 
ఆస్థానకవి. మధురరాజు విజయరంగ వొక్కనాథుడు వచనరచనను ప్రోత్సహి 
చడమేగాక స్వయంగా శ్రీరంగమాహాత్మ ్యం, మాఘమాహాత్మ్యం అనే వచన 
కావ్యాలను (వాసాడు. అతని ఆస్థానకవి సముఖం వేంకటక కృష్ణప్ప నాయకుడు 
జైమినిభారతాన్ని వచనంలో వ్రాసి ఆ రాజు కంకితంగా ఇచ్చాడు. అతని 
మరో వచనరచన సారంగధరచరిత్ర. అతని వచనశైలి రమ్యంగా సరళంగా 
వుంటుంది. దీర్షవాక్యాలున్నా అన్వయకాఠిన్యంలేదు.విజయరంగచొక్కనాథుని 
మరో ఆస్థానకవి _ కుంద్లుర్తి _వేంకటాచలకవి. భారతరామాయాణాలను 
వచనంలో “వ్రాసాడు. కాని అవి దొరకలేదు. Eis కాలం 
వాడే శ్యామరాయకవి వచన రామాయణాన్ని ;:*సొడు. మరోకవి శ్రీపతి 
కర నను హాత్మ్యం నచన తవ (పానాడు. 


మైసూరు రాజుల ఆస్థానంలో చక్క!. వవన కావ్యాలు వెలిసాయి. 
మైసూరు రాజుల సామంతుడు కళువె _వీరరాజు (క్రీశ 1704-1731) 
మహాభారతాన్ని నచనంల్లో వ్రాసాడు. దీనిలో ఆది సభా భీష్మపర్వాలే 
దొరుకుతున్నాయి. _వీరరాజు (ప్రసిద్ద కవి పోషకుడు చిక్కదేవరాయల 


అధ ఇలా గాం నర స్రీ చా? త గారా సల న్‌ బల, ల టను లు mg కర క అర అల కలకల హల జల 
ఇ Mer ఘు, (అ వ. sooty అవ Ad alee ww, te he thd ete 


ఆన్న 
అ aN ఇగ మ ర ర mre జూ జ! 
సరళ సులభంగా వుంటుంది, ఐరరాజు వోదందం కరం నంజరాజూు 
అల్లో ad క క్‌ ఇ Copa స కాలా. నా 
సంస *తాం,ధ కనడ భాషల"  కాన్వాలను దానాడదు. తెమనసులొ హోల్‌ 
WY సు జోన్నా భా - ఇ 
ఖో జాన్‌ ౬ Ww [౫ చై అజా. అభలు ల కల 
స్వమాహాత్మం కనాడంగ్‌ జాదడతం వపను న న స! 4 wn రగా 
జి Ro) గ్‌ ఇ 
౧ జస అల్లో కు ad ణం భాం వ్‌ Calne CET క డ్‌ జు 
అతణ చవరచన సుందోమెందడి. చందిగిడి రాజు వొడుణు తుపాకుల 
య్‌ శ 
Mee యల అగ జం ఆ లొ య ns శ ప 
ఆఅనంతభూపొలుడు ;పబది వచన కౌవ్వువవి ఐష్పువురాణం, అగాదదిచో, 
క్ష జు cn pa గో 44 
ఇర ఇళ్ల ఖో గా aE Mf ఉల ఇంక యా eam కోల 
రామాయణంలో సుందరకాండాన* అతడు వదనంలో వాసొడు, కళునై 
అఆ స 
అన కలో ఇ ఇగ ఇ me ౧౩ జజ ఖ్‌ 
వీరరాజు భారతరచనలో అతడు సహాయపడినాడట. ద3ణాంధయుగంల్‌ 
ట్‌ స్క 
న అ ~ అదన షరి న ద్‌ 
వచనరచన సరళ సులభవున (గ్రాంధిక భాషల సాగింది. 1వ శల 
మా 
ఇ 


ముద్రణాయంత్రాలు వచ్చినాక కూడా సరభళవ్యావహారిక వచనంలో రవనలు 
జరిగాయి. విక్రమార్క కథలు, కాసి మజిలీకథలు, శుకసప్పతి మొదలయిన 


కథాకావ్యాలు ఈ కాలంలో సరళమెన వదనంలో స్త బడినాయి 


Qe 
క్రమంగా ఆంగ్ల సాహిత్య (ప్రభావంలో 19వ శతాబ్దం చివరలో 20వ శరాజ్దం 
న. 
ఆరంభంలో తెలుగులో నవల, కథానికలు, వ్యాసం వం దన ప్రక్రియలు 


బయలుదేరి పత్రికాప్రవేశంతో వచన రచన తెలుగులో క; చెండి 
సిరపడింది. 
ళు 


ర 


అది సంగీత సా హిత్యాభినయాల సమ్ముళన రూపం, Sess 

సంగీత (ప్రియులు. నాట్యాభిమానులు. నె సాహిత్యాభిరుచికలవాళ్ళు, కాబట్టి 

ఈ మూడింటి సమ్మేళనమైన యక్షగానరచన ఈ రొలంలో విరివిగా 

సాగింది. ఈ యక్షగానాల్లో సంస) "ఈ నొటకలక్షణాలుకూడా చాలా 
న్న (7 


దకి గ్రిణాంధ్రయుగంలో వెలసిన మరో (ప్రత్యేకవ్నె మైన ప్రక్రియ యక్షగానం. 


ప్రవేశించాయి. ఇవి రంగస్టలం మీద ప్రదర్శింపబడేయి కూడా, 


యక్షగాన ప్రక్రియ తెలుగులో గ్రీశు 15,16 శతాబ్దాల్లో నే ఆరంభమైంది. 
'16వ శవాడైన కందుకూరి రుద్రకవి సుగ్రీవ విజయం తెలుగులో మొదటి 
యక్షగానం. : తర్వాత కొన్ని యక్షగానాలు రచింపబడినొ ఈ (ప్రక్రీయ 
ఎక్కువ దక్షిణాంధ్రయుగంలో నే 'ప్రచలితమైంది. విజయ రాఘవ నాయ 
కుని (క్రీశ. 1633-1673) కాలం యక్షగాన ప్రక్రియకు స్వర్ణయుగం. 
ఆ రాజు స్వయంగా కాళీయ మర్దనం, కృష్ణవిలాసం, విప్రనారాయణ 


288 తెలుగు సాహిత్య చరిత్ర 


చరిత్ర, రఘునాథాభ్యుదయం, పూతనాహరణం, ప్రహ్హాదచరిత్ర అనే 20 
యక్షగానాలు (వొసాడు. అతని కాలంలోనే యక్షగానాల్లో సంస్క చీ 
నాటకాల్లో కనిపించే నాందీ ప్రస్తావనలు, భరత వాక్యం, పాత్రోచితమైన 
వ్యవహారిక భాషా ప్రయోగాలు ప్రవేశించాయి. రగడలకు బదులుగా సంగీత 
ప్రధానమైన దరువులను, పదాలను వాడడం, హాస్యరసపోషణ యక్షగానాల్లో 
వచ్చి చేరాయి. యక్షగానాన్ని యక్షగాన నాటకం, యక్షగాన ప్రబంధం 
అని పిలిచారు. విజయ రాఘవుని భార్య రంగాజమ్మ 'మన్నారుదాసవి 
లాస నాటకం వ్రాసింది. విజయరాఘవుని కొడుకు మన్నారుదేవుడు 
హేమాబ్దనాయికా పరిణయం, కోనేటి దీక్షిత కవి విజయరాఘవకళ్యాణం, 
పురుషోత్తమ దీక్షితుడు తంజాపూరాన్నదానం, కామరసు వేంకటపతి 
విజయరాఘవ చంద్రికా విహారం అనే యక్షగానాలు వ్రాసారు. 


నాయకరాజుల తర్వాత తంజావూరునేలిన మహారాష్ట్ర, రాజులు కూడా 
యక్షగాన ప్రక్రియనభిమానించారు. శహాజీ (క్రీశ, 1684-1712) స్వయంగా 
20 “యక్షగానాలను వ్రాసాడు. శులజాజి రెండు యక్ష గానాలను రెండో 
ఏకోజి ఒక యక్ష గానాన్ని వ్రాసారు.” మేలత్తూరు వేంకటరామశాస్తి 
(కీ.శ. 1807-1860) 12 యక్షగానాలను వ్రాసాడు. కొన్ని యక్షగానాల్లో 
వీథిభాగవత లక్షణాలు, కొరవంజి నొట్యవిశేషాలు చేరాయి. ఈ విధంగా 
తెలుగులో యక్షగాన ప్రక్రియ విగిష్ట ప్రక్రియగా రూపొందింది. 


దక్షిణాం ధ్రయుగంలో సంగీతాభివృద్ధి కూడా బాగా సాగింది, భక్తిశ్ళం 
గార రసాలతో కూడిన పదాల సంకీర్తనల రచన బాగా సాగింది. క్షేతయ్య, 
పెద్దదాసు, సభాపతయ్య, మేలత్తూరు వేంకటరామశాస్త్రి, రంగాజమ్మ, 
త్యాగయ్య వంటి నళ 'పదరచనలు చేసారు. మహారాష్ట్ర. రాజు శహాజీ 
“త్యాగేశ పదములు” పేరుతో అనేక పదాలు (వ్రాసాడు. కర్ణాటక సంగీతం 
ఈ కాలంలోనే స్థిరపడింది. సంగీత శాస్త్ర గ్రంథాలు. కూడా ఈ 
.కొలంలో చాలానే (వాయబడినాయి. గోవిందకవి శహాజి తులజాజీ వంటి 
వొళ్ళెందరో సంగీతజ్ఞులు సంగీతశాస్త్ర సంబంధి (గ్రంథాలను వ్రాసారు. 
నాట్యాభిమానయాభివృద్ధి కూడా ఈ కాలంలో బాగా జరిగింది. ఈ 


రఘునాథనాయక యుగం 289 


యుగంలో కామశాస్త్రం, అశ్యశాస్త్ర ©, ఫడ్డలక్షణం వంటి శాస్త్మగంథాలు 
సాంబనిఘంటువు, శహాజీ శబ బ్రరత్నాకరం నుదురుపాటి వెంకన్న ఆంధ్రభా 
షార్దవం వంటి నిఘంటు (గ్రంథాలు కూర్చబడినాయి. 


తంజావూరు మధుర రాజులకు సమకాలికంగా ఆంధ్రదేశంలో సంస్థా 
నాధీశ్వరుల ఆదరణలో వున్న కొందరు ప్రసిద్దాంధ్రకవులు. 


అడిదం సూరకవి 


18వ శతాబ్దం చివరి భాగంలో వున్నాడు. విజయనగరం (ప్రభువు 
విజయరామ గజపతి (క్రీ.శ. 1760-94) కొలువులో వుండి కవిజనరంజనం, 
చంద్రమతీ పరిణయం ప్రబంధాలు వ్రాసాడు. ఆంధ్రచంద్రాలోకం ఆలంకా 
రాల వర్ణనలతో కూడింది. ఆంధ్రనామశేషం నిఘంటువు. ఆంధ్రనామ 
సంగ్రహమనే శే పేరుతో అచ్చ తెనుగు పదాలను కూర్చాడు. అచ్చ తెనుగు 
కావ్యాలు విశేషంగా రచింపబడడంతో ఈ నిఘంటువు అవసరమేర్సడింది. 
కవిజనరంజనం 3౩ ఆశ్వాసాల వసుచరిత్రను అనుకరిస్తున్న ప్రబంధం. ఈ 
కవి చాటువులనేకం దొరుకుతున్నాయి. అమోఘవాక్కుకలవాడని ప్రసిద్ధి. 


18వ శతాబ్దంలో మరింగంటి వంశంలో చాలా మంది కవులున్నారు. 
వాళ్ళలో సింగరాచార్యులు దేవరకొండలో వుండి దశరథరాజనందన 
చరిత్ర అనే నిరోష ్యరామాయణం (వ్రాసాడు. వేంకట నరసింహాచార్యులనే 
మరోకవి (శ్రీ కృష్ణ శతానందీయం వ్రాసాడు. ఈ కవి “చిలువ పడిగరేని 
(పేరణము”లో దుర్యోధనుని వివాహాన్ని వర్ణించారు. ఇది అచ్చ తెనుగు 
కొవ్యం. ఈ కవిది “తాళంకనందినీ పరిణయము” మరో ప్రబంధం ఈ 
యుగంలో సాగిన అచ్చ తెనుగు కావ్యాల రచన వీరేశలింగం యుగం 
వరకు సాగింది.' “వీరేశలింగం స్వయంగా శుద్దాంధ్ర ఉత్తరరామాయణాన్ని 
రచించాడు. కాని పూర్తి చేయలేదు. 1872లో వీరేశలింగం శుద్దాంధ్ర 


భారతాన్ని వ్రాయడానికి పూనుకొని పూర్తి చేయలేదు. 


290 తెలుగు సా హిత్య చరిత్ర 


ఏనుగు అక గా కవి 
a 


ఈ కవి కవివంశంలో పుట్టాడు. పెద్దాపురం సంస్థానాధిపతి జగపతిరాజు 
(క్రీ.శ. 1759-93) కాలం వాడు. అతని “స సుభా షితావళి భర్తృహరి 
శతకానికి అనువాదం. ఎలకూచి బాలసరస్వతి, (క్రీ.శ. 1608-70) పుష్పగిరి 
తిమ్మన (క్రీశ. 1730-90) కూడా సుభాషితాలను అనువదించారు. కాని 
లక్ష్మణకవి అనువాదం లలితమధురంగా సరళంగా వుండి ప్రసిద్ధమైంది. 


కంకటి పాపరాజు 


పాపరాజు (క్రీశ. 1750-1800) నెల్లూరు మండంలోని ప్రళభయకావేరి 
పట్టణానికి అమీనుగా పనిచేసాడు. ఉత్తర రామాయణం, విష్ణుమాయావి 
లొసం వ్రాసాడు. తిక్కన నిర్వచనంగా 'వాయగా పాపరాజు చంపువులో 
వ్రాసాడు. ఇష్టదైవం మదనగోపాలునికంకితంగా ఇచ్చాడు. పాపరాజు ఉత్తర 
రామాయణం కవిత్వం ఉదాత్తంగా వుంది. 


పుష్పగిరి తిమ్మన 


ఈ కవికి కవిమిత్ర అనే బిరుదముంది. సమీరకుమారవిజయమనే 7 
ఆశ్వాసాల కావ్యం రామునికంకితంగా (వొసొడు. ఈ కవి చాలా మందికి 
కృతి రచనల్లో సహాయపడినాడట. 


కూచి మంచి తిమ్మకవ 


తిమ్మకవి (క్రీ.శ. 1700-56) పిఠాపురం సంస్థానంలోని కందరాడకు 
కరణం. రు క్మీణీ వ రాజశేఖర విలాసం, సీలాసుందరీ పరిణయం, 
సారంగధర చరిత్ర రసిక నోభిరామం కుక్క కేశ్వర శతకం మొదలయిన 
ఆక రచనలు ae ఈ కవి నరాంకితాన్ని నిరసించాడు. అయినా 
పిఠొపురం రాజు రావుమాధవరాయలు ఈ కవికి కవి సార్వభౌమ బిరుదొన్ని 


న్య న క అ అర ఆ fi నో ర్‌ | 
ఇచ్చాదు. ఆమ్మకవి సంస్కృతంలో “సుజనమనఃకుముద చంద్రిక” కావ్యాన్ని 
ధ్యా ఈగ చే bag 9 స వే 
రచించాడు. కర్సితకథతో కూడిన కథాకావ్యం దంపువులో వుంది. 


కనుపర్తి అబుయామాత్వుడు 


ఇ జ 


అబ్బయ కవి (కీ.శ.1770-1840) ఆనిరుద్ద చరిత్ర కవి రాజమనో 
రంజనం మొదలయిన పిల్ల వసువర్శిత్రలనదగిన ప్రబంధాలు రచించాడు. 
అనుసరణలు అనుకరణలతో సాగిన కాలం ఇది. మౌలికత లేదు. దీసే 

యో 


తెలుగు సాహిత్య చరిత్రలో వ కాలమని చెపొలి. 


కాసుల పురుషోత్తమ కవి 


కాసుల పురుషోత్తమకవి (క్రీశ 1798-1819) చల్లపల్లి రాజా ఇమ్మడి 
అంకినీడు ఆస్ట్రానకవి. ఇతని “ఆంధ్రనాయక శతకము” ప్రసిద్ధమైంది. 
కృష్ణాతీరంలోని నీ కాకుళంలో వున్న ఆంధ విష్ణుదేవాలయం పూజలు 
లేకుండా పాడుపడి వుండడం చూచి దుఃఖితుడై కవి వ్యాజస్తుతి పూర్వ 
కంగా వ్యంగ్య చమత్కారంతో రచించాడు. “చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య 
భావ హతవిమత జీవ శ్రీకాకుళాంధ్ర దేవ” అనే మకుటంతో ససపద్యాల్లో 
వ్రాసాడు. తన ఆలయాన్ని పునరుద్ధరించుకోలేని అసమర్జుడైన కవి దేవున్ని 
నిందిస్తూ- పైకి నిందగా కన్పించే స్తుతి-వ్యాజస్తుతిలో శతకం వాసాడు. 
వ్యాజస్తుతి, స్తుతివ్యాజం అని రెండు విధాలు - పైకి నిందగా కన్పించి 
అంతరార్థం స్తుతిగాను పైకి స్తుతిగా కన్పించి అంతరార్థం నిందగానువుం 
టుంది. కవి శైలి ధారాళంగా మృదుమధురంగా వుంది. జాతీయమైన 
పదజాలం లోకోక్తులతో కవి (వ్రాసాడు. ఈ కవి శతకం విని చల్లపల్లి రాజా 
ఆంధ్రనాయక ఆలయాన్ని పునరుద్దరించాడట. ఈ కవి హంసల డీవి 
గోపాలశతకం భక్తికల్పదుమ శతకాలను కూడా వ్రాసాడు, 


నిందా వ్యాజస్తుతి శతకాలు తెలుగులో ప్రత్యేకమైనయి. పురుషోత్తమ 
కవి తర్వాత గోగుల పాటి కూర్మవాథుడు (కీ.శ. 1750) -పింహాద్రి 


2902 తెలుగు సాహిత్య చరిత్ర 


నారసింహ శతకం (వ్రాసాడు. ఆంధ్రదేశం తురుష్కుల ఆగడాలకు నిలయ 
మైనప్పుడు ఈ కవి సింహాద్రి నరసింహుని నిందా వ్యాజస్తుతిలో ప్రబోధిస్తూ 
ఈ శతకాన్ని వ్రాసాడు. “వైరి వరరంహ సింహాద్రి నారసింహ” అని 
దీనిలోని మకుటం ఇవేగాక భద్రగిరి శతకం మట్టపల్లి నరసింహ శతకం, 
వేంకటాచల విహారశతకం రామలింగేశ శతకం మొదలయిన నిందా 
వ్యాజస్తుతి శతకాలు. 


తురుష్కుల చేతుల్లో ఆలయాలు ధ్వంసం అవుతున్నప్పుడు వాటిని 
రక్షించే సమర్జులైన రొజులు లేక ఫోవడం కవుల్లో ఒక నిరాశ నిస్తృహలను 
కలిగించింది. అదే విధంగా కొత్త విజాతీయ మతాల వ్యాప్తి సం(క్రమిస్తున్న 
వర్ణ సంకరం నూతనాచారాలు సామాజిక పరివర్తనల చేత అసంతృప్తి 
చెందిన వాళ్ళ నిస్సహాయతలు అధి క్రేపశతకాల్లో (పతిబింబిస్తు న్నాయి. 
సంఘ సంస్కరణలు వచ్చిం తర్వాత ఆ అసంతృప్తి పోయి సామాజికంగా 
సాహిత్యంగా క్రొత్త ఉత్సాహం చోటు చేసుకుంది. 


శతక నాహిత్యం 


శతకాలు సంస్కృత సాహిత్యంలో ముక్తకకావ్య ప్రక్రియలో చేరు 
తాయి. (ప్రాకృత ముక్తకకావ్యమైన గాథాసప్తశతిలో (క్రీ.శ. 1వ శ) 700 
గాథాలున్నాయి. అదే విధంగా సంస్కృతంలో గోవర్రనాచార్యుని (క్రీశ. 
1116) ఆర్యా సప్తశతిలో 700 ఆర్యా ఛందస్సులో శ్లోకాలున్నాయి. ఇవన్ని 
శృంగారరసభరితమైనయి. వేంకటాధ్వరి (క్రీశ. 1650) లక్ష్మి సహస్రంలో 
1000 శ్లోకాలున్నాయి. లక్ష్మి విష్ణువుల స్తుతి భక్తి పూర్వకంగా వుంది. ఈ 
విధంగా ముక్తక కావ్యాల్లో వందలక్‌ ద్ద శ్లోకాలున్న సబిత రియ. ఇవేగాక 
సంస్కృతంలో శతకం పేరుతో ముక్త కకావ్యాలున్నాయి. బాణుని (క్రీశ. 
7న శృ) చండీ శతకం, మయూరుని (క్రీశ. 7 వ శ్ర) సూర్య శతకం. చండీ 
శతకంలో 48 శ్లోకాలే వున్నాయి. సూర్య శతకంలో 100 శ్లోకాలున్నాయి. 
రెండూ ఆ "వృత్తంలో వున్నాయి తర్వాత భర్తృహరి రచనలకు 
శతకాలని పేరు. అవి నీతి శృంగార వైరాగ్య శతకాలు. వాటిల్లో (క్రమంగా 


రఘునాధనాయక యుగం 203 


నీతిని బోధించే శతకంలో 109,శ్వంగార వైరాగ్యాలను బోధించే శతకాల్లో 
100 చొప్పున శ్లోకాలున్నాయి. అమరుకుని అమరుక శతకంలో 115 
శోకాలున్నాయి. ఇవి శృంగార రసభరితమైనయి. భల్లటకవి శతకంలో 100 
శ్లోకాలున్నాయి. ఇది శృంగార రస భరితమైంది. ఆనంద me శ. 
9వ శ.) దేవీ శతకంలో దేవీస్తుతితో కూడిన 100 శ్లోకాలున్నాయి. అప్పయ్య 
దీక్రితుని (క్రీశ. 16వ శ) వైరాగ్య శతకంలో 100 కోకాలున్నా యి. 
జగన్నాథ పండిత రాయల (కీ.శ, 17వ శ) భామినీవిలాసం శతకంగా 
కాక ముక్తక కావ్యంగా ప్రసిద్ధి చెందింది. భామినీ విలాసం 4 విలాసాలుగా 
విభజింపబడింది. మొదటి విలాసంలో 129, రెండో విలాసంలో 184, 
మూడో విలాసంలో 19, నాలో విలాసంలో 46 శ్లోకాలున్నాయి. ఒక్క 
ఛందస్సు కాక అనేక ఛందస్సులున్నాయి. దీనిలో (క్రమంగా నీతి శృంగార 
వైరాగ్యాలుండి భర్తృహరి శతకత్రయాన్ని పోలివుంది. విశ్వేశ్వర పండితుడు 
(క్రీ.శ, 18 వ శ్ర శృంగార రసపూర్ణమైన రామావళీ శతకాన్ని వ్రాసాడు. 
తెలుగు కవి ఆదిభట్ల నారాయణదాసు (క్రీ.శ 19 వ శృ) సంస్క తంలో 
కాశీశతకం (వ్రాసాడు. ఈ విధంగా సంస్కృత సాహిత్యంలో శతకాలు 
నీతి వైరాగ్య శృంగార భావాలతో కూడి వున్నాయి. కొన్ని భక్తీ భావ 
భరితమై స్తుతిరూపంగా వున్న శతకాలు కూడా వున్నాయి. చాలా శతకాల్లో 
100 శ్లోకాలున్నా కొన్నింటిలో నూటికి తక్కువ ఎక్కువ శోకాలు కూడా 
వున్నాయి. తర్వాత తెలుగు శతకాల్లోవలె సంస్కృత శతకాల్లో మకుట 
నియమం లేదు. 


తెలుగులో శతకరచన తెలుగు సాహిత్యారంభకాలం నుంచి జరుగుతూసే 
వుంది. (సుమతి శతకం నన్నయకు పూర్వ రచన జైనుడెవరో వ్రాసాడని 
అంటారు. తిక్కన కృష్ణశతకం (వాసాడంటారు. కాని అది దొరకలేదు. 
పోతన నారాయణ శకం వ్రాసాడంటారు, పోతన పేరుతోనే వంగూరి 
సుబ్బారావు గారు ప్రత వా లా కాని దీనిలోని శైలి పోతన భాగవత శైలి 
కన్నా భిన్నంగా వుంది. (శివకవి పండితారాధ్యుడు వ్రాసిన శివతత్త త్రసారం 
శతకమని పాల్కురికి క చెప్పాడు. కాబట్టి శివతత్త్యసారం తెలుగులో 


294 తెలుగు సాహిత్య చరిత్ర 


మొదటి శతకమని తెలుగు సాహిత్య చరిత్రకారులు వాొస్తున్నారు. ఇది 
శతకమనబడినా దీనిలో శతక లక్షణాలు సంపూర్ణంగా లేవు.. మొదటిది - 
డీనిలో వస్తువు వైవిధ్యంతో శివాచారం తెలిపే (గ్రంథంగా వుంది. దీనిలో 
489 పద్యాలున్నాయి. వాటిల్లో 191 పద్యాల్లో హరా, శివా, రుద్రా, అజా 
అనే 28 రకాల శివసంబోధనతో మకుటాలున్నాయి. కాని అన్నీ కంద 
పద్యాలే. కాని తెలుగులో సంపూర్ణ శతక లక్షణాలున్న మొదటి శతకం 
సోమనాథుని వృషాధిపశతకం. తెలుగు శతకాలను పరిశీలించి తెలుగు 
శతకలక్ష ణాలను ఈ కింది విధంగా నిర్ణయించవచ్చును. 


శతకలక ణాలు 
(sey 


1. సంస్కృత లాక్షిణికులు చెప్పినట్లుగానే తెలుగులో శతకాలు 
లఘుకావ్యాలు. ముక్తక కావ్యష్మక్రియకు చెందినయి. శతకమంటే 100 
పద్యాల కూర్పు కలవి అని అర్థం కాని సంస్క ఎతంలో వలెనే భిన్నమైన పద్య 
సంఖ్య కన్పిస్తున్నది. భగవంతుని నామస్తుతి 108 పేర్లతో చేయడముంది. 
కాబట్టి చాలామంది కవులు తెలుగులో అష్టోత్తరశత సంఖ్యలో పద్యాలు 
కూర్చారు, కొని వందలు వేలు పద్యాలున్న శతకాలు కూడా తెలుగులో 
వున్నాయి. 

2. ఛందస్సు ఒక్కటె వుండాలన్న నియమం తెలుగులో పాటించబ 
డింది. 

3. మకుటనియమం వుంది. 

4. తెలుగు శతకాల్లో నీతి వైరాగ్య భక్తి భావాలు ఎక్కువగా వున్నాయి. 
శృంగార భావాలున్న శతకాలు లేవు. వున్నా అవి భగవత్సర మైన శృంగార 
విరహాలను వర్ణిస్తున్నాయి. అన్నమాచార్యుల (క్రీ.శ. 1425-1503) వేంక 
టేశ్వర శతకంలో అలివేలుమంగ వేంకటేశ్వరుల ప్రణయం వర్ణింపబడింది. 
రాధాకృష్ణుల గో పికాకృష్ణుల భక్తి శృంగారాన్ని వర్షించే శతకాలు తెలుగులో 
వున్నాయి. _గోగులపాటి కూర్మ నాథకవి సుందరమణి శతకంలో తన 
ఉంపుడుగత్తె సుందరితో కలిగిన విరహశ్ళంగారాన్ని వర్ణించాడు. ఇట్లా లౌకిక 


రఫమనాథధనాయక యుగం sii, 


ఈ 


శృంగారాన్ని కా ప్పు శతకాలు తక్కువ, పొగ మట శతకం ఒకటి ఆధునిక 
కాలంలో హోస్యభరిత మైంది ర 

5.పురాణేతిహాస కథలను శతకరూపం వాయడం తెలుగులో ఒక 
విశేషం. సోమకవి శతకరామాయణం, లకీ ce భారత కృష్ణ శతకం 
మొదలయినయి. మండపాటి శాస్త్రి “ఆత్మ చర్య ర్వ” శతకం 
ఆత్మకథా రూపంగా వుంది. తెలుగులో చె మొదటే శతకమైన Ee Cy 
రంలో శెవ సిద్దాంతాలు ఆచారాలు శివభక్తుల కథలు మహిమలున్నాయి. 
దీన్ని బట్టి తెలుగు శతకాల్లో వస్తు వైవిధ్యం పాటించబడిందని చెప్పాలి. 

శతకాలు ముక్తక పద్యాలతో కూడినయి. ప్రతి పద్యం స్వతం్రార్హం 
కలవి. ప్రతిపద్యం భావపరిపూర్ణతతో పాఠకునికి భావరస స్పూర్తి కలిగిస్తాయి. 
శతకాల్లో కవి ఆత్మానుభూతికి ఎక్కువ స్థానముంటుంది. మహా కావ్యంలో 
ఇతివృత్తం పాత్రలు వర్ణనలు మొదలయిన వాటికి (పాధాన్యం కాగా శతకాల్లో 
కవి ఆత్మానుభూతికి ప్రాధాన్యం. ప్రాచీన సాహిత్యంలో ఆత్మాశ్రయ 
కవిత్వానికి శతకాలు చక్కని ఉదారణలు. పిభావానుభావాల నిర్వహణ 
లేదు కాబట్టి శతకాల్లో రస నిర్వహణ లేదని చెప్పలేము. శతక కవి విభావాల 
వర్ణనతో భావాల తీవ్రతతో రసస్ఫూర్తిని కలిగించి అలరిస్తాడు. సంస్కృత 
లాక్షణికులు రసధ్యని ఉదాహరణలకు ముక్తక కావ్యాల నుంచే శ్లోకాలను 
ఇచ్చారు. దీన్ని బట్టి శతకాల్లో ముక్తకాల్సో రసధ్వనుల పోషణ చక్కగా 
జరిగిందని చెప్పవచ్చును. 


సుమతి శతకం 


తెలుగు శతకాల్లో సుమతి శతకం ప్రశస్తమైంది. దీని కర్త ఎవరో 
తెలియదు. క్రీ.శ. 13వ శ. వాడైన బద్దెన తానొక సుమతి శతకాన్ని 
వా సినట్లుగ తన నీతిశాస్త్రముక్తావళిలో చెప్పుకున్నాడు. వేములనాడ భీమకవి 
ఒక సుమతి శతకం (వ్రాసినట్టుగా కూచిమంచి తిమ్మకవి తన సర్వలక్షణ 
సారసంగ్రహంలో చెప్పాడు. సుమతి అనే జైనముని ,సుమతి శతకాన్ని 
వ్రాసొడని వంగూరి సుబ్బారావు గారు అభి ప్రాయపడినార్లు. 

సుమతి శతకం సరళ సుందరమైన శైలిలో వుంది. భావాలు సూటిగా 


296 తెలుగు సాహిత్య చరిత్ర 


వున్నాయి. “సుమతీ” అన్న మకుటం వుంది. అన్నీ కందపద్యాలు. 
చిన్న చిన్న ఉదాహరణలతో విషయాన్ని ప్రతిపాదించడం వుంది. దీనిలో 
108 పద్యాలున్నాయి. “శ్రీరాముని దయచేతను...” అనే పద్యంతో 
ఆరంభమౌతున్నది. “నీతులు నోరూరగ చనులు బుట్ట నుడివెద సుమతీ” 
అని కవి చెప్పినట్లుగానే ప్రతి పద్యం నీతి బోధకంగా సరళసులభంగా వుంది. 
కవి అపారలోకజ్ఞానమున్నవాడు. నిత్య జీవితంలో అక్కరకు వచ్చే నీతులను 
కవి ఉపమాలంకారాల సహాయంతో చెప్పొడు. ఉదా. 

ఎప్పుడు తప్పులు వెదకిడు 

నప్పురుషునింగొల్వ కూడదది యెట్లన్నన్‌ 

సప్పంబు పడగ నీడను 

కప్ప నసించు విధంబుగదరా సుమతీ | 

కమలములునీటబా సిన 

కమలాప్పుని రశ్శిసోకి కమలిన భంగిన్‌ 

తమ తమ నెలవులు దప్పిన 

తమ మిత్రులు శతులౌెటతథ్యము సుమతీ ! 

ఏ పాదానికాపాదం తెగిపోవడం తెలుగులో శతక పద్యాల్లోనే కన్పిస్తుంది. 
అటువంటి రచన ధారణకు సులభంగా వుంటుంది. 


వేమన శతకం 


తెలుగులో ప్రసిద్ధమైన శతకాల్లో వేమన శతకం ఒకటి. దీని కవి 
వేమన్న, ప్రాచీనులు వేమనను యోగిగా భావించారు. ఆధునికులు వేమనను 
ప్రజాకవి మహాకవిగా భావిస్తున్నారు. కొందరతన్ని విప్లవ కవి తిరుగుబాటు 
కవి అని కూడా అన్నారు. 

వేమన కాలం గురించి అభిప్రాయ భేదాలున్నాయి. స్మీష్ల్మీబ్రౌన్లు వేమన 
క్రీశ. 17వ శ వాడని అన్నాడు. వేటూరి ప్రభాకరశాస్త్రిగారు వేమన 
క్రీ.శ. 1650 అన్నారు. వేమన కాలం క్రీ.శ. 14వ శ. నుండి 17వ శ. 
వరకు విమర్శకాభిప్రాయాల అనుసారం విస్తరించి వుంది. వేమన పద్యాల్లో 
నాథసంప్రదాయ సిద్దాంతాలు కన్పిస్తున్నాయి. కాబట్టి నాథసంప్రదాయం 


రఘునాథనాయక యుగం 2097 


లుప్తం. కాకముందే అంటే క్రీశ, 13,14 శతాబ్దాల్లో వేమన వున్నాడనడం 
సమంజసం. 

వేమన రాయలసీమ ప్రాంత వాడనడం అందరు అంగీకరించారు. 
వేమన అన్నగారు కడప జిల్లాలో గండికోట దుర్తాధిపతి అని సి.ప్నిబౌను 
వ్రాసాడు. మూగ చింతపల్లి తన ఊరని వేమన ఒక పద్యంలో చెప్పుకు 
న్నాడు. అది చిత్తూరు జిల్లాలో వుంది. వేమన పట్టింది చంద్రగిరి 
పెరిగింది కొండవీడు తిరిగింది కడప కర్నూలు ప్రాంతం అని ఆరుద్ర 
గారి అభిప్రాయం. మొత్తం మీద వేమన సంపన్న కుటుంబంలో జన్మించి 
మొదట్లో భోగాలను అనుభవించి ఏ కారణంచేతనో లౌకిక సుఖ విముఖుడై 
యోగి అయ్యాడని లోకంలో వ్యాప్తిలో వున్న కథలను బట్టి చెప్పవచ్చును. 
ఎందరో భక్తతత్త గకవుల గురించి అటువంటి కథలు వ్యాప్తిలో వున్నాయి. 

వేమన పద్యాలు 3000 పైగా టయ నార ఆవి చాలా వరకు 
ఆటవెలదిలో వున్నాయి. కొన్ని కందం, సీసం, తేటగీతి, వృత్తాలు కూడా 
వున్నాయి. చాలా పద్యాల్లో “విశ్వదాభిరామ వినురచేమ” ఆనే మకుటం 
వుంది. కొన్నిట్లో “వేమా, విమల గుణ రాజయోగీంద్ర వేమ నార్య” 
మొదలయిన మకుటాలున్నాయి. ఈ పద్యాలన్నీ ఒక్క వేమన చెప్పాడని 
కాక ఆదివేమన పేరు పెట్టుకొని అతన్ని అనుకరిస్తూ ఇతరులు చెప్పిన 
పద్యాలెన్నో వున్నాయనవచ్చును. లభించే కొన్ని పద్యాల్లో స్వమత ఖండనలు 
అపరిపక్వ భావాలున్నాయి. కాబట్టి వేమన పేరుతో అర్హ శిక్షితులు కూడా 
పద్యాలు 'వాసారని చెప్ప వచ్చును. 

వేమన పద్యాల్లో నీతి బోధన, వైరాగ్య భావాలు, యోగ తత్త్వ 
వివరణలున్నాయి. సమాజంలోని కుళ్ళును అవినీతిని ఆంధ విశ్వాసాలను 
బయట సెట్టి మొహమాటం లేకుండా విమర్శించాడు. మతాల పేరుతో 
"పేరుకొని పోయిన మోసాన్ని డాంబికాన్ని నిరసించాడు. విగ్రహ పూజలను 
యజ్ఞయాగాది కర్మల నిరర్థకతను చెప్పాడు. “రాతి బొమ్మ కేల రంగైన 
వలు...” అంటాడు. ఇక పరమాత్మ అన్నాడు. మతాచార్యుల మాయ 
మాటలను (ప్రజల అజ్ఞానాన్ని గురించి చెప్పాడు. వివాహా కర్మ, (శాద్ధకర్మ 
ముహూర్తాలు చూడడం జ్యోతిషం వంటి వాటిని కూడా విమర్శించాడు. 


298 తెలుగు సాహిత్య చరిత్ర 


వేమన హేతువాది. కులభేదాలను నిరసించాడు. సమానతను బోధిం 
చాడు. “ఎరుక కలుగువాడె ఎచ్చయిన  కులజుండు” అన్నాడు. వేమన 
లోకజ్ఞానం కలవాడు. కాబట్టి సూక్ష్మ విషయాలను కూడా చక్కగా 
వివరించాడు. ఏ విషయం చెప్పినా సులభంగా అర్హమయ్యేటట్లు చెప్పాడు. 

వేమన కవిత్వం సుందరం. భాష సరళం. భావాలు సూటిగా వుంటాయి. 
సమాసరచన లేదు. తెలుగు పలుకుబడులతో పద్యాలు ధారాళంగా నడి 
చాయి. అతడు ఇచ్చిన ఉపమానాలు నిత్యజీవితంలోనివి. అతని పద్యాలు 
ఏ పొదానికా పాదం తెగిపోయి భావం కూడా (ప్రతిపాదంతో పూర్తయి 
పొఠకున్ని అలరిన్హాయి. ధారణకు ఆ పద్యాలు చాలా అనువుగా వున్నాయి. 

వేమన పద్యాల్లో తక్కువ మాటల్లో ఎక్కువ అర్జాన్ని చెప్పేగుణం 
వుంది. వస్తుధ్వనిసౌందర్యంతో అతని పద్యాలు అలరిస్తాయి. వ్యంగ్యం 
హాస్యం కూడా అతని పద్యాల్లో వున్నాయి. దేన్ని విమర్శించినా ఎనన 
వ్యంగ్య హాస్యంతో నొప్పించకుండా చెప్తాడు. వాక్సారుష్యం కన్పించదు. 

తమిళంలో ప్రాచీనకవి తిరువళ్ళువరు కన్నడంలో సర్వజ్ఞుడు వేమనతో 
సొటిరాగాల కవులు. * 


10. వీఠెశలింగం యుగం 


కందుకూరి వీరేశలింగం 1848లో జన్మించాడు. 1846లో త్యాగయ్య 
మరణించాడు. అతనితో తెలుగు సాహిత్య చరిత్రలో నాయకయుగం 
అంతమై నూతన యుగారంభం జరిగిండి, 


1799లో టిప్పుసుల్హాను బ్రిటిషు వాళ్ళ చేతిలో ఓడిపోయాడు. కర్నా 
టక రాజ్య పునర్విభజనలో రాయల సీమలోని కొన్ని జిల్లాలు నిజాంకు 
వచ్చాయి. కాని యుద్దంలో సైన్యం ఖర్చుల కిందికి నిజాం 1800 లో 
వాటిని (బైటిషు వాళ్ళకిచ్చివేసాడు. దాంతో తెలంగాణా తప్పు మిగతా 
ఆంధ్రదేశమంతా (బిటిషు వాళ్ళ కిందకు వచ్చింది. తెలంగాణా (ప్రాంతం 
నిజాం నిరంకుశ పాలనలో వుండిపోయింది. కొంతకాలం ఈ రెండు తెలుగు 
(ప్రాంతాలు చారిత్రక సంబంధాలను విస్మరించి సామాజిక సాంస్క తిక 
సంబంధాలు తేకుండా వుండిపోయాయి. 1858లో భారతదేశం ఈస్టిండియా 
కంపెనీ పాలన రద్దయి విక్టోరియా మహారాణి పాలనలోకి వచ్చింది. 
1835 లో ఆంగ్ల విద్యను భారతీయులకు నేర్పాలనే నిర్భయం జరిగింది. 
దాని ఫలితంగా (ప్రభుత్వంవారు మిషనరీలు నడిపే పాఠశాలలు కళాశాలలు 
స్థాపింపబడినాయి. 1857లో కలకత్తా మద్రాసు బొంబాయి నగరాల్లో 
విశ్వవిద్యాలయాల స్థాపన జరిగింది. 1827లో అచ్చు యంత్రాలు వచ్చాయి. 
శబ్రమంజరి ప్రథమగ్రంథం తెలుగులో అచ్చయింది. 1834లో తెలుగులో 
(గ్రంథాలు చాలా అచ్చయ్యాయి. 1858లో చిన్నయసూరి నీతి చంద్రిక 
వాసి 1860లో బాలవ్యాకరణం వ్రాసాడు. తెలుగువారిలో దేశాభిమానం 
భాషాభిమానం తలెత్తాయి. 


300 తెలుగు సా హిత్య చరిత్ర 


విక్టోరియా రాణి పాలనలో భారతదేశంలో బందిపోటులు దోపిడీ 
దొంగల య పోయి అరాచకమేర్పడినదేశంలో శాంతిభద్రతలు ఏర్పడి 
నాయి. 1850లో ఆర్థర్‌ కాటన్‌ కృష్ణా గోదావరి నదుల మీద ఆనకట్టలు 
కట్టడంతో కోస్తా ఆంధ్రప్రాంతం క్షామం నుంచి బయటపటి వ్యవసాయి 
కన అభివృద్ది చెందింది. అదే విద్యా సంస్కృతుల అభివృద్ధికి దోహదం 
చేసింది. దాంతో భావవైతన్యం కలిగి వీరేశలింగం వంటి సంస్కరణవాదులను 
సిద్దం చేసింది. బ్రిటిషు వాళ్ళు భారతీయులకు మత సాంస్క ఎతికరంగాల్లో 
సంపూర్ణ "స్వేచ్చనీయడమే కాక స్వయంగా ఎంతో మంది ఇంగ్లీషువాళ్ళు 
మత సాహిత్య సామాజికరంగాల్లో కృషి చేసి భారతీయుల పునరుజ్జీవనా 
నికి దోహదం చేసారు. 1879లో విశ్వమానవ సౌభ్రాతృత్వాన్ని బోధించే 
హిందూధర్మ సూత్రాలననుసరించే దివ్యజ్ఞాన సమాజం బొంబాయిలో స్టాపిం 
చబడింది. 1882లో మద్రాసులోని అడయారకు ఈ సమాజం మార్చబడీంది. 
1889లో అనీబిసెంటు ఈ సమాజంలో చేరింది. 1900లో రాజమండ్రి 
కాకినాడల్లోని సమాజాల్లో ఆమె ఉపన్యసించింది. ఆమె ఉపన్యాసం విని 
తెలుగు వాళ్ళు హిందూమత సంప్రదాయాల్లోని మూఢాచారాలను గుర్తించి 
మేల్కొన్నారు. బెంగాల్‌లో 1828లో రాజారామమోహన రాయలు 
(బాహ్మసమాజం స్థాపించాడు. దాన్ని కేశవ చంద్రసేన్‌ (పచారం చేసాడు. 
1864లో ఆయన మద్రాసు వచ్చి ఉపన్యసించాడు. యువకులెందరో ఆయన 
ఉపన్యాసం చేత ప్రభావితులయ్యారు. 1870-80 మధ్య ఆంధ్రదేశంలో 
ముఖ్యపట్టణాల్లో (బాహ్మసమాజాలు వెలిసాయి. రఘుపతి వేంకటరత్నం 
నాయుడు (బ్రాహ్మధర్మ దీక్షను (గ్రహించాడు. 1895లో వీరేశలింగం 
పంతులు (బాహ్మసమాజం చేత (ప్రభావితుడై సంభ సంస్కరణోద్యమానికి 
పూనుకున్నాడు. 


బెంగాల్‌లో సతీసహగమనాన్ని నిర్మూలించిన ,రాజారామ మోహన 
రాయలు మరణించిన 15 సంవత్సరాలకు వీరేశలింగం జన్మించాడు. అప్పుడు 
ఆంధ్రదేశంలో మూఢాచారాలు అంధవిశ్వాసాలు వ్యాపించి వున్నాయి. స్త్రీల 
పరిస్థితి దయనీయంగా వుంది. రాజారామమోహన రాయల వలె 
వీచేశలింగం ప్రీజనోద్దరణకు పూనుకున్నాడు. బెంగాల్‌లో ఈశ్వరచంద్ర 


వీరేశలింగం యుగం qn 


విద్యానాగరుని వలె హితకారిణి సమాజం ఆస్తికోన్నత పారశాలను స్టాపించి 
సంఘసంస్కరణోద్యమాన్ని నడిపాడు. బ్రాహ్మసమాజం ఏకేశ్వరోపాసనను 
హేతువాదాన్ని బోధించింది. విగ్రహారాధనను నిరాకరించింది. కులమత 
భేదాలను వర్ణవ్యవస్టను నిరసించింది. వర్ణాంతర వివాహాలను సర్వవర్ణభో 
జనాలను (పోత్స హించి అనాథ శరణొలయాలను స్తాపించి సంఘ సేవ 
చేసింది. బ్రాహ్మ సమాజం మత విషయకంగా వున్న మూఢాచారాలను 
అంధవిశ్యానాలను మతం సనాతనధర్మం పేరుతో సాగే సాంఘిక దురాచౌ 
రాలను పోగొట్టి కొత్త భావజాలాన్ని విశ్వాసాలను ధర్మాన్ని ప్రచారంలోకి 
తెచ్చి ఆంధ్రదేశాన్ని ప్రభావితం చేసింది. వీరేశలింగం విద్యార్థిగా వున్నప్పుడే 
ఆర్మూరు లక్ష్మీనరసింహం అనే పంతులుగారి బ్రాహ్మధర్మబోధనలచేత ప్రభా 
వితమై తర్వాత జీవిత కాలంలో (బాహ్మమతాభిమానంతో సంఘసంస్కరణ 
ప్రీజనోద్దరణ ఉద్యమాలను నడిపాడు. 1874లో వీరేశలింగం  'వివేకవర్ణని' 
పత్రికను ప్రారంభించాడు. 1870లో “బ్రాహ్మ వివాహం” “వ్యవహార ధర్మ 
బోధిని” అనే ప్రహసనాలను రచించాడు.1878 లో తన సంఘసంస్కరణ 
దృష్టిని ప్రతిబింబింపజేసే “రాజశేఖర చరిత ఆనే నవలను వ్రాసాడు. 
వీరేశలింగం తన ఆచరణతో రచనలతో సంఘసంస్కరణోద్యమాన్ని చేపట్టి 
ఆంధ్రదేశంలో సాంస్క ఎతిక పునరుజ్జీవనాన్ని నడిపొడు. బెంగాల్‌లో 
రాజారామమోహన రాయలు ఈశ్వరచంద్ర విద్యాసాగరులు మహారాష్ట్రలో 
గోవిందరానడే _ కార్వేలు చేసిన సంఘ సంస్కరణలు స్త్రీ జనోద్దరణ 
కార్యక్రమాలను ఆంధ్రదేశంలో ఒక్క వీరేశలింగం నడిపాడు. 


వీరేశలింగం సంఘసంస్కరణకు సాధనంగా సాహిత్యాన్ని చేపట్టి సాహిత్య 
ప్రయోజన దృష్టిని మార్చి వేసాడు. ఇంతకాలం సాహిత్యం సమాజం రెండూ 
పొత్తు లేకుండా నడిచాయి. సాహిత్యం సమాజ అభ్యున్నతికే అని చాటి 
చెప్పి వీరేశలింగం తెలుగు సాహిత్యంతో ఒక గొప్ప విప్లవాన్ని తెచ్చాడు. 
సామాజిక అభ్యున్నతిపాటు సా హిత్యాభున్నతికి తోడ్పడినాడు వీరేశలింగం 
అందుకే (పబంధానంతర కాలానికి భావకవితా కాలానికి మధ్య వున్న ఈ 
సాహిత్య యుగానికి వీరేశలింగం పేరు పెట్టడం జరిగింది. రాయప్రోలు, 
కట్టమంచి, నార్ల వేంకటేశ్వర రావు వంటి వాళ్ళు వీరేశలింగంను ఆధునిక 


309 తెలుగు సాహిత్య చరిత్ర 


గౌ యుగపురుషుడిగా అంగీకరించారు. ఆయన కవిత్వంలో ముందంజ 
వేయలేదు. కాని “వర్తమానాంద్ర భాషా ప్రవర్తక సమాజా”న్ని స్థాపించి 
భాషా (ప్రచారం చేసాడు. రాబోయే కాలంలో గద్యానికున్న ప్రాధాన్యాన్ని 
గుర్తించి ఆయన నవల వ్యాసం వంటి గద్య ప్రక్రియలను రచించి భవిష్యత్తు 
సాహిత్యానికి బాటలు వేసాడు. “గద్య తిక్కన”గా ప్రస్తుతింపబడినాడు. 


వీరేశలింగం 1870 ప్రాంతాల్లో శుద్దాంధ్ర నిరోష్ట్య నిర్వచన నైషధము, 
రసికజనరంజనము మొదలైన చిత్ర గర్భ కవిత్వాన్ని శుద్దాంధ్ర కవిత్వాన్ని 
వ్రాసాడు. తర్వాత తన మార్గాన్ని గుర్తించి తెలుగు సాహిత్యానికే మార్గ 
నిర్దేశం చేసాడు. “సరస్వతీ నారద విలాపము”లో సరస్వతి వేదనరూపంగా 
సొహిత్య దుస్థితిని విమర్శించాడు. తెలుగు కవితా సరస్వతి తుప్పు పట్టిన 
సంకెళ్ళను తెంే ఎసి నూతన నాహిత్యసృష్టి చేసాడు. గురజాడ రాయప్రోలు 
కృష్ణశాస్త్రి వంటి భావితరాల కవులకు ఆదర్శమయ్యాడు. (యేరణనిచ్చాడు. 


వీరేశలింగానికి సమకాలిక పండితులతో జరిగిన సాంఘిక సాహిత్య 
సంబంధమైన వివాదాలు ఆంధ్రభాషా సాహిత్యాలకు పథనిర్దేశం చేసాయి. 
ప్రీపునర్వివాహాన్ని వీరేశలింగం సమర్థించగా వేదంవారు వ్యతిరేకించారు. 
కాశీభట్ల బ్రహ్మయ్యశాస్త్రి “సత్యవాదిని ” పత్రికను నడిపి వీరేశలింగం 
సంఘసంస్కరణలను ఎదిరించాడు. భాషావిషయంలో గిడుగువారి వ్యావ 
హారికాన్ని కొక్కొండ, కోలాచలం, వడ్డాది సుబ్బరాయుడు, జయంతి 
రామయ్యలు వ్యతిరేకించి గ్రాంథికాన్ని సమర్రించారు.వీరేశలింగం వ్యావ 
హారికానికి వున్న (ప్రాధాన్యాన్ని గుర్తించి తన వచనరచనను సరళశైలిలో 
సాగించాడు. వీరేశలింగం తన చర్చల్లో తర్కపూర్ణమైన చక్కని చిక్కని శైలిని 
వాడాడు. ప్రహసనాల్లో _హాస్యవ్యంగ్యశెలిని వాడాడు. “హాస్య సంజీవని” 
అని పత్రికను వివేకవర్ధని పత్రికకు అనుబంధంగా నడిపి హాస్యవ్యంగ్యంతో 
మూఢాచారాలను అంధవిశ్వాసాలను అధిక్షేపించాడు. ముద్దు నరసింహనా 
యుడు 1862లో  “హితసూచనిో వ్యాసాలతో తెలుగులో వ్యాసప్రక్రియ 
ఆరంభమై సంఘసంస్కారానికి ఆయుధంగా ప్రయోగింప బడింది. వ్యాస 
(ప్రక్రియకు సంఘసంస్కార దృ ప్రి సాహిత్యాభ్యున్నతి దృ ష్షిగల వీరేశలింగం 
(ప్రచారాన్ని కలిగించాడు. 


వీరేశలింగం యుగం క 


వీరేశలింగం సంఘసంస్కరణ బాదాలు, వచనరచనా శైలి చేత పాను 
గంటి, చిలకనుర్తి వంటి రచయితలు పభావితులయ్యారు. చిలకమర్తి 
వీరేశలింగం చేత పూర్తిగా (పేరణను పొంది నవల మొడలైన (ప్రక్రియలను 
పట్టి రచించాడు. కథానిక రచయిత శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్తి వీరేశ 
లింగం (గంథాలవల్ల తనకు సంసు_రణ దృష్టి ఆలవడిందని చెప్పుకున్నాడు. 
ప్రకాశం పంతులు, దరిశి చెంచయ్య, కేసరి, కొండా వేంకటపుయ్యలు 
పంతులుగారి చేత (పభావితమయ్యారు. సమకాలికుల్లో ఆ తర్యాతను 
వీరేశలింగం చేత పరోక్షంగానో అపరోక్షంగా * ప్రభావతులుకాని సొహితీవే 
త్తలు లేరని చెప్పవచ్చును. “ఆంధ్రులు తామొక జాతివారమని |ప్రకృతము 
చెప్పుకొనుటకు ఆత్మ గౌరవము మనలో నుద్భవింప జేసినది పంతులుగారే” 
అని కట్టమంచి 1919లో ఆంధ్రపత్రికలో వ్రాసారు. సుబ్రహ్మణ్య భారతి, 
ఉమాకాంత విద్యా శేఖరులు మొదలైన వాళ్ళు వీరేశలింగం మహనీయతను 
ప్రశంసించారు. సామాజికంగా సాహిత్యకంగా సంధికాలంలో నవ్యత కోసం 
కొట్టుమిట్టాడుతున్న కాలంలో పథనిరేశం చేసిన సంఘసంస్కర్త సాహితీ 
అ అ ఆ న కాల 
వేత్త వీరేశలింగం. 


b 


వీరేశలింగం జననానికి పూర్వం 19వ శతాబ్దారంభంలో తెలుగు 
సాహిత్యరంగంలో కొంత అభ్యున్నతిని సాధించిన తెలుగు కవులు పండి 
తులు, ఆంగ్లేయులు వున్నారు. తెలుగు ,సాహిత్యం పునరుజ్జీవనానికి 
ఆధునికోన్ముఖంగా నడవడానికి వాళ్ళ కృషి స్మరించదగింది. 


(వేంకటగిరిలో సర్వజ్ఞ కుమార యాచేంద్రుల ఆస్థానంలో వున్న గోపీ 
నాథ వేంకటకవి (1820-90) రామాయణం, (బ్రహ్మ వైవర్త పురాణం, 
కృష్ణజన్మఖండం, రాధికాపరిణయం వంటి రచనలు చేసాడు. గోపీనాథ 
రామాయణం వాల్మీకి రామాయణానికి ఉత్కృష్టమైన అనువాదం. ) 


అమరావతిలో వాసిరెడ్డి వేంకటాద్రినాయుని దానధర్మాలను 
సేర్కొంటు ఏనుగుల వీరాస్వామయ్య కాశీయాత్ర చరిత్ర (1830-31) 
వచన రచన చేసాడు. యాత్రాచరిత్రల ప్రక్రియలో ఇది మొదటి రచన. 
వేంకటాద్రినాయుని మరో ఆస్థానకవి ములుగు పాపయారాధ్యుడు దేవీ 


౨04 క తెలుగు సాహిత్య చరిత్ర 


భాగవతం, అహల్యాసం(కందనము, ఇంద్రాత్మజా పరిణయం మొదలయిన 
అనేక కావ్యాలు వ్రాసాడు. వాటిలో దేవీభాగవతం ప్రసిద్ధి పొందింది. 


ఈ కాలంలో ప్రసిద్ది చెందిన కవిపండితుడు శిష్ట కృష్ణమూర్తి శాస్త్రి, 
(1800-1880) కోట రామచంద్రపురం సంస్థానాధిపతి రామచంద్రరాజు 
ఈ కవిని ఆస్థానకవిగా గౌరవించాడు. దామెర వేంకటపతిరాయల దగ్గర 
16 సం. లు ఈ కవి ఆస్థానపండితుడుగా వున్నాడు. గోదావరి మండలం 
కలెక్టరు దగ్గర శిరస్తాదారు అయిన తుళ _సింగశెట్టి ఇంట్లో పురాణం 
చెప్పేవాడు. ఈ కవి సర్పకామదా పరిణయం, వేంకటాచల మాహాత్మ్యం, 
పంచతంత్రం మొదలయిన కావ్యాలు రచించాడు. వసుచరిత్రకు సంగీత 
రహస్యాలను బయట పెడ్తూ వ్యాఖ్యానం వ్రాసాడంటారు. అది వెలుగులోకి 
రాలేదు. వీణ మీద వసుచరిత్ర పద్యాలను సలికించేవాడు. సంస్క ఎతంలో 
కాళిదాసు మేఘ సందేశానికి తర్వాత భాగంగా “యక్షోల్లాసం” అనే కావ్యం 
వ్రాసాడు. ఈ కవికి పిండిప్రోలు లక్ష్మణ కవికి పరస్పర పాండిత్య స్పర్హ 
లుండేవట లక్ష్మణకవి (1780-1840) తిట్టు కవితకు పేరు పొందినవాడు. 
లంకావిజయమనే ద్వ్యర్థి కావ్యాన్ని వ్రాసాడు. 


ఈ కాలంలో ప్రసిద్ధి చెందిన కవయిత్రి తరిగొండ వేంకమాంబ (1840) 
ప్రతిభ గలది. యోగరహస్యాలు గ్రహించింది. భక్తినభిమానించింది. ఆమె 
బాల వితంతువు. ఆనాటి ఆచారాన్ననుసరించి వెంట్రుకలు తీయించుకో 
మంటె మళ్ళీ మొలవవని అంటే తీయించుకుంటానని తిరిగుబాటు చేసిన 
స్త్రీ జ్ఞానవాసిష్టం, రాజయోగసారం ద్విపదలో సరళశైలిలో వ్రాసింది. 
తర్వాత ఆమె మధురభక్తిని ఆశ్రయించి వేంకటాచలమాహాత్మ్యం విష్ణుపారి 
జాతం, పారిజాతాపహరణం మొదలయిన రణనలు చేసింది. ఆమె 17 
వరకు కృతులు రచించింది. వాటిల్లో యక్షగానాలు కూడా వున్నాయి. 
యోగ తత్త్వాలను ఎంత సులభంగా వివరించిందో ప్రణయ కోపాలను 
నర్మగర్భోక్తులను, స్త్రీల ఎత్తిపొడుపు మాటలను సవతుల మాత్సర్యాలను 
ఆమె అంత సహజంగా రసవంతంగా వ్రాసింది. ఆమెకు సంగీతంలోను 
పాండిత్యముంది. ఎన్నో పెళ్ళి పాటలను మంగళారతి పాటలను వ్రాసింది. 


వీడేశలింగం యుగం 305 


ఒకవైపు సంస్థానాధిశ్వరుల ఆదరణలో కవులు (ప్రాచీన సంప్రదాయంలో 
కావ్యాలు రచించారు. ఆ కావ్యాల్లో విచ్చలవిడిగా శృంగార వర్ణనలు స్త్రీ 
వర్ణనలు కనిపించవు. వస్తు భావాల్లో కొత్త దనాన్ని తేవాలనే ప్రయత్నం 
కన్పిస్తుంది. యాత్రాచరిత్ర వంటి కొత్త ప్రక్రియ ఈ కాలంలో వచ్చింది. 
ఇదే తరుణంలో కొందరు పాశ్చాత్యులు తెలుగు భాషా సాహిత్యాల్లో కృషి 
చేసి ఆధునికత వైపు నడిపించారు. 


1810లో మద్రాసు రాష్ట్రానికి సర్వేయరు జనరలుగా కర్నల్‌ గా కాలిన్‌ 
మెకంజీ నియోగింపబడినాడు. ఆయన అనేక యుద్దాల్లో పాల్గొన్న యోధుడు. 
మధ్య మధ్య యుద్దాల్లో పాల్గొంటూ ఆయన ఆ సర్వేయరు పనిని చేసాడు. 
1816లో భారతదేశమంతటికి సర్వేయరు జనరలుగా నియమింపబడినాడు. 
మద్రాసులో వున్నపుడే మెకంజీ ఆంధ్రదేశంలోని కైఫియతులనబడే స్థానిక 
చరిత్రలను తాళపత్రప్రతులను శిలాతామశాసనాలను నాణాలను సేక 
రించాడు. ఈ పనిలో అతనికి కావలి సోదరులు - కావలి బొర్రయ్య, 
కావలి లక్ష్మయ్య, కావలి రామస్వామి విశేషంగా తోడ్పడ్డారు. కావలి 
రామస్వామి 1829లో దక్కను కవుల చరిత్ర "పేరుతో ఇంగ్లీషులో కవుల 
చరిత్ర వ్రాసాడు. దీనిలో సంస్కృత తమిళ మరాఠీ కవులతోపాటు 
తెలుగు కవులు కూడా చేర్చబడి 109 కవుల చరిత్రలు కూర్చబడినాయి. 
నన్నయ నుంచి శ్రీ కృష్ణదేవరాయల వరకు 46 తెలుగు కవుల చరిత్రలు 
దీనిలో వున్నాయి. కవులను గురించి లోకంలో వ్యాపించి వున్న గాథలు 
ఇందులో వున్నాయి. ఏదో చారిత్రక సత్యం ఆధారంగా కల్సింపబడిన ఈ 
గాథలు తెలుసుకోవడం సాహిత్య చరిత్రకారులకు చాలా అవసరం. దక్కను 
కవుల చరిత్ర మొట్టమొదటి తెలుగు కవులచరిత్ర కర్షల్‌ మేకంజీ 
సేకరించిన కైఫియతులు దేశ చరిత్రను, గ్రామాల చరిత్రను గ్రామనామాల 
చరిత్ర మొదలయిన పురాణచరిత్రలను, తెల్టుసుకోవడానికి ఉపయోగిస్తాయి. 
తర్వాత క్రైఫియత్తులనబడే (గ్రామాల కవిలెల్లోని భాష సరళమైన వ్యవహారిక 
భాషలో వుండడం విశేషం మెకంజీ సేకరించిన కైఫియత్తులు ఆంధ్రదేశ 
చరిత్ర నిర్మాణానికి భాషా స్వరూపజ్ఞానానికి చాలా ఉపయోగించాయి. 


ఆంధ్రభాష సాహిత్యవిమర్శ వికాసాలకు కృషి చేసినవాడు. చార్లెస్‌ 


తెలుగు సా బొత్య చరిత్ర 


ఫితెప్‌ !చౌను. ఓటిషు ఉద్యోగిగా సి.పి. బ్రౌను ! 1817లో మద్రాసు వచ్చాడు. 
స్ట ఉం 

అతడు కడప, మచిలీపట్నం, రాజము మండ, గుంటూరు చిత్తూరు ప్రాంతాల్లో 
వ. అ gs మ వ తెలుగును 


ర్గ్గా 
భ్‌ 
ఈ 
లో 
uJ 
£ 
ర్‌ 
ఇ 
Ey 
వ: 
లా 
నీ ౬ 
(౮ 
లో 
య 
0 
£3 
లో 
వ్‌ 
th 
ల 
టో 
ml 
009 
మ 
@ 


తో పాశా శాత్య oe తెలుగు 3 వేల టం య తెలుగు 

వ్యాకరణాన్ని రచించి ప్రచురించాడు. తెలుగులో పాశ్చాత్య పరిశోధనా పద్ద 
యమంలను (గ్రంథపష పరి షు రణ విధానాన్ని ప్రవేశ పెట్టినవాడు బ్రౌను. మూలపడీ 
వున్న కావ్యాల తాళపత్ర ప్రతులను సేకరించి పాఠభేదాలను నిర్ణయించి 
కఠిన పదాలకు వివరణలు (వ్రాయించి సులభరీతిలో ఉత్తమ వ్యాఖ్యానాలు 
రదింపజేసి ముద్రింపజేసాడు. ఈ బృహత్కార్యంలో అతనికి జూలూరి 
అప్పయ్య, రావిపాటి గురుమూర్తి శాస్త్రి సహాయకులుగా పనిచేసారు.' బౌను 
తేలుగు సాహిత్యాన్ని గురించి వీరశైవ సాప్‌ హిత్యం గురించి తెలుగు ఛందస్సు 


భాషా వ్యాకరణాలను గురించి ఇంగ్లీషు షులో వ్యాసాలు ప్రకటించి తెలుగు 


ర్ట 


[1 


నప్పు తనాన్ని ఆంధేతరులకు తెలిే బటట్టు చేసాడు. వేమన పద్యాలను 
సేకరించిన మొడటి పరినో ధకుడు బ్రౌను వేమన పద్యాలను కొన్నిటిని 
ఏరునోని (బ్రౌను ఇంగ్లీషులోకి (1829) అనువదించాడు. న. టీక 
చాతా చార్యుల కథలు మొదలయిన [గ్రంథాలకు ఆయన వ్రాసిన పీఠికలు 
లమూల్యబైనవి. (బ్రౌను సిద్దంచేసి (ప్రచురించిన ఇంగ్లీషు - తెలుగు 
తెలుగుంకంగ్లీషు. నిఘంటువు 5 (1821) ఇప్పటికీ అమూల్య మైంది. |బౌను 
ప్రొవ్వాహంతో పండితుల దృష షీ ప్రాచీన కావ్యాల ఉద్దరణ వైపుకు మళ్ళింది. 
చక్కని పారన్శి్థయాలు చేసి ముద్రించే కార్యం ప్రారంభమైంది. అచ్చ 
యిస కావ్యాలు "అందరికి అందుబాటులో వుండడంతో సాహిత్యాధ్యయనం, 
ms విమర్శల మీద సాహిత్యాభిమానులు దృష్టిని కేంద్రీకరించారు. 
బ్రౌను కృషి సాహిత్వ త్య పునరుజ్జీవనానికి చాలా దోహదం చేసింది. 
ఎ.డఉ.క్యాంబెల్‌ అనే ఆం'గేయ ప్రభుత్యోద్యోగి కూడా దేశీయపండితుల 


ర 


సహాయంతో తాళజత్ర (ప్రతులను "సేకరించి పరిష్కరించి సంపొదికరించి 
నన్‌ 'ప్రొఓనకావ్యాలను ీకలత్రో ప్రచురించాడు. 1816లో ఆయన 


లి 

Gl 
[గ 
0 


ft 
తెలుగుకు “నె [గ్రామర్‌ ఆబ 


మర్‌. ఆఫ్‌ ద్రవిడియన్‌ ఆఫ్‌ 
సౌత్‌ ఇండియన్‌ ఫామిలీ ఆఫ్‌ ల్యాంగ్వజస్‌” ఆనే పుస్తకం వ్రాసి తెలుగు 
ద్రావిడ భాషాకుటుంబానికి చెందిందని నిరూపించాడు. టి.యం. శేషగిరి 
శాస్త్రి (1884) చిలుకూరి నారాయణ రావు (ఆంధ్రభాషా చరిత 1937) 
లు తెలుగు ఆర్యభాషా కుటుంబానికి చెందిందని వాదించారు. గంటి జోగి 
సోమయాజి (ఆంధ్రభాషా వికాసము), కోరాడ రామకృషస్ణయ్యలు తెలుగు 
ద్రావిడ భాష ఆని సమర్దించారు., తెలుగుకు ద్రావిడ భాషలతో సంబంధం 
ఒకవైపు, వ్యావహారిక భాషోద్యమం మరోవైపు తెలుగు భాష సాహిత్యాల 
ప్రత్యేకత _ నిరూపణకు, పురోగమనానికి దోహదం చేసాయి. 1812 లో 
నావిళ్ళ రామస్యామి శాస్త్రులు ముద్రణాలయం స్లాపించి అనేక తెలుగు 
(గ్రంథాలను ముద్రించి అందరికి అందుబాటులోకి తెచ్చి సాహిత్యోద్దరణకు 
గొప్ప యోగదానం చ్‌ 


1857లో జరిగిన విశ్వవిద్యాలయాల స్థాపనకు పూర్వమే 18వ శతాబ్దం 
చివరలోనే మిషనరీలు చిన్నబడులు పెట్టి ఇంగ్లీషు నేర్పారు. 1804-05లో 
వెల్లస్లీ రాజప్రతినిధి కాలంలో ఇంగ్లీషు నేర్పేపారశాలలు చాలా సొపించబ 
ఉనాయి. 19వ శతాబ్దారంభంలో కళాశాలలు కూడా వెలిసాయి. 1812లో 
మద్రాసులో సెయింటు జారి ఫోర్టు కళాశాల, 1817లో కలకత్తాలో 
హిందూ కళాశాల 1818లో పెరంబుదూరులో బా ప్తిస్టు మిషన్‌ కళాశాలలు 
ఏర్పడి భారతీయులకు ఇంగ్రీషు విద్యను బోధించాయి. 1880లో స్థానిక 
పరిపాలన ప్రవేశించింతర్వాత మ్యుని సిపాలిటీ, తాలుకాబోర్జు, జిల్లా బోర్డులు 
కూడా పాఠశాలలను నడిపొయి. మెట్రిక్యులేషన్‌ , ఎఫ్‌.ఏ, బి.ఏ.లు పట్టాలున్న 
కవి పండితులు అధ్యాపకులుగా ఉద్యోగాలు చేసారు. న్యాయరంగంలోను 
పనిచేసారు. దాంతో కవి పండితుల్లో రాజాదరణ అవసరం లేని స్వతంత్రంగా 
సంసారపోషణను సాగించే కొత్తతరం వచ్చింది. 


308 తెలుగు సాహిత్య చరిత్ర 


వీరేశలింగం యుగంలోని కవిపండితులు పరాయి పాలనను విదేశీదా 
స్యాన్ని అంతగా గుర్తించినట్లు కన్సించదు. ఆ విషయంలో వాళ్ళు కొంత 
ఉదా సీనతనే కలిగివున్నారు. దానికి కొత్తగా వచ్చిన ఆర్థిక వసతులే కారణం 
కావచ్చును. చాలా మంది కవులీ కాలంలో ఇంకా సంస్కృతభాషావ్యా 
మోహాన్ని విడిచి పెట్టలేదు. తెలుగుతో పాటు వాళ్ళు సంస్కృతంలో 
పాండిత్యం షపాద్రర పారు: ఉద్యోగం కోసం ఇంగ్లీషు నేర్చారు. సంస్కృత 
నాటకాన్ని అనువదించని కవి ఈ కాలంలో లేడేమో. నాటక ప్రదర్శనల 
చేత [పోత్సా హితులయ్యారు. అంతేగాక ఇంతవరకు సంస్క పతం నుంచి 
అనువొదం కాకుండా నాటకాలు మిగిలిపోయి వున్నాయి. ఆ కారణం చేత 
కూడా కవులు సంస్కృత నాటకానువాదాలకు పూనుకొని వుంటారు. 
సంస్క తంలోని దేవీపురాణాదులను కూడా చాలా మంది కవులను 
వదించడంలో మునిగిపోయారు. కొక్కొండవారు (బిటిషు యువరాజు 
భారతదేశ పర్యటనను వర్ణిస్తూ “పోయం ఆఫ్‌ ది (పిన్స్‌ ఆఫ్‌ వేల్పు విజిట్‌ 
టు ఇండియా” అని రచించాడు. అట్లా కొందరు ఆంగ్లేయ పాలకుల మీద 
ప్రభుభక్తి చూపారు. కొందరు తటస్థంగా వుండిపోయారు. అంటే వాళ్ళను 
గురించి పట్టించుకోలేదు. విమర్శించలేదు. ప్రశంసించలేదు. కొశీభట్ల 
(బ్రహ్మయ్య శాస్త్రి సనాతన ధర్మాభిమానం పరవస్తు వేంకటరంగాచార్యుల 
వంటి వాళ్ళు శ్రెస్తవ మతప్రచారాన్ని ఎదిరించారు. అందులో వారి 
దేశాభిమానం ప్రకటమైంది. అయితే అక్కడక్కడ ఆంగ్లేయులను వ్యతిరేకిం 
చడం వాళ్ళను విమర్శించడం ఈ యుగంలో ఆరంభమై కాల్పనికయుగం 
నాటికి దేశభక్తి కవితా వస్తువైంది, కవులు స్వాతంత్రోద్యమంలో చేరారు. 
వేషభాషల్లో దేశాభిఘానాన్ని చూపారు. 1907లో బిపిన్‌ చంద్రపాల్‌ 
రాజమండ్రిలో ఇచ్చిన ఉపన్యాసాన్నివిని (సేరేపితుడై చిలకమర్తి - 

భరత ఖండంబు చక్కని పాడియావు 

హిందువులు లేగదూడలై యేడ్చుచుండ 

తెల్లవారను గడుసరి గొల్లవారు 

పితుకుచున్నారు మూతులు బిగియగట్టి 


అని ఆంగ్లేయుల దోపిడిని చక్కగా వర్ణించాడు. , ప్రభుత్వం దీని మీద 
; 


వీరేశలింగం యుగం 309 


ఆంక్ష పెట్టగా “తెల్లవార”ను అనే పదానికి తెల్లవారగట్ట ఆనే అరం 
చెప్పి చమత్కరించి చిలకమర్తి తప్పించుకున్నాడట. ఈ యుగంలో కొన్ని 
చారిత్రక నాటకాలు నవలలు మహాపురుషుల జీవితచరిత్రలు కావ్యాలు 
(ప్రజల్లో జాతీయభావనలను స్వాతం త్రేచ్చలను రేకెత్తించాయి. రాబోయే 
కాల్పనిక యుగంలోని స్వేచ్చ దేశస్వాతంత్రోద్యమ భావనలకు బీజావాప 
జరిగింది. 


కళాశాలలో, చెన్నపురి రాష్ట్రీ యకళాశాలలలోనూ ఆంధ్రోపాధ్యాయు 
డుగా పనిచేసిన (పొఢవ్యాకరణం, శబ్దారత్నాకరం కూర్చిన బహుజనపల్లి 
సీతారామాచార్యులు చిన్నయసూరి శిష్యుడు. 1853లో చిన్నయసూరి “నీతి 
చంద్రికొను గద్యంలో అనువదించాడు. 1858లో బాలవ్యాకరణం వాసి 
తెలుగు (గాంథికభాషకు స్థిర రూపాన్ని ఇచ్చాడు. బాలవ్యాకరణం ఇప్పటికీ 
తెలుగులో విద్యార్దులకు పండితులకు ప్రామాణికంగా వుంది. సుజనరంజని 
పత్రికను నడిపాడు. 


కోరాడ రామచంద్ర శాస్త్రి (క్రీశ. 1816-1900) పండిత కవి. 
శతానధానాలు చేసేవాడు. బందరు నోబిలు కళాశాలలో ఉద్యోగం చేసాడు. 
1860లో మంజరీమధుకరీయమనే కల్పిత కథలో కూడిన నాటకం వ్రాసాడు. 
అది తెలుగులో మొదటి స్వతంత్ర నాటకం. అది (పయోగయోగ్యంగాలేదని 
కొందరు విమర్శించారు. శాకుంతలం, వేణీసంహారం, ముద్రారాక్షసం 
నొటకాలను అనువదించాడు. కొక్కొండ వారి శైలి వలి ఈయన శైలి 
(ప్రొఢమైంది. 


మతుకుమల్లి నృసింహకవి (క్రీ.శ. 1816-1873) మొదట్లో అజచరిత్ర 
వంటి పిల్లవసుచరిత్ర వ్రాసాడు. తర్వాత 1860లో “చెన్నపురీ విలాసం” అని 
మద్రాసునగరాన్ని వర్ణిస్తూ కావ్యాన్ని రచించాడు. వస్తువులో నవ్యత గల 
కావ్యం. దీనిలో కవి ఇంగ్లీషు పదాలను (ప్రయోగించడం విశేషం. 


మహామహోపాధ్యాయ పరవస్తురంగాచార్యులు (క్రీ.శ. 1822-1900) 
పండిత కవి. కాళిదాసు శాకుంతలాన్ని అనువదించాడు. తవ వక్తృత్వంతో 


310 తెలుగు సా హేత్ర చరిత్ర 


జ్‌ 


ఎందరో యువకులను (శైస్తవులు ,కాకుండా చేసాడు. అతన్ని యుగ సంధికి 
ప్రతినిధిగా పరిగణీం దారు కొందరు. 


మండపాక పార్వతీశ్వర శాస్త్ర (క్రీ.శ. 1833-1897) తన జీవిత 
విశేషాలను ఆత్మ చర్య శేరుతో సీస ఎద్యాళో శతకంగా వాసాడు. బొబ్బిలి 
రాజావారి ఆస్థానకవి. 208 పైగా శతకాలు వ్రాసాదు. 


మాడభూషి వేంకటాచార్య కవి (ఆ.శ. 1835-1895) శతవధానాలు 
చే"సివాడు. శతావధానాలకు మార్గం చూపిన వాడు. ఏక సంథాగ్రాహి. 
నూజివీడు సంస్థానంలో ఆస్థానకవిగా వున్నాడు. ఆనందగజపలిని ప్రశం సిస్తూ 
పద్యాలు చెప్పాడు. భరతాభ్యుదయం, హంససందేశం పాట శుండకాన్యాలు 
వొసాడు. , 


మహామహోపాధ్యాయ కొక్కొండ... ...:ఐకటరర్న శర్మ (క్రీ.శ, 
1842-1915) కవి పండితుడు. సంస్కృ్రగంలో “గీత  మహానటం” 
గీత గోవిందం ఛాయలతో వ్రాసాను. తెలుగులో బిళే శ్వరీయం కావ్యం 
ధనంజయవిజయం నరకాసుర విజయం అనే తలు వ్రాసాడు! 
(గ్రాంథికాంధ్రంలో గంటలతరబడి ఉపన్యాసాలిచ్చే వాడు. వ్యవహారిక భాషో 
ద్యమాన్ని సంఘసంస్కరణలను ఎదిరించాడు. వీరేశలింగంతో ఈయనకు 
వాదోపవాదాలు జరిగి వ్యక్తిదూషణవరకూ Sel ess కాదంబంలోని 
మహాశ్వేత కథననువదించి ప తికలో ప్రచురించాడు. నిడదవోలు వేంకటరావు 
ఇదే తెలుగులో మొదటి నవల అని అన్నాడు...) 


వావిలాల వాసుదేవశాస్త్రి (క్రీశ. 1851-1917) 1674 లో బిఏ 
పట్టం తీసుకొని రాజమండ్రి. ప్రభుత్వ కళాశాలలో ఆంగ్లోపాధ్యాయుడుగా 
పనిచేసాడు. జూలియసు సీజరు నాటకాన్ని ఇంగ్రీషు నుంచి తెనిగించాడు. ఇది 
ఇంగ్లీషు నుంచి చి మొదటి నాటకానువాదం. మృచ్చకటికం, ఉత్తర రామచరిత 
నాటకాలను రఘువంశకావ్యాన్ని అనువదించాడు. వావిలాల వాసుదేవశాస్త్రి, 
వడ్డారి సుబ్బారాయుడు, వీరేశలింగం - ముగ్గురు Pr ప్రకృత 
కవిత్రయమనబడినారు. 


గురజాడ శ్రీరామమూర్తి (కీ.శ. 1851-1600) మెటిక్యునషను. వడివె 
కాకినాడ సః కోర్టులో పనిచేసాడు. తర్వాత 1630 నుం ఆనంది గబపం 
నాల్‌ 
ఆస్తానంలో పండితుడుగా వునాడు. “కవిజెవితములు” పేరురో పెలునులో 
యొ 
తెలుగు సాహిత్య వరిత్రను SOT EN EST BE సో 
pe 
షి 'యరు నాటకాన్ని అనువదించాడు. 
ed లో 


ఆదిభట్లనారాయణదాసు (క్రీశ. 1864-1943) కవి పండితుడు 
కావ్యాలు, నాటకాలు, శతకాలు, హరికథలు వాలా దానాదు. జాతకతా 
పితామహుడుగా పేరు పొందాడు. సంస్ఫ తా ధ్రం ఇంగీషులో పండితుడు. 
ఎఫ్‌.ఏ. వరకు చదివాడు. “ఉమరుఖయ్యూము"ను సంస్క తం తెలుగులోకి 
ఆనువదించాడు. మొట్టమొదట ఉవురు.  జయూ%ామును 
ఇతడే. 


శ్‌ 
ఫో 

లో 

fy 

౮ 

£3 

tA 

£3 


వడ్డాది సుబ్బారాయకవి (క్రీశ. 1854-1038) ఆనాటి దాలామండి 
కవుల వలెనే ఈయ సంస్కృ లలే నాటకాలను ఆఅనువడిందా 


ఇఫ్‌ | పళ్ళ ఈ Cd * 
వ్రాసాడు. కాని ఈయన కవిత్వంలో పాశ్నార్గ కవిత్వంరోని నూతన భావాలు 


Rh ud 
చోటు చేనుకోవడం నవ్వత్గం. ఈయన సతీస్మ రే సుతస్స ల పొశ్ళాచ్య 
మ్బ గీ Cry Ee టు 
ప్రక్రియలకు చెందినయి. తర్వాత భావకవిత్వకాలంలో స్మృతి రచనల! 
ఘా అ 


నొంది పలికాయి. ' 


ఆచంట, వేంకటసాంఖ్యాయనశర్మ (కీ.శ.1864-1933) పండిత కవి. 
పథతికా సంపొదకుడు విమర్శకుడు. మంచ వర్త సంగీతం చెతర్వ్యనం తెలి 
సినవాడు. ఆంధపద్యావళి సేరులో కావ్యఫఖ దడికలను ద్రాసాద దు, సంస్కార 
భావాలను ప్రకటించి నవ్యతను చూపాడు. 


మహామహోపాధ్యాయ వేదం వేంకటరాయశాస్త్రి సండితుడు కవి, ప్రతొ 
పరుద్రీయం, బొబ్బిలియుద్ధం, ఉష - అనే నాటకాలు స్వతంత్రమ్టునయి. 
శూళవికాగ్నిమిత్రం, ఉత్తర రామచరిత్ర, నాగానందం, విక్రమోర్వశీయ 
రత్నావళి అనువాద నాటకాలు. శృంగార నైషధం, ఆ ne క్రమాల్యద వ 


ప 
ఆయన వ్యాఖ్యానాలు రఘువంశం కుమార సంభవం మేఘ సంగేశం 


r 


312 తెలుగు సాహిత్య చరిత్ర 


విజయవిలాసం కొవ్యాలకు టీకలు పొండిత్య స్ఫోరకాలు.. ఆయన చోడ 
వరం స్కూలులో ప్రధానాంధ్రోపాద్యాయుడుగా పనిచేసాడు. నాటకాల్లో 
పాత్రోచితభాషగా గ్రామ్యం వాడి కొత్త దనాన్ని చూపాడు. 


తెలుగులో స్వతంత్ర నాటకం వ్రాసిన కవి, నటుడు ధర్మవరం 
రామకృష్ణమాచార్యులు (క్రీ.శ. 1853-1912) గద్వాల మహారాజు అతనికి 
1910లో ఆంధ్రనాటక పితామహ బిరుదాన్నిచ్చి గౌరవించాడు. చ్యితనళలీయం, 
విషాద _సారంగధరం, ప్రహ్లాద, పాదుకాపట్టాభిషేకం మొదలైన ఎన్నో 
నాటకాలు వ్రాసి ప్రదర్శించాడు, వృత్తి చేత న్యాయవాది. కృష్ణమాచార్యుల 
సోదరుడు ధర్మవరంగోపాలాచార్యులు కూడా న్యాయవాదిగా వుండి 30 
వరకు నాటకాలను వాసి ప్రదర్శించాడు. ఆయన రామరాజుచరిత్ర నాటక 
ప్రదర్శనాన్ని (ప్రభుత్వం నిషేధించింది.వాళ్ళిద్దరి వలె బళ్ళారి నివాసి 
రాఘవాచార్యులు తెలుగు నాటకరంగం వ్యాప్తికి కృషి చేసాడు. అనేక 
పాత్రల మనస్తత్వాలను కొత్త అభినయంతో రూపుదిద్దిన కళాకారుడు 
ఆయన దుర్యోధన ప్రాత్రకు సహజరూపాన్ని సృష్టించి నటించాడు. బలిజేపల్లి 
లక్ష్మీకాంతకవి కవి.నటుడు. (1881-1953) హరిశ్చంద్ర నాటక ప్రదర్శనతో 
తెలుగు నాటకరంగ వ్యాప్తికి దోహదం చేసాడు. తిరుపతివేంకటకవుల 
పాండవోద్యోగాదులు, శ్రీపాద బొబ్బిలివిజయం, చిలకమర్తి గయోపాభ్యానం 
వేదం (ప్రతాపరుద్రీయం నొటకొలు పండితులను పామరులను సమానంగా 
ఆకర్షించి ఉరూతలూగించాయి. | 

పానుగంటి లక్ట్మీనర సింహారావు (కీ.శ 1865-1940) రాధాకృష్ణ 
వంటి నాటకాలు వ్రాసాడు. కాని ఆయన సాక్షి వ్యాసాలు తెలుగులో 
వ్యాసప్రక్రియ వికాసానికి దోహదం చేసాయి. హాస్యవ్యంగ్యంతో కూడిన 
ఆయన శైలి తెలుగు వచన రచనను ఒక మలుపు తిప్పింది. 


శ్రీపాద కృష్ణమూర్తి (క్రీ.శ. 1866) భారతభాగవత రామాయణాలను 
ఒక్క చేతిమీదుగా ఆంధ్రీకరించిన కవి. అచ్చతెనుగు కావ్యం స్వతంత్రనాట 
కొలు ఆంధ్రీకరణ నాటకాలు మొదలయిన శతాధిక కృతులను రచించాడు. 
ఈయన - వేదంవారి శిష్యుడు. చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి ఇతని శిష్యుడు. 


వీరేశలింగం యుగం 313 


లక్కవరం సంస్థానాధిపతి మంత్రిప్రగడ భుజంగరావు 
(కీ. శ1872-1948) శివపురాణం, మార్కండేయచర్శిత్ర మొదలయిన 
కావ్యాలను (వ్రాసాడు. శాకుంతలం, ప్రసన్నరాఘవం, ఉత్తరరామచర్మిత్ర 
నాటకాలను అనువదించాడు. ఈయన ఇంగ్లీషులో తెలుగు సాహిత్యచరి 
(త్రను వ్రాసాడు. ఘంజువాణి మాసపత్రికను నడిపాడు. ఈయన ఆస్థాన 
పండితులుగా ఆకొండి వ్యాసమూర్తి మొదలయిన వాళ్ళెందరో వున్నారు. 


దాసు డ్రీరామకవి (క్రీ.శ 1864-1908) పండితుడు ఏకపంథాగ్రాహి. 
బహుగంథకర్త. అచ్చతెనుగులోకి అభిజ్ఞాన శాకుంతాలాన్ని అనువదించాడు. 
మాలతీమాధవం, మహావీర చరిత్ర,ఉత్తర రామచరిత్ర మాళవికాగ్నిమిత్రం 
'నాటకాలననువదించాడు. “తెలుగునాడు” స్వతంత్ర కావ్యం. సమకాలిక 
సమాజాన్ని చిత్రిస్తూ నవ్యతను చూపిన కవి. ఇతనికి కీర్తి తెచ్చిపెట్టింది 
దేవీభాగవతం. తెలుగులో దేవీభాగవతం మొట్టమొదటి అనువాదం ములుగు 
పాపయారాధ్యునిది. ఈ రెండేకాక తమ్మన “దొర (1849-1890) తిరుపతి 
ప 'దేవీభాగవతాన్ని అనువదించారు. డాసుశ్ర్రీరామకవి 1880 

లో కల్పవల్లి పత్రిక ద్వారా సంఘసంస్కరణకు కృషిచేసాడు. 


ఈ యుగంలో తిరుపతి వేంకటకవులను గురించి తెలియని వాళ్ళు లేరు. 
జంటకవులు. తెలుగు సాహిత్యంలో అవధాన ప్రక్రియతో పొటు జంటగా 
కవిత్వం చీ ట్స సంప్రదాయం ప్రత్యేకంగా కన్పించేది. తెలుగులో మొదటి 
జంటకవులు (క్రీశ 15వ శ. ag ఘంటసింగయలు. ఆధునిక 
కాలంలో తిరుపతి వేంకటకవులు ప్రసిద్దమైన జంటకవులు. వీళ్ళకన్నా 
ముందున్న జంటకవులు" ద్రేన్లల్రపల్లి.షోదరులు. దేవులపల్లి సుబ్బారాయశా స్తీ 
(1853-1909) దేవులజేల తమ్మన శాస్త్రి (1856-1912). పీఠాపురం 
సర రం ఆదరణ పొందారు. అవధానాలు చేసేవారు. తమ్మన 
శాస్త్రి కొడుకే భావకవి కృష్ణశాస్త్రి. 


ఆధునికయుగారంభంలో తెలుగు పద్యాన్ని జీవింపజేసిన జంటకవులు 
తిరుపతి వేంకటకవులు-దివాకర్ల తిరుపతి శాస్త్రీ (1871-1919) చెళ్ళపిళ్ళ 
వేంకట శాస్తి (1870-1950) ఫాండవజననం, పాండవోద్యోగం, పాండవ 


314 తెలుగు సాహిత్య చరిత్ర 


విజయం-దాళ్ళ మూడు నాటకాలు చాలా పచారన నృుందుకునా రయి. 
వాటిల్లోని పద్యాలు ప్రజల నోటి మీద వుండేయి. వాళ్ళ పద్యాలు జనజీవి 
నంలోని భాషాపదాలు నుడికారాలతో సరళశెలిలో కతా వుంటాయి. 
ముఖ్యంగా షాండవోదో (గం 'ప్రదర్శింపబడి చాల ప్రజాదరణను పొందింది. 
కవులు నానా సంస్థా స్థానాలను దర్శించి తము ఆశుకవిత్వం ఆవధానాలతో 
se సంసా స్తానాధీశ్వరులను మెప్పించి గౌరవసత్కారాలు పొందారు. 
అనేక ఆవధానాలు వ కప 'ప్రజల నురూతలూగించారు. వాళ్ళ పద్యవిద్యచేత 
ఆకర్షితులై అందరూ ఆ నాళ్ళల్లో దొళ్ళలాగా కవిత్వం (వాయలని 
న వాళి శ్చ ల. వాళ్ళు స కవిత్వాన్ని మేల్‌ ల్కొలిపి 
uae చేసి పద్యాలకు కొత్త నడకలు నేర్పిన కవులయ్యారు.. ఆ 
వులు దేవీభాగవతం, బుద్దచరిత్రకావ్యం వ్రాసారు. వాళ్ళవలె జంటగా 
కవిత్యార చేప్పాలని చాలామంది బయలు దేరారు. వాళ్ళకు ఏకలవ సశ ష్యులమని 
గర్వంగా చెప్పుకునేవాళ్ళు. ఆస్టానా ట్‌ కాక బ హిరంగసభల్లో అవధానాలు 
చేసారు. ఆం; ధదేశంలో ప్రతి పట్టణం "పతిగ్రామం తరిగి తెలుగు కవిత్వాన్ని 
వినిపించి (పజలను సాహిత్యాభిమానులుగా కవితోన్ము ఖులను చేసిన ఘనత 
వాళ్ళకు దకి కుంద, a తర్వాత అదే పద్దతిలో ఊరూరా తిరిగి కవితాగానం 
చేసో భావకవులు కవితాప్రచారం చేసారు. ఆ విధంగా సంస స్థానాలను సంసా 
నాధిశ్వరులను విడిచిపెట్టి తెలుగు కవిత్వం ప్రజల సమ్ముభానికి వచ్చింది. 
బహిరంగ సభల్లో కవితాగానాలు చేయడం జరిగింది.. 


//. 


pi CBs 


తిరుపతి చేంకటకవులకు దీటుగా జంటగా అవధానాలు కవితాగా 
నాలు చేసినవాళ్ళు _వేంకటరామకృష్ణక వులు. ఓలేటి వేంకటరామ శాస్త 
(1883-1939) వేదుల 'రామకృష్ణ శాస్త్రీ (1889-1918). వీరికి తిరుపతి 
వేంకట కవులతో వాగ్యుద్దం జరగింది. వయస్సులో చిన్నవారైనా ఆ కవుల 
కృతులలోని దోషాలను బయటపెడ్లూ “శతఘ్సీ అనే ఖండనగ్రంథాన్ని 
(వాసొరు. వీరి వివాదాలు సాహితీలోకంలో సౌ హిత్యజిజ్ఞాసను కలిగించాయి. 
ఈ కవులు 30 వరకు కృతులు రచించారు. ఇందిరాదేవి సుభద్ర, శకుంతల, 
వమయంతి అనే నవలలను కూడా వ్రాసొరు. తిరుపతి వేంకటకవుల వలె 
జంటగా కవిత్వం చెప్పినవాళ్ళు-వేంకటరామక్ష షకవులు, వేంకట పార్వతీశ్వర 


టల్‌ ల 
వీరేశలింగం యుగం 315 


కవులు, పింగళి కాటూరి కవులు, వేంకట శేష కవులుమొదలయిన వాళ్ళలో 
కొందరే ప్రసిద్దమైనారు. 


ము 


చాలాంత్రపు వేంకటరావు (1880) ఓలేటి పార్వతీశం (1882)- 
వేంకట పార్వతీశ్వర కవులుగా జంటగా రచనలు చేసారు.వీరి “ఏకాం 
త కేవ” 1922 భావకవితాసూర్వ్యుని ఉదయానికి ముందు అరుణోదయ 
చే ల్‌ ఒక రేఖ. చక్కని భావనాశక్తితో కూడింది. “వంగభాషకు రవీ 
ని గీతాంజలి యెట్టిదో మన యాం ధ్రమునికీ” రావ్యమట్లైదని కనా 
ఠకలో (ప్రశంసించాడు. ఈ జంటకవ్లల మీద వంగ ాషాప్రభా వం చొ 
వ్పిస్తుంది. ఈ జంటకవులు రాజ సింహ, వీరపూజ, వసుమతి వసంచం, 
she ss మాయావి కష నా మరణశాసనం వం 


మం 


Cr 
£ 


Ga 


$f 


కా 


‘ 


ఖః 


రా 
య 
4 


fs 
రః 


b 


Fo 


పింగళి లక్షీ మశ్రకొంతం (1894) కాటూరి వ (1895) 
కవులు, జంటగా సౌందరనందం, పొలస స్ప్యహ్నదయం, తొలకరి “ ఖండ 
కావ్యాలను రచిందారు. వష్తువులో నవ్వతను దూపారు.! ఈ కవులు 
వేరువేరుగా కూడా సాహిత్య వ్యాసంగం చేసారు. సాహీత్యబోధనలతో 
శిష్యులనలరించారు. ఈ యుగంలో ఖండకావ్య ప్రక్రియ ప్రారంభమైంది. 
ఖండకావ్య (ప్రక్రియలో చీరి మూడు కావ్యాలు ఉత్క ఎప్త్రచైనయి. 


చిలకమర్తి లకక రసింహం (1867-1946) నాటక రచయితగా 
నవలా కారుడుగా పేరు పొందాడు. తెలుగులో గోపాంక షమ శెట్లి, 
వీరేశలింగంతో ఆరంభమైన నవలా (ప్రక్రియ చిలకమర్తి చేతిలో పూర్తిగా 
వికసించి ప్రజాదరణను సంపాదించుకుంది. ఈయన వ్రాసిన “బ్లా టకా స 
తెలుగులో మొదటి చారిత్రక. నవల, ఇంగ్లీషులో చారిత్రక నవలలు వ్రాసి 
శేరు పొందినవాడు న్మాటు. లకేపధంగా" తెలుగులో అహల్యా ' బాయి 
వంటి' ఎన్నో చార్మిత్రక నవలలు (వ్రాసిన ఇతనికి “ఆంధాన్కాటు. " అనే 
క్రీర్తి వ వచ్చింది. See కృష్ణవేణి, సౌందర్యతిలక, " సుధాశర 
కంద్రం వంటి నవలలెనో ఎ ఈయన వ్రాసాడు. ఈయన మహపురుషుల 
జీవీతములు, రాజాస్థాన కథావళి, రాజారామమోహనరాయి నంటి రచనలు 


216 తెలుగు సాహిత్య చరిత్ర 


పాఠకుల్లో జాతీయభావాలను కలిగించాయి. ఈయన వ్రాసిన నొటాకాల్లో 
(og) 
గయోపాఖ్యానం చాల ప్రదర్శనలతో వ్యాప్తినందుకున్నది. 


చిలకమర్తితోపాటు ఈ యుగంలో విశేషంగా నవలా రచనలు చేసి 
నవలొ ప్రక్రియకు వ్యాప్తిని కలిగించిన రచయిత ఖండవిల్లి రామ చంద్రుడు. 
ఈయన ధర్మవతీ విలాసం (1893) లక్ష్మీ సుందరవిజయం (1896) 
నవలలకు బహుమతులను గెల్చుకున్నాడు. 


ఈ యుగంలో చిలకమర్తి, ఖండవిల్లి, వేంకట పార్వతీశ్వర కవులతోపొటు 
నవలా ప్రక్రియకు విశేషన్యాప్తిని కలిగించిన రచయిత కేతవరపు వేంకట 
శాస్తి. మదాలస (1911) లక్షీ (ప్రసాదం (1911) అగ్రహారం, తారాబాయి, 
రాయచూరు యుద్దం, బొబ్బిలి ముట్టడి మొదలయిన ఎన్నో నవలలు ఈయన 
(వ్రాసాడు. 20 వ శతాబ్దం ఆరంభంలో విజ్ఞానచందదికా గ్రంథమాల, వేజుక్క 
(గ్రంథమాల,ఆంధప్రచారిణి గ్రంథమాల, ఆంధ్రభాషాభివర్హనీ గ్రంథమాల, 
రామవిలాస గ్రంథమాల, సరస్వతీ (గ్రంథమాలలు నవలల ప్రచురణకు నడుం 
కట్టుకొని నవలా రచనను ప్రోత్సహించాయి. పాఠకుల్లో నవలాపఠనాసక్తిని 
కలెగించి నవలాసాహిత్యాభివృద్ధికి దోహదం చేసాయి. జాతీయ భౌవొలను, 
స్వాతం బ్రేచ్చను నవలలు పాఠకుల్లో కలిగించి ఉత్తేజపరిచాయి. 


కాశీభట్ల (బ్రహ్మయ్యశాస్త్రి (1863-1940)విమర్శకుడుగా పేరు 
పొందాడు. 1880 లో “భక్తసమాజము” ను స్థాపించి |బ్రహ్మసమా 
జాన్ని ఎదిరించాడు.1883 ల్‌ “ఆర్యమతబోధిని” అనే మరో సమాజాన్ని 
నిలిపి ఆ పేరుతో పత్రికను నడిపాడు. “వివేకానంద పుస్త కభాండాగారాన్ని” 
స్థాపించాడు. హిందూమత ప్రచారానికి తన శక్తినంతా ఉపయోగించిన 
కర్మరుడు. వీరేశలింగం సంఘసంస్కరణలను ఎదిరించాడు.నీరేశలింగం నవల 
రాజశేఖర చరిత్ర మీద విమర్శనాగ్రంథాన్ని వ్రాసి గ్రంథరూప సాహిత్య 
విమర్శకు శ్రీకారం చుట్టాడు. ఈ విమర్శనాగ్రంథంలో ఆయన “నవల” 
అని నవలాప్రక్రియకు నామకరణం చేసాడు. 


జ్య 5 
ఈ యుగంలో వర్ణవ్యవస్థను గురించి స్త్రీ మీద జరిగే అన్యాయాలను 


వీరేశలింగం యుగం 317 


గురించి హేతువాదంతో అనుకంపలో స్పందించిన కవి వ. 
అటువంటి వాళ్ళల్లో పేర్కొనదగిన కవిపండితుడు జనమంచి వేంకట 
మయ్య (1872-1933) మాలతీమాధవం ఉత్తరరామచరిత్ర లే 
నాటకాలను అనువదించాడు. సుప్రభాతం, అమృతభాండమనే " ఖండకావ్యా 
లను (వొసాడు, అమృతభాండం' ఆయన జాతీయదృక్పథానికి నిదర్శనం. 
“నాదారితోడు” ఖండికలో అంటరానివాళ్ళ మీద అనుకంపను ప్రదర్శిం 
చాడు. ఆ కాలంలో అంతమాత్రం అవగాహనతో అనుకంపను చూపడం 
విపవభావాలకిందనే పరిగణించాలి. 


ఈ యుగంలో నవ్యవస్తువుతో మహాకావ్య రచనలను చేసిన కవులు 
దుర్భాక రాజశేఖర కవి (1888) గడియారము వేంకటశేషశా స్త్రి, (1897) 
వీళ్ళిద్దరు జంటకవులుగా అవధానాలు చేసారు. కాని వాళ్ళకు కీర్తి తెచ్చింది 
వాళ్ళు వేరు వేరుగా రచించిన కావ్యాలు. దుర్భాకరాజ శేఖర కవి రాణాప్ర 
తాపుని చరిత్రను వస్తువుగా తీసుకొని “రాణా ప్రతాప చరిత్ర” అనే ఐదు 
ఆశ్వాసాల కావ్యం వ్రాసాడు. గడియారము వేంకటశేష శాస్త్రి శివాజీ 
చరిత్రను వస్తువుగా తీసుకొని “శివభారతము” అనే ఎనిమిది ఆశ్వాసాల 
కావ్యం వ్రాసాడు. పౌరాణిక గాథలను కాక మహావీరుల కథలను తీసుకొని 
కావ్యాలను వ్రాసి ఈ కవులు నవ్యసంప్రదాయానికి పునాదులు వేసారు. 
ఇద్దరి కవిత్వం సరసంగా ధారాళంగా వుంది. 


ఈ యుగంలో భాషా సంబంధమైన ఉద్యమాన్ని నడిపి రచనాశై 
లిలో కృత్రిమతను తొలగించి సాహిత్యం అందరికీ అవగాహనరూపంగా 
వుండాలన్న పండితుడు గిడుగు వేంకటరామమూర్తి (1863-1940). వ్యావ 
హారికభాషా ఉద్యమానికీ సొరథ్యేం వహించాడు. అప్పుడు గ్రాంథిక 
వాదులకు వ్యావహారికవాదులకు వివాదాలు ఏర్పడినాయి. వాద వివాదాలు 
జదిగాయి. అప్పట్లో (గ్రాంథికవాదం గెలిచినట్లనిపించినా కాలక్రమంగా 
వ్యావహారిక వాదమే బలపడింది. గిడుగువారు భాషాసంస్కరణవాదియే 
కాక వీరేశలింగం సంఘసంస్కరణలను సమర్థించాడు. వితంతు వినొహాం 
హరిజనోద్ధరణను కోరాడు. గిడుగు గురజాడలు సహపాఠులే కాక సంస్కొ 
రవాదంలో ఇద్దరూ ఒకే అభిప్రాయాలతో ఉద్యమించారు. ఆంధ్రదేశం 


318 తెలుగు సాహిత్య చరిత్ర 
ఆధునికత వెపు (ప్రట౮ణిం చడానికి ఉద్యమించిన ఉదారవాదులు. 
[మొల 


ఈ యుగంలో చెప్పుకోదగిన భాష, చరిత్ర, సాహిత్య సంబంధమైన 
పరిశోధనలు చేసి ఎన్నో సత్యాలను బయట పెట్ట తెలుగుజూతి సముద్దరణకు 
పూనుకొన్న పరిశోధకులు పండితులు వున్నారు. జయంతి రామయ్య 
(186 0-1941) పరిశోధకుడు. విమర్శకుడు. అనేక శాసనాలు పరిశోధించి 
ఆంధ్రుల ప్రాచీనచరిత్ర రహస్యాలను వెలికి తీసాడు.ఆయనకు పిఠాపురం 
బొబ్బిలి వేంకటగిరి సంస్తానాధిపతులు ద్రవ్యసహాయం చేసారు. 1911లో 
జయంతి అధ్యక్షతలో ఆంధ్రసాహిత్య పరిషత్‌ స్థాపించబడింది. ఈయన 
సేకరించిన తాళషత్రప్రతులను శాసనాలను ఈ పరిషత్తు ముద్రించింది. 
్రాండ్ల రామకృష్ణయ్య (1860-1904)అముద్రెత (గంథచింతామణి పత్రి 
ను వెలువరించి అనేక అముద్రితగ్రంథాలను ప్రచురించాడు. ఆయన 
సాహిత్య సేవ చిరస్మరణీయ మైంది. 


ని 


eS 


కొమర్రాజు వేంకటలక్ష్మణరావు (1877-1927) ఆంధ్రవిజ్ఞాన సర్వ 
స్తము "పేరుతో 2 సంపుటాలు (ప్రదురిందాడు. ఆంధ్రుల వరిత్ర పరిశోధనలో 
అందే చేసిన చేయి. ఆంధ్రదేశచర్మిత రచనకు శ్రీకారం చుట్టాడు.విజ్ఞాన 
చంద్రిక [గ్రంథమాల పేరుతో విజ్ఞానశా స్ట్రానికి సంబంధించిన [గ్రంథా 
అను తెలుగులో ప్రచురించాడు. మహాపురుషుల జీవితచరిత్రలు, నవలలు 
(ప్రచురించాడు. ఆయన భాషాసేవ గొప్పది. ఆయనకు వీరేశలింగం 
ఆదర్శంగా నిలిచాడు. లక్ష్మణరాయవ్యాసావళి పేరుతో లలితకళలు భాష 
సొ హిత్యం విమర్శలకు ' సంబంధించిన చక్కని వ్యాసాలు ప్రచురించాడు. 
“ఏకశిలానగర మోరుగల్లే” “త్రిలింగమునుండి తెలుగు పుట్టనా” అన్న ఆయన 
వ్యాసొలు సునిశిత విమర్శకు నిదర్శనాలు. “అజా సచ్చరిత్ర రత్నమాల” 
రచించిన బండారు అచ్చమాంబ ఈయన సోగగ. 1901 లో లక్ష్మణరావు 
రావిచెట్టు రంగారావు, మునగాల రాజావాశితో కలిసి హైద్రాబాదులో 
“శ్రీకృష్ణదేవరాయాంధ భాషానిలయం” స్లా'ఎచి నిజాం పాలనలో వున్న 
తెలంగాణాలో తెలుగుభాషావ్యా షీ ఆంధ్రోద్యమానికి బీజాలు నాటాడు. 
తర్వాత ఆయన అడుగుజాడల్లో నడుస్తూ మాడపాటి హనుమంతరావు 
(1885 జననం) సురవం (ప్రతాపరెడ్డి (1896 జననం) తెలంగాణాలో 


హిందువుల పండుగలు, హైందవ ధర్మవీరులు, రామాయణ విశేషములు 


మ! 
29 
Ure 
ఈ 
ల్‌ 
౮% 


fe 
ఆయన సునిశితపరిశీలన విమర్శనాపాట 


వేటూరి ప్రభాకర శాస్త్రి (1883 ) కార్యదీక్షగల పండితుడు. కవి 
పరిశోధకుడు. ప్రబంధ రత్నావళి, చాటు పద్యమణిమంజరి ఆయన 
పరిశోధన సేకరణలకు, తెలుగుమెరుగులు, శృంగార శునాథం ఆయన 
పరిశోధనకు సునిశిత _విమర్శనాదృష్టికి నిదర్శనాలు. ఆయన రెడ్డిరాజ 
పరిశీలనం చారిత్రకులకు బాట చూపింది. ఆయన వ్రాసిన పీఠికలు 
(గ్రంథాల వంటివి. అరసున్న, ఆంధలిపి సంస్కారం మొదలైన విషయాల 
మీద ఆయన అభ్మిపాయాలు శా స్త్రీయమైనయి. భాషా నారస్వతాల 
పరిశోధనలతోనే జీవితాన్ని గడిపాడు. నిరాడంబరుడు. 


కాశీనాథుని నాగేశ్వరరావు (1867-1938) ఆంధ పత్రిక (దిన,వార) 
భారతి సాహిత్యమాస పత్రికలను నడిపి ఆంధ్రభాషా సేవ చేసాడు. 
ఆంధ్ర [గ్రంథమాల పేరుతో (గ్రంథాలను (ప్రచురించాడు. ఆయన దేశభక్తి 
వదాన్యతలు గొప్పవి. 


ఇర od శ. వేదా ణి బి ర జరీ. 
మల్రింపల్లి స )శేఖరశర్మ (1891) ఆంధ్రుల చరిత్రలొని ఎన్నో ఘట్టా 
లను తవ్వి బయటికి తీసిన చార్మిత్రకుడు. పరిశోధకుడు. (ఆంధ్రదేశ చరిత్ర 
సంగ్రహము, అమరావతి స్తూపం, ఇంగ్రీషులో రెడ్డిరాజుల చరిత్ర ఆయన 
యక అణ ఎ జ ల్‌ | 
(ప్రబద్ద గ్రంథాల్డుఇటువంటి చార్మితకుల చలున వల్లన ఆంధ్రుల చరిత్ర 
వైభవాలు బయటపడి అందరికీ తెలిసాయి. తెలుగు వ్యక్తిత్వం గర్వం 
ఏర్పడటానికి దోహదం చేసాయి. 


320 తెలుగు సాహిత్య చరిత్ర 


మానవల్లి రామకృష్ణ కవి (1866-1957) ఇంగ్రీషులో ఎం.ఏ చేసాడు. 
పండితుడు. పరిశోధకుడు. అముద్రిత సంస్కృతాంధ్ర [గ్రంథాలను సేక 
రించి పీఠికలతో ప్రచురించాడు. భరతుని నాట్యశాస్త్రం నన్నెచోడుని కుమార ' 
సంభవం వల్లభరాయని (క్రీడాభిరామం సింగన సకలనీతి సమ్మతం బద్దెన 
నీతిశాస్త్ర ముక్తావళి మొదలయిన కావ్యాలను వెలికి తీసీ ప్రచురించి 
ఆంధ్ర సాహిత్య సేవ చేసాడు. మృగావతి, వసంతవిలాసము, పాటలీపుత్రము 
అనే స్వతంత్ర కావ్యాలు (వ్రాసాడు. కళింగసేన నాటకాన్ని వ్రాసాడు. 


కట్టమంచి రామలింగారెడ్డి (1882-1951) పాశ్చాత్య దేశాలకు పోయి 
పాశ్చాత్య విద్యనభ్య సించినొ చిన్ననాటి తెలుగు సాహిత్యాభిమానాన్ని విడిచి 
పెట్టలేదు. 1899 లోనే విద్యార్థిగా వున్నప్పుడే “కవిత్వ తత్త త్త విచారము” 
అనే విమర్శ వ్యాసాన్ని వ్రాసాడు. అదే తర్వాత విస్తరింపబడి పుస్తక రూపంగా 
వచ్చి ఆధునిక విమర్శనాధోరణికి ఆద్యమైంది. కట్టమంచి అనౌచిత్య 
శృంగార వర్ణనలను దుయ్యబట్టాడు. మౌలికతలేని రచనల మీద అసంతృప్తిని 
నిస్సంకోచంగా (ప్రకటించాడు. కవి భావనాశక్తికి ఎక్కువ ప్రాధాన్యానిస్తూ 
సాహిత్య విమర్శలో “రొమాంటిక్‌” (కాల్పనిక) విమర్శను ఆరంభించాడు. 
విద్యార్థిగా వున్నప్పుడే ఆయన వా సీన “ముసలమ్మ వ మరణం” (1899) 
ఖండకావ్యం నవ్యకవిత్యానికి .వేగుజుక్క అని చెప్పబడ్డున్నది. . వెర్రి పోకడలతో 
కూడిన ప్రబంధధోరణిని మలుపుతి ప్పి వస్తునవ్యతతో తెలుగు సాహిత్యంలో 
నూతనశకానికి కాం పలికింది. కట్టమంచి అనేక తాళపత్ర (గ్రంథాలను 
పీకరించి పండితులను పరిశోధనలకు ప్రోత్సహించాడు. 


ఈ యుగంలో అనేక మంది స్త్రీలు విద్యావంతులైనారు. ప్రాచీన 
కాలంలో గణికలు రాజవంశాల్లోని స్త్రీలకు మాత్రమే విద్య విజ్ఞానార్హనలకవ 
కొశముండేది. వీరేశలింగం వంటి సంస్కర్తల ప్రోత్సాహంతో ఈ యుగంలో 
స్తీ విద్య [లంద స్రీలు కవయిిత్రులుగా నవల నొటక sas 
పత్రికా సంపాదకురాళ్ళుగా ఎదిగారు. కొటికలపూడి సీతమ్మ వంటి 
వాళ్ళు వీరేశలింగం అనుయాయినులై బ్రహ్మసమాజ ప్రభావంతో రచనలు 
చేసారు. సీతమ్మ పంతులుగారి చరిత్రను కావ్యంగా (వ్రాసింది. పులుగుర్తి 


లక్షీ నరసమాంబ కాశీభట్ల బ్రహ్మయ్య శిష్యయై “సావిత్రి” అనే పత్రికను 


వీరేశలింగం యుగం 321 


సనాతన ధర్మ (పచారం కోసం నడిపింది. బండారు అచ్చమాంబ, వేమూరి 
శారదాంబ, పీరం సుభద్రాంబ కాంచనవల్లి కనకాంబ మొదలయిన వాళ్ళు 
ఈ కాలంలో ప్రసిద్ద కవయిత్రులు. 


వీరేశలింగం యుగం సామాజికంగా సాంస్కృతికంగానే కాక సాహిత్యం 
లోను పునరుజ్జీవననయుగం. సంఘ సంస్కరణలతో ఆంధుల మనఃకవాటాలు 
తెరుచుకున్నాయి. భావ విప్లవం ఆరంభమైంది. సంస్క గ(ఎతొంధ్రాలు తెలిసిన 
పండితులు అవధానాలతో ఆశుకవితలతో ప్రజలను న సా హిత్యోన్ముఖులు 
చేసారు. పద్యం మీద కవిత్వం మీద మోజు పుట్టించారు. eal 
ఎప్పుడు వచ్చితీవు......”,“అదిగో ద్యారక అవిగో ఆలమందలు...”వంటి నిత్య 
జీవితంలోని భాషకు దగ్గరైన భాషలో పద్యాలు అల్లబడనాయి. ఆ పద్యాలు 
ప్రజల నాలుకల మీద ప్రతినిత్యం ఆడాయి. ఇంతకుముందు పద్యంలో 
వున్న “స్టిఫ్‌నెస్‌” పోయి మెత్తదనం ప్రవేశించింది. దాంతో పద్యం నూతన 
వస్తువుతో భాషతో పదాలతో భావాలతో నవ్వత్యాన్ని సంపాదించుకుంది. 


ఈ యుగంలో నాటక రచనలకు ప్రదర్శనలకు (ప్రాచుర్యం వచ్చింది. 
(పతి కవిపండితుడు వీరేశలింగం మొదలుకొని సంస్కృతం నుంచి నాటకా 
లను అనువదించారు. స్వతంత్ర నాటకాలు రచించారు. తెలుగులో నాటక 
ప్రక్రియ బాగా వికసించింది. 1860-80 మధ్య ఎక్కువగా సంస్కృతాను 
వాదానాలు, కొన్ని ఆంగ్లానువాదాలు రచింపబడినాయి. 1881 లో ధార్యాడ 
నొటకసమాజం వాళ్ళు ఆంధ్రదేశమంతటా సంచరించి నాటకొలు (పేదర్శిం 
చారు. అది చూసి తెలుగులోను నాటకాల ప్రదర్శించాలనే ఉత్సాహం 
రేకెత్తింది. _ వీరేశలింగం, కొండుభొట్ల సుబ్రహ్మణ్యశాస్త్రి ధర్మవరం 
నొటకరచనలకు పూనుకున్నారు. తెలుగు నాటకచర్మితలో 1897-1906 
ప్రారంభ యుగం కాగా 1907-1920 వికొసయుగం. ఈ కాలంలో చాల 
పౌరాణిక చారిత్రక నొటకాలు వ్రాయబడి సం వాటిల్లో 
చాల నాటకాలు సినిమాలు _ వచ్చిం తర్వాత సినిమాలకు డేరణనిచ్చాయి. 
నాయకరాజుల కాలంలో దక్షిణాం ధంలో యక్ష గానాల పేరుతో సంగీతా 
భినయాలతో కూడిన నాటక ప్రదర్శనలు జరిగాయి. భాగోతాల “పేరుతో 
వీథీనాటకాల ప్రదర్శనలు జరిగాయి. కాని ఈ యుగంలో ఉదాత్త 


392 తెలుగు సా హిత్య చరిత్ర 


(క్లాసికల్‌) నాటకాల రచనలు ప్రదర్శనలు జరిగాయి. నాటకాల ప్రదర్శనలు 
చాలా జరిగి ప్రజల్లో ఉత్సాహాన్ని నిఠసి సా హిత్యోన్ముఖులుగా చేసాయి. 
ఎంతో మంది నటులుగా కీర్తిని పొందారు. ఈ యుగంలోనే వీరేశలింగం 
హాస్యవ్యంగ్యంతో కూడిన ప్రహసనాలు రచించి సంఘ సంస్కరణ భావాలను 
(ప్రచారం చేసాడు. అంటె నాటకం కేవలం ఆనందం కోసం ధర్మం నీత్రి 
బోధ కోసమే కాక సామాజిక సమస్యలను చిత్రించి ప్రజల్లో సామాజిక 
చైతన్యాన్ని నింపేదిగా మారింది. ఈ నేపథ్యంలోనే ఈ = యుగాంతంలో 
1892 లో గురజాడ కన్యాశుల్కం సాంఘిక మహోన్నత నాటకం ఆవిర్త 
వించింది. మొదట ఇది సంస్కృత నాటకంలో వలె నాందీ (పస్తావనలతో 
(పదర్శింపబడి తర్వాత మార్చబడింది. మొత్తం మీద ఆ నాటి “కాసికల్‌” 
నాటకాల ప్రదర్శనలచేత అది (ప్రభావితమై సాంఘిక నాటకంగా నూతన 
(ప్ర క్రియోన్ము ఖంగా మలచ బడింది. తర్వాత కాల్పనిక యుగంలో ఇబ్బెన్‌, 
బెర్నార్డ్‌షాల పాశ్చాత్యనాటకాల ప్రభావంతో నాటికలు ఏకాంకికలు అనేకం 
'పాయబడినాయి. 


ఈ యుగంలో పత్రికలు బయలుదేరి భాష సాహిత్యాలకు సేవ 
చేసాయి. సామాజిక పరివర్తనకు భావవిస్థవానికి దోహదం చేసాయి. 
కొందరు పరివర్తనను అడ్డుకున్నా భవిష్యత్‌ దృక్పథం దేశాభ్యుదయం 
కోరినవాళ్ళు పరివర్తన అవసరాన్ని గుర్తించారు. ఉదా.కు వీరేశలింగం 
మొదట్లో [గ్రాంథికంలో వ్రాసాడు. తర్వాత వ్యావహారిక భాష అవసరాన్ని 
గుర్తించి ఆ భాషలోనే వ్రాసాడు. ఈ యుగంలో సాహిత్యవిమర్శ స్వతంత్ర 
ప్రక్రియగా. తెలుగులో ఆవిర్భవించింది. [గ్రంథపరిష్కరణలు, సాహిత్య 
విమర్శ వ్యాసాలు (గ్రంథాలు కవులచరిత్రలు భాషా సంబంధమైన వ్యాసొలు 
(గంథాలు వచ్చాయి. “వ్యాసము” (ప్రక్రియగా ఆరంభమై వికసించింది. 
సామాజిక వ్యాసాలు విజ్ఞానశాస్త్ర వ్యాసాలు పత్రికా వ్యాసాలు సాహిత్య 
విమర్శ వ్యాసాలు - ఆ విధంగా వ్యాస ప్రక్రియ అనేకోన్ముఖంగా నడిచింది. 
సామాజిక పరివర్తనకు వ్యాస ప్రక్రియ బాగా దోహదం చేసింది. 


వీరేశలింగంతో ఆరంభమైన నవలా ప్రక్రియ ఈ యుగంలో చిలకమర్తి, 
వేంకట పార్వతీశ్వర కవులు, ఖండవిల్లి, కేతవరపు రచనలతో నవల బాగా 


వీచేశలింగం యుగం 
వొ ప్రి నందుకుంది. 


ఈ యుగంలోనే గురజాడ మాడపాటి సురవరం వంటి రవయితలం 
చేత కథానిక (ప్రక్రియ ఆరంభమై 5 ఒక (పతే ( 


(ప్రాచీన కవిత్వంలోని పవత లేని పిల్ల వసుమను వరిత్రల ప్రబంధాలు 
పచ్చి శృంగారంతో కూడిన స్తీ వరనాదులు ప్రాచీనకవితాప కియ నిరసనకు 
గురి అయ్యాయి. అర్థంలేని శ్లేషలు యమకాలు నిస్సారమైన డిక్తి చైచుతులకు 
కాలం చెల్లిందని ఈనాటి కవులు గుర్తించారు. వీరేశలింగం 'సరస్వత 
నారదగాన విలాపంిలో దీన్నే ప్రకటించాడు. ఇంగ్లీషు సాహిత్యంతో పరినయ 
మేర్పడడం, బెంగాల్‌లో వీస్తున్న కొత్త భావ పరంపరలు సంఘ సంస్కరణలు 
ఆంధ్రదేశంలో సామాజిక సాంస్కృతిక సాహిత్య పునరుజ్జీవనానికి యేరణ 
నిచ్చాయి. 


ఈ యుగంలో మహాకావ్య రచన కన్నా ఖండ్ల, కావ్య ప్రక్రియ బాగా 
వ్యాప్తిలోకి వచ్చింది. ప్రక్రియాపరంగా ఆలోచిస్తే దీన్ని ఖండకావ్యయుగంగా 
చెప్పవచ్చును. 


ఈ యుగలతకు పూసిన రెండు లతాంతాలు రాబోయే యుగాలకు 
నాందిని పలికి (సేరణనిచ్చిన మహాకవులు. ఒకరు-గురజాడ అప్పారావు. 
రెండు - రాయప్రోలు సుబ్బారావు. 


గురజాడ అప్పారావు (18652915) కాలేజిలో చదివేటప్పుడే ఇంగ్లీ 
షులో కవిత్వం వ్రాసాడు. బెంగాల్‌ కవి మైకెల్‌ మధుసూదన దత్తు 
అంటె అభిమానం తర్వాత రవీంద్రనాథ టాగోర్‌ అన్నా అభిమానమేర్స 
డింది. వాళ్ళ చేత ప్రభావితుడయ్యాడు. 1887-96 మధ్య విజయనగరం 
కళాశాలోపాధ్యాయుడుగా పని చేసాడు. విజయనగరరాజా ఆనంద గజ 
పతికి అంతరంగ మిత్రుడుగా వున్నాడు. ఆ రోజుల్లోనే కన్యాశుల్కం, 
(1892) కొండుభట్టీయం నాటకాలు వ్రాసాడు. కన్యాశుల్కం నాటకం 


సామాజిక సమస్యతో చక్కని పాత్ర చిత్రణతో సహజమైన సంభాషణలతో 
హాస్యరసంతో వెంటనే కాకున్నా తర్వాత చాల ఆదరణ . పొందింది. భాషా 


324 తెలుగు సాహిత్య చరిత్ర 


విషయకంగా ఈ నాటకం గిడుగు వారి భాషోద్యమానికి అండగా నిలిచింది. 
గురజాడ కన్యాశుల్కం తెలుగులో మొదటి సామాజిక నాటకం. ఈ కోవలో 
వరవిక్రయం, కంఠాభరణం వంటి నాటకాలు వచ్చాయి. కాని ఇప్పటికి 
దీన్ని మించిన సాంఘీకనాటకం రాలేదనే విమర్శకుల అభిప్రాయం. 
రసధ్వని కన్నా వస్తుధ్వని దీనిలో చాలా వుంది. ఈ నాటకం జీవితమంత 
గొప్పదని శీ త్రీ అభినందించాడు. సంస్కృత నాటకాలు విపరీతంగా 
'అనువదింపబడుతున్న కాలంలో సామాజిక సమస్యను చిత్రించే ఈ నాటకం 
వచ్చి నూతన యుగారంభాన్ని చేసింది. 


గురజాడ సంస్క ఎతౌంధ ఆంగ్లభాషా సాహిత్యాలతోపాటు (పపంచ 
చరిత్ర ద్రావిడభాషా పరిణామాలు తెలిసినవాడు. సౌజన్య మూర్తి. సుభద 
అనే పద్యకావ్యాన్ని ఆరంభించి పాతతోవలో కవిత్వం వ్రాయగలనని చాటాడు. 
1910లో నీలగిరి పాటలను మాత్రా ఛందస్సులో (ప్రకటించాడు. సమాసాలు 
లేని తేటతెలుగులో (వ్రాసాడు. ఆయన కవితల్లో సామాన్య జనుల్లో 
వ్యాప్తిలో వున్న కథలను తన అనుభవంలోని వుృత్తాంతాలను వస్తువుగా 
తీసుకోవడం ప్రత్యేకత. ఆయన రచనలు జాతీయభావాలతో సంస్కరణ 
భావాలతో అభ్యుదయమార్గంలో నడిచాయి. 


కవిత్వంలోను గురజాడ నవ్యకవిత్యానికి నాంది పలికినవాడయ్యాడు. 
నవయుగ వైతాళికుడుగా కీర్తింపబడినాడు. చక్కని వాడుకభాషలో సరళమైన 
భాషా 'భావాలతో ముత్యాసరాలను “కొత్త పాతల మేలు కలయిక కొమ్మె 
రుంగులు చిమ్మగా” కూర్చాడు. అతని ముత్యాల సరాలు ఛందం తెలుగు 
కవితా లోకంలో సంచలనాన్ని రేపింది. తని ఛందస్సును యువకవులు 
అనుసరించి నవ్యకవిత్యాన్ని రచించారు. దేశభక్తి, కన్యక, పూర్ణమ, లవణ 
రాజు కల మొదలయిన కవితల్లో గురజాడ దేశాభిమానం, సంఘసంస్కరణ 
భావాలు మానవతాభ్యుదయ దృక్పథాలు (ప్రకటమయ్యాయి. ఈ కవితలు 
తెలుగులో కొత్త కవితాయుగాన్ని సృష్టించాయి. “దిద్దుబాటు” కథానికతో 
గురజాడ కథానిక (ప్రక్రియను తెలుగులో ఆరంభించాడు. ఆ తర్యాత 
యుగంలో కథానిక చక్కనిశిల్పంతో సామాజికావగాహనతో ముందుకు 


విలేశలింగం యుగం sor 
సాగింది. 


గురజాడ లాగానే భావియుగానికి చేరణనిచ్చినబి జాడు రారు ప్రోలు 
సుబ్బారావు (1892-) అతన్ని గురజాడతోపాటు  యుగవర్తగా సి.నారా 
యణ రెడ్డి, ఇంద్రగంటి హనుమచ్చాస్తి మొడంయినవాళూ అంగీకరించారు. 
6 — ళు 
రాయప్రోలు రవీంద్రుని కవిత్వంచేత బాగా ప్రభావితుడయ్యాడు. కొంతకాలం 
శాంతిని కేతనంలో వుండి వచ్చాడు కూడా. రవీం ద్రుని కవితా ప్రభావంతో 
పాటు అతనికి సంస్కృతభాషాభిమానముంది. Bre వున్నప+డు 


వ అం సో 

అవధానాలు ఆశుకవిత్వం మీద 'మోజు చూపి ఆంగ్ర కవిత్వం చదివి దాని 
న్న టా 

చేత (ప్రభావితుడై హెర్మిటు, డోరా అనే ఆంగ్ల ఇండకావ్యాలననుసరిస్తూ 


క్షు 
తెలుగులో ఖండకావ్యాలు వాసొడు. రాయ ప్రోలు హ్‌ 
భావాలతో కవిత్వాన్ని We తృణకంకణంలో 5 అమలిన శుంగారం 
"పేరుతో * ప్లాటోనిక్‌ అవ్‌” స్త్రీపురుషుల మధ్య కామవాసన లేని సేహం 
స్థాయిగా గలిగిన (పేమను వర్ణించాడు. ఈ శారీరకసంపర్కం లేని యేమ 
తర్వాత భావకవిత్వంలో ప్రధాన వస్తువు అయింది. వీరేశలింగం,కట్టమంచి 
వంటి మహామహులు క్రీణదశలో వచ్చిన ప్రబంధాల్లోని శృంగారాన్ని విమ 
ర్భించారు. ఆ విధంగా (ప్రేమ శృంగారతత్తంలో నవ్యతను రాయప్రోలు 
తెచ్చి ఆస్వాదయోగ్యం ఎసొడు 


రాయప్రోలు భావాలు పదాలు మృదుమధురంగా వుంటాయి. 
సంస్కృత పదసమాస ప్రయోగాలు అతనిలో చాలా కన్పిస్తాయి. అతని 
కవితాగుణాలు భాషభావాలు భావకవులకు ఉపాదేయమయ్యాయి.కథానిక 
నాటకం కవిత్వంతో గురజాడ నవ్యరీతులను నూతన ప్రమాణాలను 
సృష్టించాడు. రాయప్రోలు కవిత్వ్యాంతరంగానికి నూతన ప్రమాణాలను 
చేకూర్చాడు. అట్లా ఇద్దరూ రాబోయే యుగానికి చాల యోగదానం 
చేసినవాళ్ళయ్యారు. “రాబోయే భావకవిత్వానికి బీజాలు ఈ యుగం చివరనే 
నాటబడినాయి. ఒక నూతనయుగానికి కవాటాలు తెరిచిన మహామహులైన 
కవులు ఈ యుగంలో జన్మించారు. రాబోయే ఉషస్సుకు అరుణోదయం 
ఈ యుగం చివరనే కట్టమంచి, గురజాడ, రాయప్రోలులో జరిగింది. 


326 తెలుగు సాహిత్య చరిత్ర 


1856 నుంచి 1920 వరకు విస్తరించిన వీరేశలింగం యుగంలో 
తెలుగు సాహిత్యం స్వల్పకాలిక నిస్తబ్షతతో కూడిన మౌలికత లేని 
కవిత్వం నుంచి తేరుకొని పాశ్యాత్యభావస ంపర్కంతో సామాజికంగా ఆరి 
కంగా న సాంస్క ఎతికంగా వ్యాపించిన అంధకారాన్ని చీల్చుకొని కొత్త నీటితో 
కొత్త విత్తనాలతో కొత్త పుష్పాలతో కొత్త పరిమళాలతో వికసించింది. , 
భారతభూమి-ఆం|ధభూమి సారమింకా చావలేదని నిరూపించింది యుగం. 


ll. కృష్ణశా స్త్ర చాతగరఠి 


భావకవితాయుగం ఆని అనడం వుంది కాని భావకవిత్వంలో అందరి 
మనస్సులనేలిన కృష్ణశాస్త్రి పేరుతో ఈ యుగాన్ని పిలవడం సమంజసమని 
నాకనిపించింది. ఈ యుగంలో “భావకవులు” గా దేవులపల్లి కృష్ణశాస్త్రి, 
వేదుల సత్యనారాయణ ' శర్మ, నాయని సుబ్బారావు, నండూరి సుబ్బారావు, 
'కవికొండల, బసవరాజు, అబ్బూరి, బాపిరాజు, దువ్వూరి, తల్లావజ్ఞల మొద 

అట్ట % en 

లయిన నాళ్ళు ప్రసిద్ధమైనార్సు వీళ్ళకన్నా పూర్వం వేంకట పార్వతీశ్వర 
కవులు, పింగళి కాటూరి, కట్టమంచి, ఖండకావ్యాల్లో ప్రా చీనకావ్యమ్రర్యాదలు 
తొలగి పోయి ఆత్మాశ్రయత స్వానుభూతులు చోటు చేసుకున్నాం. వస్తు 
నవ్యతతో వచ్చాయి. గురజాడ రాయప్రోలు కవిత్వం నుంచి భావకవులకు 
ఛందస్సు వస్తువు భాషాపదజాలం శైలీ విషయంలో నియమిత స్వరూపం 
నవ్య రూపం లభించింది. వాటి ఆధారంగా భావకవులు వస్తునవ్యతతో 
ఆత్మానుభూతుల అభివ్యక్తితో తెలుగు సాహిత్యంలో ఒక నూతన" యుగాన్ని 
సృష్టించారు. ఈ కవులందరూ 19 వ శతాబ్దం చివర అంట 1895-96 
ప్రాంతంలో జన్మించిన వాళ్ళు. 


1857 లో విశ్వవిద్యాలయాల స్థాపన ఆనేక కళాశాలల స్థాపనతో యువ 
€ జ జ ( 
కులు ఎఫ్‌.ఏ, బి.ఏ లో ఇంగ్లీషు సాహిత్యాన్ని చదివారు. ఆప్పుడు వాళ్ళకు 
కీట్సు, షెల్లీ, వర్‌ ఎ వర్తుల కవిత్వం ఆంగ్లసా హిత్యంలో కొత్త పోకడలుగా 
చా చవ = Ge] 
బోధింపబడింది. భారతీయ యువకులు ఆ ఇంగ్రీషుకవుల “దామూంటి సిజం” 
చేత బాగా (ప్రభావితులయ్యారు. ఆ కవిత్వం చేత (సేరణను పొంది కొత్త 


328 తెలుగు సాహిత్య చరిత్ర 


పోకడలతో కవిత్వం (వ్రాయాలని తహతహలాడారు. దేశంలో సాగుతున్న 
పునరుజ్జీవనోద్యమం వాళ్ళను నవ్యోన్ముఖులను చేసింది. 


1878 లో వీరేశలింగం మ సాంఘిక సంస్కరణసంస్టను 
స్థాపించి పత్రికారచనలతో స్ర్రీవిద్య ప్రీపునర్వివాహం బాల్యవివాహ 
నిర్మూలనం వంటి కార్యక్రమాలకు పూనుకున్నాడు. మూఢాచారాలను 
అంధవిశ్వాసాలను ఎదిరించాడు. అదే మార్గంలో సాహిత్యం ఆయుధంగా 
గురజాడ కృషి చేసాడు. గిడుగువారు. వ్యావహారికభాషోద్యమాన్ని నడిపి 
భాషా సంబంధమైన ఛాందసవాదాన్ని ఎదిరించాడు. 1881లో రఘుపతి 
వేంకటరత్నం నాయుడు (బాహ్మ సమాజంలో చేరాడు. 1895 లో 
వీరేశలిగం బ్రాహ్మధర్మ ప్రచారంతో సంఘసంస్కరణ కార్యక్రమాలతో 
విజృంబించాడు. రాజమండ్రిలో పిఠాపురంలో కాకినాడలో ఉన్నతలక్ష్యదృష్టి 
గల యువకులకు ఉత్తమ దృక్పథాన్ని చూపడానికి పాఠశాలలు కళాశాలలు 
న సాపించారు. ఈ యుగంలో సింహత్రయం అని 
పేరుగాంచిన కృష్ణశాస్త్రి, న! చింతాదీక్రితులు మొదలయిన ఎంతోమంది 
యువరచయితల మీద బ్రాహ్మసమాజ ముత (ప్రభావం బాగా పవిచేసింది. 
విద్యావంతులైన యువకుల్లో ఛాందసభావాలను (బ్రాహ్మ సమాజం తుడి 
చేసింది. చాలామందిని '(కైస్తవులు కాకుండా నిరోధించింది. స్రీలకు 
సమానత కుల a వ్యతిరేకించడం Wo ప్రభావం వల్ల 
వ్యాపించిన భావవిప్లవం. (పేమ సమానత భావాలకు (పేరణనిచ్చింది. చలం 
తన రచనల్లో స్త్రీలకు సమానత (పేమలను ప్రబోధించాడు. అట్టడుగు వర్గం 
మీద చాలామంది కవులు రచయితలు కారుణ్యాన్ని చూపారు. వర్హవీభే 
దాన్ని వ్యతిరేకించారు. అంటరానితనాన్ని నిరసించారు. 1910 లో జరిగిన 
సర్వజాతి సహపంక్తి భోజనం దేశంలో దుమారాన్ని లేసింది. పత్రికలు 
ఈ భావచైతన్నాన్ని ప్రచారం - చేసాయి. భావకవుల్లో ప్రీమీద గౌరవం 
(ప్రేమ కారుణ్యం మానవతాదృష్టి-ఇవన్నీ వీరేశలింగం. సంఘసంస్కరణలు, 
(బాహ్మసమాజం (పభావంవల్లనే కలిగాయి. 


1920 లో గాందీజీ జాతీయోద్యమంలో ప్రవేశించాడు. హరిజనోద్ద 
రణను చేపట్టాడు. దానిచేత భావకవులు ప్రభావితులై దేశాభిమానాన్ని 


పురుషులతో సమానంగా నడిచారు. దాంతో స్త్రీపురుష సంబంధాలను 
గురించి చాల చర్చలు జరిగాయి. ఆనాటి కవి గంలో ష్‌ ఒక 

స్నే హితురాలుగా కీర్రింపబడింది. ఆనాటి నవలల్లో ప్రీపురుషసంబంధాలు 
చర్చల్లోకి వచ్చాయి. అట్లా తీ జనోద్దరణ ఆనాటి సాహిత్యం మీద 
చాలా ప్రభావాన్ని చూపింది. గాంధీజీ జాతీయోద్యమం, హరిజనోద్ధరణ, 
స్త్రీపురుష ప్రేమలు, గాంధీజీ అధ్యాత్మిక బౌన్నత్య బోధనలు - అవన్నీ 
1921లో వచ్చిన ఉన్నవ వారి మాలపల్లిలో చిత్రించబడినాయి. సోవియట్‌ 
రష్యా విప్ణవమార్గాన్ని గురించి కూడా ఉన్నవ చిత్రించి చివరకు భారతీయ 
ఆధ్యాత్మికవాదం గొప్పదని ప్రబోధిస్తూ నవలను ముగించాడు. జాషువా 
తుమ్మల వంటి కవులు గాంధీజీబోధనలతో ప్రభావితమై రచనలు చేసారు. 


1850 లో ఆర్ధర్‌ కాటన్‌ కృష్ణాగోదావరీ నదుల మీద ఆనకట్టలు 
కట్టడంతో కోస్తా ఆంధ్రప్రాంతం క్షామాల నుంచి విముక్తి పొందింది. 
వ్యావనొయికంగా అభివృద్ధి చెందింది. అది విద్యాసంస్కృతుల అభివృద్ధికి 
దోహదం చేసింది. 1857 తర్యాత ఈస్టిండియా కంపెనీ భారత దేశాన్ని 
విక్టోరియారాణి పాలనలోకి తెచ్చింది. ఆధునిక పరిశమలు వచ్చాయి. 
రైలు పెరిఫోనులు (ప్రవేశించాయి. ఆధునిక విద్య రవణా సౌకర్యాలు 
వచ్చాయి. పత్రికలు పెరిగాయి. దాంతో వివిధ ప్రాంతాల ప్రజల మధ్య 
సాన్ని హిత్యం ఏర్పడింది. భావాల ఆదానప్రదానం జరిగింది. బెంగాల్‌లో 
వచ్చిన భావచెతన్యం ఆంధ్రులను బాగా (ప్రభావితం చేసింది. సామాజికంగానే 
కాక సాహిత్యంలోను బెంగాలీసా హిత్య ప్రభావంతో (పేరణ కల్గింది. (బ్రిటిషు 
వాళ్ళ వలసాధిపత్యాన్ని నిరోధించి పోరాడడం అనే ఉద్దేశంతో ప్రజల్లో 
జాతీయ భావన దేశ్యప్రేమ అనేయి ఏర్పడ్డాయి. గత జీవితాన్ని తవ్వుకోవడం 
తమనుతాము పాశ్చాత్యులతో పోల్చుకొని తమ వెనుకబాటు తనాన్ని 
గుర్తించుకొని అభ్యుదయ సంస్కరణ ఉద్యమాలను చేపట్టడం జరిగింది. 
ఆధ్యాత్మికవేత్త అయిన వివేకానందుడు జాతి ఉద్దరణను పేదతనం 
నిర్నూలనను సేవాభావాన్ని హిందూమతంలోకి తెచ్చాడు. 


330 తేలుగు సాహిత్య చరిత్ర 


బందరులో స్థాపించబడిన జాతీయకళాశాల కృష్ణాపత్రిక రెండు సమా 
నంగా ఆనాడు యువకుల్లో జాతీయ భావాలను ఉత్సాహాన్ని పెంపొందిం 
చాయి, ఆంధ్రుల వ్యక్తిత్వం వెల్లివిరిసింది. ఈ ఆంధతాముద్రను భావకవుల 
వేషం భాష భావాల్లో మనం దర్శించవచ్చును. స్వదేశీయ విదేశీయ చరిత్ర 
సాహిత్యాల అధ్యయనం జరిగింది. దేశ విదేశాల్లో జరిగే ఆవిష్కరణలు 
అభివృద్దులు మార్పులను గురించి వార్తా పత్రికల మూలంగా తెలుసుకొని 
దాంతో యువకులు ఉత్సాహంతో తమ భాషలో భావాల్లో కొత్త దనాన్ని 
తేవాలనే వ్యగ్రతను పొందారు. అప్పుడు వాళ్ళకు గిడుగువారి భాషా 
సంస్కరణం వీరేశలింగం సంఘు సంస్కరణలు, (బాహ్మసమాజం బోధనలు, 
గురుజాడ రాయప్రోలు రచనలు, కట్టమంచి కవిత్వతత్త (విచారం సాహితీ 
సమితి ఇవన్నీ ఒకటి తర్వాత ఒకటి ఒకే కాలంలో జరిగి ఆనాటి 
యువకులకు నూతనసృష్టికి (పేరణనిచ్చాయి.. 


భావ కవితార్భావం, భావ కవితా లక్షణాలు స్వరూపం తెలుసుకోవ 
డానికి ముందుగా యూరోపులో వచ్చిన “రొమాంటిసిజం” ను గురించి 
తెలుసుకోవడం అవసరం. 


18వ శతాబ్దారంభంలో యూరోపులో సామాజికమైన మార్పులు చాలా 
వచ్చాయి. విజ్ఞాన శాస్త్రం బాగా పురోగమించింది. పరిశ్రమలు అభివృద్ధి 
చెందొయి. పల్లెటూళ్ళ నుంచి జనం పట్నాలకు వలస (ప్రారంభమైంది. 
భూస్వామ్యవర్గం స్థానంలో పట్నవాసపు బూర్జువాధనికవర్గం పుట్టుక వచ్చింది. 
విజ్ఞానశాస్త్రం ఆవిష్కరణలతో కొత్త యంత్రాలు పెరిగాయి. ఉత్పత్తి 
శక్తుల్లో మార్పులు వచ్చాయి. ఉత్పత్తి పెరిగింది. ఆ ఉత్పత్తికి ముడి 
సరుకులు, మార్కెటులు కావల్సి వచ్చాయి. దాంతో బక్కచిక్కిన రాజకీయ 
అస్థిరతతో కూడిన దేశాలు యూరోపియనుల వలస దేశాలుగా మారాయి. 
ఈ పారిశ్రామిక వలస విధానంలో అశాంతిలో దేనికోసమో వెతికే 
ఆరాటపడే. అసంతృప్తి నుంచి యూరోపులో “రొమాంటిసిజంో భావజాలం 
లేచింది. మనిషికి ప్రకృతికి సమన్వయం కలిగించే పోరాటం నుంచి 
రొమాంటిసీజం కవిత్వం పుట్టింది. ప్రాచీనకవిత్వంలో మనిషికి దైవానికి 
మధ్య సంబంధం సృష్టించే ప్రయత్నం జరిగింది. “రొమాంటి సిజం” 


కృష్ణశాస్త్రి, యుగం sol 


కవిత్వంలో మనిషికి ప్రకృతికి మధ్య 


J స్‌ సామరస్యాన్ని (౧18[౧0౧y) కలిగించే 
(ప్రయత్నం జరిగింది. 


r 


భూస్యామ్యం నశించి పెట్టుబడదారివ్యవస్థ (పదేశిందింది. రావరికం 
నశించి పార్లమెంటరీ విధానంతో కూడిన పాలన వచింది. దాంతో 
వ్వకులకు హేచాస్కాతం|త్వాలు లభి . సాొమాన్వునికి ప 
స్సు బె వ రి ఇత్యాలు లభించాయి మాన్యుణ ట్రం 
కట్టబడింది.ఉత్పత్తిశక్తుల  వికాసంతో బూర్తువాసంస్న_ (తిలో మానవుని 
లు చన ఎని ¥ జూ Fu 

సా పసు ఇ గాస్‌ జ yn 
శక్తి మర్జ్వాలు, మానవత్వం, స్వచ్చాభావం ప్రస్సుటమయ్యాయి. స్వద్భను 
వినియోగించుకొని సామాజిక బంధనాల నుంచి విడిపోయి ప్రకృతిలోకి 
పోవాలనే తపన వర్ద వర్తు వంటి కవుల పకృతి కవిత్వంలో కనిపించింది. 
(పజాస్వామ్యం వ్యక్తి స్వేచ్చతో పెట్టుబడిదారీ బూర్జువా వ్యవస్థలో స్త్రీలు 
అంతఃపురాలకు పరిమిత కాకూడదని స్త్రీసమానత ,ప్రబోధింప బడింది. 
అందుచేతనే “రోమాంటిీ సీజం” కవులు ప్రీగేమ ఆరాధనలతో కూడిన 
కవిత్వం (వాసారు. 


ఫ్రాన్స్‌లో రూసోవంటి మేధావుల ఆలోచనలు (ఫ్రెంచి విప్లవానికి (క్రీశ 
1789) కారణమయ్యాయి. రూసో (క్రీశ. 1712-88) కాల్పనికోద్యమ 
పితామహుడుగా చెప్పబడ్తున్నాడు. రూసో తన 'న్యూ హెలాయిన్‌! లో 
(ప్రేమతత్త్వాన్ని “సోషల్‌ కాంట్రాక్టతో మానవతావాదాన్ని ప్రబోధించాడు. 
ప్రజాస్వామిక భావన “కాల్పనికత” ప్రధాన లక్షణంగా భావించి విక్టర్‌ హ్యూగో 
దాన్ని సాహిత్యంలో ప్రవేశపెట్టాడు. 18వ శతాబ్దారంభంలోని ఆంగ్ల కవులు 
రూసో భావజాలం (ఫెంచి విప్లవం చేత ప్రభావితులై రచనలు చేసారు. 
స్నేహం స్వేచ్చ సౌభాతృత్వం (ఫెంచి విప్లవానికి నినాదాలయ్యాయి. ఆ 
నినాదాలే రొమాంటిక్‌ కవుల తాత్త్వికత అయింది. మనిషి స్వేచ్చా 
జీవిగా పుట్టాడు. కాని మనిషి అంతటా బంధితుడే - Man 15 bom 
free but is bound evevery where in chains అన్న రూసో మాటలకు 
సామాజికమైన కట్టుబాట్లు ఆచారాలు ' సంప్రదాయం వంశపారంపర్యంగా 
వచ్చే హక్కులు మనిషిని బంధించి వేస్తున్నాయి అని ఆర్ధం. అతని జీవితాన్ని 
అతడు నిర్ణయించుకునే హక్కు లేకుండా చేస్తున్నాయి. సహేతుకమైన 
శా స్త్రీయదృకృథం మానవహక్కులు వ్యక్తి స్వేచ్చ మనిషికి కావాలన్నాడు 


332 ' తెలుగు సాహిత్య చరిత్ర 


రూసో. స్వేచ్చారహిత సమాజం కవిని నిరాశావాదిగా వేదనకు గురిచేసింది. 
ఏమీ చేయలేని దిక్కుతోచని పరిస్థితిలో అసంతృప్తి ఏర్పడింది. రూసో 
భావజాలమే మానవతావాదానికి ప్రజాస్వామ్య హక్కులకు పునాదులు 
వేసింది. 


పాలకులు, మతం కూడా మనిషి స్వేచ్చకు గొలుసులను బిగిస్తు 
న్నాయి. ఆ తరుణంలో వలసదేశాలైన (ప్రాచీనసంస్క తి సాహిత్యాలు 
గల (పాచ్యదేశాల నుంచి (ప్రాచీనవిజ్ఞానం భావజాలం పాశ్చాత్య దేశాల్లోకి 
ప్రవహించి. భావ విప్లవాన్ని తెచ్చాయి. _పారశీ సంస్కృత భాషల్లో 
వున్న (పేమ (పకృతిసాందర్యం స్వేచ్చలను చిత్రించే కవిత్వం పాశ్చాత్యుల 
నాకర్షించాయి. కాళిదాసు బుతుసంహారం మేఘ సందేశాల్లోని (పకృతి 
సౌందర్య వర్ణనలు బందీగావున్న యక్షుని (హేమ విరహం వర్ణనలు అభిజ్ఞాన 
శాకుంతలంలోని నిసర్గ సౌందర్యంగల శకుంతల వర్ణనలు వాళ్ళనాకర్షెం 
చాయి. అదే విధంగా 'పారశీసా హిత్యంలోని ముక్తక కవితలు, రుబాయీల్లోని 
మసీదు సంప్రదాయానికి చిహ్నంగా, మదిరాపానం స్వేచ్చాస్వాతంత్ర్యాలకు 
చిహ్నంగా వర్ణించడం, మతం నుంచి స్వేచ్చను కోరడం, (ప్రేమభావాలు 
పాశ్చాత్యుల నాకర్షించాయి. పాత జీవితవిధానం సంప్రదాయాల ఉక్కు 
సంకెళ్ళ నుంచి రొమాంటిక్‌ కవులు విముక్తినాశించారు. ప్రాచ్య 
సాహిత్యాల్లోని నూతనమైన భావజాలం వాళ్ళకు నూతనోత్తేజాన్ని ఇచ్చింది. 
జర్మనీదేశంలోని కవిపండితులు పారశీ సంస్కృత సాహిత్యాలను మొదట 
మధించిన వాళ్ళు కాబట్ట “రొమాంటి సిజం” రచనలు అక్కడే ప్రారంభమై 
యూరోపు అంతటా అన్ని భాషా సా హిత్యాల్లోకి వ్యాపించాయి. 


ఈ విధంగా యూరోపులో - స్టిరపడ్డ్తున్న “పెట్టుబడిదారీ వ్యవస్థ 
((ఫెంచివిప్ట్లవం వలసదేశాల భాషా సాహిత్యాలతో పరిచయం కొత్త భావ 
జాలాన్ని ఇచ్చాయి. వాటి చేత (ప్రేరేపితులై ఇంగ్లీషులో బైరన్‌, కీట్సు, 
షెల్లి, వర్దువర్తు మొదలయిన కవులు కవిత్వం వ్రాసారు. 1796 
'లో వర్జు వర్తు కాల్‌రిజ్‌ కవులు “లిరికల్‌ బ్యాలడ్స్‌” ను అచ్చుచేయ 
డంతో ఇంగ్లీషులో “రొావమూంటిసిజంయి కు అంకురార్పణ జరిగింది. 1832 
వరకు కొనసాగింది. ష్లేగల్‌ అనే జర్మన్‌ కవి 1808లో ఉపన్యసిస్తూ 


ఇల కొ pe 14 
కృష్ణశాస్త్రి యుగం ho 


“రొమాంటిసిజం” అనే పదాన్నీ ఆ తరహా కవిత్వానికి వాడాడు. ఆధునిక 
కళాచైతన్యం (ప్రాచీన “కాసికల్‌” చైతన్యానికి భిన్నమైండని ఆయన అన్నాడు. 
“రెమాంటిక్‌” అనే పదం పాతదే. ఆ పదానికి సాహసం, స్వే, 
అద్భుతం అని అర్జాలు. మధ్య యుగాల్లో సాహసవీరుల అద్భుత చర్గంతో 
కూడిన “రొమాన్సు” రచనలు వచ్చాయి. సాహసాద్దుక వరలు స్వేచ్చా 
స్వాతంత్ర్య ప్రవృత్తితో కూడిన ధీరుడైన నాయకుని వీరగాఢలు దాటిల్లో 
వున్నాయి, “కా సికల్‌ 1 కవిత్వంలో కవులు సంయమనంతో నియమాలకు, 
ఛందస్సు వస్తువు సంప్రదాయం మతం తౌత్తి్యకతలకు లోబడి (వ్రాసారు. 
1రివ శతాబ్దంలో “రొమాంటిసిజం” కవులు స్వేచ్చ ఉన్ముక్తతను కోరారు. 
సంప్రదాయ విలువలు నియమాలను ఉల్లంఘించి వ్రాసారు. అందునే 
“స్వేచ్చ సాహసం” అర్జాలను బోధించే “రొమాంటిక్‌” పదం ఈ కవుంకు 
కళకు సాహిత్యానికి ప్రయోగింపబడింది. 18వ శతాబ్దంలో పాశ్చాత్య 
దేశాల్లో వచ్చిన రొమాంటిసిజం ప్రధాన లక్షణాలను ఈ విధంగా సమీ 
కరించి ' చెప్పవచ్చును జా అత్మాశయత రొమాంటిసిజం (ప్రధాన లక్షణం. 
ఆత్మానుభూతిని కవి వ్యక్తీకరిస్తాడు. సంప్రదాయ శ్చంఖలాల నుంచి కవి 
విముక్తిని కోరుతాడు. అందుకే స్వేచ్చను కవి _పేమిస్తాడు. ఆత్మానుభూతి 
వ్యక్తీకరణలో భాష భావంలో సౌకుమార్యం కన్సిస్తుంది. రొమాంటిక్‌ 
- కాల్పనిక కవి విశ్వసౌందర్యంచేత _ఉత్తేజితుడైనాడు. భౌతికాతీత శక్తి 
మీద (పేమ ఆధిభౌతికత మీద కవికి నమ్మకం భక్తి వుంది. దాని 
వల్ల మార్మికత ప్రవేశించింది. కాల్పనికకవి అసంతృప్తితో బాధపడ్డాడు. 
సమాజంలోని సంప్రదాయబంధనాలు సాహిత్యసంప్రదాయ బంధనాలు 
అతనికి బాధకు అసంతృప్తికి కారణాలు. ప్రకృతి, ప్రకృతి సౌందర్యం మీద 
ప్రేమ. స్వచ్చమైన ప్రశాంతమైన ప్రకృతిలోకి పోవాలనే తపన కన్పిస్తుంది. 
కాల్పనికకవి నిరాడంబరుడు. స్వచ్చమైన ప్రశాంత జీవితాన్ని కోరుకుంటాడు. 
ప్రాణుల మీద మమతానురాగాలు చూపాడు. ఆడంబరపూరితమైన ఫ్యూడల్‌ 
వ్యవస్థను కాల్పనిక కవి నిరసించాడు. మానవతావాదం అంటు అభిమానం. 
(శమజీవుల మీద సానుభూతి. (ప్రాచీనసంప్కృతి మీద అనురాగం - 
పాశ్చాత్య కాల్పనిక వాదంలోని ఈ లక్షణకాలన్నీ తెలుగు సాహిత్యంలో 
కాల్పనిక కవుల రచయితల మీద స్పష్టంగా కన్పిస్తున్నాయి. 


334 తెలుగు సాహిత్య చరిత్ర 


పాశ్చాత్య దేశాల్లో వచ్చిన “రొామాంటిసిజలోను కాల్పనికవాదం అని 
తెలుగులోకి అనువదించుకున్నాం. “రొమాంటి సిజం” ను హిందీలో మొదట 
“స్వచ్చంద వాదం, స్వేచ్చావాదం” - అని అనువదించుకొని పిల్ఫారు. 
కాని తర్వాత “ఛాయావాది” మునే పేరు స్థిరపడింది. _ తెలుగులోను 
“రొామాంటిసిజంయి ను “కాల్పనికనాద” మని అనువదించుకున్నాం. కాని 
కవిత్యానికి “భావకవిత్వ” మనే పేరు స్టీరపడింది. యూరోపులో 18వ 
శతాబ్దం ఆరంభంలో “రొమాంటిసిజం” రావడానికి ఏ పరిస్టతులున్నాయో 
అచ్చంగా అటువంటి పరిసితులు భారతదేశంలో 20వ శతాబ్దం ఆరంభంలో 
ఏర్పడినాయి. యూరోపులో పారిశ్రామిక విప్లవం (1748) ఫలితంగా 
(ఫెంచి విప్లవం (1789) ఆదర్శాల ప్రభావంతో కాల్పనికోద్యమం రాగా 
భారతదేశంలో సాంస్కృతిక పునరుజ్జీవనం, సంఘ సంస్కరణల ఫలితంగా 
కాల్పనిక వాదం వచ్చింది. మొదట బెంగాల్‌లో పాశ్చాత్యుల జీవనసరళి 
పొశ్చాత్య విద్య ప్రభావంతో సొంస్క ఎకిక పునరుజ్జీవనం సంఘ సంస్కరణలు 
(ప్రారంభమయ్యాయి. సాంస్క తిక పునరుజ్జీవనం ఫలితంగా జాతి జాగృతం 
కావడం జరిగింది. బెంగాల్‌ విభజన ఫలితంగా జాతీయ భావన స్వాతం 
(త్యభావాలు మొదట బెంగాల్‌ లో ఉద్భవించాయి. దీనంతటి ఫలితంగా 
బెంగాల్‌లో కాల్పనికోద్యమం మొదట ప్రారంభమైంది. టాగోర్‌ బంకిం 
చంద్ర మైకేల్‌ మధుసూదనదత్తు మొదలయిన బెంగాల్‌ కవుల రచయితల 
సాహిత్యం, (ప్రభావంతో ఇతర భారతీయ భాషా సాహిత్యాల్లో కాల్పనికో 
ద్యమం ప్రారంభమైంది. (ప్రాచీనకాలంలో స్స దేశంలోనైనా సాహిత్యం 
కళలు మతం ప్రభావంతో వికసించాయి. “రొమాంటిసిజం” కాలంలో 
అవి మత(ప్రభావం నుంచి విముక్తి పొందాయి. అంతేగాక సంప్రదాయ 
బద్ధమైన వస్తువు ఛందస్సు అలంకారాలు శైలి సమాసాలు భావాల నుంచి 
“రొమాంటిసిజం” కవిత్వం విముక్తి పొందింది. (పేమ ప్రకృతిసౌందర్యం 
స్వేచ్చ స్వాతంత్ర్యాలు వాళ్ళకు వస్తువులయ్యాయి. ఆరాధ్యమయ్యాయి. 
భారతదేశంలో సాంస్క ఎతిక పునరుజ్జీవన సమయంలో వచ్చిన సంఘ 
సంస్కరణలు మతసంస్కరణలు మతమే జీవితమన్న సత్యాన్ని మార్చాయి. 
పౌరాణిక ఇతివృత్తాలే కాక కవులు వేరే ఇతి వృత్తాలున్నాయని గుర్తించారు. 
పాశ్చాత్య సాహిత్యాల్లోను (గీకురోమను పౌరాణిక కథల పాత్రల ప్రభావం 


కషనశా, షీ 5 on 
క్త యుగం RR 


ఆ రై 
బ్రాహ్మసమాజం ఆర్యసమాజం వంటివి సమాజంలో సమానతను సే 


(పేమలను (ప్రబోధించాయి. సంస్కరణోద్యమరూపంలో వచ్చిన ఈ మతాలు 
ప్రాచీన సంకుచిత భావాలను నిరసించాయి. ఈ నూతన మతతత్త్యం 
కాల్పనిక కవులను రచయితలను బాగా (ప్రభావితం చేసింది. 


పోయి ఇతివృత్తంలో నవ్యత (పచేశ్‌ంచింది. స్తీ అభ్యున్నతి కార్లు కమాలు 
స్స 
2 
శా 


ఇంగ్లండు తన వలసాధిపత్యంలో తన సంస్క LE సాహిత్యాలను భారతీ 
యుల మీద రుద్దింది. ఉద్యోగాలతో పొట్టపాసుకోవడానికి భారతీయులకు 
ఇంగ్లీషు విద్య అవసరమైంది. విద్యావిధానం అమలు చేస్తూ భారతదేశంలో 
విశ్వ విద్యాలయాల్లో కళాశాలల్లో రొమాంటిక్‌ కవిత్వం బోధింవబడింది. ఆ 
కారణంగా మొదట బెంగాల్‌ ఆ తర్వాత భారతదేశమంతటా యువకుల 
మీద రొమాంటిక్‌ కవిత్వం తన ప్రభావాన్ని చూపింది. నవ్వత కోసం 
ఆరాటపడ్డున్న భారతీయ యువకులను ఇంగ్లీషు రొమాంటిక్‌ కవులు 
కీట్సు, షెలీ, బెరన్‌ నర్తు+వరు మొదలయిన వాళి కవిత్వం ఆకరించి 

౧ రూ Guy 2 ర్న ఖై 

(ప్రేరణ నిచ్చింది. 


1828లో రాజారామమోహన రాయలు మొదలయిన వాళ్ళు సంఘ 
సంస్కరణోద్యమం ఆరంభించారు. బ్రాహ్మసమాజం ఆర్యసమాజాలతో 
మతసంస్కరణలు సాగాయి. ఈ ఉద్యమాలు సంస్కరణలు భారతదేశమం 
తటా వ్యాపించాయి. ఆంధ్రదేశంలో కందుకూరి వీరేశలింగం సంఘ 
సంస్కరణలను, స్త్రీ జనోద్దరణను, సాహిత్యాభ్యుధయాన్ని చేపట్టాడు. 
ఇంకోవైపు ఇంగ్లీషు వలసపాలనకు వ్యతిరేకంగా స్వాతంత్ర్యాన్ని కోరుతూ 
జాతి అణచివేతకు దోపిడీకి పీడనకు వ్యతిరేకంగా విముక్తిని కోరుతూ 
ప్రజలు ఉద్యమాలకు పోరాటాలకు దిగుతున్నారు. భారత దేశంలో 1857లో 
జరిగిన ప్రథమ స్వాతంత్రోద్యమం ఐక్యత, సరియైన అవగాహన లేక 
పోవడం చేత విఫలమై తిరిగి తిలక్‌ గోఖలే సావర్కర్ల పోరాటంతో సాగి 
గాంధీజీ నాయకత్వంలో ఏకోన్ముఖమైంది. “జాతిభావన దేశభక్తి స్వాతం 
త్రాభిలాషలు జాగృతమయ్యాయి. భారత స్వాతంత్రోద్యమం మరోవైపు 
ఆంధ్రోద్యమం తలెత్తింది. ఆంగ్ల _ విద్యాసంస్క ఎతులతో సాంస్కృతిక 
సాహిత్య పునరుజ్జీవనంలో తెలుగు “జాతి” భావం తలెత్తింది. బ్రిటిషు 


336 జలుగు సాహిత్య చరిత్ర 


పాలనలో, నిజాం పాలనలో వున్న తెలుగు వాళ్ళంతా ఏకం కావాలనే కాంక్ష 
బలంగా తలెత్తింతి. జాతీయోద్యమం ఆంధ్రోద్యమాల ప్రభావంతో దేశభక్తి 
కవిత్వం భావకవిత్యంలో చోటు చేసుకుంది. 1905లో బెంగాల్‌ విభజనకు 
వ్యతిరేకంగా జరిగిన ఆందోళన ప్రభావం ఆంధ్రదేశం మీద కూడా పడింది. 
బంకీంచంద్రుని ఆనందమఠం నవలకు తెలుగు అనువాదాలు అనేకం 
వచ్చాయి. ఆ నవలలోనే వందేమాతరం ఉద్యమానికి శక్తిగా పని చేసిన 
వందేవూతరం గేయం వుంది. బెంగాల్‌ విభజన వల్ల పుట్టిన అసంతృప్తి 
స్వదేశీ ఉద్యమంగా రూపు దిద్దుకుంది. జాతీయవిద్య పట్ల కళల పట్ట 
ఆసక్తి “పెరిగి ఎన్నో జాతీయ విద్యాలయాలు నెలకొన్నాయి. బందరులో 
ఏర్పడిన జాతీయకళాశాల టా. కేంద్రంగా పని చేసింది. 


సంస్కరణోద్యమంలో స్త్రీ సమాజంలో గౌరవం కల ఏర్ప 
డ్డాయి. అందుకే భావకవులు స్త్రి క్త మిద ఆరాధనతో (పేమ కవిత్వాన్ని 
చేప్పారు. గాందీజీ ప్రులు మగాళ్ళతో భుజం భుజం కలిపి 
ఉద్యమంలో పనిచేసారు. అ ప్రీపురుష సంబంధాల విషయంలో 
దృష్టికోణం మారింది. ప పురుషుల మధ్య కేవలం “సెక్స్‌” సంబం 
ధమేకాక (పేమ స్నేహాలుంటాయని ఆధునికులు గుర్తించారు. ప్రాచీన 
కావ్యాల్లోని సంభోగ శృంగారాన్ని కొక (ప్రేమ సఖ్యతను ప్రబోధిస్తూ 
రాయప్రోలు తృణకంకణం వ్రాసాడు. గురజాడ కన్యకలో స్త్రీ మీద కాము 
కత్వంతో జరిగే అత్యాచారాన్ని ఎదిరించాడు. కన్యాశుల్కంలో కన్యలనమ్మే 
నీచకార్యాన్ని నిరసించాడు. కామతృష్టలేని స్వచ్చమైన (ప్రేమనే తర్వాత 
భావకవులు తమ కవిత్వంలో వ్యక్తం చేసారు. 


పాశ్చాత్య “రొమాంటిక్‌” కవులు ప్రాచీన పాత్రలతో కథతో ద్తీర్ణంగా 
సాగే కావ్య ప్రక్రియను వదిలేసారు. కొత్త ఛందస్సులో కొత్త భావాలు తకు 
సరించారు. తమ హృదయానుభూతుల వ్యక్తీకరణ చేసారు. ప్రాచీనులది 
వస్త్వాశయకవిత్వంకాగా వీళ్ళది ఆత్మాశయకవిత్వం. ఇంగ్లీషులో మిల్లన్‌ 
వంటి ప్రాచీనకవులు ల్యాటిన్‌ భాషా సాహిత్యాల ప్రభావంతో కావ్యాలు 
వ్రాసారు. ఆ కావ్యాల్లో శైలి - రీతిసౌందర్యానికి ప్రాధాన్యం. కాని రాను 
రాను కవిత్వం సహజరామణీయకతను కోల్పోయి కృత్రిమంగా తయారైంది. 


కషశాప్రై యుగం we 
Ds చ ariel He 


కవిత్వంలో శబవ్యామోహం అలంకారాల చవతా_రం “పెరిగి పోయండి. 
శ నన pn శ అనా 
అటువంటి సమయంలో పొశ్నాత్యులకు ప్రాచ్య నాహిరాణంరొ. అదినా 
. మ 
శా క్యాకష ఇ CES -్‌ స్‌ జ ఇ భాష ఇ గ్గ న 

కొత్త గాలులను మోసుకొచ్చాయి. పేమ ప్రణయం ఆత్మా శయడోరిణ 
జ్‌ 
నీ 


(4 
మార్మికత్యం వాళ్ళనాకర్షిం బాయి. కొట్వొలు రా! 
ద్ర ష్‌ 


జక mn ie * we ay 
TI WE] మ 
pet wu 
స సె శో క్‌ apy * మె 3 hy ch 
(వాయడం (ప్రారంభించారు. భారలయుల సంసా తద నొహిరావరొాను 
జ స్పై ఉన 
జా. మానవ; పే జ en జస టు ధి సళ న భు న టా... 
see ఎమ బర్లి (B21 ఐదిహ్గఃం ww te wesw ee ran 
4 CY శ బె 


“ 
e 3 కా హో ని గ గా ఫి ఆప వ్‌ J | 
విధంగా తెలుగు సాహిత్యంలోని ప్రాచిన Ss. య es 


ల 
నో ద్‌ ము 3 ఆం. జల ల్‌ re MI యజ ల rem. 
పోయిన తరుణంలో ఇంగపషు 'ఇెబాతా పభొావం ఎం పదము కోను 
అక 


చ స క 
9 rE క అ me 
నింపింది. కాద్యప్రబంధాల ప్రక్రియను విడవ పెట్ల ఫట కావులా కనితాఘకం న 
న్స షో 
(ప్రక్రియలను చేపటారు. స్వానుభూతులను వాకీకరిసూ కొత ధండసూంను 
Cn) లీ (a జ స 


కొత్త భాషా సమాసాలను భావాలను ప్రయోగించారు... పింగళికాయారి 
సౌందరనందం, పాలస్త్యహృదయం వంటి ఖండ కావ్యాల్లో కొడ్డిగా కథ, 
పాత్రలున్నాయి. కట్టమంచి ముసలమ్మ మరణం చిన్న కద కం 
ఖండకావ్యం. గురజాడ కూడ చిన్న కథలతో కూడిన కన్వక, పూరము 
కవితలను, రాయప్రోలు స్నే హిలతాడేవి రేఖ, తణకంకణం కషకవుల 
వంటి కథనాత్మకమైన స్వల్ప సంఘటనలతో కూడిన ఒకటి రెండు 
పాత్రలున్న ఖండ కావ్యాలను వ్రాసారు. తర్యాత కృష్ణనాస్త్రి మొదలుకొని 
భావకవులు స్వానుభూతులకు ఆత్మాశయభావవ్యక్షీక ణకు (ప్రాధాన్యమిచ్చి 
కవితాఖండికలు వ్రాసారు. ప్రేమ మార్మికత ప్రకృతి సౌందర్యం, దేశభక్తి 
మొదలయిన భావాలు వాళ్ళ కవితల్లో కన్పిస్తాయి. అనుభూతి ఆవేశం 
ఆనందం సుందరం ఇవి ఈ కవిత్వ లక్షణాలు భావకవిత్వం కాలంలో కథనం 
పాత్రలు లేని, కేవలం భావాలతో కూడిన కవితాఖండికల సంకలనాలతో 
కూడిన ఖండకావ్యాలు వచ్చాయి. ఇటువంటి కవిత్వాన్ని వ్రాసిన కవులు - 
"దేవులపల్లి కృష్ణశాస్త్రి; వేదుల సత్యనారాయణ శాస్త్ర, నాయని సుబ్బారావు, 
నండూరి సుబ్బారావు, అడవి బాపిరాజు, బసవరాజు అప్పారావు, దువ్వూరి 
రామిరెడ్డి మొదలయిన వాళ్ళు. వాళ్ళది ఆత్మాశ్రయ ధోరణి వాళ్ళ 
కవిత్వానికి “భావ కవిత్వం” అని నామకరణం జరిగింది. మొదట దాన్ని 
నవ్యకవిత్వం, అభినవ కవిత్వం అని పిలిచారు. చివరకు “భావ కవిత్వం” ఆన్న 
పీరు స్థిరపడింది. ఈ యుగంలోని సాహిత్యోద్యమాన్ని “రొమాంటిీ సిజం” 


338 తెలుగు సాహిత్య చరిత్ర 


పదాన్ని అనువదించుక్‌ెని “కాల్పనికోద్యమం” అని అనడం కవులనేమో 
భావకవులని వాళ్ళ కవిత్వాన్ని “భావ కవిత్వ” మని అనడం వుంది. కవిత్వాన్ని 
కూడా కాల్పనిక కవిత్వమంటె ఈ గందరిగోళంముండేది కాదు. కవిత్వం 
భావమయంగా వుండి ఆ భావాలు రసస్థాయికి చేరుకోలేకుండా వున్నాయి. 
కాబట్టి దాన్ని భావ కవిత్వం అనడం సమంజసంగానే వుంది. (ప్రాచీన 
సాహిత్యంలో విభావాను భావాదులళ్లేని శతకాల్లోని ముక్తకాలు స్థాయిభావానికి 
చేర్చి రసానుభవాన్ని కలిగించేవిధంగా వున్నాయి. కాని భావకవిత్వంలోని 
భావాలు పద చిత్రాలు అనుభూతి వ్యక్తతలు సౌందర్యాత్మకంగా అలరించే 
విధంగా వున్నాయి. కాని రస స్థాయికి చేర్చే విధంగా లేవు. కాబట్టి 
విశ్వనాథ వంటి వాళ్ళు ఈ కవిత్వాన్ని భావకవిత్వమనడం సమజంసంగా 
వుందని అభి పాయపడినారు. భావ ప్రధానమైంది - భావ కవిత్వమని 
నిర్వచనం. “కవి హృదయంలో తటిల్లతలాగా అప్రయత్నంగా మెరిసిపోయిన 
భావాల అక్షరాకృతి” అని తీథటీ భావకవిత్యాన్ని నిర్వచించాడు. “ఏదో ఒక 
భావాన్ని ఆధారము చేసుకొని అల్ఫావకాశంలో పూర్ణంగా రస సిద్ధిని చేకూర్చే 
యత్నం నవ్యులు చేసా”రని భావకవిత్యాన్ని గురించి పంచాగ్నులవారన్నారు. 
పాత్రలతో ఇతి వృత్తం (ప్తాటుతో కూడిన రామాయణాది కావ్యనాటకాలు 
రససిద్దిని కలిగిస్తాయి. భావ కవిత్వంలో ఆ రస సామగ్రులేవి లేవు. దానిలో 
కేవలం భావాలున్నాయి. ఆ భావాలు భావానందాన్ని కలిగించవచ్చును. ఆ 
ఖావానుభూతులను రసానందంగా (భమపడవచ్చును. కాని అవి సంపూర్ణ 
రససిద్దిని కలిగించి పాఠకులను ఆవేశితం చేసేయి కావు కాబట్టి తెలుగులో 
నవ్యకవిత్వానికి భావ కవిత్వమనే "పేర్లు సార్దకంగా వుందని చెప్పవచ్చును. 


భావ కవత లక్షణాలు 


ప్రాచీన కవిత్వం తార్కికబద్దంకాగా భావకవిత్వం భావనాశక్తితో కూడింది. 
భావావేశం నుంచి పుట్టింది. కవి భావావేశానికి అనుభూతి ఆలంబనం. 
ప్రాచీన కావ్యాల్లోలాగా పాత్రలు రసాలంబనంగా భావకవిత్యంలో లేవు. 
కవి వ్యక్తీకరించిన భావాలతో' పాఠకుడు భావతాదాత్మ్యం చెందడం 
దీనిలో వుంటుంది. పాఠకుడు కవితో సమానమెన అనుభూతి పొంది 


We నా ఇ is 
కప్పగా, యుగం శశ! 


న్ని 


భావలాదాత్మ్యంతో ఆనందాన్ని అనుభవినాడు, 


al కని స్వేచ్చతో తనకు నచ్చిన ఆరేశానుధూరుంను 


అభివ్యక్తకరిస్తాడు. అదే “రొమాంటి సిజం” ముఖ్య లకణల ఆ హేవుదు 
hn wt 


ay కవులు వ పన. ఖయ్యాం మొ వమ ఎ. వాళ్ళు. కవిత్వం 
వ్రానొరు. పర్షియాలో ఇస్తాం మతం వ్యాపించించర్యాత ధార్ని కమైన 
కట్టుబాట్టు దహన య లు దాన్న కొందరు వంకర SEOs 
చారు. వాళ్ళ కవిత్వంలో మసీదు ధార్మికత క కట్టుబాట్లకు. పడక. పానకాం 
స్వేచ్చకు ప్రతిక. తొగడం వ్యక్తి స్వాతంత్ర్యానికి ని నియువ య సన్‌ 
ప్రతీక "అయింది. అందుకే 20వ శతాబ్ద ంలో *రొమాంటిసిజం ప 
లంలోనే పాశ్చాత్య దేశాలను ప్రభావితం చేసిన పొరకీ *రొమాంటేపీజు 

కవితలైన ఉమరుఖయ్యాం రుబాయీలను పానశాల పేరుతో ఆదిభట 


నారాయణదాసు. దువ్వూరి రామిరెడ్డి తెలుగులోకి అనువదించారు 


భావకవిత్వంలో వస్తువు ఆరు విధాలుగా వుందని సి. నారాయణ 
రెడ్డగారు విశ్లేషించారు. 1. as చిత్రణ. ఇంగ్లీషు ఎలో కీట్సు, 
షెర్తీ మొదలయిన కాల్పనిక కవుల్లో (యేమ, న ఫ్‌ అది 
భావకవుల _ కాదర్శమైనాయి. అంతేగాక భారతీయ వైష్పవభక్తి గీతాల్లో 
భగవంతుడు ఆలంబనగా ప్రణయం విరహంతో కూడిన గీతాలున్నాయి. 
ఆత్మపరమాత్మల మధ్య కలయికను కోరుతూ భక్తులు ఆరాటం వ్యక్తం 
చేసారు. రవీందనాథ టాగోరు కవిత్వంలో వైష్టవభక్తి గీతాల్లోని, సూఫీ 
భక్తుల bee మార్మికత చోటు చేసుకుంది. తెలుగు కవులు కూడా 
మూల. సృష్టించుకొని (పేమ విరహాలను వర్ణించారు. బ్రాహ్మ 
సమాజంలోని — కూడా వాళ్ళ మీద పని చేసింది. ఊహా 
్రేయసికి కవులు పేరు కూడా పెట్టుకున్నారు. కృష్ణశాస్త్రి - ఊర్వశి, 
నాయని - వత్సల బాపిరాజు - శశికళ, ఇది ఇంగ్లీషు రొమాంటిక్‌ కవుల్లోను 
మ. నా వ్యతిరేకతకు చిహ్నంగా భావకవులు దం 
(గేమను కాక సేయ సిప్రణయాన్ని వరి వరించి వుంటారు. భావకవుల (పేమ 
(పణయవర్ణనల్లో (ప్రాచీన కావ్యాల్లో వుండే ఆశ్తీల సంయోగ వర్ణనలు నఖశిఖ 


340 తెలుగు సాహిత్య చరిత్ర 


పర్యంత స్త్రీ వర్గనలుండవు. స్వచ్చమైన (ప్రమ మాత్రమే వుంటుంది. 
సంయోగం కన్నా భావ కవిత్వంలో వియోగం, విషాదభావన ఎక్కువగా చోటు 
చేసుకుంది. “దుర్భర శోక విషమగీతులేడ్చివైతు, ఎలుంగెత్తి ఏడ్చివైతు” 
అంటాడు కృష్ణశాస్త్రి. “ఎవ్వరను కుంటిరో నన్ను - ఏననంత శోకభీకర 
తిమిరలో కెక పతిని” అంటాడు ఇంకొక చోట. భావకవుల విరహ దుఃఖంలో 
నిరాశ చోటు చేసుకుంది. బాహ్య బంధాలన్నీ తెంచుకొని ఎక్కడికో 
ఎగిరిపోవాలనే స్వేచ్చ మీద ఇచ్చ కన్పిస్తుంది. దీన్ని కొందరు పలాయన 
వాదంగా చెప్పారు. కాని నవ్యతను సృష్టించాలనే కోరిక సంప్రదాయపు 
సంకెళ్ళ మధ్య ఈ నైరాశ్యం ఏర్పడివుంటుంది. 

“పేమ దాహాన నెడద తపించుకొలది 

అమృత మొలకింతు స్మిత నయనాంచలముల” 


అంటాడు వేదుల. కన్నీటి కెరటాలు, వెన్నల చీకట్లు, నిట్టూర్పులు, 
హాలాహలం భావకవుల (పణయ కవిత్వంలో కన్సించే పదజాలం. 


భావకవులు (ప్రేయసిని ఆరాధించారు. వాళ్ళ అంగసౌందర్యాన్ని 
సంయోగాన్ని కోరలేదు. ఆత్మ సౌందర్యం హృదయ స్నేహం ఆశించారు. 

“దెవతమవీవు నీదు (ప్రత్యక్షమునకు 

గడియ లెంచుచునుందు భక్తుడను నేను” 

అంటాడు తల్లావజ్ఞల. 


2. దేశభక్తి - వీరేశలింగం యుగంలో రాణా ప్రతాపచరిత్ర, 
శివభారతం కావ్యాలు జాతీయ భావాలతో దేశభక్తిని ప్రబోధించాయి. 
చిలకమర్తి “భరత ఖండంబు చక్కని పాడియావు” (1906) అన్న పద్యంలో 
దేశాభిమానం (పకటమైంది. బంకించందుని వందేమాతరం గేయం, 
చంద్రపాల్‌ ఆంధ్రదేశ పర్యటన ఫలితంగా ఆంధ్రదేశమంతటా జాతీయ 
వాయువులు వీచాయి. బాల్‌ పాల్‌ లాల్‌ల జాతీయోద్యమం ప్రవేశించింది. 
1907లో విద్యార్దులు సమ్మెలు చేసారు. వందేమాతరం పాడుతూ 
జెండాలను పట్టుకొని ఉరేగింపులు సాగించారు. 1912లో మంగిపూడి 
వేంకట శర్మ “భారత మాత” కవితల్లో భారతభూమి ప్రాచీన జౌన్నత్యాన్ని 


ప్త స్త 


2 శబ 
ట్రై యుగం 141 


స్య 


గానం చేసాడు. 1915లో గోఖలే మరణిం చినపుడు రాయ పోలు ఆంగ్ల 
క లా రిల ఇల్ల నం ం gy న 
(ప్రభుత్వాన్ని విరసస్తూ “తనమును! పద్యాలు చ్రానాడు. రాయ పోలు 
క్‌ 7 ఇ న! 
భూమి” పద్యాల్ల్‌ జాతీయాకిమానం ప్రదర్శ్నింపబడింది 1005 లో 
శ 


రవీంద్రుడు జాతీయోద్యమం చేత ప్రభావితుడైనాడు. దేశభక్తితో కవితలు 
వ్రానొడు. అతని దేశభక్తి కవితలు తర్వాత కవులకు ఆదర్శమయ్యాయి. 
షం “జన్మభూమి” గురజాడ “దేశభక్తి” కవితలు జాతీయగీతాలుగా 
పాదుకోదగినయి. దేశభక్తి జాతీయతను ప్రబోధిస్తూ ma రామిరెడ్డి 
నై వేద్యము మాతృమందిరము, ద్రౌపదీ సందేశము మొదలయి కవితలు 
వ్రానొడు. 


1920లో గాందీజీ జాతీయోద్యమంలో పేదేశించింతర్యాత “కార్తానికో 
సమం” నాటి కవులు దేశాభిమానంతో కవితలు పాటలు వాసారు. 
బసవరాజు అప్పారావు “కొల్లాయి గట్టితేనేమి” గరిమెళ్ళ “నూ కొద్ది 
తెల్లదొరతనమూ” స్‌ అనే ఎన్నో. పాటలు బాగా ప్రచారంలోకి వచ్చాయి. 
జాతీయోద్యమం చేతనే కాక, 1910 నుంచి ఆరంభమైన ఆంధ్రోద్యమం 
- చేత (ప్రభావితమై ఆనాటి en రచయితలు ఆంధ్రుల చరిత్ర సంస్కృ తీ 
వైభవాన్ని కీర్తిస్తూ చిత్రిస్తూ కవితలు నవలలు రచింవారు. రాల 
“ఆంధ్రావళో, విశ్వనాథ “ఆంధ్రపౌరషము”ో తుమ్మల “పరిగపంట, రొ 
గానము” జాషువా “తెలుగు వెలుగు”. పుటపర్తి “పెనుగొండ లక్ష్మీ” 
యుొదలయిన ఖండకావ్యాల్లో ఆంధ్రాభిమానాన్న (ప్రబో ధించ్చారు. చిలకమర్తి, 
భోగరాజు, బాపిరాజు, నోరివంటి నవలాకారులు ఆంధ్రుల చరిత నుంచి 
వివిధ ఘట్టాలను తీసుకొని ఆంధ్రాభిమానాన్ని జాతీయతను (ప్రబోధిస్తూ 
నవలలు వ్రాసారు. 


3. ప్రకృతి (ప్రేమ - ఇంగ్లీషులో వర్దువర్తు వంటి కాల్పనిక కవుల వలెనే 
భావకవులు ప్రకృతిని (పేమించారు. ఆరాధించారు. ప్రకృతి సౌందర్యాన్ని 
చూసి పులకించి గానం చేసారు. ప్రాచీన కావ్యాల్లోను రమణీయమైన 
ప్రకృతి వర్ణనలున్నాయి. కొని అవి ఆలంకారిక భావవైచిత్రితో వున్నాయి. 
కథాగతిలో ఆ వర్ణనలు ఇమిడి పోయి వున్నాయి. భావకవులు ప్రకృతి 

సౌందర్యానికి తన్మయులై దానిలోలీనమై పోవాలంటూ కవితలు వ్రాసారు. 


ఏత్తలి తెలుగు సాహిత్య చరిత్ర 


కవికొండల “పకృతి వచనము, నెలబాలుడు” కవితలు (ప్రకృతి (హేమతో 
ఎరడ్‌ వున్నాయి. వర్జువర్హు, బర్న్‌ కవుల వలె కవికొండల, బసవరాజు, 
దువ్వూరి మొదలయిన కవులు పకృతి, పల్లెల సౌందర్యాన్ని సరళభావాలతో 
వర్ణించారు. 1916లో _ కవికొండల “కుసుమావళి” రచించాడు. బసవరాజు 
(పకృతి దృశ్యాలను నిసర్గ సౌందర్యాన్ని పాటలరూపంగా వ్రాసాడు. 

“ఈ నూవిమై నుంచ ఈవు కూకూ అంచు 

నొ మావిపై నుంచి ఆపి కూకూ యంచు 

ఏల బాసలు చేతురే” 

ఆని బసవరాజు కోకిల జంట నడుగుతాడు. 

“కంటికంతా జలమయమై 

మింటి దాకా యేకరాశై 

జంట దొరకని మహాప్రళయపుటింటిలో 

వట పత్రిక డోలిక నొంటిగా యుయ్యాలలూగితివా-” 


అని బసవరాజు కనులకు కట్టటట్టుగా సముద్రాన్ని వర్ణించి వటపత్రశాయి 
నకు చ “rr 
వర్ణనలో భక్తి గేమతత్యాన్ని ప్రబోధించాడు. 
“ఆకులోనాకునై పూవులో పూవునై 
ఈయడవి దాగిపోనా ఎట్లున ఇచటనే యాగిపోనా” 


అని ప్రకృతి ప్రేమతో ప్రకృతిలో లీనమైపోవాలని కృష్ణశాస్త్రి కాంక్షిం 
చాడు. దువ్వూరి గరిక అందాన్ని చూసి పరవశుడై కవిత్వం వ్రాసాడు 

“దారి కోవల (కేవ దనరారు గరిక 

యెంత మెత్తందన మెంతటి ప్రోది 

యెంత (క్రొత్తందన మిగురొత్త నీవు 

మురిపాల గుబురువై 'పెరుగుచున్నావో 


భావకవులకు (పకృతి (పణయినిగా గోచరించింది. పింగళి కాటూరి, 
“సంక్రాంతిలో పల్లా దుర్గయ్య “గంగి రెదుూ”లో దువ్వూరి “వనకుమారి, 
mn ta య 


ళ్‌ 


“షశాౌా స్పై 


3 Ee a 
a పటం ౨ యం... 


క్ష్‌ 


న 


క్ర కో సా శో 
కృషవలుడు” (1919)లో అబూరి “కాపు పాటోలో పలెజీవిరానా పఠెల 


వూ జో 
సౌందర్యాన్ని చక్కగా వర్ణించారు. నండూరి “యెంకివి టోలో నాయికా 
నాయకులు పల్లెవాళ్ళు. పలీయుల (ప్రేమ జీవితం కవితలో 

(ap) 
ఓంఓంచింది. నండూరి భాషను కూడా. జానషదుల యాసనుపయోగింఏ 


వానాడు. 


4. సంఘ సంస్కరణ భానాలు = భావకవులు సంఘసంస్కరణ 
భావాలను కవితా వస్తువుగా చేసుకొని కవితలు దాసారు. మానవతా 
వాదం మానవోద్యమం (Humanism) ప్రభావం క్ష పల మీడ వుంది. 

ళు జ పు Ue 
విశ్వమానవ (ఎమ వాళ్ళకు కవితా వస్తువు అయింది. బాహ్మసమ ాజంలోని 


హోల్‌ 


సమానత కుల మత వివక్షత లేకపోవడం, వీరేశలింగం సంఘ సంస్కర 
ణోద్యమం గాంధీజీ హరిజనోద్యమం మత సహనం - ఇవన్నీ భావకవుల 
మీద ప్రభావాన్ని చూపాయి. ఆంగ్ల కాల్పనికకవుల్లో లేని ఈ భావసంప 
భారతీయ కాల్పనికోద్యమం నాటి కవితలు నవలలు కథానికల్లో కన్పిస్తాయి. 
షన భి! భూస్వామ్యవ్యవస్థ విచ్చిన్నమై బూర్జువా సంస్కృ తలో 
స్రీకీ సమానత త్యం ఏర్పడింది. రూసో వంటి మేధావుల మానవతావా 
దీంతో దాసులకు స్త్రీలకు సమానత సమాన హక్కులుండాలనే భావజాలం 
వ్యాపించింది. ఆంధ్రదేశంలో వీరేశలింగం స్రీ జనోద్దరణ కోసం చేపట్టిన 
స్రీ పునర్వివాహం, బాల్యవివాహనిర్మూలన ్రీవిద్య (బాహ్మసమాజంలోని 
సమానత ns భావకవులు ss ప్రీని గౌరవాదారణలతో 
we స్త్రీని (పేమించారు. స్త్రీకి డేమించే. హక్కువుందని చలం 
స్త్రీవిముక్తిని ప్రబోధిస్తూ నవలలు వ్రాసాడు. కాల్పనికోద్యమం కాలంలో క్రీ స్త 
(పేమ నిర్ణయాధికారాలను గురించి చలంతో పాటు బాపిరాజు విశ్వనాథలు 
కూడా నవలలు రచించారు. వాళ్ళల్లో విశ్వనాథది సంప్రదాయమార్గం. 


భావకవులు కులమత వర్ణవ్యత్యాసాలను ఖండించారు. “గుణము లేని 

ఇల్ల 9 #4 
వానిదే కులమైతే నేమి” అంటాడు కృష్ణశాస్త్రి. తుమ్మల ధర్మ జ్యోతి, 
ఆత్మార్పణం”లో ధర్మం (పేమ మార్గాలను ప్రబోధించాడు. జాషువా 
“గబ్బిలము” ఖండ కావ్యంలో అరుంధతీసుతుల దుస్థితికి బాధపడినాడు. 
గురజాడ తన కవితల్లో స్త్రీ మీద జరిగే అన్యాయాలను ఖండించాడు. 


344 తెలుగు సాహిత్య చరిత్ర 


కన్యాశుల్కొన్ని నిరసించాడు. అంటరానితనాన్ని దూషించాడు. రాయప్రోలు 
'స్నేహలతాదేవిలేఖ క కవితలో వరకట్నం సమస్యను హృదయవిదారకంగా 
చిత్రించాడు 


భానకవులు బుద్దుని బోధనల (ప్రభావంతో మానవసేవ జీవకా 
రుణ్యాదిభావాలను తీసుకొని కవిత్వం వ్రాసారు. పింగళి కాటూరి 
“సౌందరనందము”లో కరుణశ్రీ ఖండకావ్యాల్లొ ఈ భావాలను దర్శించన 
“చ్చును. కరుణశ్రీ బుద్దుని జీవకారుణ్యాన్ని కవితా వస్తువుగా తీసుకొని 
పద్యాలు రచించాడు. ఉన్నవ కాల్పనికోద్యమం కాలంలోనే అడ్డడుగు వర్గం 
వాళ్ళ జీవితాలను అభ్యున్నతిని “మాలపల్లి” నవలల్లో చిత్రించి సమతను 
కాంక్రీంచాడు. 


5. భక్తి మార్మికతలు - భావకవులు భక్తిభావాలతో కూడిన కవితలు 
వ్రాసారు. పాశ్చాత్య కాల్పనిక కవుల్లోనూ భక్తి, మార్మికత్వం (Mysticism) 
చోటు చేసుకున్నాయి. కూపర్‌, బ్రేకు కవితల్లో మనం వీటిని చూడవచ్చును. 
విశ్వకవి రవీంద్రుడు వైష్ణవం, సూఫీమతంలో వున్న మార్మికత్వం చేత 
(ప్రభావితుడై “గీతాంజలి” వంటి కవితలు రచించాడు. తెలుగు భావకవులు 
కూడా మార్మికత చేత ప్రభావితులైనారు. వేంకట పార్వతీశ్వర కవులు 
“ఏకాంత సేవ” (1922)లో మధురభక్తి వుంది. ఇది రవీంద్రుని గీతాంజలి 
వంటిదని కృష్ణశాస్త్రి అన్నాడు. కృష్ణశాస్త్రి భక్తుడు. భక్తి కీర్తనలు వ్రాసాడు. 
అతని “మహతిలో భగవద్భక్తి వస్తువు. అతని “కృష్ణపక్షము”లోని “పాప 
నా కాన్క, అన్వేషణము” గేయాల్లో భక్తిభావాలు, ఆత్మ పరమాత్మ కోసం 
అన్వేషణ వున్నాయి. వైష్ణవంలోని మధురభక్తి ప్రభావంతో భావకవులు 
(గ్రేాయసికి తమకు ఒక దివ్య సంబంధాన్ని సృష్టించుకొని సంయోగం 
కోసం ఆరాటపడ్లూ విరహభావాలను రచించారు. బసవరాజు “గో పికాగీత 
ములు"లో భక్తి మార్మికతలున్నాయి. కరుణశ్రీ “ఉదయశ్రీ”లో చిత్రించిన 
రాధిక చేదన కూడా ఇటువంటిదే. 


భావకవులు భక్తియేకాక తాత్తి కతతో కూడిన కవితలు వ్రాసారు. 
దువ్వూరి “పిచ్చిబికారి” తాత్తి వకతతో కూడిన రచన. ఉమరు ఖయ్యాం 


కుషశా సి 
వడం 


Bathe శ్‌ 
seer, fo LEA 


“రుబాయీలు” తాత్తి (కత గల కవితలు. అక్షుడు సానం చేసే వాడు 

భకునికి  ,పతీక. పే చేయడం భగవంతుని సేవకు పడీక. అందుచే 

when | Ese pe 7 

కవికి పానశాల పవి విత్రస్తానం. పానశాం భగవన్మందిరానికి పతక సాఖీ 
శ 


Ck 


(తాగించే వ్వక్తి ప్రత్యేకంగా సాఖీ కీ స్త) పరమాత్మ దగరకు చేర్వే మంతం. 


పాన పాత్ర సాధనం. ఇటువంటి ప్రతీక తౌత్తి 3 కతల డమరుఖయ గ్‌ 
వితలను ఆదిభట్ల, దువ్వూరి పానశాల పేరుతో తెనిగించారు. 1868 లో 
ముద్దుకృష్ణ కూడా ఉమరుఖయ్యాం పేరుతో రుబాయీలను అనువదించాడు. 
ఇంకా రామచంద్ర అప్పారావు, అమరుక పేరుతో మల్లవరపు A tee 
గేయరూపంలో ఉమరుఖ ఖయ్యాం రుబాయీలను అనువదించారు." 


ra 
గ 


6. స్మృతి కవితలు - భావకవులు తమకు ఆప్పురైన డ్‌ నాశ మర 
ణానికి తపిస్తూ దుఃఖిస్తూ తమ ఆత్మవేదనను కవితలుగా రచించారు. 
వాటిని ఇంగ్లీషులో “ఎలిజీ” (౬1600) అంటారు. తెలుగులో స్మ ృతిగీతం, 
స్మృతికావ్యం, శోకగీతం, శోకకావ్య మనాలి. ఇంగ్రీషులో బౌనింగు “లా 
పేజియస్‌”, “టెన్నిసన్‌ “ఇన్‌ మొమోరియం” లర్నాల్టు “హెయన్స్‌ 
(గేవ్‌ గోల్డ్‌ స్మిత్‌ పిచ్చి కుక్కమీద (వ్రాసిన స్మ ృతికవితలు ప్రసిద్ధమైనయి. 
బెంగాలీ భాషలో 1902 లో రవీంద్రుడు తన సతీనిర్యాణానికి దుఃఖిస్తూ 
“స్మరణ్‌” స్మృతికవిత వ్రాసాడు. వీరేశలింగం యుగంలోనే వావిలాల 
వాసుదేవశాస్తి “మాతృస్వరూప స స్మ ఎత” రచించాడు. భావకవితాయుగంలో 
బాలాంత్రపు వెంకటరావు “విరహగీతము”, విశ్వనాథ “వరలకీ న ్మతైశతి” 
సతీస్మ ఎతికావ్యాలు. బసవరాజు “నిర్యాణసుఖముో కూతురు స్మ ఎతితో, 
నాయని “విషాదమోహనము” కొడుకు స్మృతితో వ్రాసిన ఖండకావ్యాలు. 
నాయని “మాతృ్ఫగీతాలు” తల్లి స్మ ఎతితో వ్రాసిన గీతాలు. దువ్వూరి 
“సోదరీస్మ తి”, అబ్బూరి “సోదరస్మృతి” మొదలయినయి ప్రసిద్దమైనయి. 


7. విజాతీయత నిరసనం-భావకవితాయుగంలో కొందరు కవులు 
రచయితలు ఇంగ్లీషు నాగరికత వ్యామోహాన్ని నిరసించారు. జాతీయత 
నభిమానిస్తూ విజాతీయతను నిరసిస్తూ రచనలు చేసారు. హిందీలో 
'ఛాయావాదంనాటి కవులు రచయితలు విజాతీయతను నిరసిస్తూ దేశీయ 
తనభిమానిస్తూ కవితలు నవలలు కథానికలు వ్రాసారు. జాతీయోద్యమం 


346 తెలుగు సాహిత్య చరిత్ర 


సాంస్క ఎతికప్పునరుజ్జీవనంలో భాగంగా పాలకులైన ఆంగ్లేయుల సంస్క ఏతి 
మన 'సంస్కృృతిని పాలించడాన్ని ద్వేషించారు. వీరేశలింగం యుగంలో 
ఖండవిల్లి రామచంద్రుడు “అగ్రహారం” నవలలో నాయకుడు చిన్ననాడు 
వివాహమాడిన భార్య వుండగా ఇంగ్లాండుకు పోయి ఇంగ్లీషువనితను భార్యగా 
తెస్తాడు. నాయకుని మొదటి భార్య సౌశీల్యాన్ని చూసి ఇంగ్రీషువనిత 
ఇంగ్లాండు వెళ్ళిపోతుంది. భావకవితాయుగంలో విశ్వనాథ ఉన్నవ బాపి 
రాజు మొదలయిన కవులు రచయితలు విజాతీయికరణను నిరోధించారు. 
ఉన్నవ విదేశాలకు వెళ్ళివచ్చి ఐర్లండు జాతీయవాదంచేత _ ప్రభావితుడై 
భారతదేశం రాగానే గాంధీజీ జాతీయోద్యమాన్ని సాంఘిక ఉద్యమాలను 
సమర్థించినవాడు. భారతజాతీయతకు చిహ్నంగా ఆయన పీలకజుట్టును 
వుంచుకున్న జాతీయవాది. మాలపల్లిలో భారతీయ ఆధ్యాత్మికతను ఉన్న 
తంగా చిత్రించాడు. విశ్వనాథ “వేయిపడగలు” లో పాశ్చాత్య సంస్కృతిని 
తిరస్కరిస్తూ సంప్రదాయాభిమానాన్ని ప్రకటించాడు. విజాతీయ తిరస్కారం 
ఈ నవలలో జరిగింది. అదేవిధంగా విశ్వనాథ _ చెలియలికట్ట, ఏ కవీర 
నవలల్లోను విజాతీయ సంస్కృతి ప్రభావాన్ని నిరసించాడు.అదేవిధంగా 
బాపిరాజు “నారాయణరావు” నవలలో శారద పాశ్చాత్యీకరణకు ఆమె 
తండ్రి విజాతీయ తిరస్కారానికి నారాయణరావు జాతీయతకు ప్రతీకలుగా 
చిత్రించాడు. భావకవుల కట్టుబొట్టు విజాతీయతను ఎదిరిస్తూ జరిగిందే. 
కవిత్వంలో కన్నా విజాతీయద్వేషం జాతీయతాభిమానం నవలల్లో వ్యాసాల్లో 
కథానికల్లో నాటకాల్లో ఎక్కువగా కన్పిస్తున్నది. కాల్పనికయుగంలోని ఈ 
ప్రవృత్తియే నవ్యసంప్రదాయసా హిత్యోదయానికి బాటలు వేసింది. 


భావకవులు ఆంగ్లకాల్పనికకవులచేత (పభావితమైనా వాళ్ళలో కవితా 
వస్తువు స్వతంత్రంగా దేశీయమై సమకాలిక ప్రభావంతో కన్పిస్తున్నది. 
భావకవుల శైలి సమాసర హితమై లలిత పదబంధంతో వుంది. శైలీ మాధుర్యం 
శ్రేలీ సౌకుమార్యం వాళ్ళ ప్రత్యేకత. ప్రాచీన కావ్యప్రబంధాల్లో లేని కొత్త 
పదబంధాలను సమాసాలను, భావాలను ప్రయోగించారు “నును మబ్బు 
లేదున్క కొనలపై సోన లే, “నెలవంక చిరునవ్వు చలువపాట..” ఇట్టా కొత్త 
పదాలు భావాలు భావకవిత్వంలో కన్పిస్తాయి*శర్వరీ శీతపవన పక్షముల 


Ds, వానో ర్‌ జా 
కప యా యుగం టే? 


మలసి, హ్‌ యమునోర్మి సంగీత రురుల గలసి, కౌముడ్‌డౌత 
శు భదిక్తటుల న సాలసి, మురళికామందమంద మాధురుం రుదులు,” (“కృష్ణ 
శాస్త్రి అన్వేషణము”) “తొలిప్రొద్దు తెమ్మెర త్రోవలో పయనమై పరువెత్తు 
కోయిలపాట” వంటి మృడుపదాలు కొత్త భావవ్యక్షీకరణలు కసాన్తాయి. 
“కరుణార్హ వీక్షణ పరిమళములు, 'ప్రణయతరంగిణులు, ఆగద్యుతమ సినీ 
గర్భకుహరాలు”. మొదలయిన కొత్త ల వచాయి." సీరంపు సిన్గు, 
దరప ోసకౌముది, అశ్రురురులు, కొసరు తేనియలు, నెత్తావిగుసగుసలు, 
పూల వెన్నెలలు, వలపు నివాళి, పాటరెక్కలు, విరహ విపంచి, తెమ్మె 
రయూర్వు, ముదుసలి నిరాశలు, తుషారకణములు, తుషార తూలికలు, 


వముంచుముంట”-వంటి ఎన్నో కొత్త పదబంధాలు ప్రయోగ [0టొకి వచ్చాయి. 


FE 


భావకవులు ఛందస్సులోను నవ్యతను చూపారు. వృత్తాలను సీసాలను 
గీతాలను (ప్రయోగించినా భావానుగుణంగా పాదాలను విరిచారు. మాత్రా 
ఛందస్సులను గేయాలను వాడుకున్నారు. (ప్రాచీన కవుల పద్యగద్యమయమైన 
వంపూరీతి రాయప్రోలు గురజాడ మొదలయిన వారితోనే అంతరించింది. 
కృష్ణ పక్షము, ప్రవాసము ఊర్వశి, హృదయేశ్వరి, దీపావళి మొదలయిన 
పద్య గేయమిశితమైనయి. కిన్నెరసానిపాటలు, యెంకిపొటలు, శశికళ 
మొదలయినయి కేవలం గేయాలు. శివశంకరశా స్తీ వేంకటపార్వతీశ్వరులు, 
పింగళి కాటూరి వృత్తాల్లో సీసాల్లో రచించారు. ఆవిధంగా Ls 
ప్రాచీన కవులమార్గంలో కాక నవ్యమార్గంలో నడిచారు. వస్తువు, ఛందస్సు, 
భావాలు, భాషలో నవ్యతను సాధించారు. ప్రాచీన టా 
నుంచి తొలగి పోయి నూతన సంప్రదాయాన్ని సృష్టించారు. ఇంగ్లీషు 
“రామాంటి సిజం” (శ్రేరణ పనిచేసినా అధికప్రభావం వాళ్ళమీద కనిపించేది 
దేశీయమైందే. రవీంద్రుని కవిత్వం వ్యక్తిత్వం (ప్రభావంవాళ్ళ మీద చాల 
వుంది. ఇంకా సమకాలిక సంఘసంస్కరణలు మానవతావాదం గాంధీవాదం 
జాతీయోద్యమం దేశాభిమానం వాళ్ళ కవిత్వాన్ని ప్రభావితం చేసాయి. 


ఈ యుగంలోని భావకవులను గురించి పరిశీలిద్దాం- భావకవుల్లో 
అగేసరుడు దేవులపల్లి కృష్ణశాస్త్రి (1897) కాల్పనికోద్యమానికి మార్గదర్శి 
రాయప్రోలు అయితే ఆ ఉద్యమంలో శిఖరంగా వెలిసిన వాడు కృష్ణశ్నాస్తి. 


ద48 తేలుగు సాహిత్య చరిత్ర 


భావకవులనగానే ఆయన గుర్తుకు వస్తాడు. కట్టులో జుట్టులో నడకలో 
ఆయన ప్రత్యేకత చూపాడు. చెవుల మీదుగా వేలాడే జుట్టు, నడిమి పాపట, 
వల్లెవాటుగా వేసుకునే కండువా, పొడుగాటి బెంగాలీ పద్దతిలో లాల్చీ, 
మెరిసే కళ్ళజోడు, అత్తరుల పరిమళాలు-ఇవి భావకవి రూపం. ముఖ్యంగా 
కృష్ణశాస్త్రి జుట్టు కండువాలు అందరికీ అనుకరణీయాలైనాయి. ఆయన 
పద్యరచన, పద్యపఠనం ఆనాటి భావకవులకు ఆదర్శమైనాయి. భావకవి 
అనగానే కృష్టశాస్త్రి స్ఫురించే పరిస్థితి ఏర్పడిందని నారాయణ రెడ్డి “గార 
న్నారు. కాబట్టి “కవీనాం కవిఖి అయిన భావకవి కృష్ణశాస్త్రి "పేరుమీదుగా 
ఈయుగానికి "పేరు పెట్టడం జరిగింది: 


శ్నాస్తి ఇంగ్లీషు చదువు చదివాడు. "రఘుపతి వేంకటరత్నం 
నాయుడు ప్రభావం ఆయన మీద వుంది. గురజాడవారి కవిత్వం, ఫ్‌ 
శలింగం సంస్కరణలు, గిడుగువారి వ్యావహారిక వాదం, జాతీయభావాలు 
అతన్ని ఆకర్షించాయి. దేవులపల్లి సోదరులనే పేరుతో ప్రసిద్ది చెందిన 
జంటకవుల్లో చేవులపల్లి తమ్మనశాస్త్రి కొడుకు. విద్వత్కవివంశం. ఈ కవులు 
పిఠాపురం రాజుల ప్రాపును పొందారు. ఉగ్గు పాలతోనే కవితా రుచిని 
అలవరచుకున్నాడు కృష్ణశాస్త్రి. కాని తండ్రితాతల మార్గంలో కాక నవ్యమా 
ర్గంలో పయనించాడు. విద్యార్థిదశనుంచే భాష సంఘసంస్కారాలు రావాలని 
దృఢనిశ్చయంతో వున్నాడు. భవభూతి పెద్దన షెల్లీ రవీంద్రుల గురజాడల 
కవిత్వం (ప్రభావం అతని మీద వుంది. ఈ ప్రభావాలన్నిటితో కృష్ణశాస్త్రి 
కవిత్వంలో నవ్యతను సృష్టించి సమకాలికులకు ఆదర్శమయ్యాడు. కృష్ణశా స్తీ 
శాశ్వత (పేమికుడుగా హృదయానుభూతులను కవిత్వంలో వ్యక్తం చేసాడు. 
అతని మార్గంలోనే ఇతర భావకవులు పయనించారు. “మీరు మనసారగా 
నేడ్వనీరు నన్ను” అని అన్న విషాదమూర్తి. భక్తుడు. గాయకుడు. భక్తీ 
సంకీర్తన లెన్నో (పొసాడు. ఆర్తి అనుతాపం ప్రపత్తి వంటి భక్తిభావాలు 
అతనిలో గాఢంగా కన్పిస్తాయి. కవిత్వాన్ని చక్కగా పాడి భావకవిత్వానికి 
ప్రచారాన్ని కలిగించిన కవి. అక్కిరాజు ఉమాకాంతం వంటి పండితులు భావ 
కవిత్వం లాక్షణికదృష్టితో ఆనందాన్నియ్యలేని కవిత్వమన్నారు. కొందరు 
భావకవిత్యాన్ని భావకవులను హేళనచేసారు. అయినా ఈ ఉద్యమం 


మం త ణ్‌ 
కృష్ణశా ఆంగం పత్తి 


ఆగలేదు. బ్రాహ్మమతం ప్రభావంతో మానవ పపేమను పంచాడు. స్వేచును 
కోరాడు. వైష్ణవగీతాల్లోని భక్తి ఆవేదనలు అతని కవితలో కనిస్తా 


లలోను ౨ 
న పంద రజల hn ల అ ఇ pe న్‌ న వ జ 
తదు (1925), (ప్రవాసము, ఊర్వశి, కన్నీరు, శ్రావణి, కార్తీకి మహతి 
అతని కృతులు 


తల్గొవజ్ఞల గివశంకరశాస్త్రి (1832) పండితుడు. భావుకుడు. “హుడ 
యేశ్వరి” (1925)కృతిని రచించాడు. 1919 లో సాహితీసమితిని తెనాలిలో 
స్టా పించాడు.1920లో నవ్యసాహిత్య ప్రచారానికి “సాహితో లనే పతి 
కను నడిపాడు. ఎవరి కవిత్వం బాగున్నా ఆధిమానంతో నవ్యసాహితా 
ప్రోత్సాహమిచ్చేవాడు. మీమీ అనుభవాల్ని బట్టి రదించండని భావకవ్వల 
నాదేశించాడు. ఆదే ఆయనను నవకవులకు అన్నాను చేసింది. ఊరూరా 
సభలు పెట్ట కవితాపాఠం చేయించి నవ్యకవిత్యానికీ ప్రచారం కల్సించాడు. 
“సాహితీసమితి” నవ్యకవుల కవిత్వానికి మంచి ప్రచారాన్ని కల్గించింది. 
సాహితీసమితి ఆదర్శంగానే రాజమండ్రిలో సారస్వత సమాజం విశాఖలో 
కవితాసమితి హైద్రాబాదులో సాధన సమితి ఏర్పడి రాజుల ఆదరణలేని 
ఆకాలంలో కవిత్వాన్ని ఆదరించాయి. 


అబ్బూరి రామకృష్ణారావు (1896) గీతాలు హుందాతనంతో నడు 
స్తాయి. కొత్తఛందస్సుల ప్రయోగం చేసాదు. దాదాపుగా రాయప్రోలు 
కాలంలోనే అబ్బూరి నవ్యరీతులను ప్రవేశపెట్టాడు. యువకులనేకులకు కవి 
తాభిరుచి కలిగించి ప్రోత్సహించాడు. పాడటానికి వీలైనయి అతని కవితలు. 
ఊహాగానము, పూర్వంప్రేమ, మల్లికాంబ, నదీసుందరి-అతని కృతులు. 


కవికొండల వేంకటరావు (1892) ఆంగ్రకాల్పనిక కవి వర్డు వర్హు వలే 
(పకృతి గ్రైమికుడు. కవిత్వంలో ఆవేశం వంది. కొత్త ఊహలు చేయగల 
కవి. నెలబాలుడు, ప్రకృతి చందనము, మాతృదేవసంకీర్తన, జనపదములు 
ఆతని కృతులు. 


నండూరి సుబ్బారావు (1895) యెంకిపాటలు పల్లెల్లోని అమాయకమైన 
స్వచ్చమైన ప్రణయాన్ని చిత్రించేయి. పల్లీయుల యాసలో రచించే సాహసం 


360 తెలుగు సాహిత్య చరిత్ర 


చేసాడు. 1917 లో నండూరి మద్రాసులో చదువుతున్నప్పుడు ట్రాంబండిలో 
పోతుంకు కూనిరాగంగా “గుండె గొంతుకలోన కొట్లాడుతాది. కూకుండ 
నీదురా కూసింత సేపు” అని బయటికి వచ్చిన పాట యెంకిపాటలకు 
నొంది అయింది. 1920 ల్లో యొంకిపొటలు బాగా ప్రచారాన్నందుకున్నాయి. 
ఈ పాటలను అనుకరించి ఎందరో పాటలు వాసారు కూడా. 


నాయని సుబ్బారావు (1899) నిజేమారాధనలను కవిత్వంలో వ్యక్తీ 
కరించి విశ్వజననీం చేసాడు. సౌభద్రుని ప్రణయయాళత్ర, ఫలశ్రుతి, 
మాళ్సగీతాలు, విషాద మొహనము, జన్మభూమి మొదలయినయి ఇతని 
కృతులు. కృష్ణశాస్త్రి (ప్రియురాలు ఊర్వని కాగా ఇతని (పియురాలు 
వత్సల. ఉపనిషత్తులోని ఆత్మపరమాత్మల అనుసంధాన తత్త్వం ఇతని 
ప్రణయ కవిత్వంలో చోటు చేసుకుంది. ఇతని శైలి సంస్కృతపదభరితంగా 
వుంటుంది. 


ఇంగ్లీషు సాహిత్యంలో “రొమాంటి సిజం” కవుల్లో కీట్సు, షెర్టీ, వర్డు 
వర్తు మొదలయిన కవులు లండను సమీపంలో వున్న లేక్‌ డిస్ట్రిక్ట్‌ (జిల్లా) 
కు చెందిన వాళ్ళు. కాబట్టి వాళ్ళను “లేక్‌ పోయట్‌ 1! అని పిలవడం వుంది. 
అదే విధంగా గురజాడ రాయప్రోలు కవిత్వం (పేరణగా వ తర్వాత తెలు 
గులో వచ్చిన నవ్యకవిత్యోద్యమాన్ని కాల్పనికోద్యమం అని ఆ సాహిత్యాన్ని 
కాల్పనిక సాహిత్యమని, తాత్త్వికతను కాల్పనిక వాదం (రొమాంటిసిజం) 
అని పిలవడం బాగుంటుంది. కాల్పనిక వాద లక్షణాలన్నీ ఆ నాటి 
కవిత్వం నవలలు కథానికలు విమర్శ నాటకం సంగీతం నాట్యం చిత్రకళ 
మొదలయిన అనేక (ప్రక్రియల్లో కన్పిస్తున్నాయి. కాబట్ట విశాలార్థంలో 
కొల్పనికవాదం కాల్పనికోద్యమం అనడం బాగుంది. ఇకపోతె కవిత్వంలో 
కృష్ణశాస్త్రి, వేదుల, నాయని వంటి కవులు ఆత్మాశయత్యాన్ని ఎక్కువగా 
ఆశ్రయించుకొని చెప్పినదాన్ని _భావకవిత్వమని, వాళ్ళను భావకవులని 
పిలవడం ఉచితంగా వుంటుంది. అప్పుడు కాల్పనికవాదానికి భావకవిత్యానికీ 
సమన్వయం కుదురుతుంది. ఆ రెండింటి మధ్య సాహిత్యకుల్లో విద్యార్థుల్లో 
వున్న అస్పష్టత దూరమౌచుంది. | 


కృష్ణ శాస్త్ర యుగం ఇన] 


రక 
ర 


వేదుల సత్యనారాయణశా స్త్రీ, (1900) గురుశు; శూష చేసి విద్యాభ్యా 


అ క 
చేసిన పండితుడు. ఆశుపద్యాలు చెప్పేవాడు. శతావధానాలు చెేసవాడు. 
న. పరిచయముంది. నె స్వాతం త్రో ్రద్యమం ప్రభావం, రాయప్రోలు, 
కృష్ణశాస్త్రి బల మీద అభిమానం ఆతని కవితకు (ప్రేరణలు, భాషలో భావంలో 
చేవులపర్లి (ప్రభావం కన్పిస్తుంది. గాతమి కోకిల, ఆంధ్రా షెల్లీ అని ఓరు 


దాలు. ప్రణయ సుఖం కన్నా విరహవేదన అతనికిష్తమైన కవితా వస్తు 
దీపావళి, ముక్తరురి అతని కృతులు భావాన్ని మార్మిక ంగా చెప! 
Ca 


ow 


అతని నిర్వేదభరితభావాలు పాఠకుల్లోను దుఃఖాన్ని కఠిగిసాయి. 


అటే 


x 


ఫే 


& 


కి 


ళన 
£9 


అ 


బసవరాజు అప్పారావు (1894) గేయాలు సహజ సరళమైన భాష 
భావాలతో కూడినయి. “నల్లవాడే గొల్ల పిల్లవాడే” “కొల్లాయి గట్టితేనేమి” 
“గుత్తివంకాయ కూరోయి బావా” మొదలయిన గేయాలు పాటం రూపంగా 
అతిప్రచారాన్నందుకున్నాయి. అతని భార్య రాజ్యలక్ష్మమ్మ కూడా కవిత్వం 
(వాసింది. ఆమెతో పాటు ఈ యుగంలో వావలి బంగారమ్మ, తల్లాపగడ 
విశ్వసుందరమ్మ వంటి కవయిత్రులు భావకవిత్వం వ్రాసారు. 


దువ్వూరి రామిరెడ్డి (1895) కర్షక కవి. పల్లె జీవితాన్ని (పకృతి 
సౌందర్యాన్ని కర్షక జీవితాన్ని నిసర్గభావాలతో వర్ణించాడు. “కవికోకిల” 
అని బిరుదముంది. దేశభక్తితత్సరుడు. తెలుగు నుడికారంతో కూడి ఆతని 
కవిత్వం ఆర్థకారిన్యం లేకుండా వుంటుంది. వనకుమారి, కృషీవలుడు 
(1919) జలదాంగన (1920) గులాబితోట, పానశాల మొదలయినయి 
అతని కృతులు. మాతృమందిరము అతని దేశభక్తిని చాశే కవిత. 


అడవి బాపిరాజు (1895) కవి. నవలా కారుడు. చిత్రలేఖకుడు. పత్రికా 
సంపాదకుడు అతని ఉపాస్యదేవత (ప్రేయసి పేరు శశ్తికళు తొలకరి, 
గోధూళి, శశికళ ఆయన కవితాకృృతులు. విద్యార్థి దశలోనే నవ్యకవిత్వాన్ని 
వ్రాసాడు. కూల్చే శిష్యుడై అభ్గినవాాంధ్రమ్లనే పత్రికను నడిపాడు. హైద్రా 
బాదులో మీజాన్‌ పత్రికా సంపాదకుడుగా కూడా పనిచేసాడు. ఆంధ్రుల 
చారిత్రక వైభవాన్ని చిత్రిస్తూ బాపిరాజు రాగమాలిక, హిమబిందు, అడవి 
శాంతిశ్రీ, గోనగన్నారెడ్డి అనే చారిత్రక నవలలు వ్రాసాడు. సామాజికమైన 


352 తెలుగు సాహిత్య చరిత్ర 


మార్పులను, సమస్యలను చిత్రిస్తూ నారాయణరావు, తుఫాను కోనంగి 
మొదలయిన నవలలు వ్రాసాడు. అతని నవలల్లో శైలి కవితామయంగా 
వుంటుంది. 


ఆంధ్రుల చరిత్రలో వివిధ ఘట్టాలను తీసుకొని ఆనాటి సామాజిక చారి 
(తక వైభవాన్ని చిత్రిస్తూ నోరి నరసీంహశాస్త్రీ . (1900) నారాయణ భట్టు, 

రుద్రమదేవి, ఎర్రాప్రగడ, ధూర్చటి నవలలు వ్రాసాడు. 

మల్లవరపు విశ్వేశ్వరరావు (1900) మొదట రవీంద్రుని, కృష్ణశాస్త్రి 
ప్రభావంతో కవితలు వ్రాసాడు. భావకవిగా ప్రసిద్ది పొందాడు. మధుకీల, 
కళ్యాణకింకిణి కావ్యాలు రచించాడు. (ప్రకృతిని చూచి పులకించి కవితలు 
వ్రాసాడు. 


తుమ్మల సీతారామమూర్తి (1901) దేశభక్తి కవిత్వం వ్రాసాడు. 
తెనుగు లెంక,చుక్కలు, పరిగపంట, ధర్మజ్యోతి, ఆత్మార్పణం, రాష్ట్రగా 
నము మొదలయినయి అతని కృతులు గాంధీవాది. జాతీయోద్యమ కవిగా 
ప్రసిద్ధి పొందాడు. తెలుగుభాష, తెలుగు పౌరుషం అతన్ని ఆవేశితున్ని 
చేస్తాయి. అంటరానితనం దురాచారమని నమ్మినకవి. చుక్కలు లో ప్రకృతి 
సౌందర్యాన్ని వర్ణించాడు. కవిత్వంలో సంప్రదాయం భావాల్లో ఆధునికత 
గల కవి. గ్రామీణ జీవనసౌందర్యాన్ని రమ్యంగా వర్ణించాడు. గాంధీజీ 
ఆత్మకథను తెనిగించాడు. 


కట్టమంచి రామలింగారెడ్డి (1880-1951) ముసలమ్మ మరణం (18) 
ఖండ కావ్యం. నవ్యకవితారంభం దీనితో జరిగిందని విమర్శకులంటారు. 
“కవిత్వ తత్త విచారము” (18) అనే విమర్శ (గ్రంథాన్ని రచించి కట్టమంచి 
ఆత్మాశ్రయ విమర్శకు ఆద్యుడైనాడు. “రొమాంటిసిజం” విమర్శ అతనితోనే 
తెలుగులో ఆరంభమైంది. బ్రౌను వీరేశలింగంలతో ఆరంభమైన తెలుగు 
సాహిత్యవిమర్శ కాల్పనికయుగంలో కట్టమంచిలో .కొత్తమలుపును తిరిగి 
వికసించింది. తెలుగు సాహిత్య నిమర్శలో అనుభూతిని ప్రవేశ పెట్టినవాడు 
కట్టమంచి. కవికుల గోత్రాదులుగా సాగకుండా బాహిరజగత్తు నుంచి 


కృష్ణశాస్త్రి, యుగం 358 


విమర్శను ఆంతరజగత్తుకు కట్టమంచి నడిపాడు. కట్టమంచి ఆరంభిం 
9 రాచ 95 సి ఆ a అ 
చిన సాహిత్య విమర్శను, విక సింపజే సినవాళ్ళు రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ, 
పింగళి. రాళ్ళపల్లివారి సాహిత్యోపన్యాసములు, వేమన విమర్శ గ్రంథాలు 
(ప సిద్దమెనయి. 
ఠా 


కవిసమాట్టు విశ్వనాథ సత్యనారాయణ (1895) ఆంధ్రపౌరుషము, 
గిరికుమారుని (ప్రేమగీతాలు, కిన్నెర సాని పాటలు, వరలన్షీ శ ఈతి 
మొదలయిన ఖండకావ్యాలు వానాడు. విశ్వనాథ నవలాకారుడిగా మహాకా 
వ్యకవిగా పేరు తెచ్చుకున్నాడు. “రామాయణ కల్ప వృక్షము” అతన్ని 
మహాకవిగా నిలబెట్టి జ్ఞాన పీఠ బహుమతిని తెచ్చి పెట్టింది. ఇంకా 
మహాకావ్యష క్రియ తెలుగులో నిలచివుందని ఆయన నిరూపించాడు. “వేయి 
పడగలు”. సాంఘిక నవల. విశ్వనాథ దీనిలో మారుతున్న విలువలను 
విమర్శించి సంప్రదాయపు విలువలకున్న శాశ్వతత్యాన్ని చాటాడు. జాతి 
మనుగడకు అవసరమయ్యే సత్యాలను మరచిపోకూడదని విశ్వనాథ వేయిప 
డగల్సు, చెలియలికట్ట, ఏకవీర నవలల్లో ప్రబోధించాడు. కాల్పనికవాదంలో 
స్వానుభూతులను ఆత్మాశయంగా వస్త్వాశయంగా కవులు వ్యక్తీకరించారు 
విశ్వనాథలాగానే వస్త్యాశ్రయంగా స్వానుభూతులను చెప్పిన కవి జాషువా 
కాల్పనిక యుగంలో సమత స్వేచ్చలను (ప్రబోధించిన మహాకవి గ్యురం 
జాషువా (1895). అతని కవిత్వం సంప్రదాయబద్ధమైంది. భావాలు 
నవ్యమైనయి. ధారా శుద్ధిగల సరళ సుందర భావాలు గల కవిత్వం అతనిది. 
సామాజిక దురాగతాలను నిలదీసి (ప్రశ్నించి మాతృదేశ (ప్రేమను చాటిన 
మహాకవి జాషువా. ఖండకావ్య ప్రక్రియలో చక్కని కావ్యాలు వ్రాసాడు. 
ఫిరదౌసి (1932) గబ్బిలము (1940) బాపూజీ, నేతాజీ, కాందికీకుడు, 
ముంతాజమహలు మొదలయినయి అతని కృతులు, న 


కాల్పనికత (రొమాంటి సిజం)లో గోర్కీ రెండు ధారలను లేదా రెండు 
శాఖలను గుర్తించాడు - 1. ఉదాసీన కాల్పనిక వాదం 2. (క్రియాశీల 
కాల్పనిక వాదం. ఉదాసీన కాల్పనిక వాదంలో జీవితాన్ని ఆకర్షణీయంగా 
చిత్రిస్తూ రాజీధోరణిని లేదా నిరాశావాదాన్ని చేపట్టడం కన్పిస్తుంది. 
(క్రియాశీల కాల్పనికవాదం అన్యాయాలను నిరసించి వ్యవస్థను ప్రగతిశీల 


354 తెలుగు సాహిత్య చరిత్ర 


దిశగా మార్చడానికి (పరణనిస్తుంది. జాషువా చలం ఉన్నవలను యాలి 
కాల్తునికవాదులన చెప్పవచ్చును. 


కాల్పునిన యుగంలో కాల్పనికలక్ష కళణాలన్నీ వున్నా కవిత్వం వాయని 
వాడు గుడిపాటి వెంకటచలం. ఆయన నవలలు కథానికలు నాటికలు 
సాదు. (ప్రేమ, వ్యక్తి హ్‌. మూనవ ( పేమ, సమానతలు అతని రచనల్లో 
Me అతడు స్త "స్వేచ్చను అభ్యున్నతని ఆర్థికాధికారాలను 
సమర్థిస్తూ నవలలు కథానికలు వ్యానాలు (మ్యూజింగ్సు) రచించాడు. 
అరుణ, మైదానం మొదలయిన నవలలు అతని రచనలు. ఉన్నవ, చలం 
ఇద్దరూ సరళ నిత్యవ్యావహారిక శైలిని ప్రయోగించి భాషా విప్టవాన్ని తెచ్చిన 
రచయితలు, 


eT 


ఈ యుగంలో ఇంకా "పేర్కొనదగిన కవులు పుట్టపర్తి నారాయణాచా 
ja (1914) న. (1912) వానమామలై లై వరదాచార్యులు. పుట్టపర్తికి 
సరస్వల తీప్పుత్ర అనే బిరుదముంది. పెనుగొండ లకి టి శివతాండవము, ము 
దూరము, పండరి భాగవతము, , జన్నపియ రామాయణము మొదలయిన 
రచనలు చేసాడు. కరుణశ్రీ పేరుతో ప్రసిద్దమైన జంధ్యాల పాపయ్య శాస్త్రి 
కరుణశ్రీ, ఉదయశ్రీ, విజయశ్రీ మొదలయిన ఖండకావ్యాలు రచించాడు. 
సరళ సుందరమైన భావాలు ధారాశుద్దిగల పద్యాలతో కూడింది అతని 
కవిత్వం. అతని పుష్పవిలాపము  కుంతీకుమారి మొదలయిన కవితలు 
ప్రసద్ధమైనయి. అతనిడి వస్త్వాశయమైన భావకవిత్వం. వానమామలై 
12 ఆశ్యానాలు “పోతన చరిత్రము” కావ్యం వ్రాసాడు. ఆయన_ “లక్షీ as 
ఖండకావ్యం మానవంప్రేమను ప్రబోధిస్తున్నది. 


కాల్పనిక బుగంలో నవల కథానిక ప్రక్రియలు తెలుగు సాహిత్యంలో 
నిలదొక్కుకొని నవ్యమార్గంలో నడిచాయి. 1921లో వచ్చిన ఉన్నవ మాల 
సల్లితో ఈ యుగారంభీం జరిగింది. ఉన్నన సంస్కరణ వొదంతోపాటు 
ఆధ్యాత్మికతను ప్రబోధించాడు. తక్కెళ జగ్గని పాత్ర ద్వారా రష్యా విప్లవ 
మార్గాన్ని చిత్రించాడు. కాని దాన్ని భారతీయులకు సమస్యాపరిష్కారంగా 
ఆతడు అంగీకరించలేదు. గాందీజీ ఆధ్యాత్మిక మార్గాన్నే నవల చివర ఉన్నత 


త ఇ జ్‌ |. ఖ్‌ త 

ప్‌ ష్మారంగా చూపాడు. ఆధ్యాత్మికత ఆత్యాన్వతర్వు నాధనతొస సమానత 
స్ట జక ష్‌ Ce న 
ప © క చా ఎప 

సొధింపబడుతుందని ఉన్నవ ధనింపజేసాదు. ఈ యుగంలో. విశానాజి 

వ! జు. hy 
ర్తి 4 ధాం జా క = 
బాబరొజా చలం ముగ్గురు గబ నవలారారులు. సవుకారిక నావూజదఏ 
bee 
a 5 అ శ కో 3 or eg” 
పరిణామాన్ని ఆ పురుష సంబంధాలను ఎరూపెస్తూ వాళ్ళు. రవనలు 


చేసారు. భావకవులు స్ర్రిమీది వలపును గానం చేయగా చలం సీకి కూడా 
చి సో స్స ల ళ్‌ 
(హేమించే హక్కున్నదని ప్రబోధించాడు. 


గురజాడ దిద్దుబాటుతో ఆరళఫమైను తెలుసు. నథానక్‌. .కాషనక 
bs చింతా దీక్షితులు చలం శ్రీపాద సు,ుబహుణునా సి వేలూరి నవ 

* 
రామశౌా స్త్రి చేతుల్లో శక్తి మంతంగా వికసించింది. ఈ యుగంలో లంకాంలో 


కూడిన దిర్దమైన ie కాక నాటిక ఏకాండిక ,వ,.డియలు వికసిందాయబు. 


we 
స రాత్రో మొదలై _ తెల్లవారుజాముదాకా ప్రదర్శింపబడే నాటకాల మీద 
మోజు [క్రమంగా తగ్గింది. కొన్ని గంటలు మాతం  పడిర్సెందబడ 
ళన ళ్‌ 
నాటిక ఏకాంకికలు ఈ కాలం లో 9 బయలు డేరాయి. వాటిల్లో సామాజిక 
ము 


సమస్యలు చిత్రించబడినాయి. వలం, ముద్దుకృష్ణ, ఆతేయ, రాజమన్నారు, 
పినిశె ట్ర - అనిశెట్రి, సుంకర, కొర్రపాటి గంగాధరరావు, డి.వి. నరసరాజు 
మొదలయిన వాళ్ళు నాటికలు Res రచించారు. ఇవి కొన్ని 


wk 
ప్రదర్శింపబడినాయి * కూడా ఈ యుగంలో జాతీయోద్యమాన్ని పబోధిస్తూ 
(ప్రజలనుత్తేజ పరుస్తూ గరిమెళ్ళ సత్యనారాయణ, బుచ్చి సుందరరావు 


శాస్త్రి వంటి వాళ్ళు పాటలు వ్రాసారు.గరిమెళ్ళ 1920 లో చదువుమానేసి 

స్వడేశోద్యమంలోకి దూకాడు. "మా కొద్దీ తెల్లదొరతన మరు పాట 
ఆ కాలంలో వందేమాతరం గేయమంత ఉత్తేజాన్ని ఆం! Bs అ 
గించింది. “కల్లుమానండోయ్‌”, “దండాలండోయ్‌ మొముండరేమండోం శంకర్‌ 
బాబు, ఉప్పుకును పన్ను పప్పుకును పన్ను” అనే గరిమెళ్ళ పాటలు అందరు 
పాడేవాళ్ళు. “అంటరాని వారెవరో కాదు మా వెంటరాః సీదారు” అనే పాట 


సుందరరామశా స్త్రి, రచన బహుళ (పచారాన్నందుకున్నది. 


కృషశా,స ముగంలో కాలానికవాడం |[పబలంగా వుండి భావకవిత్వమనే 
3 చ ia 
"పేరుతో ఆత్మాశయకవిత్వం, విశ్వనాథ జాషువాల, తుమ్మం వంటి కవుల 
వస్సాాశ్రయకవిత్వం రెండూ వచ్చాయి. నవలలు కథానికలు నాటికలు 


356 తెలుగు సాహిత్య చరిత్ర 


ఏకాంకికలు వ్యాసాలు పొటలు మొదలయిన ప్రక్రియలెన్నో సాహిత్యంలో 
(ప్రచారాన్నందుకున్నాయి. ఈ (ప్రక్రియలన్నిటిలో వస్తువు, భాష, ఛందస్సు, 
భావం - అన్నింటిలో నవ్యత సాధింపబడింది. సమకాలిక సనుస్యలు 
పరిష్కారాలు చిత్రింపబడినాయి. 


10. శీత యుగం 


1905లో మొదటిసారి రష్యాలో పెట్టుబడిదారీ విధానం మీద కార్మి 
కవర్గం తిరుగుబాటు చేసింది. 1917 లో కార్మికులు విప్లవోద్యమంతో 
రాచరికాన్ని పడగొట్టి సోషలిస్టు వ్యవస్థకు పునాదులు చేసారు. 1918 లో 
మొదటి ప్రపంచయుద్దం తర్వాత యూరోపులోని కళ్ళాపపంచంలో కొత్త 
ఉద్యమాలు బయలు డేరాయి. (ఫ్రాన్సులో క్యూబిజం, ఇటలీలో ఫ్యూచరిజం, 
జర్మనీలో ఎక్స్‌ పెషనిజం, అమెరికాలో ఇమేజిజం మొదలయిన వాదాలు 
బయలుదేరి చిత్రకళను కవిత్వాన్ని (ప్రభావితం చేసాయి. (ఫొన్సులో బయలు 
దేరిన డాడాయిజం యుద్ధకాలంనాటి అరాజక స్థితికి యువకుల మనస్సులు 
ఉదిక్తమై బయలు దేరిన వాదం. సామాజికమైన ఆదర్శాలను వాళ్ళు 
నిరసించారు. అది కొంతవరకు నిరాశనుంచి పుట్టిన గమ్యం లేని వాదం. 
దీన్నుంచే 1924లో సర్‌రియలిజం ఆవిర్భివించింది. వాళ్ళు సామాజికని 
యమాలను తెంచివేసి వ్యక్తి స్వేచ్చను కోరారు. సమాజంలోని పాతదనాన్ని 
సమూలంగా పెరికి వేయడమే వాళ్ళ ఉద్దేశ్యం-అభ్యుదయమార్గం. 1930లో 
ఇంగ్లీషు కవితాప్రపంచంలో ఒక నూతనావేశం ప్రవేశించింది. పై వాదా 
లన్నిటికి వ్యతిరేకంగా “ల్స్‌ స్టవింగర్స్‌” వామపక్షీ యులు లా బయలుదేరారు. 
ఆడెన్‌, స్టేఫెన్‌ స్పెండర్‌, డే లూయిస్‌ వంటి కవులు “న్యూ సిగ్నేచర్స్‌" 
- “కొత్తసంతకాలు"- అనే కవితా సంపుటిని (ప్రచురించారు. పెట్టుబ 
డిదారీ విధానంలో కుంగిపోతున్న సమకాలిక మానవుని విముక్తికి ఆర్థిక 
అసమానతలు తొలగిపోయి వర్గర హిత సమాజం రావడానికి మార్క్సిజం 
మంచిసాధనమని వాళ్ళు విశ్వసించారు. “న్యూ సిగ్నేచర్సు” * కవితా సంపుటి 


358 తెలుగు సాహిత్య చరిత్ర 


కవిత్వంలో అభ్యుదయ భావాలకు బాట చూపింది. కొత్త ఆవిష్కురణలతో 
పారిశ్రామిక విప్లవంతో వద్భిన యాంతికతను నగరజీవితాన్ని మారి సు 
దృక్పథంతో సమర్థించారు. సమాజంలోని అసమానతలు మొదటి (పపంచ 
యుద్దానంతరం ఏర్పడిన ని నిరాశానిస్సహలు తొలగిపోవాలని ఆశిస్తూ కవిత్వం 
వాసారు. ఈ వామపక్రీయుల మరో కవితా సంపుటి “న్యూకంట్రీ”. 
మార్కు )ఏంజెల్స్‌ల ఆర్దిక సిద్దాంతాలు, ఫ్రాయిడ్‌ మనస్తత్వ సిద్దాంతాలు 
వొళ్ళు అభ్యుదయ భావాలకు మూలకందాలయ్యాయి. 


భారతదేశంలో 1920లో జాతీ యోద్యమంలో గాంధీజీ ప్రవేశంతో 
స్వాతం త్యసమరం ఉద్ద్రృతమైంది. అంతవరకు ప్రాంతీయంగా సీకో 
న్ముఖత లేకుండా నడుస్తున్న స్వాతంత్ర్య పోరాటం గాంధీజీ ప్రవేశంతో 
ఏకలక క్ష ్యంతో జాతీయరూపంగా ఏకోన్ముఖంగా నడిచింది. కాని గాందీజీ 
సహనం అ హింసామార్గం దేశస్వాతంత్ర్యాన్ని తేవడానికి జాప్యం చేస్తు 
న్నాయని కొందరు ఉంటు హింసామార్గంలో పోరాటం సాగించారు. 
కాం(గెసు పార్టీలోనూ గాంధీజీ అహింసావాదంతో సహమతించనివాళ్ళు 
అసంత్ఫష్తితో విడిపోయారు. 1926లో కాం(గెసు నుంచి వామపక్తీయులు 
అతివాదులు బయలు దేరారు. కార్మిక కర్షక సంఘాలు ఏర్పడినాయి. 
అతివాదసంఘాలు బయలు  దేరాయి. 1927లో బొంబాయి కార్మికులు 
మే డే ఉత్సవాన్ని జరుపుకున్నారు. 1928లో భగత్‌ సింగ్‌ యువతలో 
విప్లవోద్యమాన్ని నిర్మించడానికి హిందుస్తాన్‌ సోషలిస్టు రిపబ్లికన్‌ ఆర్మీని 
ఏర్పరిచాడు. అప్పుడే బెంగాల్‌ లో రహస్యవిష్ణవోద్యమం ఆరంభమైంది. 
జైలులో భగత్‌ సింగు మార్కు పుస్తకాలను చదివి యువకులకు కార్మిక 
వర్గపోరాటంలో పాల్గొనవల సిందిగా విజ్ఞప్తి చేసాడు. కాంగెసు గాంధీజీ 
నాయకత్వంలో జాతీయోద్యమం (పధానప్రవాహం ఒకవైపు సాగుతుండగా 
మరోవైపు కార్మికులరైతుల యువజనుల గిరిజనుల ఉద్యమాలు సొమాజ్య 
వ్యతిరేకతతో భూస్వామ్యవ్యతిరేకతతో సాగాయి. 1920 లో ప్రారంభమైన 
ఈ ఉద్యమాలు 1930లో విస్తరించాయి. 1928లో కలకత్తాలో కాంగైసు 
సమావేశం జరుగుతుండగా వర్కర్స్‌ అండ్‌ “పెజెంట్‌ 3 పార్టీ సంపూర్ణ 
స్వాతంత్ర్యం కావాలని తీర్మానాలు చేసింది. 1920 దశకం నుంచే 


తీత యుగం 


గిరిజనులు తమ పోడువ్యవసాయం, సృచలకు ఆంకలు అలణవచేతలు 
కు. 
అట్‌ స్వ 2 
పెట్టారని తిరుగుబాటులు చెనారు. ఆంధదేశింల ధ్రరౌారుళం. గివజుని 
న్న 
పోరాటానికి అల్లూరి పీతారామరాజు సూరి నిదొదు. 1920 దశకం 


జా ఆఆ 


నుంచి భారత దేశంలోని వివిధ a లస బతు సము SE 

మెరుగు పడాలని ఉద్యమించారు. భాషాసంస్క్పృతులు అణచివేతకు వరు 

ద్దంగా నిజాంరాష్ట్రంలో (గంథాలయోద్యమంరూపంగా Bas పొరం౭థిమ్వై 

శ్రమంగా 1940 దశకంలో నిజాం ఉద్యదుంగా  పరిణషోంఎ౭ద 

నిజాం నిరంకుశ పాలనకు రైతుల పేదల అణచివేతకు శోషణకు అతులతగా 
వ 


కమ్యూనిస్టులు పోరాటాన్ని. నడిపొరు. ఈ పోరాటం అనేవమంది కవులకు 
రచయితలకు రచనాస్ఫూర్తినిచ్చింది. ఇస్తూ నేవుంది. 


యూరోపులో రెండవ ప్రపంచయుద్ధం. తర్వాత 1930 ప్రారంభ 
నుంచి ఆర్థిక సంక్షోభం ఆరంభమైంది. యూరోప్పుళ్‌ క నల్‌ వ 
పార్తీలు ప తరుణంలో ప్రజలకు, కార్మికులకు పోరాట నాయకత క రా 
హించరేకపోవడంతో జర్మనీ ఇటలీ దేశాల్లో హిట్లరుముసోలినీల స 
విజయవంతమై అధికారం సాగించింది. జాకకో భారతదేశం 
చంద్రబోసు వంటివాళ్ళు ఫాసిజంతో చేతులు కలిపి స్వాఠం త్యం సరపరా 
వచ్చునని కలలు కన్నారు. 1917 లో రష్యాలో వచ్చిన కమ్యూనిస్టు విష్ణవం 


అటో లూ ఛ్‌ 


యూరోపులో ఏ సంచలనాన్ని కలిగించలేకపో యింది. కాని ఆఖరా ఆం) 


యాఖండాల్లో ఫొ సిజాన్ని నమ్ముకోలేని జనులకు రష ఒక ఆశాకిరణంగ 


«a 


ఓ 


నిలిచింది. తూర్పు యూరోపులోని ప్రజలకు విముక్తైమార్లంగా కన్వివింద. 


“1 


ఆ(ఫిగా ఆసియా ఖండాల్లో వలసపొలనలో అణచబడిన (ప్రజలకు చనలరు 
కార్మికులకు రైతులకు కూలీలకు రషావిప్రవం ఉద్యవమసూర్తి నిచ్బందె. 
చు at] ana 


యూరోపులో హిట్లరు ముసోరినీల విజృంభణతో వచ్చిన ఫౌసీజం 


నుంచి సంస్కృతిని రక్తి  ంచాలంటూ రోమారోలా, వెల్‌, రామ్‌ హ్‌, 
మాక్సింగోర్కీ వంటి ప్రసిద్ద రవయితలు 1935 లో ప్యారిస్‌లో ఒక వముహేసణ్ణ 


జరిపారు. అదే సమయంలో పె ము ఇంగ్లండు € న స్నా భారతీడ 
SI క లిన 


మేధావులు, రచయితలు సబ్బాద్‌ 1 జహీద్‌, ముల్కరాజ్‌ ఆనంజు, జే.బఫు బ్బ, 


360 తెలుగు సాహిత్య చరిత్ర 


ప్రమోద్‌ సేన్‌ గుప్తా వంటివాళ్ళు ఆ మహాసభలో పాల్గొన్నారు. రాల్‌ క ఫాక్స్‌ 
సహాయంతో “ఇండియన్‌ ప్రోగెసివ్‌ రైటర్సు (గూపు”ను ఆరంభించారు. 
1935 డిసెంబరులో “ఇండియన్‌ ప్రోగెసివ్‌ రైటర్స్‌ అసోసియేషన్‌” 
అలహాబాదు లో ఏర్పడింది. (యేమ్‌చంద్‌, రఘుపతి సహాయ్‌, ఫిరాక్‌, 
నిరాల్సా సుమిత్రానందన్‌పంత్‌ వంటి రచయితల కవుల సంతకాలతో ఒక 
ప్రణాళిక తయారైంది. 1936లో ఏంపెల్‌లో లక్నోలో (ప్రేమ్‌చంద్‌ అధ్యక్ష 
తలో అఖిలభారతస్థాయిలో అభ్యుదయ ((ప్రొగెసివ్‌) రచయితల మహాసభ 
జరిగింది. ఆ తర్వాత లక్నోలో జరిగిన కాం్మ గిసు సమావేశంలో న్న్మెహూ 
అధ్యక్షోపన్యాసంలో సోషలిస్టు పదజాలం నిండివుంది. కాం గెసు విదేశాంగ 
విధానంలో సామ్రాజ్యవాద వ్యతిరేకత ఫాసిజం వ్యతిరేకతలు కూడా కన్పిం 
చాయి. లక్నోలో జరిగిన అభ్యుదయ రచయితల మహాసఫకు ఆంధ్రదేశం 
నుంచి అబ్బూరి రామకృష్ణారావు పాల్గొన్నాడు. విశాఖపట్నం వచ్చింతర్వాత 
ఆయన శ్రీశ్రీ పురిపండా వంటి యువరచయితలను ఒక్కచోటచేర్చి 
“ఆంధ్ర వర్తమాన లేఖక సంఘం” అని పెట్టి ఒక (ప్రణాళిక నేర్పరిచాడు. 
1933 నాటికే శ్రీశ్రీ భావకవిత్వధోరణిలో కవిత్వం (వ్రాస్తున్నాడు, ఇప్పుడు 
పీడిత (పజావిస్టవానికి అనుకూలంగా మహాప్రస్థాన గేయాలు (వాయడం 
ప్రారంభించాడు. 1936లో కాకినాడలో _ నవ్యసా హిత్యపరిషత్తులో శ్రీశ్రీ 
త్రనమహా ప్రస్థాన గేయాన్ని చదివి వినిపించాడు. 


1943లో జాతీయ అంతర్జాతీయ పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి. 
రెండవ ప్రపంచయుద్ధం సాగుతూ వుంది. ఫాసిజం ఓడిపోయే రోజులు 
సమీ పిస్తున్నాయి. సోవియట్‌ రష్యా యుద్దంలో ప్రవేశించడంతో రెండవ 
ప్రపంచయుద్దాన్ని (ప్రజాయుద్దంగా కమ్యూనిస్టులు వర్ణించారు. 1942లో 
భారతదేశంలో క్విట్‌ ఇండియా పోరాటం సాగింది. కమ్యూనిస్టులు కాం్యగెసు 
నుంచి బాహాటంగా విడిపోయారు. 1943లో బొంబాయిలో ఆ పార్టీసభ 
జరిగి కమ్యూనిస్టు పార్టీ ఒక రాజకీయ శక్తిగా ఏర్పడింది. ఆ తరుణంలోనే 


ఆంధ్రప్రదేశ్‌ లో “అభ్యుదయ రచయితల సంఘం" “ప్రజానాట్యమండలి” 
ఏర్పడినాయి. 


శీతీ యుగం 361 


1843 ఫబవరిలో తాపీ ధర్మారావు అధ్యక్షతలో అభ్యుదయ రచ 
యితల సంఘం (అరసం) ఏరుడింది. తెనాలిలో మొదట అరసం 
మహాసభ జరిగింది. దేవుడు, ప్రణయం , కర్మ అనే మూడుమాటలను 
అస్త్రాలుగా మార్చి ప్రజల ఆలోచనను అడ్డగించి అభివృద్దిని నిరోధిస్తున్నారని 
వాటిని అరసం నిర్మూలించాలని తా పీధర్మారావు ఆ సభలో అన్నాడు. 
భావకవిత్వంలో పౌరాణిక వాసనలు వదలలేదని సర్వతోముఖ సాంఘిక 
అభివృద్ధి స్వేచ్చ స్వాతంత్ర్యం సమానత శాంతి - ఇవి అరసం మారాలు. 
ఆకరి, దరిద్రం, అవిద్య, బానిసత్వం, వర్గభేదాలు పోవాలి. నూతన 
సామాజికవ్యవస్థ _ రావాలి. నిస్తబ్దత కార్యశూన్యత హేతు వ్యతిరేకతను 
నిరోధించారు. సామాజ్యవాదాన్ని, పరపీడనా తత్త్వాన్ని సామాజిక 
సంకుచితత్త్వాన్ని అభ్యుదయనిరోధక శక్తులుగా తిరస్కరించారు. ఆదర్శ 
(పపంచనిర్మాణానికి ప్రజాసంస్కృతి వ్యాప్తి జరగాలని వారి ఆకాంక్ష, 
అరసం ఆంధ్రదేశంలో నవయుగవైతాళికులైన వీరేశలింగం, గురజాడ, గిడు 
గుల ఉత్తమ సంప్రదాయాలను ప్రధానలక్ష్యంగా తీసుకుంది. ప్రాచీన 
ఆధునిక సాహిత్యాల్లోని ఉత్తమ లక్షణాలను గ్రహించింది. ఒక నూతన 
రచనా సంప్రదాయాన్ని ప్రవేశపెట్టింది. దేశీయమైన ఆయా కళారూపాలను 
బుర్రకథ, నాటక ప్రదర్శనవంటి రూపాలతో ప్రజానాట్య మండలి అరసం 
భావాలను ప్రచారం చేసింది. సామాజిక జీవితానికి దూరమైన వస్తువును 
విడిచి పెట్టి (పజాసామాన్యానికి పట్టం కట్టింది. సామాన్యుల సమస్యలు 
కావ్యవస్తువుగా మారాయి. ప్రగతిశీలమైన దృక్పథం అభ్యుదయ రచయితలకు 
ప్రధానమైంది. శిథిలమైపోతున్న పాతప్రపంచం స్థానంలో కొత్త ప్రపంచాన్ని 
నిర్మించడానికి సాహిత్యం కృషి చేయాలని వారి ఆశయం. 


1044 లో బెజవాడలో అరసం రెండవ మహాసభ జరిగింది. 1945 
డిసెంబరు చివరిరోజు 1946 జనవరి మొదటి రోజుల్లో అరసం మూడవ 
జరిగింది. ఈ సభకు అధ్యక్షుడు దేవుపల్లి కృష్ణశాస్త్రి. ప్రారంభకుడు 
తీతీ- ఇదే సమయంలో తెలంగాణాసాయుధపోరాటం నిరంకుశపొలనను 
వ్యతిరేకిస్తూ ఉద్ధృతంగా సాగుతున్నది. 1943లో అరసం మొదటి సభతోనే 
భావకవితాయుగం అంతరించి అభ్యదయయుగం ఆరంభమైందని చెప్పాలి. 


362 తేలుగు సాహిత్య చరిత్ర 


1947 జనవరిలో అరసం నాల్గవ మహాసభ జరిగింది. 1948 తర్వాతనే 
చాలా అభ్యుదయ రచనలు రావడం జరిగింది. శ్రీశ్రీ “మహాప్రస్థానం”, 
ఆరుద్ర “త్వమేవహం”, సోమసుందర్‌ “వజాయుధం”, రమణారెడ్డి “అడవి”, 
గంగినేని “ఉదయిని” మొ కవితాసంపుటులు వెలువడ్డాయి. 


జాతీయోద్యమం జరుగుతున్న కాలంలో ఉద్యమంతో సమకాలిక సంక్షో 
భంతో సంబంధం లేకుండా భానకవులు తమ వ్యథలోనే మునిగిపోయి 
దాన్నే అనుభూతులుగా వ్యక్తీకరించారని అభ్యుదయవాదులు విమర్శించారు. 
సాహిత్యంలో స్తబ్దత పోవాలని వారు కోరారు. భావకవిత్వం అర్ధంకాని 
ప్రయోజనం లేని గందరగోళంతో నిండిపోయిందని వాళ్ళన్నారు. 


“ఎదియొ అపూర్వ మధుర,రక్తి స్ఫురించుకాని అర్హముకాని, భావగీత 
మ్ములవి.-” అని “ఆమెకన్నులు” లో కృష్ణశాస్త్రి మాటల్లోనే భావకవిత్వం 
అంటే యేమిటో చెప్పబడిందని నాళ్ళన్నారు. 


ble 


పుడమి తల్లికి పురిటి నొప్పులు,కొత్త సృష్టినిస్సురిం పించాయి-” అని 
“అవతారం”లో (శ్రీశ్రీ ఎలుగెత్తి అభ్యుదయ యుగావిర్భావాన్ని చాటాడు. 
1930 తర్వాత (ప పపంచంలో వచ్చిన ఆర్థిక సంక్షోభం భారతదేశాన్ని ఆవరిం 
చింది. ఆ గడ్డురోటుల్లో యువకులు 'సమాజాభ్యుదయాన్ని కోరి రచనలు 
చేయాలని కోరారు. దసొనందాన్ని (పణయభావాలను లలిత కోనుల 
మైన పదభావజాలాన్ని ఈసడించుకున్నారు. ఛందస్సుల నియమాలను 
ఉల్లంఘించారు. 


అభ్యుదయ పదానికి అభి+ఉదయం=అభ్యుదయం-వి శేషమైన ఉదయ 
మని అర్థం. కాని అభ్యుదయ పదానికి విశ్వశేయస్సు, లోక కళ్యాణమనే 
అర్థాలున్నాయి. (శ్రేయస్సు, అభివృద్ది, అనే అర్హాల్లోనే ఈ పదం గ్రహిం 
చబడింది. (పజాభ్యుదయం అంటా ప్రజల శేయస్సు, సమాజం (పగతి-ఇవి ఈ 
కవుల ఆదర్శం కాబట్టి నవ్యకవులు ఈ పదాన్ని (గ్రహించారు. ఇంగ్లీషులో 
Progressive అనే పదానికి సమానంగా ఈ పదం తీసుకోబడింది. హిందీలో 
“ప్రగతీవాద్‌” అని (ప్రగతి పదాన్ని తీసుకున్నారు. తెలుగులో ప్రాచీన 


తీత యుగం 3to 


బీ 
జో 


ని పీరికల్లో షష్ష పంతాల. తర్వాత కథా పారంభాన్ని “అభుదయ 
పల 
హ్‌ 


వని 


తట ee రచియిం పబూనిన........ మ థా 
సూ(త్రంబెట్టదనిన”- అని ఆరంభింవడంవుంది. అభ్యుదయపదం తెలుగులో 
(పయోగంలో వుండి “పగతో క కన్నా తెలుగుభాషలో ఒదెగిపోలయఎవున్న పదం 
కాబట్టి. “అభ్యుదయ” పదం వాడకలోకి వచ్చింది. నవ్వసాహిత్వపరిషత్తు 


కార్యకలాపాలలో అలసత ,పవేశించిన తరుణంలో అభుఃడయ సొహితు 
ర్త 


స్థ 


r 


(i 
న్‌ 


(౧ స క్‌ 
సమితి పుట్టంది. ప్రాచీన సాహిథ్సం మీద భావకవిత్వం విపవానా తెవొంది. 
భా 


కాని భావకవిత్వం తన సామాజిక బాధ్యతను నెరవేర్చలేక పోయిందని 
అరసం వాళ్ళంటారు. భావకవిత్వం నౌ మై, Ee దృ 
థంతో సమాజాన్ని విశ్తేషించరేదు. సమానత స్వేచ్చలను పబోధింవలేదు. 
చైతన్యస్ఫూర్తి భావకవిత్వంలో లేదని భావకవులు భూమిని ప్రజలను విడి: 
పెట్టి ఆకాశంలో ఊహాలోకంలో సంచరించారని ఆభ్యుదయకవులు తమ 
అసంతృప్తిని (ప్రకటించారు. 


సాహిత్యంలో శ్నాస్తీయమైన హేతువాదాన్ని సమర్దం వడం అభివృద్ధి 
కరమైన శక్తులకు చేయూత నియ్యడం, అభివృద్ధి నిరోధకత్తా న్ని అరికట్టాల 
నడం అభ్యుదయ సాహిత్యం ప్రధాన ధ్యేయం. కులమత క కక్షలు జాతివిద్వేషం 
వర్గ దోపిడీలను (ప్రతిఘటిం చాలంటారు. సామాజ్యవాదుల పరపీడన నిం 
చాలి, సామాజిక సంకుచితత్యాన్ని వ్యతి తిరేకించి |పజా 
కోసం పోరాడాలంటారు. అభ్యుదయ సాహిత్సంలో వాసవికత-సోషలిసు 
వాస్తవికత చోటుచేసుకుంది. అభ్యుదయ సాహిత్యం జానపద రీతులను 
కళలను సముద్దరించాలని నడుం కట్టింది. కవిత్వంలో గేయం, వచనం 
ప్రవేశించింది. కథానికల్లో నవల్లో మాండలికాల ,పయోగం జరిగింది, 


et 
0 
ల 
ఇ శ్ర 
t 
3 
ye 


(4 


ప్రాచీనకవిత్వలో చెప్పిన భావాలను అలంకారాలను చెప్పడం వస్తువులో 
పాత చిత్రణలో కొత్తదనం లేకపోవడం వికారం పుట్టించే శృంగారవ్యర్ధనలు- 
వీటి మీద నవ్యకవులు ధ్వజమెత్తి భావకవిత్వావిర్భవానికి పూనుకున్నారు. 
ప్రాచీన సంస్కృతి, సంస్కృతభాష ధనికవర్గ విలాసజీవితాన్ని 'ప్రతిబిం 
బింపజేసే (పబంధకవిత్యాన్ని అభ్యుదయ రచయితలు నిరసించారు. 


364 తెలుగు సా హిత్య చరిత్ర 


అభ్యుదయ వాదులు చివరకు ,భావకవిత్యాన్ని కూడా సామాజిక ప్రయో 
జనం లేని కవిత్వంగా భావించి తిరస్కరించారు. వ్యక్తిచైత్యనంతోపాటు 
సంఘ చైతన్యం వాళ్ళ ధ్యేయం. మనోవికాసాన్ని ఉత్తేజాన్ని కలిగించేది 
అభ్యుదయ సాహిత్యం. హేతువాదం మానవతావాదనలను అనుసరిస్తూ, 
పొత సంప్రదాయంలోని కుళ్ళును తొలగించుకుంటూ ముందుకు పోవడం 
అభ్యుదయ నాహిత్యలక్షణం. సామాజిక ఆరిక సమానతలను సాధించడం 
దీని ధ్యేయం. అభ్యుదయ కవిత్వంలో స యాట చైతన్యం ప్రవేశించింది. 
అభ్యుదయనా హిత్యానికి మూల(పేరణ మార్కు ఏం గేల్సులు (పతిపాదిం 
వున రాజకీయార్థిక సిద్దాంతాలు. వర్గసంఘర్షణ, ఈ సంఘర్షణ ఫలితంగా 
పాతవ్యవస్థ విధ్వంసం జరిగి వినూత్న సృష్టి జరుగుతుంది. చారిత్రకంగా 
మానవసమాజం (క్రమంగా ఆదిమకమ్యూనిస్టు వ్యవస్త, బానిసయజమానుల 
వ్యవస్థ, పెట్టుబడిదారీ వ్యవస్థ, ఒకదాన్ని ఒకటి విధ్వంసం చేసి చివరకు 
కమ్యూనిస్టు వ్యవస్థ పుడ్తుందని మార్కు 3 అన్నాడు. ఉత్పత్తి శక్తులు 
పురోగమించడం వల్ల వర్గభేదం విధ్వంసం అవుతుందని కమ్యూనిస్టు వ్యవస్థ 
వర్గర హితమైందని వాళ్ళు అంటారు. మార్క్సిస్టు సిద్దాంతం ప్రకారం 
ప్రాణులు క్రమాభివృద్ధి చెంది సపెట్టుబడిదారీవ్యవస్థ నశించి కమ్యూనిస్టు 
వ్యవస్థ ఏర్పడుతుంది-దినినంతటిని మార్కు గతితార్కిక భౌతికవాదమని 
అన్నాడు. అభ్యుదయ రచయితలు గతితార్కిక భౌతికవాదం దృష్టితో 
మానవ జాతిని సమాజాన్ని చరిత్రను పరశీలించి అభ్యుదయ భావాలను 
ప్రబోధించారు. శ్రీశ్రీ రచించిన “దేశచరిత్రలు”గతితార్కిక భౌతికవాదాన్ని 
చక్కగా వ్యాఖ్యానిస్తూ వ్రాసిన గేయం. కార్మికుల శ్రమశక్తిని పెట్టుబడిదారీ 
వ్యవస్థ _దోచుకుంటుంది. ఏ రకమైన దోపిడినైనా అభ్యుదయవాదులు 
ఎదిరిస్తారు. ఉత్పత్తి సాధనాలు వశం చేసుకున్న వాళ్ళు, శ్రమశక్తితో 
ఉత్పత్తిని చేస్తూ ఆ శ్రమఫలితాన్ని యజమానుల పాలు చేసి దోపిడీకి 
గురయి కష్టపడే వాళ్ళు- రెండు వర్గాలు అని మార్క్సిస్టులు విభజించారు. 
దోపిడీకి గురయిన శ్రామిక కార్మిక 'వర్గంలో చైతన్యం తేవడమే అభ్యు 
దయవాదుల ధ్యేయం. అందుకే శ్రీశ్రీ - “నాలో కదిలే నవ్య కవత్వం, 
కార్మికలోకపు కల్యాణానికి, శ్రామికలోకపు సౌభాగ్యానికి” - అంటాడు. 


శశి యుగం 365 


శ్రుతీ అన్నట్టుగా- “కదిలేది కదిలించేది/మారేది మార్పించేది” నవకవిత 
ధ్యేయం. 1932 లో భావకవిత్వాన్ని వ్యతిరేకిస్తూ ముద్దుకృష్ణ జ్వాల 
అనే పత్రికను వెలువరించాడు. దీనిలో “తురాయి” అని ముద్దుకృష్ణ వచన 
కవిత ప్రచురించాడు. 1933-34 లో శ్రీశ్రీ జయభేరి, మహా(ప్రస్తానం 
కవితలను రచించాడు. “మహాప్రస్టానం” కవితతో అభ్యుదయకవితా ప్రస్థానం 
ప్రారంభమైంది. 1937-38 లో శ్రీశ్రీ “కవితా ఓ కవితా”, “దేశచరి 
(త్రలు” మొదలయిన కవితలు (వాసి అభ్యుదయ కవిత్వానికి స్వరూపనిర్ణయం 
చేసాడు. 1930-40 ల మధ్య శ్రీశ్రీ, శిష్టా నారాయణబాబు, పఠాభి 
మొదలయిన అతినవ్యకవులు భావకవిత్వం మీద నిరసనను ప్రకటించి 
తిరుగుబాటు చేసి అతినవ్యకవిత్వాన్ని చేపట్టారు. వాళ్ళ కవిత్వాన్ని దూకుడు 
రచనలుగా కొందరు విమర్శించారు. ఆ కవిత్వాన్ని మొదట అఆతినవ్య 
కవిత్వ, (ప్రాహాద కవిత్వం అని పిలిచారు. చివరకు అభ్యుదయం అనే 
పేరు స్టిరపడింది.ఒ కే కొలంలో' భారతదేశనుంతటా “రొమాంటి సీజం” 
మీద తిరుగుబాటుతో మార్కి గజం (ప్రభావం రష్యావిప్టవ ప్రభావంతో 
అభ్యుదయవాదం సాహిత్యంలో ప్రవేశించింది. ఒక్క కవిత్వంలో నే కొక 
కథానిక నవల విమర్శ నాటకం సినిమా మొదలయిన అన్ని ప్రక్రియల మీద 
అభ్యుదయవాదం తన (ప్రభావాన్ని చూపింది. 


1933 ప్రాంతాల్లో ఆరంభమై 1970లో మార్క్సిజం మావోయిజం 
(ప్రభావంతో విప్లవవాదం ఆరంభమయ్యేంత వరకు అభ్యుదయవాదం 
రాజ్యమేలింది. ఇప్పటికి విప్లవ పంథాను హింసను కోరని ఆభ్యుదయ 
వాదులున్నారు. కవిత్వం ఒక భోగవస్తువు కాదని అది రసాస్వాదనకు 
సంబంధించింది కాదని-ఆ దృక్సథం మీద అభ్యుదయం విప్లవం తెచ్చిందని 
శతీతీ అన్నాడు. సమాజంలో మార్పు వృద్ధి తేచ్చేది అభ్యుదయం అని 
రాజమన్నారు అన్నాడు. ధనికసమాజం పోవాలనుకోవడమే అభ్యుదయం 
అని అన్నాడు కృష్ణ శాస్త్రి. అభ్యుదయకవిత్వంలో కవులు చరిత్రను 
వర్గదృష్టితో ఆలోచించారు. శ్ర్రీశ్రీతన “దేశచరిత్రలో” “మానవుడా” 
కవితల్లో చారిత్రకభౌతిక వాదాన్ని కవితామయంగా చెప్పాడు- 


366 తెలుగు సాహిత్య చరిత్ర 


“ఏ దేశచర్మిత్ర చూచినా 
ఏమున్నది గర్వకారణం 
నరజాతి చరిత్ర సవాస్తం 
పరపీడన పరాయణత్వం” 
“నెలునదీ నాగరితలో 
సామాన్యుని జీవన మెట్టిది 
తాజమహల్‌ నిర్మాణానికి 
రాళ్ళెత్తిన కూలీలెవ్వరు” 


అని అడుగుతాడు అభ్యుదయ కవి. చరిత్రలో రాజులు వాళ్ళ విజయా 

లకే స్థానం. (ప్రజాజీవిత చరిత్ర నిజమైన చరిత్ర అని అభ్యుదయవాదుల 

అభిప్రాయం. ఇంతకాలం పాలకవర్గం తన చరిత్రనే సమాజ చరిత్రగా 

చెప్పున్నది.సమాజంలో అత్యధిక సంఖ్యలోవున్న పీడితవర్గ చరిత్రను చరిత్రగా 

పరిగణిస్తున్నది అభ్యుదయవాదం. సామాన్యమానవునికి మంచిరోజులు తెచ్చే 
రో ప్రపంచంవైపు- 


“పదండి ముందుకు/పదండి తోసుక పోదాం పోదాం పైపైకి అంటాడు 
శశీ. 1917 లో రష్యాలో సోషలిస్టు విప్లవంతో మార్కి న్రస్టు సిద్దాంతాల 
ప్రభావ సామర్థ్యాలు ప్రకటమయ్యాయి. యూరోపులో 1933 (ప్రాంతాల్లో 
వచ్చిన ఆర్థిక మాంద్యం రష్యాలో లేదని దానికి కారణం సోషలిస్టు 
వ్యవస్థ అన్‌ భావించారు. ఆ వ్యవస్థ అభివృద్ధి అభ్యుదయానికి మార్గంగా 
పరిగణింపబడింది. తీతీ పేర్కొన్న మరో ప్రపంచం ఈ వ్యవస్థయే. 
రష్యా రెండవ ప్రపంచయుద్దంలోకి దిగినపుడు సామ్రాజ్యవాదానికి ఫాసిస్టు 
శక్తులకు విరుద్దంగా రష్యూ "యుద్దంలోకి దిగింది ప్రపంచత్రాతగా కీర్తిస్తూ 
శ్రుతీ “గర్జించు రష్ట్యా' ! కవితను 1941 ల్‌: 'వాసాడు. శ్రమ చేసేవాడికే 
తిండి. దున్నేవాడికే భూమి. దోపిడి దౌర్జన్యా కాలం నశించింది. సామాజిక 
భౌతికసంపదకు మూలం మానవశ్రమ. శ్రమను దోపిడి చేస్తూ (శ్రమ 
ఉత్పత్తిని అనుభవిస్తూ వున్నారు కొందరు. ఆ కొందరి పెత్తనం దౌర్హన్యం 
సాగదని అభ్యుదయవాదులంటారు. 


శ Mo కి 
ఆశీ యుగం నో 


“సింధూరం రక్తచందనం/బంధూకం సంధ్యారాగం 
పులుచంపిన లేడి నెత్తురూ/ఎగరేసిన ఎర్రని జెండా 
రుదాలిక నయనజ్యాలిక/కలకత్తా కాళిక నారిక 
కావాలోయ్‌ నవనవనానికి” 


అని నవకవనం-అభ్యుదయ కవిత్వం విస్టవధోరణికి ప్రతీకగా చైతన్య 
స్ఫూర్తిగా శ్రీశ్రీ గుర్తించాడు. రష్యాజెండాలోని ఎరుపు మార్పుకు, 
అభ్యుదయానిక్షీ ప్రతీకగా చెప్పబడింది. “పులు చంపిన లేడి నెర్తురూ"” 
అన్నప్పుడు వస్తుధ్వని అపారంగా రచించాడు శ్రీశ్రీ. 

“కది లేది కదిలించేది/మారేదీ మార్పించేదీ 

పాడేది పాడించేదీ/ పెనునిద్దుర వదిలించేది 

మునుముందుకు సాగించేది/పరిపూర్ణపు బ్రతుకిచ్చేదీ. 

కావాలోయ్‌ నవకవనానికి” 


అంటాడు శ్రీశ్రీ. ప్రపంచం నిరంతరం చలనరూపంగా వుండి మంది 
జ యిం స mks “9H జడలో 

వైపు సాగుతుందని మార్కు అంటాడు. “భిక్టువర్షీయసి” కవితలో శ్రీశ్రీ 
సేదతనం వికటరూపాన్ని వర్షించాదు. ఆకలి దోపిడి దౌర్హ్దన్యం సమాజంలో 
నశించి మంచిరోజులు రావాలని అభ్యుదయ కవుల ఆశయం. మార్పును 
విప్లవాన్ని రథచక్రాలుగా చిత్రిస్తూ శీతా “పతితులార. భ్రష్టులార/ 
బాధాసర్పదష్టులార. దగాపడిన తమ్ము లార/ఏడవకం డేడవకండి వచ్చేశాయ్‌ 
వచ్చేశాయ్‌/జగన్నాథ జగన్నాథ జగన్నాథ రథచ్మక్రాల్‌ ఈ లోకం మీదేనండి 
మీ రాజ్య మీరేలండి” అని సామాన్యుని లోకంగా చాటి చెప్పాడు. 
“పుడమి తల్లికి పురిటి నొప్పులు... మరోప్రపంచం పుడుతూవుంది, అదిగో 
కనపడలేదా, మరోప్రసంచపు అన్నికిరీటపు ధగధగలు” అని యువకుల్లో శ్రీశ్రీ 
నూతనోత్సాహాన్ని నింపాడు. మానవసమాజానికి యువకవులకు ఆతినవ్య 
కవులకు నూతన లక్ష్యాలను నూతన లక్షణాలను నిర్దేశించాడు. 


తీట (1910) శ్రీనాథ సెద్రనాదుల కవిత్వాన్ని ఒంటబట్టించుకు 
న్నాడు. (ప్రాచీనకవిత్వ లక్షణసారాన్ని తెలిసినవాడు. వేంకటపార్వతీశ్వరుల 
(ప్రభావంతో అపరాధ పరిశోధక నవలలు వ్రాసాడు. కృష్ణశాస్త్రి, విశ్వనాథ 


368 తెలుగు సాహిత్య చరిత్ర 


లను అనుకరించి కవిత్వం వ్రాసాడు. లలితమధురమైన భాష భావాలతో 
భావకవిత్వం వ్రాసాడు. 1928లో శ్రీశ్రీకి కొంపెల్లి _జనార్దనరావుతో 
పరిచయమైంది. 1929లో శ్రీశ్రీ “సుప్తా స్థికలు” కవిత వాసాడు. దానిలో 
ఒజోగుణ భరితమైన శెలి ప్రయోగించబడింది. దాంతోనే శ్రీశ్రీ (ప్రస్థా 
నమారంభమైంది. 1931 "లో “ఖండశశి” 1933 లో “విద్యున్మాలికలు! 
కవితతో తీతీ ప్రస్థానం స్రీ సీరరూపం ధరించింది. 1933లో “జయభేరి” 
వాసొడు. ఛందస్సుల సర్పపరిష్వంగం భావకవితాధోరణులు వదిలి" పెట్టిన ఈ 
కవిత కొత్త, ఛందస్సు కొత్త వస్తువుతో అభ్యుదయ కవిత్వానికి “జయభేరి” 
అయింది. 1934 లో శ్రీశ్రీ “మహాప్రస్తానం” గేయం రచించాడు. ఇది 
అభ్యుదయ కవిత్వానికి “మార్చింగ్‌సాంగ్‌” అయింది. 

[1 కుక్క పిల్లా/ అగ్గిపుల్లా/సబ్బు బిళ్ళా 

హీనంగా చూడకు దేన్నీ/కవితామయమేనోయ్‌” అన్నీ 


అని శ్రీశ్రీ చుట్టూ వున్న ప్రపంచంలో కర్షకుడు కార్మికుడు భిక్టుకూ- 
అన్నీ కవితామయంగా చూసాడు. తెలుగు కవిత్వాన్ని (ప్రేమ సౌందర్యం, భక్తి, 
మార్మికతలనుంచి అధివాస్తవికతవైపు అభ్యుదయమార్గంలోకి నడిపించాడు. 
అభ్యుదయకవితకు ప్రయోక్త ప్రవక్త అయినాడు. మహాప్రస్తానం వ్రాసేనాటికి 
మార్క్సిజం గురించి తెలియనే తెలియదని శ్రీశ్రీ చెప్పుకున్నాడు. 1930 
లోని ఆర్దిక సంక్షోభం వ్యక్తిగత జీవితంలోని ఒడిదుడుకులతో నెబ్బతిన్న 
తీతీ పరి స్థితులచేత స్పందించి అధివాస్తవికత ప్రభావంతో “పదండి 
ముందుకు పదండి (తోసుకు పోదాం పోదాం పైపైకి” అని ఉత్సాహాన్ని 
రేకెత్తిస్తూ పాడాడు.రెండు మూడు దశాబ్దాలు యువకులను నవకవులను 
ఉత్తేజపరిచాడు. యుగకర్తగా నిలిచాడు. 


తీత్రీకి నవ్యదృక్పథంలో స్విన్‌ బర్న్‌, ఎడ్గార్‌ ఆలెన్‌పో, (బౌనింగు, 
బాడ్డేర్‌ మపాసా పో లు తనకు బుషితుల్యులని శ్రీశ్రీ చెప్పుకు 
న్నాడు. (శ్రీశ్రీ మీద గురజాడ ప్రభావం అవారమైంది. గురజాడ అతనికి 
అభిమానకవి. మార్కు సిద్దాంతాలను ఫ్రాయిడ్‌ మనస్తత్త్య శాస్త్రాన్ని 
త్రీత్తు ఆకళింపుచేసుకున్నాడు. శ్రీశ్రీ కవిత్వం ఓజోగుణ _భరితమైంది. 


శ్రీశ్రీ యుగం 369 


సంస్కృత పదభరితంగా కదంతొక్కుతూ నడిచింది. శ్రీశ్రీతన కవిత్వంలో 
తక్కువ మాటల్లో ఎక్కువ అర్దం వచ్చేలాగా రచించాడు. శబ్దాలను 
ఏరుకొని ప్రయోగించడంలో శ్రీశ్రీ నేర్పు చూపాడు. అతని కవిత్వంలో 
ప్రతీకలతో _ వస్తుధ్వనిభరితంగా చెప్పడం ఎక్కువ వున్నది. “జగన్నాథుని 
రథచక్రాలు, యముని మహిషపులోహఘంటలు, నరకలోకపు జాగిలములు, 
సూర్యుని సప్తహయములు, ఇంద్ర దేవుని మదపు కేనుగు, ఆది సూకరం, 
ధనంజయునిలా సాగండి” అని శ్రీశ్రీ సంప్రదాయక ప్రతీకలను ఉపమా 
నాలను తీసుకున్నా వాటిని _నూతనార్దసాధనకు వాడుకున్నాడు.కొత్త 
సృష్టిని స్పురింపజేసాడు. కవిత్వంలో భావసాంద్రత, భావతీవత, భావస్పష్టత 
కోసం పౌరాణికసంబంధ వస్తువులను తీసుకోవడం అప్పటికి ఇప్పటికీ 
కన్పిస్తున్నది.అంత్యప్రాసలు అనుప్రాసలతో అతని కవిత్వం భావోద్వేగంతో 
వేగంగా నడిచింది. 


శ్రీశ్రీ మహా ప్రస్థానం కవితలను వ్రాస్తున్న రోజుల్లోనే శ్రీరంగం నారా 
యణబాబు “రుధిరజ్యోతి”కవితలను (వ్రాసాడు. స్వేచ్చా ప్రవృత్తి కలవాడు. 
మాటలో వేషంలో విలక్షణత కలవాడు. ఆయనా శ్రీశ్రీ అహమహమికతో 
కవిత్వం వాసారు. మొదట శ్ర్రీశ్రీతోపాటు భావకవిత్వం వ్రాసాడు. తర్వాత 
శ్రీత్రీతోపాటు జీవితగీష్మాన్ని దర్శించిన కవి. 1937 లో “దేశమాత” 
గేయంలో “గుక్కెడు అన్నం గుక్కెడు నీళ్ళ” కోసం పరితపించే భిక్ష 
కస్త్రీని, వర్గించాడు. “కదనకుతూహలరాగం” అనే గేయంలో విష్లవశంభాన్ని 
పూరించాడు. సౌందర్యమొక్కలే ఆరాధ్యం కాదని సృష్టిలోని ఆసుంద 
రవస్తువులను కూడా కవితావస్తువుగా తీసుకోవచ్చునన్నాడు. ఆదర్శవాదం 
మీద ఎదురు తిరిగి వాస్తవికతను ఆశ్రయించిన కవి. భావకవిత్వం లోని 
సౌందర్యకల్పనలు లలితమధురశైలి మీద తిరుగుబాటు చేసిన కవి.ఇసు 
కలో ఉష్ట్రపక్షి తలదూర్చి చుట్టూ ఏం జరుగుతుందో చూడనట్లుగా కవి 
వుండరాదని చాటాడు. 

“రక్తపతాకం / శక్తినాలుక 

అగ్నికిరీటం / ఆకాశమున 

మునిమాపు/ కేకలు వేస్తూ పిలించింది” 


370 తెలుగు సొ హిత్య చరిత్ర 


అని నారాయణబాబు “సామిధేని”కవితలో రష్యా పిలుపును వర్ణించాడు. 
"పె కవితలోని “రక్తపాతం” శ్రీశ్రీ “నవకవిత”లో చెప్పిన “ఎగరేసిన 
ఎర్రని జెండా”యే శ్రీశ్రీ చెప్పిన “కలకత్తా కాళిక నాలిక” “అగ్ని కిరీటప్పు 
భుగభుగ” అను ఈకవి “శక్తినాలుక, అగ్నికిరీటం” గా చెప్పాడు. రష్యాలోని 
శామికవర్గచైతన్యానికి విప్లవ శక్తులకు ప్రతీకలుగా ఈ ఇద్దరుకవులు చెప్పినవే 
ఈ మూడు. శ్రీశ్రీతోపాటు నారాయణబాబు విప్ణవశంఖాన్ని పూరించిన 
కవి. ఈ కవి తనను తాను విష్ణవబుషిని, విదోహకవిని అని చాటుకున్నాడు. 
బెంగాల్‌లో విప్లవకవి నజురులిస్తాంను తలపించే కవి నారాయణబాబు. 


ou 


శిష్టా ఉమామ మహేశ్వరరావు (1912) ' జీవితానుభవంగల కవి. హాస్య పీ 
యుడు. "మాటకారి. 1938లో _ “విష్ణుధనువు” “నవమిచిలుక” కవితాసంపు 
టొలను ప్రచురించాడు. తీతీ నొరాయణబాబుల వలెనే భావకవిత్వంమీద 
తిరుగుబాటు చేసిన కవి. తనది పూర్వకవిత్వం కాదు నవ్యకవిత్వం 
కాదు భావకవిత్వం కాదు బహునూతనకవిత్వమని చాటుకున్నాడు. తన 
కవిత్యాన్ని “ప్రాహాద కవిత్వ" మన్నాడు- “ప్రాహాద కవిత్వం ఆరిపోయే 
దీపాన్ని రగుల్పుతుంది పరుగేత్తే పామరున్ని నిలేస్తుంది” అని నవమిచి 
లుక మున్నుడిలో కవి చాటాడు. “విష్ణుధనువు” లో కవి తనను తాను 
రాముడుగా తన (సేయసిని సీతగా భావించుకున్నాడు. సీత డ్రేమలో 
దేశ్ళషేను కూడా ధ్వనించింది. శిష్టా భావకవిత్వం మీద తిరుగుబాటు 
చేసినా నూతనపంథాను నిర్దేశించలేకపోయాడని నారాయణ రెడ్డగారన్నారు. 
వస్తువులో చెప్పు కోదగిన నవ్యతను తేలేకపోయాడు. కొని ఛందస్సుల్లో 
అద్భుతమైన (ప్రయోగాలు చేసాడు. విశ్చంఖలత్వాన్ని ప్రదర్శించాడు. పూర్తి 
సంపుటిలో వచన గేయాలు ప్రచురింవిన మొదటి కవి. “నవమి చిలుక” 
వచన గేయాలు శ్రీశ్రీమొదలయిన కవులకు ఆదర్శమయ్యాయి. 


పఠాభి కలకత్తాలో చదువుతూ అక్కడి దారిద్యాన్ని చూసి రవీంద్రుని 
భావకవిత్వం అర్థరహితమని భావించాడు. 1938 లో పాత్ర కవిత్వపు విలువ 
లను విధ్యంసంచేస్తూ “ఫిడేలురాగాల డజన్‌ “ప్రచురించాడు. ఇది 1939లో 
పుస్తకరూపంలో వచ్చింది. 


శశీ యుగం 371 


“నాఈ వచనపద్యాలనే దుడ్డుకర్రల్లో 
పద్యాల నడుముల్‌ విరుగదంతాను 
చిన్నయ్‌సూరి బాలవ్యాకరణాన్ని 
చాల దండిస్తాను--” అన్నాడు. 
1937 లో శ్రీశ్రీ 

“శ్శశానాల వంటి నిఘంటువులదాటి 
వ్యాకరణాల సం కళ్ళు విడిచి 
ఛందస్సుల సర్పపరిష్యంగం వదలి”- 


కవిత్వం (వ్రాస్తానన్నాడు. పఠాభి కూడా అదే తిరుగుబాటును ప్రబో 
ధించాడు. పఠాభితో వచనకవిత్వర బాగా ప్రచారంలోకి వచ్చింది. 

“అనుసరిస్తాను నవీనపంథా కానీ 

భావకవిని మాత్రము కాన్నే 

నహంభావ కవిని” అన్నాడు పఠాభి. 


నిర్భయంగా నిరంకుశంగా |వ్రాసాడీ కవి. అహంకారం, విశ్చంఖలత్వం 
వైచిత్రి ఇతని కవిత్వంలో కన్పిస్తాయి. శిష్టావలెనే ఈ కవి గ్రాంథికం వ్యావ 
హారికం (ప్రయోగించాడు. ఇతని కవిత్వాన్ని “అహంభావకవిత్య్వ” మన్నారు 
కొందరు విమర్శకులు.భావకవిత్వంలోవి కామంలేని (పేమతత్త్వాన్ని హేళన 
“2 ల్ని క్‌ { a 
చేస్తూ పఠాభి “సెక్స్‌”ను వర్ణించాడు. భావకవిత్వం వల్ల ఏర్పడిన జడతను 
పఠాభి తన అసంపదాయపు భావాలతో కదెలించాడు. 


పై నలుగురితోపాటు నవ్యకవిత్యాన్ని చెప్పిన అభ్యుదయ కవులు 
పురిపండా, ముద్దుకృష్ణ, పాప. వాళ్ళు ఆదర్శవాదాన్ని నిరసించి 
వాస్తవికతనాదరించారు. ముద్దుకృష్ణ శిష్టా వలెనే వచనగేయాలు వ్రాసాడు. 
పురిపండా మొదట్లో భావకవిత్వం వ్రాసినా క్రమంగా శ్రీశ్రీ సాహచర్యంతో 
అభ్యుదయవాదంవైపు మళ్ళాడు. ఆయన వ్రాసిన “అనలపతాకం” శ్రీశ్రీ 
“మహాప్రస్థాన” గేయాన్ని పోలివుంది. పాపకూడా వచనగేయాలు వ్రాసి 
“ప్రతిభ” లో ప్రకటించాడు. శిష్టా పాప వచనగేయాలే తర్వాత కుందుర్తి 
తిలక్‌ వంటి అభ్యుదయకవుల వచన కవిత్వానికి ఆదర్శమయ్యాయి. 


372 తేలుగు సాహిత్య చరిత్ర 


కుందుర్తి (1922) తోనే తెలుగులో వచనకవిత్వం బాగా (ప్రచారంలోకి 
వచ్చింది. 1966లో కుందుర్తి “ఫీవెర్స్‌ ఫ్రంటు” ను స్థాపించి 1967లో 
“వచనక్రవితి వ్యాససంపుటిని (ప్రచురించాడు. దీనిలో _ కెవిఆర్‌, సోమ 
సుందర్‌, వరవరరావు సుంపత్కుమార, సుప్రసన్న, కుందుర్తి, వేగుంట, 
శ్రీపొదల వ్యాసాలున్నాయి. వచన కవిత్వం భాషభావంలో నిరాడంబరతతో 
కూడి మానవునికి దగ్గరైంది. కుందుర్తి “కథావచనకవిత” లను అంటె 
“తెలంగాణా” వంటి కథతోకూడిన వచన కవితాకావ్యాన్ని వ్రాసాడు. కాని 
తర్వాత “కథ”ను ఎవరూ తీసుకోలేదు. వచన కవిత్వంలో ఒక తూగు లయ 
వుండాలని కుందుర్తి అంగీకరించాడు. కొందరు ఆది (పొసలను కొందరు 
అంత్యానుప్రాసలను పొటించి పద్యం నడకననుకరించారు. 'ప్రారంభద 
శలో సండితవిమర్శకులు వచనకవిత్వాన్ని వ్యతిరేకించారు. ఛందోబద్దంగా 
(వాయడం చేతకాక వాక్యాలను పేర్చి వ్రాస్తున్నారని అన్నారు. కాని 
పద్యరచనలో ్రవీణులైన వాళ్ళు వచనకవిత్వాన్ని వ్రాయడంతో వచనకవి 
త్యానిక్తి గౌరవం "పెరిగింది. యూరోపులో “ఇమేజిజమ్‌” ॥ ఫీవర్స్‌” 
ను ప్రచారంలోకి తెచ్చింది. తెలుగులో అభ్యుదయవాదం వచనకవితను 
ప్రచారంలోకి తెచ్చింది. “ఫ్రీవర్స్‌” ను తెలుగులో మొదట “వచన గేయం, 
వచన గీతం” అని శ్రీశ్రీ పిలిచాడు. పఠాభి “వచనపద్యం” అన్నాడు. 
సోమసుందర్‌ “ముక్తచ్చందం” అన్నాడు. వరవరరావు “స్వచ్చంద కవిత్వం” 
అన్నాడు. “వచనకవిత” అని కుందుర్తి కెవిఆర్‌ కోవెల సుప్రసన్నలు అన్నారు. 
సంపత్కుమార చేకూరి రామారావు (చేరా) చర్చలతో “వచనకవిత” అన్న 
"సేరే స్టీరపడింది. రూపంవిషయంలో ఏ నిబంధనలు లేనిది వచనకవిత్వం. 
వచనంలో వ్రాసినా చదివేటప్పుడు తూగు ఊపు లయను పాటిస్తూ గొంతెత్తి 
కవులు చదువుతున్నారు. కాబట్ట వచనకవితకు లయ విరుపు ప్రధాన 
మన్నారు. కాని వదనకవితలో విప్లవకవులు పాట పాడే గేయ పద్ధతిని 
తెచ్చారు. ఇప్పుడు వచనకనితలో భావచిత్రాలు, పదచిత్రాలు ప్రతీకలు 
ఎక్కువగా _ కన్పిస్తున్నాయి. భావప్రకటనలో మునుపున్న సరళతలేదు. 
శ్రీష్టత ప్రవేశించింది. అర్థంలో నూతనత్వాన్ని సంక్షిప్తతను సాధిస్తున్నారు. 
చెప్పే పద్దతిలో వక్రత ప్రతీకలు ప్రవేశించాయి. మరీ “వార్త” లాగా వున్న 


డీడీ యుగం 


ఇ నానీ ౯ ఖ్‌ ఆ క్ని న 4 అగ వ మఖ చ అ 
వవనకవితలి"న భావప్రకటన ఇప్పుదు ఊహకు ఆలోవనకు స్తానంగా వుండి. 
*. na oy నో వ mt ధల ‘ 
వదన కవిత్వంల్‌ కావ్యం (వ్రాయాలన్న (ప్రయత్నం కుందుర్తి “తెలంగాణా” 
లో జరిగింది. ఇది 18 పర్వాలు గల తెలంగాణాభారతం, 


గ్‌ 


తీతు అతని అనుయాయుల అభ్యుదయధోరణులు తర్వాత 1944 
లో “నయాగరా” కవితా సంపుటి ఆభ్యుదయ వాదానికి పట్టునిప్పంది. 
బెల్లంకొండ రామదాసు, ఏలూరి సుబ్రహ్మణ్యంలతో కూడి కుందుర్తి 
ఆంజనేయులు. ప్రకటించిన “నయగరా” తర్వాత వాలా మంది కవులు 
1950 కి ముందే అభ్యుదయ కవిత్వాన్ని చేపట్టారు. దాశరథి- “ఆన్ని 
ధార” (1949) రుద్రవీణ (1950) సోమసుందర్‌ “వజాయుధం”(1940) 
ఆరుద్ర “త్ర మేవాహం (1949) అనిసెట్టి “అన్నివీణ” (1949) నారపరెడ్డి 
“అశుమాల” (1950) రెంటాల “సంఘర్షణ”, గంగినేని *ఉదయిని" 
(1950). 1950 లో శ్రీశ్రీ “మహాప్రస్థానం” గ్రంథ రూపంగా. వెలువడింది. 
1950 తర్వాత రమణారెడ్డి “భువనఘోష” (1955) నారపరెడ్డి “నావీణ” 
(1953) కుందుర్తి “తెలంగాణ (1956) రెంటాల “సరాయాగం" 
(1957) సోమసుందర్‌ “కాహళి” (1953) మొదలయినయి అభ్యుదయ 
కవిత్యోద్యమంలో ఎన్నదగిన కవితాసంపుటులు. ఈకవిత్వంలో శ్రీశ్రీ కవి 
తంలో వలెనే వర్షసంఘర్షణ, ధనవంతుల మఠాధిపతుల ఆధిపత్యం మీద 
నిరసన (శ్రామికవర్గం అభ్యుదయాన్ని ఆశించడం వున్నాయి. విష్ణవశక్తుల 
విజ్బంభణాన్ని పరవగింఏ “ఎవరాపుదురీ శక్తిని ఎవరడ్డుదురీ కత్తిని” అని 
రెంటాల (“సంఘర్షణ”) గానం చెసాడు. ఆకలి దారిద్యం అసమానతల్లేని 


సమసమాజ నిర్మాణం ఈ కవుల ఆశయం. 


o> 


గ్‌ 


భారత జాతీయోద్యమం తర్వాత తెలంగాణా విమోచనం కోసం 


సాయుధ పోరాటం సాగింది. (1946-1951). ఈ పోరాటం 
కవులను రచయితలను ఆకర్షించింది. నిజాంప్రభువు నిరంకుశపొలనలో 
దొరల దేశముఖుల దౌర్జన్యాలు దోపిడీలు తెలంగాణాలో కొనసాగాయి. 

శో అలో వజ ఇన్‌ చ ఇ (| 
భూస్వామ్యవ్యవస్ట వికటాట్టహాసాన్ని నిజాంపాలనల్‌ దర్శించవచ్చు. నిజాంకు 
వ్యతిరేకంగా కమ్యూనిస్టులు సాయుధ పోరాటం సాగించారు. ఇదంతా 


తెలుగు సొ హిత్య చరిత్ర 


కవులకు వస్తువు అయింది. కవిత్వం కథానిక నవలలు అనేకం వచ్చాయి. 
తెలంగాణా ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు దాశరథి, కాళోజి వంటి కవులు 
వట్టికోట ఆళ్యారుస్వామి వంటి నవలా కారులున్నారు. యాదగిరి, సుద్దాల 
హనుమంతు వంటి ప్రజాకవులెందరో పొటలు వ్రాసి ప్రజలనుత్తేజితులను 
చేసారు. 


“నెజాంసరకరోడ నాజీల మించినోడ ఏమి బాధలు సెడ్తివి కొడుకో 
! నెజాం సరకరోడా !" అని రైతుకూలీకుటుంబంలో పుట్టిన యాదగిరి 
గెరిల్లా పోరాటంలో పొల్గొన్నవాడు వ్రాసిన పాట. ప్రజాకవులు వ్రాసిన 
ఆ నాటి ఉద్యనుం పాటలను సేకరించి విశాలాంధ్ర వొళ్ళు విరసంవాళ్ళు 
(పజాశక్తీ ప దురణ వొళ్ళు ప్రమరించారు. 


“ముసలి నక్కకు రావరికమ్ము దక్కునే” - అని దాశరథి నిజాంను 
ఎదిరింఏ జైలు కెళ్ళిన పోరాట వీరుడు. “తెలంగాణము రైతుదే” అని దాశరథి 
దాటాడు. “మా నిజాంరాజు జన్మజన్మాల బూజు అని మహోద్వేగంతో 
అన్నాదు. 


“వ్యక్తులు పరిపాలించే శక్తి నశించింది నేదు, రక్తంలో అణువణువూ 
శక్తి గడించింది నేదు” అంటాడు దాశరథి “అగ్నిధార”లో, “అయ్య బానిసను 
అనిన హౌరుడే, అయ్యగొంతుక నట్ట అదుమున్‌” - అని తిరుగుబాటును 
వర్ణించాడు కాళోజి. కాళోజీ నారాయణరావు (1904) చేతలోను వ్రాతలోను 
విప్లవకారుడు. రజాకార్ల దురంతాలను నిరసిస్తూ నిజాం ప్రభుత్వాన్ని ఎదు 
రొడ్డి నిలిచిన కవి. అతని కవిత్వం సూటిగా త్రీవంగా వుంటుంది. (ప్రజాకవిగా 
"పేరు పొందాదు.అతని “నాగొడవ” కవితా సంపుటిలో తెలంగాణాప్రజల 
గొడవలను బాధలను చెప్పాడు. 

“నవయుగంబున నొజీవృత్తుల / నగ్ననృత్యమిం కెన్నాళ్ళు 

పోలీసు అండను దౌర్జన్యశక్తులు / పోషణ బొందేదెన్నాళ్ళు” అని 
ప్రజలగొంతుకతో గర్జించాడు కాళోజి. “తెలంగాణమ్మున గడ్డిపోచయును 
సంధించెన్‌ కృపాణమ్ము”- అని దాశరథి ప్రజల తిరుగుబాటును వర్ణించాడు. 
“నాతెలంగాణ కోటి రతనాల వీణ” అని చాటాడు. దాశరధి ఛందస్సు 


ని అ 
శీత యుగం 


ల్లోను, వదనంలోను కవిత్వం వ్రానాడు. అతని ధందస్తూలు సరళసులభంగా 
నడిచాయి. “అగ్నిధార, తిమిరంలో సమరం, ఆలో వనాలో వన నోర TE 
విత్స్వంలో వున్నాయి. అతని వచన కవిత్వం లయబద్ధంగా నదిఎండి. ఉర్దూ 
పర్షియన్‌ భాషలు తెలిసిన కవి. గాలిబ్‌ గీతాలను తెనిగించాడు. ఉర్వూ 


గజల్‌ ప్రక్రియననుసరించి తెలుగు వవనగీతాలు. వ్రాసాడు. 


వట్టికోట ఆశ్యారు స్వామి తెలంగాణా తగరం పారొనవాడు. 
ఉద్యమాన్ని ఏత్రిస్తూ “ప్రజలమనిషి (1952- 55) గంగు (1! నే 
అలు వాడు. తెలంగాణా పోరాటకాలంలో వ. nee కధాణకరలు 
వ్యాసాలు షృతికావ్యాసాల రదింవిన వాళ్ళు సురవరం ప్రతాపరెడ్డి, మాడ 
పాటిహనువుంతరావు, దేవులపల్లి రామానుజరావు వెముదలమిన డాళు , 
1950-60 దశకంలో కూడా తెలంగాణా ఉద్యమంచేత ప్రభావితులై కవిత్యం 
నవలలు వచ్చాయి. కుందుర్తి “తెలంగాణా”, ఆరుద్ర “తృమేవాహం”, 
సోమసుందర్‌ “వజ్రాయుధం”, గంగినేని “ఉదయిని, కెవి ఆర్‌ “భువన 
ఘోష్‌”, రెంటాల “సంఘర్షణ”, నారపరెడ్డ “మేలుకొలుో మొదలయినయి 
ఘు. హరీంద్రనాథ చటోపాధ్యాయ ఇంగ్లీషు లో (వొసిన “పేల్స్‌ 
ఆఫ్‌ తెలంగాణా” కావ్యాన్ని ఆరుద్ర “వీరతెలంగాణా విప్టవగాథలు”' “పేరుతో 
తెనిగించాడు. తెలంగాణా ప్రజాపోరాటం తెలంగాణా బయటవున్న కవులను 
కదిలిం వి క స్ఫూర్తినిచ్చింది. క వితలేకాక తెలంగాణా పోరాటాన్ని 
దిత్రిస్తూ- మహీధర “ఓనమాలు” (1956) “మృత్యువు నీడల్లో”, బొర్‌ 
ముంత శివరామకృష్ణ “వృత్యుంజయులు” (1947), ల ల ]కాంతమోహన్‌ 
“సింహగర్హన” (1951) నవలలు వచ చాయి. తెలంగాణాలోని పూ వ వ్యవప్టై, 
ఆ వ్యవస్థలో పెత్తనం చేసిన దౌర్హన్య శక్తులు నలిగిపోయిన వ్యక్తులను 
పరిస్టతులను వస్తువుగా తీసుకొని 1970 లో దాశరథి రంగా వార్ఫులు 
“చిల్లర దేవుళ్ళు” 1994 లో సుజాతా రెడ్డి “మలుపు తిరిగిన రథ 
చక్రాలు” నవలలు వచ్చాయి. 


i 


“తొలివెలుగై మనభువిలో తెలంగాణ తెలుగుబిడ్డ తన రుధిరము 
ధారవోసి నూత్నపథము సృష్టించెను” అని “వేలునొలుోరో నారపరెడ్డి 
ళం ఆలో a 


376 తెలుగు సాహిత్య చరిత్ర 


తెలంగాణా సృష్టించిన నూతన పథాన్ని గానం చేసాడు. ఇప్పటికింగా 
తెలంగాణా పోరాటం కవులకు రచయితలకు స్ఫూర్తినిస్తూ నేవుంది. 


1950 దశకంలో అభ్యుదయ వాదుల దృక్పథంలో మార్పు వచ్చింది. 
వాళ్ళ మీద జాతీయ అంతర్జాతీయ ప్రభావాలెన్నో పని చేసాయి. యం. 
యన్‌. రాయ్‌ నవ్యమానవవాదం నెహూసోషలిస్టు భావాలు, అభివృద్ధి 
పథకాలు భారదేశాన్ని ఒక శక్తిగా మార్చాలనే అతని ఆకాంక్ష కవులకు ఒక 
జాతీయదృక్పథం, ఆదర్శభావాల మీద (శ్రేమ, సత్యం అహింసల మీద 
అభిమానం, శాంతికాముకత ఏర్పడినాయి. భారతదేశ ప్రజల బీదతనం 
పోయి అభివృద్ధి వస్తుందనే ఆశ కలిగింది. భారతదేశం ఒక శక్తిగా 
శాంతిస్థాపన చేసి విశ్వమానచైతన్యాన్ని తెస్తుందనుకున్నారు. దేశ ప్రాచీన 
సంస్కృతి వైభవంవైపు మొగ్గుచూపారు. అభ్యుదయయుగంలోని రెండవ 
దశలోని ఈకవులకు రష్యావిప్లవం (పేరణనియ్యడం మానేసింది. నెహూ 
రాజకీయాలు వాళ్ళకు (ప్రేరణ. దొనికి బరగులాబి ప్రతీక. జాతీయ దృక్పథం 
సంప్రదాయం మీద అభిమానం “పెరిగింది. అట్టా అని వాళ్ళు హేతువాదం 
శాస్త్రీయ దృక్సథం నుంది తొలగలేదు. వాళ్ళ ముఖ్యధ్యేయం మూనవ 
వాదం, అభివృద్ది నాంతిసమానతలు. అంతర్జాతీయంగా రెండవ (ప్రపంచ 
యుద్దం ముగి సిం తర్వాత 1945 లో లీగ్‌ ఆఫ్‌ నేషన్స్‌ ఐక్యరాజ్యసమితిగా 
మారి 1948 లో మానవహక్కుల పరిరక్షణకు నడుంకట్టింది. మానవత్వానికి 
నురోర్లూపం మానవహక్కులు. ఈ హక్కులు ప్రపంచ పౌరులందరి కోసం 
ప్రకటించబడినాయి. విశ్వమానవహక్కుల (ప్రకటన విశ్వమానవుని కల్పనకు 
వసుధైకకుటుంబ భావనకు దోహదం చేసింది. ఇది 1950 దశకంలోని 
కవులకు గురణనిచ్చింది. న్మెహూ పంచవర్ష ప్రణాళికలతో దేశంలో సమృద్ది 
ఏర్పడుతుందని అతని పంచశీల సూత్రాలతో (పపంచ శాంతిభద్రతలు 
సమానతలు వస్తాయని అణచివేత పీడన దోపిడి దౌర్జన్యాలు వలసశక్తులు 
నశిస్తాయని స్వేచ్చాస్వాతంత్రాలు సలకొంటాయని కవులు ఆశించి ఆ 
భావజాలంతో కవిత్వం వ్రాసారు. సామాజ్యతృష్ణతో జాత్యహంకారంతో 
ఐశ్వర్య దాహంతో యుద్దం వచ్చి వినాశనాన్ని తెచ్చింది. మారణాయుధాలు 
(పయోగింపబడినాయి. అదంతా చూసిన ఈ కవులు యుద్దాన్ని వ్యతిరే 


శీతీ యుగం 377 


కించారు. శాంతిని కాంక్షించారు. ప్రధానంగా 1950 దశకంలో కవిగా 
స్థానం ఏర్పరచుకున్న సి.నారాయణరెడ్డి కవిత్వంలో ఈ _భావజాలాన్నంతా 
దర్శించవచ్చును. అతని నాగార్జుసాగరం కావ్యంలో ఇదే ప్రతిఫలించింది. 
అంతకుముందే (శ్రీశ్రీ అభ్యుదయపథంలో నడిచిన ఆరుద్ర సోమసుం 
దర్‌ కుందుర్తి నారాయణరెడ్డి మార్గంలోకి చేరారు. ఈనాటి. కవుల్లో 
తిలక్‌ కూడా ప్రముఖమైనవాడు ప్రజల బీదదనాన్ని చూసి బాధపడుతూ 
కవిత్వం వ్రాసాడు. కాని “పదండి ముందుకు పదండి తోసుక” అని 
విజృంభణతో వ్రాయలేదు. తెలంగాణాపోరాటకాలంలో మార్కి ఎన్సుదుకు 
థంతో ఉద్యమంలోకి దూకిన దాశరథి కూడా శాంతిగానం చేసాడు. 
అతని “మహాంధ్రోదయం” లో “కపోతీసందేశము” నెహూ శాంతిసందేశమే. 
కపోతం శాంతికి ప్రతీకగా (గహించబడింది. నెహూ ఎర్రగులాబిని పొడగాటి 
కోటుకు అలంకరించుకొని తెల్లని కపోతాన్ని ఎగరేసిన చిత్రం ఈనాటి 
కవుల కాదర్శమ్రంది. 

“కాస్త పశ్చిమాద్రికడగేగి నాబంధు” 

జాలమునకు గూడ శాంతి నేర్పి, 

ఇలను కాచుమోయిఈ అణుపోధ్గత 

(పళయవహ్నినుండి పక్షిరాజ్ఞ” 


అంటాడు దాశరథి. సి.నారాయణరెడ్డి కూడా- “అమృతం పండించే 
అణుబీజాలనుండి, విషపూరిత మృత్యుసస్యాలను మొలపిస్తున్న, శౌస్త్రజ్ఞు 
లారా పరమాణువుల రగిల్సి, చరిత్రను పొగచూర నీయకండి" - అంటాడు. 
రెండవ ప్రపంచయుద్ధ బీభత్సం, భారత స్యాతంత్యఉద్యమంనాటి అశాంతి 
పేదరికం నుంచి బయటపడటం, అహింసను కాంగక్షించారీనాటి కవులు, 
యుద్ధం మాకొద్దని చాటారు. 1930,40 దశకంలోని అభ్యుదయ కవుల 
వలె ఈ కవులు తిరుగుబాటులు, విజ్బంభణలను ప్రబోధించలేదు. తీతీ 
ఓజోగుణంతో కూడిన కవిత్వాన్ని చేపట్టలేదు. గంగినేని రమణారెడ్డి, 
నారపరెడ్డి వంటి విప్లవాన్ని ఆశించిన కవులు కూడా ఈ కాలంలో 
శాంతిగీతాలు రచించారు. 


978 తెలుగు సాహిత్య చరిత్ర 


“ఎంత వల్లని కన్నులమ్మా, ఎంత ఎ|రని పెదవులమ్మా, వంతలను 
మరపించు నీదర, హాసచం(దిక లేవి శాంతీ !-” అంటూ “కాహభి” లో 
సోమసుదర్‌ శాంతి నన్వేషించాడు. ఈ కవులు హింసను _ రక్తపాతాన్ని 
నిరసించారు. ఒకనాడు విప్లవశంఖాన్ని పూరించిన దాశరథి బుద్దుని 
బోధనలను ప్రబోధిస్తూ “మహాబోధి” 'ఖండకావ్యం (వ్రాసాడు. శాంతి 
సౌభాతృత్వ్యం విశాలాంధ్రనాశిస్తూ దాశరథి రంగాచార్య “దిల్లర దేవుళ్ళు” 
నవల (వ్రాసాడు. 1956 లో ఆంధ్రుల 1910 నాటి నుంచి సాగిన ఉద్యమం 
ఫలించి విశాలాంధ్ర ఏర్పడింది. దాంతో ఈ నాటి కవులు విప్టన 
ధోరణిని హింసామారాన్ని విడనాడి అభివృద్దిని సాధించాలనే దృక్పథం 
కలిగి వున్నారు. “ఏది విప్లవం” కవితలో దాశరథి హింసను విడనాడాలని 
చెప్పాడు, రక్తపాతంలేని విప్తవం కావాలన్నాడు. 

“విప్ణవమం టే మృత్యువు / విలయతాండవం కాదు 

విప్లమం టే బాంబుల / వికటొట్ట హాసం కాదు 

విష్ణవవుం టే రక్తం / వెదజల్లుట కాదర్రా 


పీన్లుల గుట్టలనుండి / విప్లవాలు రావర్రా” అంటాడు దాశరథి. 
ఈ నాటి కవులది కారుణ్యవాదదృక్సథం. అంతేగాక ఈనాటి కవులు 
పీడితవర్గం మీద కన్నా మధ్యతరగతి వాళ్ళ సమస్యలను పట్టించుకున్నారు. 
ఆరుద్ర “సినీవాలి”, సి.నారాయణరెడ్డి “మధ్యతరగతి మందహాసం” 
మధ్యతరగతి వాళ్ళ బాధలను చిత్రించే ఖండకావ్యాలు. ఈ నాటి 
నవలల్లో కథానికల్లో కూడా మధ్యతరగతి వాళ్ళ ఆర్జికబాధలు నిరుద్యోగ 
సమస్యలే చిత్రించబడినాయి. నారాయణ రెడ్డ తెలంగాణా పోరాటం 
తర్వాత కవి. తెలంగాణాలో పుట్టిన అతని మీద పోరాటం ప్రభావం 
కన్పించదు. భావకవితాసౌందర్యం నెహూ కలలతో పుట్టిన కవి నారాయణ 
రెడ్డి, తిలక్‌లు. నారాయణరెడ్డి “మనిషి”, “విశ్వంభర”, “భూమిక” 
ఖండకావ్యాల్లో వస్తువు మనిషి. మనిషిలో అంతర్ని హితంగా వుండే శక్తి 
దాని పేరు చైతన్యం. ఆ చైతన్యశక్తి మనిషి పురోగమనానికి పునాది- 
భూమిక అంటాడు నారాయణరెడ్డి. “మనిషి ఆరిపోని పరిణామజ్యోతి”, 
“చైతన్యమే భూమిక సకల జీవనసంస్క బతికి” అంటాడు నారాయణ రెడ్డి, 


శ్రీతీ యుగం 379 


మార్క్సిజం మనిషి చుట్టూవున్న జడపదార్జాలకిచ్చినంత శక్తిని మానవుని 
మనస్సుకు, మనస్సులోని చెతన్యానికియ్యలేదు. అనవే మార్కి ఎజంలోని 
లోపమని యం. యన్‌. రాయ్‌ “” “నవ్యమానవవాదం” లో గుర్తించాడు. 
చుట్టూ వున్న పరిస్థితుల నుంచి మనిషి ముందడుగు వెయ్యాలని (పగలితో 
ఎదగాలని నారాయణరెడ్డి తపన. నవ్యమానవవాదం ప్రభావం గోపీచంద్‌ 
“పరమేశ్వరశాస్త్రి వీలునామా” వంటి నవలల్లో కన్పిస్తుంది. గోపీచంద్‌ ప్రావీ 
నసంస్కృృతి మీద ఆధునిక ప్రగతికి పునాదులుండాలంటాడు. ఆధ్యాత్మిక 
వాదాన్ని అంగీకరించాడు. కుహనా కమ్యూనిస్టులను నిరసించాడు. కొడ 

టిగంటి కుటుంబరావు అభ్యుదయ దృక్పథంతో చదువు, అరుణోదయం, 
గడ్డురోజులు మయొ.న నవలలు వానొడు. జి.వి. కృష్ణారావు కకీలుబొమ్మరు” 
ఉప్పల లక్ష్మణరావు “అతడు ఆమె” నవలల్లో మనిషి అభ్యుదయ పథంలో 
నడవాలం టట అతనిలోని కుళ్ళు నశించాలని చాటారు. అభ్యుదయ దృక్ప 
థంతో నవలలు వ్రాసిన వాళ్ళు-రావిశాస్త్రి, బీనాదేవి, వాసిరెడ్డి సీతాదేవి, 
రంగనాయకమ్మ మొ. అభ్యుదయ యుగం నవలల్లో మధ్యతరగతి కుటుం 
బాల సమస్యలసు సేదతనం ఎక్కువగా చిత్రింపబడినాయి. అట్టడుగు 
వర్గం దుస్థితిని ఎవరూ వర్ణించలేదు. రావిశాస్త్రి ఓనాదేవి నవలల్లో కొత 
వరకు _ కన్పిస్తుంది. కాని కథానికల్లో అభ్యుదయ దృక్పథం అట్టడుగు 
వర్గం వాళ్ళ బ్రతుకులు బాగా ప్రతిబింబించాయి. చాసో, కొకు, అవసరాల, 
రావిశాస్త్రి, పొట్లపల్లి రామారావు, తిలక్‌, బీనాదేవి, సత్యం శంకరంమంచి, 
ఇల్లిందల సరస్వతీదేవి, మధురాంతకం రాజారాం, తాళ్ళూరి నాగేశ్వరరావు 
గోపీచంద్‌ కరుణకుమార మొదలయిన వాళ్ళు కథానికలు ద్రాసారు. 
నాజర్‌ బ్యురకథలకు ప్రసిద్దుడైనాడు. సుంకర “మూ భూమి” నాటకం 
చాల ప్రదర్శనలనందుకున్నది. ఆత్రేయ, రాజమన్నారు నార్ల వంటి వాళ్ళు 
తెల్లవారేంతవరకు ప్రదర్శించే నాటకాలు కాక కొన్ని గంటలకు పరిమిత 
మైన నాటకాలు, నాటికలు రచించారు. అభ్యుదయ దృక్పథం కల వాళ్ళు 
ప్రజానాట్యమండలితో సంబంధమున్నవాళ్ళు 1950 దశకంలో సినిమారంగం 
లోకి వెళ్ళి పోవడంతో అభ్యుదయ సాహిత్యంలో నాటకరచనకు నాటక 
(ప్రదర్శనలకు అంతగా ప్రోత్సాహం లేకుండా పోయింది. 


380 తెలుగు సా హిత్య చరిత్ర 


దిగంబర కవులు 


భారతదేశానికి స్వొతంత్వం వచి చాన్నాళ్ళయినా అభివది ఎకుడ 
వేసిన గొంగడి న. న మ. నహూ ల 
కన్నకలలు ఫలించే కాలం వస్తుందనుకున్నవాళ్ళకు నిరాశ ఎదురయింది. 
1957-58 ల్లో ప్రపంచ బ్యాంకు అంతర్జాతీయ ద్రవ్యనిధులనుంచి తీసుకున్న 
డబ్బును చెర్టి "దే మార్గం కనపడలేదు. ఆహారపదార్థాల కొరత ఏర్పడింది. 
దారిద్ర్యం పెరుగుతూ వుంది. భూదానోద్యమాలు భూసంస్కరణలు పేరుకే 
నడిచాయి కాని పేదవాళ్ళ ఉద్ధరణ జరుగలేదు. భూస్యాముల ధనికుల 
దౌర్హన్యాలతో పొటు రాజకీయనాయకుల స్వార్ణాలు దోపిడీలు పెరిగి 
పోయాయి. ఈ ఆర్టి కసంక్షోభం అవినీతిని ప్రతిఘటిస్తూ దిగంబర కవులు 
తమ కవిత్వంలో “అసంతృప్తిని ప్రకటించారు. సమాజంలో తద్ద్వారా 
సాహిత్యంలో ఏర్పడిన స్తబ్రతను బద్దలుకొ ట్రై (ప్రయత్నం _ దిగంబరకవులు 
చేసారు. సమాజం లోని కృత్రిముతను మోసాలను ఖండించారు. అసలు 
రూపంతో ముసుగు లేకుండా బతకాలనడమే దిగంబరకవుల దిగంబ 
రత్వం. సమాజంలోని కుష్టువ్యవస్ట మారాలన్నది వాళ్ళ ఆశయం. 1965-68 
మధ్య దిగంబర కవులు కవిత్వం వాసారు.మూడు కవితా సంపుటాలు 
ప్రచురించారు. 1905 లో మొదటి సంపుటాన్ని హైద్రాబాదులో ఒక 
రిక్షావానిచేత, రెండవ సంపుటాన్ని విజయవాడలో హోటల్‌ క్రీనరుచేత, 
మూడవ సంపుటాన్ని విశాఖపట్టణంలో బిచ్చగత్తెచేత అర్ధరాత్రి ఆవిష్క 
రింపజేసీ సంచలనాన్ని సృష్టించారు. తమ కవితా ఖండికలను “దిక్‌ 
లని పిలవాలన్నారు.నగ్నముని, నిఖలేశ్వర్‌, చెరబండరాజు, జ్యాలొముఖి, 
మహాస్వప్న, భైరవయ్య-అనే ఆరుగురు-(అవి వాళ్ళ స్వంత పేర్లు కావు 
కలం పేర్లు) దిగంబర కవులుగా ఏర్పడి కవితా సంపుటులు ప్రచురిం 
చారు. సమాజం అసమానతలకు అన్యాయాలకు నిలయమని దాని స్థానంలో 
సమానత న్యాయమున్న వ్యవస్థ రావాలని అభ్యుదయ కవులు కోరు 
కున్నారు.శిథిల మైపోతున్న నాటి సమాజం నశించి ఉజ్జ వ్రలమైన సమాజం 
సృష్టింప బడుతుదని కలలుగన్నారు. కాని ఆ కలలన్నీ కల్లలై పోయాయి. 


దిగంబర కవులు 381 


ఆ అసంతృప్తి ఫలితంగా కలిగిన కోపంతో తిట్లకు పరుషపదప్రయోగాలకు 
దిగారు. 

పుళ్ళుపడి కుళ్ళిపోయిన వక్షం, పుచ్చి పోయిన పిండం, 

మెదడు పురుగు తినేసింది, చర్మం కుళ్ళిపోయింది, 

అవయవం పుచ్చిపోయింది, కళ్ళకి కన్నం పడింది- 


వంటి పదజాలం వాళ్ళ కవిత్వంలో వుంది. దిగంబర కవుల కవిత్వంలో 
సౌందర్యం కాని శ్రవణ _సుభగమైన పదయోజన గాని లేదు. దిగంబరక 
వులు ప్రజల అంతరంగంలో వ్యాపించిన ఆరాటానికి విసుగుకు విషాదానికి 
స్పందించారు. సమాజంలోని రాజకీయాల్లోని కుళ్ళును దిగంబరం చేసి 
చూపారు. షాక్‌ ట్రీటుమెంటు పద్ధతిలో బూతులతో తిడుతూ వాళ్ళు 
కవిత్వం వ్రాసారు. వాళ్ళ కవిత్వంలో ఆవేశం వేగం వుంది. వచన 
కవిత్వాన్ని వాడుకున్నారు. అయినా తమ కవిత్వంలో “వచనంలేదు, 
కవిత్వం అంతకంటే లేదు” అని ప్రాచీనకవిత్వం నుంచి వచనకవిత్వం 
వరకు తెలుగు కవిత్వం మీద ధ్వజమెత్తారు. 


1950 ల్లో అమెరికాలో బీట్నిక్స్‌ కవుల ఉద్యమం ప్రపంచ యువకుల 
నాకర్ణిచింది. బిటన్‌ లో “ఆంగ్రీ యంగ్‌మన్‌” పేరుతో ఉద్యమం వచ్చింది. 
జార్హి ఓర్వెల్‌ వాళ్ళకు నాయకుడు.1958 లో బెంగాల్‌లో ఆకరితరం 
కవులు తిరుగుబాటు చాటారు. దిగంబర కవులు వాళ్ళనుంచి (్రేరణ 
పొందివుంటారు. అందుకే కోపంతో సమాజంలోని కుళ్ళును కసితో 
బయట పెట్టిన “ఆంగీ యంగ్‌మన్‌” అయినారు. ఈ కవుల మీద 
మార్క్‌ నే సిద్దాంతాల, సార్తే అస్తిత్య్వవాదం (ప్రభావాలు కన్పిస్తాయి. 
ప్రాచీనత దేనిమీదా - ప్రాచీన సమాజంమీద గాని ప్రాచీన సాహిత్యం 
మీదగాని వాళ్ళకు అభిమానం లేదు. దిగంబర కవుల మొదటి కవితా 
సంపుటి 1965 లో వచ్చింది. ఆ తర్వాత రెండు సంపుటాలు వచ్చాయి. ఆ 
తర్వాత ఆకవుల మార్గాల్లో విభేదాలు వచ్చాయి. చెరబండరాజు నగ్నముని 
జ్వాలాముఖి నిఖలేశ్వర్‌లు విప్లవరచయితలుగా మారారు. మహాస్వప్న భైరవ 
య్యల మార్గం వేరే అయింది. దాంతో దిగంబరకవిత్సం దుంరూీనిలంలొ 


382 గ తెలుగు సాహిత్య చరిత్ర 
వీది ఆగిపోయింది. 


దిగంబర కవులు సమాజంలోని నిస్తబ్రతను సంప్రదాయాలను నిరసించి 
విరుచుకపడ్డారు. ఈ విషయంలో పరాభికి వీళ్ళకు సామ్యం కన్పిస్తున్నది. 
పదవుల కోసం డబ్బుకోసం తెగించే వాళ్ళను ఈ కవులు నిరసించారు. 

అలో ఇ అ రల a 9 

కుష్టు వ్యవస్తను దుర్గంధ సంస్కృతిని వ్యాఎంప చేస్తున్న వాళ్ళను నిరసం 
దారు. దాన్నంతా ధ్వంసంచేయమని యువతరానికి పిలుపునిచ్చారు. 
పొతవిలువలను ధ్వంసం చేయాలన్నది వాళ్ళ ఆకాంక్ష 

“అంటు వ్యాధిలాంటి / అజగరం లాంటి 

గొంగళి పురుగు భావాలు భస్మం చేయాలి 


నిర్మలమైన భావవీచికల్ని / హాయిగా ప్రసరింపజెయ్యాలి” అంటారు. 
సమాజంలోని నల్లబజార్లను, అవినీతి దోపిడిని ఆత్మవంచన పరవంచనలను 
అసహ్యించుకున్నారు. “వందేమాతరం” కవితలో చెరబండరాజు ఆవేదనతో 
“అమ్మా భారతీ నీ గమ్యం ఏమిటి తల్లీ!”అని ప్రన్నించాడు. సాంస్కృతికంగా 
సమాజం పొందిన కృతకరూపాొన్ని ఈ కవులు (ప్రశ్నిందారు. మతమౌఢ్యాన్ని 
గురువుల మోసాలను ప్రశ్నించారు. ఆధునిక నాగరికతలోని దుర్మార్గానికి 
అక్రమాలకు బాధపడ్డారు. వాళ్ళకు భావంలో దాపరికం లేదు. వాళ్ళ కవిత్వం 
చదివినప్పుడు సమాజంలోని హేయమైన మనుషులమీద వాళ్ళు సృష్టించిన 
పరిస్థితుల మీద జుగుప్ప కల్గుతుంది. దిగంబరకవులు _ లైంగిక (పతీకలను 
వాడి కొంత అశ్రీలతను సృష్టించారు. లెంగికం అక్తీలం కాదు. కాని 
దాన్ని చెప్పే తీరులో అకశ్రీలతను సృష్టించి ఈ కవులు (గామ్యసంస్క ఎ్రతిని 
తెచ్చి సమాజం మీదనే కాక (పాచీనకవుల సంప్రదాయాల మీద కూడా 
నిరసనను ప్రకటించారు. అభ్యుదయ సాహిత్యంలో ఏర్పడిన స్తబ్దతను 
విదిలించి దిగంబరకవులు సాహితీలోకాన్ని ఒక ఊపు ఊపారు. వాళ్ళ 
కవిత్వంలోని తిట్లు బూతులు ఆటవిక ఆచేశం కవిత్వం కాదని కొందరు 
విమర్శకులు విమర్శించినా శిల్పం లోపించిందని అన్నా వాళ్ళ ఆశయాలు 
లక్ష్యాలు మంచివే అని వాళ్ళ కవిత్వంలోని నిజాయితీని ధర్మ క్రోధాన్ని 
కొందరు శ్లాఘించారు. దిగంబర కవులననుకరిస్తూ పెగంబర కవులు, 


తిరుగబడుకవులు, చేతనావర్తకవులు బయలుదేరారు. 1970 లో విపవ 
కవిత్వం ఆవిర్భావంతో దెగంబర కవిత్వం దానిలో లీననె మైపోయింది. 1976 
లో విరసం ఏర్పడినప్పుడు నగ్నముని చెరబండరాజు జ్యాలాముఖి నిఖిలేశ్వర్‌లు 
విపవరాజకీయాలను అంగీకరించారు. అరసం కవుల ఆరాటం మ 
కవుల ఆవేదన విప్ట్లవకవుల సాయుధవిప్పవంగా మారింది. 


నవ్యసంపపదాయ స హిత్యం 


నవ్యసంప్రదాయవాదం ముద్ర వేసుకొని సాహిత్యం విమర్శలు కన్నిస్తు 
న్నాయి. కొందరు నవ్యసంప్రదాయవాదం ఒక రూపాన్ని వత i 
నవ్యసంప్రదాయవాదులు మాత్రం నవ్యసంప్రదాయవాదం సంపూర్ణంగా విక సిం 
చిన మార్గమంటారు.“నవ్యసం ప్రదాయ” పదానికి “నియ్మోటాడిషనిరిజం” 
అని అర్థం కాక “నియోక్లాసికల్‌” ఆని అర్థం ఆంటారు. ఇంగ్లీషు 
సాహిత్యంలో వచ్చిన నియోక్షాసికల్‌ యుగలక్షణానికి నవ్యసంపదాయానికి 
సంబంధం లేదని దాని చరిత్ర దీని చర్మిత్ర వేరని అంటారు. 1920-75 
మధ్య వచ్చిన భావ, అభ్యుదయ కవిత్వాలతో పొటు సంపదాయమార్గంలో 
నవ్యవస్తువుతో కవిత్వం వచ్చింది. భావ, అభ్యుదయ కవులు మ్మాత్రాఛంద 
స్సులు గేయాలు వచన కవిత్వాలు |వ్రాస్తుండగా నవ్యసాంప్రదాయవాదులు 
మహాకావ్య ప్ర క్రియనెన్నుకొని వ్రాసారు. వీరేశలింగం కాలంలోనే శ్రీపాద, 
వడ్డాది వంటి కవులు భారతాదుల ననువదించారు. నన్నయ కావ్యమార్గం 
ఆ విధంగా 20 వ శతాబ్దం వరకు కొనసాగుతూనే వుంది. కాని విశ్వనాథ 
వంటి కవులు ఆధునిక దృక్సథంతో విజాతీయతను తోసిపుచ్చి జాతీయ 
దృక్పథంతో (వ్రాసారు. అదే నవ్యసంప్రదాయ వాడమని చెప్పాలి. 


వీరేశలింగం యుగంలోని కవుల రచనల వలె వీళ్ళ రచనలు సంస్కృ 
తానువాదాలు కావు. అయితే ఈ యుగంలో వస్తునవ్యతతో శివభారతం, 
రాణాప్రతాపచరిత్ర పోతనచరిత్ర తిరుపతి వేంకటకవుల బుద్ద చరిత్ర వేదాం 
తాచార్యుల జగదీశ చంద్రబోసు చరిత్ర వంటి కావ్యాలు వ్రాయబడినాయి. 


384 తెలుగు సా హిత్య చరిత్ర 


మహా కావ్యప్రక్రియ పాతబడిన ప్రక్రియ. గతించిన గతానికి ఫ్యూడల్‌ 
వ్యవస్థకు చిహ్నం అని కొందరు తలంచగా  దుర్భాక రాజ శేఖరకవి, 
గడియారం వేంకటశేషశాస్తి, వానమామలై వరదాచార్యులు వస్తువులో 
నవ్యతను, భావాల్లో ఆధునికతను ఆధునిక సామాజిక బాధ్యతను ప్రద 
ర్శిస్తూ మహాకావ్యరచనలు చేసారు. పద్యరచనను చేపట్టి వస్తునవ్యతతో 
జాషువా తుమ్మల సీతారామమూర్తి కరుణశ్రీ, ఇంద్రగంటి ఖండకావ్యాలు 
(వ్రాసారు. 1967లో “చేతనావర్తకవులు” పేరున్న పేర్వారం జగన్నాథం, 
కోవెల సంపత్కుమార, కోవెల సుప్రసన్న, నరసింహారెడ్డి అనే నలుగురు 
కవుల్లో నవ్యసంప్రదాయ ఛాయలున్నాయి. నవ్యసంప్రదాయంలో చెళ్ళూరి 
శ్రీనివాసరావు “వివేకానంద చరిత్ర వజ్ఞల కాళిదాసు “ఆం(ధమహావిష్ణువు” 
(ద్విపదలు చెప్పుకోదగినయి. దేవులపల్లి రామానుజ రావు, పల్గాదుర్గయ్య, 
ఉత్సల సత్యనారాయణచార్యులు బోయిభీమన్న మొ.న కవులెందలో నవ్య 
సంప్రదాయంలో ఎన్నదగిన కవులున్నారు. 20 వ శతాబ్దారంభంలో 
మహాకావ్యం అంతరించి పోయేప్రమాదం నుంచి సాహిత్యాన్ని రక్షించాలని 
“కాసిజం” ను పునరుజ్జీవింపజేయాలనే తపన కొందరు కవుల్లో కలిగింది. 


నవ్య సంప్రదాయం విమర్శలో బాగా బలంగా కన్పిస్తున్నది. కట్టమం 
చివారు పాశ్చాత్యవిమర్శ పద్దతులను ఆలోచనలను పదజాలాన్ని తెలుగు 
విమర్శలోకి తెచ్చి కాల్పనికవిమర్శకు ఆధునికవిమర్శకు పునాదులు వేసాడు. 
అయితే ఆయన ప్రాచీన భారతీయసంప్రదాయానికి చెందిన అలంకారాలు 
రసం ధ్వని మొదలయిన అంశాలను విమర్శించాడు. అది కొందరికి నచ్చ 
లేదు. భారతీయవిమర్శవా సూత్రాలు సిద్దాంతాలు నిత్యనూతనమైనయి. 
మారుతున్న కవితాధోరణులకు ప్రక్రియలకు వాటిని ఇంకా ముందుకు 
తీసు కెళ్ళి అన్వయించవచ్చునని నవ్యసంప్రదాయవాదుల అభిప్రాయం. 
అటువంటి విమర్శలోను విశ్వనాథ ముందు నడిచాడు. అతని మార్గంలో 
కురుగంటి, జి.వి. కృష్ణారావు, వింజమూరి మొదలయిన విమర్శకులు 
నడిచారు. 


నవ్యసంప్రదాయ సా హిత్యం 385 


పపంచం భిన్నజాతులతో భాషాసంస్కృృతులతో కూడింది. ఒక్కొ 
క్కజాతికి దాని భౌగోళిక చారిత్రక నేపథ్యంలో దానికి స్వంతమైన 
జీవనతాత్త్వికత ఎదుగుతుంది.మార్కు ఆర్థికశక్తీ దాన్ని మార్చి చేస్తుందని 
ఏ ఎల్లలు లేని (పపంచమానవత సృష్టింపబడ్డుందని చెప్పాడు. ఆతని 
ఊహలు కల్లలయినాయి. తూర్పు యూరోపు దేశాలు రష్యా 1980 
దశకంలో భాషజాతి మతం. ప్రాతిపదికగా చీలి పోయాయి. స్వతంత్ర 
రాజ్యలేర్పడినాయి. రష్యా సోషలిస్టు సామాజ్యం కూలిపోయింది. 1990 
దశకంలో ఆర్టికరంగంలో వచ్చిన ఓపెన్‌ మార్కెటులు, గ్లోబలైజేషన్‌, 
టలికమ్యూని కేషన్ల అభివృద్ధితో భూగోళంలో సరిహద్దులు దగ్గరై దూరాలు 
అధిగమించడం వంటివి కూడా “జాతి” భావనను చంపలేకపోయాయి. ఏ 
విధంగాను విజాతీయ “డామినేషన్‌” ను ఒక జాతి అంగీకరించడం లేదు. 
అటువంటప్పుడు ఆధునికత పేరుతో ఇతరుల సిద్దాంతాలను కవిత్యాలను 
దిగుమతి చేసుకుంటు ఆ జాతి మనుగడకే ముప్పు వస్తుంది. ప్రపంచ 
వ్యాప్తంగా ఒకే సారి ప్రసారం చేయబడ్డున్న దూరదర్శన్‌ ప్రోగ్రాములు, 
సినిమాలు తమ జాతి సంస్కృతిని నాశనం చేస్తున్నాయని ఎన్నో దేశాల 
(పజలు ఎదిరిస్తు న్నారు. ఆలోచన లేకుండా సిద్దాంతాలను భావజాలాన్ని 
దిగుమతి చేసుకుంటె జాతి సృజనాత్మకత నశిస్తుంది. భారతజాతి 
ప్రాచీనమైంది. దానికి ప్రాచీనమైన సాహిత్యం, విమర్శ సూత్రాలు అభివృద్ధి 
చెందాయి. విమర్శవిజ్ఞానంలో పాశ్చాత్యులు (ప్రభావితమవుతుండగా వాళ్ల 
విమర్శ సూత్రాలను మనం దిగుమతి చేసుకుంటె జాతి ఆలోచనాసూ 
(తంలో “కంటిన్యుటీ” అనేది లేక జూతి మేధస్సు సృజనాత్మకత నశించే 
అవకాశముంది. కాబట్టి మన సంప్రదాయంలోని విమర్శ సూత్రాల 
కనుగుణంగా నూతన పద్దతులను వికసింపజేసుకోవాలన్నది నవ్యసంప్రదా 
యవిమర్శ ముఖ్యోద్దేశం - ప్రాచీన భారతీయవిమర్శ సిద్దాంతాలను ఆధునిక 
ఆర్ధిక మనస్తత్వసామాజిక శాస్త్రాల ఆధారంగా ఇంకాముందుకు తీసు కెళ్ళి 
వికాసాన్ని కలిగించవచ్చును. అందులో దోషం లేదు. (పాచీనాచార్యులు 


386 తెలుగు సాహిత్య చరిత్ర 


అట్లా సిద్దాంతాలను వికసింపజేసారు కూడా. రసధ్వని అలంకారాల వంటి 
ప్రాచీనాచార్యుల సిద్దాంతాల మీద అనురక్తితో సామాజికస్తృహ మానవ 
తావాదంతో కూడిన నవ్యసంప్రదాయవిమర్శ సాగ్గుతున్నది. అది ప్రగతికి 
విరుద్దం కాదు. ఛాందసవాదం కాదు. వాళ్ళది జూతీయవాద దృక్పథం. 
తద్ద్వారా విశ్వదృక్పథం. వాళ్ళ దృష్టిలో సాహిత్యం భౌతికఆధ్యాత్మిక స్టితు 
లకు వారధి. సమాజ దర్శనాన్ని మార్చే శక్తి సాహిత్యదర్శనానికుందని 
వాళ్ళంటారు. సమకాలిక పరిస్థితుల కతీతంగా ఆలోచించి భవిష్యద్దర్శనాన్ని 
చేయాలనే భారతీయ సా హిత్యదృక్పథమే వాళ్ళ దృక్పథం. 


కవిత్వం రచనలు ఏవైనా భావకవిత్వం నుంచి విస్లవవాద స్త్రీవాద దళి 
తవాదాల కవిత్వం వరకు దేనినైనా సంప్రదాయ విమర్శనా దృష్టితో చూడ 
వచ్చునని నవ్యసంప్రదాయవాదులంటారు.రామాయణ కల్పవృక్షం నుంచి 
కొయ్యగుర్రం వరకు ఏదైనా మహాకావ్యమే. జాతికి స్వతః సిద్దంగా వుండే 
కళాసంస్కారంతో ఆవిష్కరించాలని _వాళ్ళంటారు. కవిత్వంలో ఏ కొత్త 
ప్రయోగమైనా జాతి జీవనాడిని స్పందింపజేయాలన్నది వాళ్ళ ఆశయం. 
సాహిత్యసాంస్క ఎతిక సంరక్షణ భారం బాధ్యత విప్లవం హింస, హత్యలను 
మార్గంగా బోధించేవాళ్ళ మీదనేవుందనే భావజాలాన్ని వ్యతిరేకిస్తుంది నవ్య 
సంప్రదాయం.అది మరోప్రపంచానికి మరోమార్గం. లింగవివక్షత కులతత్త్వం 
తలెత్తిన నేపథ్యంలో ప్రగతివాదంతో కూడిన నవ్యసంప్రదాయం జాతి 
అభ్యుదయానికి చాలా అవసరం. నవ్యసంప్రదాయవిమర్శలో శేషేంద్రశర్మ, 
జి.వి. సుబహ్మణ్యం, కో టశ్వరరావు,కో వెల సుప్రసన్నాచార్య, కోవెల 
సంపత్కుమారాచార్య,యశోదా రెడ్డి, ఎచ్‌.ఎస్‌(బహ్మానంద, వడలి మందేశ్వ 
రరావు;కసిరెడ్డి "పేర్లు బాగా వినిపిస్తున్నాయి. ముదిగొండ వీరభద్రయ్య 
“రావిశాస్త్రి ధర్మేతిహాసం” (మూడుకథలబంగారం నవల మీద విమర్శ) 
అనుమాండ్ల భూమయ్య “వేయిపడగలు-ఆధుని కేతిహాసం”, సుజాతారెడ్డి 
“నవల-రస సిద్దాంతం” వంటి విమర్శ (గ్రంథాలు వ్యాసాలు చెప్పుకోదగినయి. 


విష్టవవాద సాహిత్యం 387 
విప్టవవాద సాహిత్యం 


1956 నుంచి రష్యాలో కమ్యూనిస్టు పార్టీలో “రివినిజం” ప్రవేశించింది. 
కమ్యూనిస్టు పార్టీలోని రివిజనిజాన్ని పెట్టుబదారీ మార్గానుయాయులను 
అంతమొందించాలనే ఉద్దేశంతో చైనాలో 1966 లో (శ్రామిక వర్గ సాంస్క ల 
తిక _ విష్ణవం వచ్చింది. అసలు 1949 నుంచే చైనాలో సోషలిస్టు 
ఆర్థికవిధానాన్ని సాధించే ప్రయత్నాలు జరుగుతూ వున్నాయి. ఆ 
ప్రయత్నాలే క్రమంగా 1966 లో కార్మికవర్గానికి రాజ్యాంగయంతం మీద 
అధికారం ఏర్పడి విప్లవం సంపూర్ణమైంది. ఆ సమయంలోనే భారతదేశంలో 
రివిజనిస్టు మార్గంలో పార్లమెంటరీ పంథాలో పడిపోయిన కమ్యూనిస్తుపార్తీ 

రు ta ళా రు ౬౭ 
నుంచి విప్లవశక్తులు వేరయిపోయి నక్సల్బరీ శ్రీకాకుళోద్యమాలు లేచాయి. 
1967 లో పశ్చిమ బెంగాల్‌లోని డార్డిలింగు జిల్లాలోని సిలిగుడి డివిజన్‌లోని 
నక్సల్బరీ [గ్రామంలో రైతులు సాయుధులై భూస్వాముల భూములను 
ఆక్రమించుకొన్నారు. అప్పులను రద్దుచేస్తూ దళాలుగా సంఘటితమై 
పోరాడారు. మేధావివర్గం, విద్యార్థులు కూడా ఈ పోరాటానికి మద్దతును 
ప్రకటించారు. కలకత్తా కలాశాల విద్యార్థులు ఈ పోరాటాన్ని సమర్థించారు. 
కమ్యూనిస్టు పార్టీలో చీలికవచ్చి సాయుధపోరాటాన్ని సమర్థించే మౌర్కి ఎసి 
-లెనినిస్టు పార్షీ అనుయాయులు నకృల్బరీ రైతుల సాయుధ పోరాటాన్ని 

ఉం eఎ క 
ఇతర (ప్రాంతాలకు కూడా వ్యాపింప జేసారు. 


భారతదేశంలో స్వాతంత్రానంతరం అభివృద్ధి అంతగా జరుగకపోగా 
1960-67 లో పారిశ్రామికరంగంలో స్త స్తబ్దత ఏర్పడింది. ఆర్థికంగా సంక్షోభం 
| (ద్రవ్యోల్బణం ఏర్పడింది. అమెరికా తన పెట్టుబడులతో అప్పులరూపంగాను 
మన దేశంలోకి ప్రవేశించింది. వలససామ్రాజ్యవాదం స్థానంలో క్రొత్త 
సామ్రాజ్యవాదం ప్రారంభమైంది. _ ప్రపంచబ్యాంకు అప్పులతో దేశం 
దేశప్రయోజనాలకు విరుద్దమైన చర్యలకు పూనుకుంది. ఈ పరిస్థితుల్లో 
విద్యార్థుల్లో నిరుద్యోగులైన యువకుల్లో ఆశాంతి ప్రవేశించింది విద్యార్థుల 
ఆందోళనలు పెరిగాయి. ఆ తరుణంలో నక్సల్బరీ సాయుధ పోరాటం 


388 తెలుగు సాహిత్య చరిత్ర 


వాళ్ళ నాకర్షించింది. ఎంతో మంది యువకులు తమ ఉన్నత విద్యలను 
విడిచిపెట్టి పోరాటంలో చేరి పోయారు. 1969 ఏపిల్‌ 22 వ 
తేదినాడు లెనిన్‌ జయంతి రోజు మార్కి ఎస్టు లెనినిస్టు పార్టీ అవతరించింది. 
భూస్వాముల పెట్టుబడిదారుల చేతుల్లో రాజ్యాధికారముందని దున్నేవానికే 
భూమి కావాలని, వ్యవసాయవిప్లవం _(ప్రజావిప్లవం రావాలని, దిర్షకాలిక 
సాయుధ పోరాటంతో అది సాధింప బడుతుందని పార్టీ తీర్మానం జరిగింది. 
1970 మే నెలలో కలకత్తాలో జరిగిన పార్టీ సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌ 
నుంచి కొందరు వ్యక్తులు పాల్గొన్నారు. ఆ వ్యక్తుల్లో వెంపటావు 
సత్యనారాయణ, ఆదిభట్ల కైలాసం, మలికార్డునుడనే వాళ్ళు (శ్రీకాకుళ 
పోరాటానికి నాయకత్వం వహించారు. 


నక్సల్చరీ [గ్రామంలో ప్రారంభమైన సాయుధ పోరాటం బీహార్‌, మధ్య 
ప్రదేశ్‌ | ఆంధ్రప్రదేశ్‌ ,) కేరళ, పంజాబ్‌ మొదలైన రాష్ట్రాలకు వ్యాపించింది. 
1967 లో ఆంధ్రప్రదేశ్‌లో సాయుధ విప్లవం శ్రీకాకుళంజిల్లాలోని పార్వతీ 
పురం ఏజన్సీప్రాంతాల్లో (ప్రారంభమైంది. 1968 లో సాయుధవిప్పవం 'గిరిల్లా 
యుద్దతంత్రాలతో ఇతర ప్రాంతాలకు కూడా వ్యాపించింది. (ప్రభుత్వం 
సాయుధవిస్టవం జరిగే (పొంతాలను కల్గోలిత (ప్రాంతాలుగా ప్రకటించి 
ఉద్యమాన్ని అణచివేయడానికి పూనుకుంది. 


నక్సల్చరి (శ్రీకాకుళపోరాటం తెలంగాణాలోని గిరిజన ప్రాంతాలైన 
ఆదిలాబాదులో ప్రవేశించి (క్రమంగా కరీంనగర్‌, నిజామాబాదు, వరంగల్‌ 
మొదలైన ఉత్తర తెలంగాణాపాంతాలకు పాకింది. నిజాంకాలంలో తెలం 
గాణా సాయుధ పోరాటాన్ని కమ్యూనిస్టు పార్రీ నడిపింది. 1948 
సెప్టెంబరులో పోలీసుచర్యతో ఆ పోరాటం విరమించబడడం సమర్థించని 
వాళ్ళు అసంతృప్తిచెందిన వర్గం నక్సల్బరీ పోరాటాన్ని సమర్థించి సాయుధ 
పోరాటాన్ని కొనసాగించారు. పార్లమెంటు పంథాను చేదించాలనే 
ఉద్దేశంలో సాయుధ పోరాటంతో రాజ్యాధికారాన్ని చేజిక్కించుకోవాలనే 
లక్ష్యంలో నక్సల్బరీ పోరాటం మావో ఆలోచనా విధానాన్ని అనుసరించింది. 
నక్సల్బరీ (శ్రీకాకుళఉద్యమం స్ఫూర్తితో తెలుగులో విప్లవకవిత్వం వెలువడింది. 


విప్లవవాద సాహిత్యం 389 


1968 లో శ్రీకాకుళ ఉద్యమం (ప్రారంభం నుంచి 1977 లో అత్యవసర 
పరిస్టితి ఎత్తేసేంత వరకు ఒక దశగా అత్యవసర పరిస్టితి ఎత్తే సింతర్వాత 
నుంచి చైనాలో మావో మరణం వరకు రెండోదశగా చెప్పవచ్చును. విప్లవ 
కవులు చాలామంది సాయుధ పోరాటంలో స్వయంగా పాల్గొన్నవాళ్లు. 


సోషలిస్టు విష్ణవగమ్యానికి ప్రజాపోరాటానికి సాయుధ మార్గాన్ని ఎన్ను 
కున్న రచయితలు మార్క్స్‌ లెనిన్‌ మావోల ఆలోచనల మీది విశ్వాసంతో 
విపరచయితల సంఘం-విరసం- పేరుతో హైద్రాబాదులో 1970 జులై 
4వ తేదిన సంఘటితమైనారు. మార్కి సస్టు సిద్దాంతాలను విశ్వ సించిన 
అభ్యుదయ రచయితలు క్రమంగా ఆ మార్గానికి దూరమై ప్రభుత్వాన్ని 
పొగిడేవాళ్ళుగా మారారని విరసంవాళ్ళు తమ అసంతృప్తి వెలిబుచ్చారు. 
అభ్యుదయ కవులు రచయితలు మార్కి ఎజంపట్ల తమ అభిమానాన్ని 
బాహాటంగా చాటలేదని విప్ణవకవులు రచయితలు అంటారు. 1943 లో 
అభ్యుదయ రచయితల సంఘం-అరసం-ఏర్పడి నప్పుడు తమది రాజకీ 
యసంఘం కాదు కాని రాజకీయాలను స్పృశించడం మహాపరాధంగా 
భావించమని అన్నారు. సాహిత్యం రాజకీయాలు వేరుకావని విరసంవాళ్ళు 
చాటారు. సాహితీవేత్తలు అంతఃపురాల్లో కాక ఆచరణలో వుండాలని 
అన్నారు. చాలా మంది అరసం కవులు పార్టీతో సంబంధం లేకుండా 
వ్రాసిన వాళ్ళే అని అరసంను విమర్శించారు. (క్రమంగా ఏకాన్తో కూస్తో 
అభ్యుదయ భావాలున్న వాళ్ళంతా అభ్యుదయరచయితలుగా చలామణి 
అయ్యారని విరసం ఆరసంవాళ్ళను నిరసించింది. (ప్రపంచశాంతి, అంతర్జా 
తీయ సంఘటన, సర్వతోముఖమైన జాతీయాభివృద్ధి, కార్మికుల క 
సమానత సాధన, సోషలిస్టు సమాజస్థాపన, మానవతొ దృక్పథం, బాతు 
వాదం, సాంఘిక ప్రయోజనంగల కళల అభివృద్ధి, సొంఘిక సామరస్యం, 
జీవకారుణ్యం-మొదలైనయి అరసం ఆశయాలు. ఆ ఆశయాలు బా గొనే 
వున్నాయి కాని మహత్తరమైన మరో వ్యవస్థను ఏర్పరిచేయి కావని సాయుధ 
పోరాటమే మరోప్రపంచానికి చేరుస్తుంతని విరసం (ప్రకటించింది. పార్లమెం 
టులాంటి సంస్థలు బూర్జువావ్యవస్థను నిలబెట్టే మాయోపకరణాలని దాన్ని 


390 తెలుగు సాహిత్య చరిత్ర 


కూలదోస్తేనే మార్పు వస్తుందని విరసంనాళ్ళంటారు. అందుచేత వాళ్ళు 
బాహాటంగా విప్రవాన్ని తమ లక్ష్యంగా ప్రకటించారు. సా హిత్యంకూడా 
(3p) sy 

విప్లవాన్ని చిత్రించాలని విపవానికి తోడ్పడాలని వాళ్ళంటారు. సాహిత్యం 
యా గా 

జీవితాన్ని నిర్వచించేది కాక అస్తవ్యస్తమైన జీవితాలను సమాజాన్ని మార్చేదిగా 
వుండాలని విరసం ఆశయం. అరసం కాలంతోపాటు నడువలేక వెనుకబడి 
పోయిందని అరసంవాళ్ళకు సోషలిస్టు భావస్పర్శ లేదని విరసం ఆరోపణం 
అరసం పాలకవరాన్ని ఎదుర్కొలేదు. స్వాతం త్రపోరాటం తెలంగాణా 
విమోచనోద్యమం కాలంలో అభ్యుదయ రచయితలు ఉచ్చస్థితిలో వున్నారు. 
1952 ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీ గెలుపు అరసంకు గౌరవప్రతిష్టలను 
తెచ్చింది. అదే 1955 నాటి ఎన్నికల్లో పార్టీ ఓటమితో అరసం క్షీణదశ 

(ap) (I) | (nS 

ఆరంభమైందనిచెప్పాలి. శీశీ వంటి వాళ్ళు అభ్యుదయ రచయితలు 
సినిమాల నాశ్రయించడంతో అరసం నిర్వీర్యమైంది. 1970 వరకు అరసం 
మానవతా వాదం, దిగంబర కవిత్వం రూపాలతో కొనసాగింది. 1970 
లో విరసం శ్రీశ్రీ అధ్యక్షతలో అవతరించింది. విరసంకు కూడా యుగ 
ఆరంభకుడు యుగనాయకుడు,' యుగకర్త (శ్రీశ్రీయే అయినాడు. 


1943 లో ఆంధ్రదేశంలో అరసం ఏర్పడినప్పుడు అందులోని కవులకు 
రచయితలకు నూర్కి ను అవగాహన, నిర్మాణక్రమం, కార్యాచరణ లేదని 
అవగాహన చైతన్యదృక్సథం లేకుండానే ఎంతో మంది అరసంలోకి రావడం 
జరిగిందని అరసం పేరులోనే అభ్యుదయం వుంది కాని పీడిత వర్గదృకృథం 
లేదని అట్టడుగు వర్గాన్ని అంతగా _ పట్టించుకోలేదని అరసం విమర్శకు 
గురయింది. మధ్యతరగతి దృక్పథం అరసంలో బాగా చోటు చేసుకుందని 
చైతన్యం భౌతికశక్తిగా మారి ఆచరణరూపాన్ని అరసం పొందలేదని విరసం 
విమర్శించింది. 1970 లో విరసం విశాఖపట్టణం లో జరిగిన శ్రీశ్రీ 
షష్టిపూర్తి సభలో విశాఖవిద్యార్థులు “రచయితలకు సవాల్‌” పేరుతోపంచిన 
కరపత్రంతో పుట్టిందని చెప్పాలి. “శ్రీకాకుళ విప్లవపోరాటంలో వీరమరణం 
చెందిన సుబ్బారావుపాణిగ్రాహిలా సాహిత్యం జీవితాన్ని మార్చే శక్తిగా 
మీరెందుకు చెయ్యలేదు * అని ఆ కరపత్రం అభ్యుదయ రచయితలను 


(4 ౬ 
విప్లవవాద సాహిత్యం 391 


(పశ్నించింది, ఆ కరపత్రం 'సాహితీవేత్తల్లో ఒక పద్ద సంచలనాన్ని 
సృష్టించింది. శాంతితో మరో ప్రపంచాన్ని స్పష్టించలేము సాయుధ 
పోరాటం కొత్తవ్యవస్థను సృష్టిస్తుందని కరపత్రం చాటింది. దాంతో శ్రీశ్రీ 
అరసం సభను బహిష్కరించి విరసంకు 1970 జులై 4 వ తేదినాడు 
శ్రీకారం చుట్టాడు. విష్టవకవులకు నాయకుడయ్యాడు. 1970 జులై 45 
తేదీల్లో అభ్యుదయ సాహిత్యసదస్సు నిర్వహించడానికి నిర్ణ్భయమైంది. అదే 
విరసం ఆవిర్భావానికి ముహూర్తమైంది. దానిలో కొకు, రావిశాస్త్రి, కారా, 
కె.వి.ఆర్‌ మొ.న వాళ్ళు చేరారు. సాహితీమిత్రులు నడిపే “సృజన” పత్రిక 
విరసంవాణిగా మారింది. ప్రభంజనం, అరుణతార, జీవనాడి పిలుపు, విద్యు 
లత వంటి వత్రికలు విరసంకు ప్రచారనాధనాలయ్యాయి. జననాట్యమండలి 
అరుణోదయ వంటి సంస్థలు అండగా నిలిచాయి. 1970 అక్టోబరులో 
విరసం మొదటి మహాసభలు ఖమ్మంలో జరిగాయి. 1996 జనవరిలో విరసం 
నాల్గవ మహాసభలు హ్హైదాబాదులో జరిగాయి. దళితవాదులు స్త్రీవాదులు 
ఆ సభలకు హాజరుకాలేదు.“సాహిత్యం ఒక ఆయుధవిశేషం.సమ(గ్రమైన 
మానవస్వాతంత్ర్యం వైపే విప్లవ సాహిత్యం జరిపే మహాప్రస్థానం” అని 
ప్రథమమహాసభల్లో విరసం తన పంథాను చాటింది. శ్రీశ్రీ సాయుధపో 
రాటాన్ని సమర్థిస్తూ విరసంకు అధ్యక్షుడయ్యాడు. “సాయుధ విప్లవబీభత్సుని 
సారథినై భారత కురుక్షేత్రంలో నవయుగ భగవద్గీతా రుంర్వుని ప్రస 
రిస్తాను” అని శ్రీశ్రీ తన దీక్షను ప్రకటించి విప్ప్లవసా హిత్యయుగకర్త 
అయ్యాడు. విరసం కవులకు రచయితలకు మార్కిజం- లెనినిజం ఆదర్శం. 
మావో ఆలోచనావిధానం ఆచరణీయం. చెనాలో మావో “లాంగ్‌ మార్చ్‌” 
"పేరుతో నడిపిన విప్లవపోరాటం వీళ్లకు ధ్యేయమైంది. మావో నడిపిన 
“లంగ్‌ మార్చ్‌” లాగానే భారత దేశంలో విప్లవం ద్రీర్ణకాలికమైన సాయుధ 
పోరాటం వల్ల సిద్ధిస్తుందని వీళ్ళ నమ్మకం. ఎన్నికలు, సంస్కరణల వల్ల 

మరోప్రపంచం రొదని వీళ్ళ విశ్వాసం. దోపిడి నుంచి విముక్తిని కలిగించే 
మార్గం విస్తవమార్గమని వీళ్ళు నమ్ముతారు. ఏ తిరుగుబాటునైనా 
సమర్ధిస్తారు. క్యూబాలో ఫిడెల్‌ కాస్తో నాయకత్వంలో విప్లవపోరాటం 
ల కావడం వీళ్ళకు ధైర్యాన్నిచ్చింది. విర్షంటేనాలోని గెరిల్లా 


392 తెలుగు సాహిత్య చరిత్ర 


పోరాటం వీళ్ళకు ఆవేశాన్నిచ్చింది. జాతీయం కన్నా అంతర్జాతీయం మీద 
వీళ్ళకు దృష్టి ఎక్కువ. 


1950 దశకంలో మానవ హక్కుల (ప్రకటన నెహూ పంచవర ర ప్రణాళికలు 
పంచశీలల మీద నమ్మకం పెట్టుకున్న కవుల రచనలు విష్షవరచయితలకు 
నిస్తబ్రతగా కన్పించాయి. శాంతికాముకత యుద్ద విముఖతలను వీళ్ళు 
తిరోగమనంగా భావించారు. భావకవులు పేమ సౌందర్యం, గోపికాల 
న్వేషణ, గోపికొవిరహం గడ్డిపోచ అందాలను వస్తువుగా చేసుకున్నారు. 
అభ్యున్నతి సమానతలను అభ్యుదయ కవులు కాంక్తించినొ రావలసిన 
చైతన్యాన్ని వాళ్ళు _ తేలేక పోయారు. భావకవిత్వం మత్తువదిలినా 
అభ్యుదయకవులు రెండవదశలో మధ్యతరగతి మీద సానుభూతి చూపుతూ 
కవిత్వం (వ్రాసారు. అట్టడుగు వర్గాలను వాళ్ళను వదిలేసారు. విప్లవం 
సాయుధ పోరాటం రక్తపాతం-ఇవే దోపిడీని పీడనను దౌర్హన్యాన్ని బానిస 
త్వాన్ని అనమానతలను నణింపజేస్తాయని విప్లవ రచయితలు విశ్వసించారు. 
విష్ణవ కవిత్వానికి ఆద్యులుగా చెప్పదగినవాళ్ళు సుబ్బారావు పాణీగ్రాహి, 
వెంపటావు సత్యం. వాళ్లు విప్లవాన్ని ప్రబోధిస్తూ పాటలు వ్రాసారు. ఆ 
తర్వాత శివసాగర్‌, చెరబండరాజు, (శ్రీశ్రీ, కె.వి.ఆర్‌, గద్దరు, వంగపండు 
ప్రసాదరావు, నగ్నముని, జ్వాలాముఖి, 'కె.శివా రెడ్డి, వరవరరావు, నిఖిలేశ్వర్‌ 
విష్ణవకవులు వ్రాసిన పాటలు పల్లెపల్లెలకు వ్యాపించాయి. సుబ్బారావు 
పాణిగ్రాహి “కష్టజీవులం మేము కమ్యూనిస్టులం బౌనన్నా కాదన్నా అడే 
ఇష్టులం” అని వాసిన “మార్చింగ్‌ సాంగ్‌” చాల ప్రచారాన్నందుకుంది. 
విప్లవ సిద్దాంతాలను ఆశయాలను పాణిగ్రాహి సరళమైన మాటల్లో 
పాటగా వ్రాసాడు. శివుడు, శివసాగర్‌, రెంజిమ్‌ మొదలయిన పేర్లతో 
కె.జిసత్యమూర్తి కవిత్వం (వ్రాసాడు. జానపద రీతుల్లో ఆయన పాటలు 
వ్రాసి విష్లవభావాలను ప్రచారం చేసాడు. ఆయన కూడా పాణిగ్రాహి 
లాగానే స్వయంగా గిరిజన పోరాటంలో పాల్గొన్న కవి. “నా చెల్లీ చెంద్రమ్మ, 
తోటరాముడు, ఏటి కెదురీదు వాళ్ళమురా” మొదలయిన ఆకవి పొటలు 
ప్రసిద్దమైనయి. “న(రెంకచెట్టు కింద నరుడో భాస్కరుడా” అనే శివసాగర్‌ 


పాటతో విష్టవగేయాలకు (శ్రీకారం చుట్టబడిందంటారు. ఈ పాటను 
శివసాగర్‌ విప్టవవీరుడు చాగంటి భాస్కర్‌ మీద వ్రాసాడు. శివసాగర్‌ 
కవితలు “ఉద్యమం, నెలబాలుడు” "పేర్లతో సంపుటాలుగా వచ్చాయి. 


విప్రవకవుల మొదటి కవితాసంకలనం “రుంరు” విరసం మొదటి 
మహాసభలనాటికే వచ్చింది. ఇది శ్రీకాకుళ గిరిజనోద్యమంలో మరణించిన 
సుబ్బారావు పాణిగ్రాహి స్మ ఎకికి అంకితమియ్య బడింది. దీనిలో డ్రీకాకుళం 
సాయుధ పోరాటంలో మరణించిన నక్సలైట్‌ నాయకుల మీద వ్రాసిన 
స్మ ఎతిగేయాలు వున్నాయి. ఆతర్వాత “మార్చ్‌,లే" అనే కవితాసంపు 
టాలు వెలువడినాయి. వాటిని ప్రభుత్వం దేశదోహకరమని నిషేధించింది. 
దానిలోని కవితలు యువకులను విప్ణవకవిత్వం వైపు ఆకర్షింపజేసాయి. అన్యా 
యాలను ఎదిరిస్తూ సాయుధపోరాటాన్ని సమర్థిస్తూ యువకులు ఆవేశంతో 
కూడిన కవితలు వ్రాసారు. 


విరసంకు అధ్యక్షత వహించింతర్యాత &ీడీ జట్కావాలా, భూమ్యాకా 
శాలు, తుది పయనం, తొలివిజయం మొదలయిన విప్లవగీతాలు రచించాడు. 
“తెల్లవాడు నిన్ను నాడు భగత్సింగు అన్నాడు. 


నల్లవాడు నువ్వు నేడు నక్సలైటువన్నాడు. ఎల్లవారు నిన్ను రేపు 
వేగుజుక్క అంటారు.” అని శ్రీశ్రీ “ఊగరా ఊగరా ఉరికొయ్య అందుకొని _ 
ఊగరా” అనే గేయంలో అన్నాడు. చెరబండరాజు “దిక్సూచి, ముట్టడి, 
గమ్యం, పల్లవి ఊరుమేలుకుంది, గౌరమ్మకలలు, శాంతి యుద్దం” మొదల 
యిన కవితాసంపుటాలు రచించాడు. చెరబండరాజు వలెనే దిగంబరకవుల్లో 
ఒకడైన నగ్నముని “తూర్పుగాలి, కొయ్యగుర్రం” కావ్యాలను ప్రచురించాడు. 
ప్రభుత్వ వ్యవస్థ కొయ్యగుర్రం వంటిదని చెప్తూ నగ్నముని “కొయ్యగుర్రం” 
కావ్యాన్ని రచించాడు. కొయ్యగుర్రం ఆధునిక “మహాకావ్య”మని పీఠికలో 
చేకూరి రామారావు (చేరా) అన్నాడు.జైలు జీవితాన్ని అనుభవించిన 
విరసంకవి కెవి ఆర్‌ “జైలు కోకిల” జైలులో వుండగా వ్రాసిన కవితలు. 
చిలీదేశపు కవి పాబ్లో నెరూడా మరణిచినప్పుడు కెవి ఆర్‌ వ్రాసిన 


394 తెలుగు సాహిత్య చరిత్ర 


స్మృతి గీతం ప్రసిద్దమైంది. వంగపండు ప్రసాదరావు విశాఖ శ్రీకాకుళం 
మాండలికంలో విప్లవ గీతాలు రచించాడు. “ఏరువాక, పొలి కేక ” 
ఆయన గేయసంపుటాలు. “ఏం పిల్లో ఎల్ల మొత్తవా, శ్రీకాకుళములో సీంవ 
కొండకీ, సిలకలు కత్తులు దులుపరిత్తయట, ఏంపిల్లో ఎల్ల మొత్తవా” అనే 
ఆయన పాట చాల ప్రచారాన్నందుకుంది. గద్దరు “రాజకీయ వీధిబాగోతం” 
ప్రచారం పొందిన రూపకం. తెలంగాణ మాండలికంలో ఆయన (వొసిన 
పాటలు ప్రజల్లో వ్యాపించాయి. అభినయంతో, గొంగడి గజ్జెల వేషంతో 
ఆయన పాడే పాటలు (పజలను బాగా ఆకర్షించాయి. ఉత్తేజ పరిచాయి. 
గద్దరు ఆధ్యర్యంలో _ జననాట్యమండలి రాష్ట్రమంతా పర్యటించి అనేక 
ప్రదర్శనలిచ్చింది. విష్లవభావాలతో కె.శివారెడ్డి “రక్తం, సూర్యుడు, ఆసుపత్రి 
గీతం” మొదలయిన అనేక కవితాసంపుటాలు ప్రచురించాడు. వరవరరావు 
తిరుగబడుకవుల్లో ఒకడుగా వుండి విరసంలో చేరి జైలు కెళ్లాడు. “88 
రోషస్సు,జీవనాడి, స్వేచ్చ” కావ్యసంపుటాలుగా అతని కవితలు వచ్చాయి. 
వరవరరావు “సృజన” కు సంపాదకుడుగా పని చేసాడు. 


విరసం కవులతో గేయం పోడుకోడానికి వీలైన పాటగా ప్రచారంలోకి 
వచ్చింది. తమ భావాలు సిద్దాంతాలు ప్రజల వరకు చేరాలంటే 
సరళమైన భాష, పాట అనువైనవని విప్టవకవులు గుర్తించి ఆవిధంగానే 
(వ్రాసారు. ప్రాచీన శివకవులు కూడొ ఇదేవిధంగా తమ మతప్రచారానికి 
జానుతెనుగును, ద్విపదలను చేపట్టారు. ఎంతోమంది భక్తతత్త గ్‌ కవులు 
తమ భావొలను (పజలకు చెప్పడానికి గేయాలను పాటలను మాధ్యంగా 
తీసుకున్నారు. ఆ మార్గంలోనే విరసం కవులు పాటను తూటాలాగా 
మార్చుకొని (వ్రాసారు. స్వాతంత్ర్య పోరాటం సమయంలో తెలంగాణా 
పోరాటం కాలంలో చాలావరకు పాట ప్రధాన పాత్రవహించింది. ఉద్యమా 
లతో పుట్టిపెరిగిన పాట నక్సల్బరీ ఉద్యమం కాలంలో బాగా ఆదరణను 
సంపొదించుకుంది.విప్ణవకవులు మాత్రాఛందస్సులనుగాని వచనకవిత్యాన్ని 
గాని వాడలేదు. భావకవుల, అభ్యుదయకవుల మార్గానికి భిన్నంగా ఈ 
కవులు పాడుకోడానికి వీలైన జానపదుల బాణీల్లో వుండే పాటను గేయాన్ని 


ష్‌ 9 


(ప్రయోగించారు. సుబ్బారావు పాణిగ్రాహి,వంగపండు, గద్దరు వంటి కవల 
పాటలు జూనపదుల బాణీలో భాషలో వుండి అతి ప్రచారాన్నందుకున్నాయి. 
గద్దరు శ్రీకాకుళం నుంచి ఉత్తర తెలంగాణం వరకు పయనించి పాటలు 
(వ్రాసాడు. (వాయడమేగాక అతనికి మంచి పాడే గొంతు వుంది. జానపదు 
లబాణీలో పాడే అతని పాటలను చాలామంది అనుకరించారు కూడా. కె.వి. 
ఆర్‌ కవిగానే కాక వ్యాసకర్తగా విమర్శకుడుగా పేరుపొందాడు. కాళీపట్నం 
రామారావు, రావిశాస్త్రి విప్ట్లవభావాలుగల కథానికలు నవలలు రచించారు. 
కాళీపట్నం రామారావు (కారా) “యజ్ఞం” మొదలయిన కథలు ప్రసిద్ద 
మైనయి. రావిశాస్త్రి, “ఇల్లు” నవల నక్సలైటుల ఆవిర్భావాన్ని చిత్రిస్తున్నది. 
“గోవులొస్తున్నాయి. జాగ్రతి లో తిరుగుబాటును చిత్రించాడు. కేశవరెడ్డి 
“ఇన్‌(కెడిబుల్‌ గాడెస్‌, స్మశానం దున్నరు” నవలలలు భూస్వాముల 
దోపిడీని గ్రామీణ ప్రజల సంఘర్షణను చిత్రిస్తున్నాయి. అల్లం రాజయ్య 
సాహూలు రచించిన “కొమురం భీము” నవల గోండుజనుల ఉద్యమాన్ని 
చిత్రిస్తున్నది. వసంతరావు దేశపాండే “ఆడని”, సాధన “సరిహద్దు”, పులి 
ఆనందమోహన్‌ “వసంతగీతం” ఉద్యమస్ఫూర్తితో (వొసిన నవలలు. సాహు 
విప్లవ వీరుడే కాక కథలు పాటలు వ్యాసాల్లో ఆదివాసుల పోరాటాలను 
గురించి (వొసాడు. బోయ జంగయ్య కాలువ మల్లయ్యల కథలు కూడా 
విప్లవ చైతన్యాన్ని చిత్రిస్తున్నాయి, సృజనాత్మక ప్రక్రియలన్నిటిలోను విప్లవ 
ఉద్యమ చైతన్యం  విశ్లేషింపబడింది. (ప్రబోధింపబడింది. విప్లవ రచయితల 
వ్యాసాలు, సాహిత్యవిమర్శలు భావతీవ్రతతో తెలుగునుడికొరంతో చక్కని 
వచనశెలి వికాసానికి దోహదం చేసాయి. 


విప్లవసా హిత్యం (ప్రధానలక్ష ్యం విప్లవచైతన్యప్రబోధం. విప్లవ చైతన్యంతో 
(st) ల్‌ 9 Gm (ap = 

వ్యక్తిని పోరాటానికి ఉన్ముఖున్ని చేయడం విప్లవరచయితల లక్ష్యం. 
సమకాలిక సమాజాన్ని విశే షించి దానిలోని కుళ్ళును మూలకారణాలను 
అరం చేసుకొని వ్యవస్తను మార్చడం వాళ ధ్యేయం. పొారమెంటరీ 
యు (<>) ద ou 

(ప్రజాస్వామ్యం పేరుతో భూస్వాముల నియంతృత్వం సాగుతున్నదని విప్లవ 
రచయితలంటారు. భూస్వాముల (శమదో పిడిని ఆడవాళ్ళ మానభంగాలను 


896 జెలుగు సాహిత్య చరిత్ర 


దౌర్హన్యాలను తమ సాహిత్యంలో చిత్రించి ప్రజాసామాన్యంలో వైతన్యం 
తేవాలని చూసారు. 

“జ దొంగల రాజ్యాంగం/రచనే ఒక కుట అనీ 

(శ్రమ జీవుల శ్యాసలతో/ పాడుతాం పొడుతాం” 


అంటాడు చెరబండరాజు. “సోషలిజం సామ్రాజ్యవాదం ముద్దు పేరని, 
ఆగస్టు 15 రాకపోతే, మాకు అర్హమయ్యేదే కాదు”- అంటాడు వరవరరావు. 

“సొపాలకు మేలిముసుగు / పార్లమెంటు అ సెంబ్లీలు 

మోసానికి మారుపేరు / దగా కోరు ఎలక్షన్లు”- 


అని విస్థవకవులు అభిప్రాయం. మతంలోని కర్మ సిద్దాంతం పూర్వజ 
న్మలు నర్ణాశమ ధర్మాల పేరుతో భూస్యాములుదో పిడీని కొనసాగించారు. 
దున్నేవాడిదే భూమి కావాలి. 

“విద్రోహుల మట్టు పెట్టి రైఫిళ్ళను చేతబట్టి, 

ఎర్రసేన నిర్మించదగ్గ ఎర్రప్రాంతమేర్చరచగ, 

అన్నలతో చేయి కలిపి నేల తల్లి చెరను విడిపించగ 

రావాలోయోతమ్ముడా జా గేలోయ్‌తమ్ముడా ?” - అని శివసాగర్‌ 
పోరాటానికి ఉత్తేజాన్ని కలిగిస్తూ పిలుపునిచ్చాడు. విప్లవ పోరాటంలో 
మరణించిన విప్లవవీరుల సంస్మరణ కవిత్వాన్ని పోరాటం ఉద్దీప్షి కోసం 
విష్ణవకవులు చాలా వ్రాసారు. కమ్యూనిస్టు పార్టీలో ప్రవేశించిన రివిజనిజమే 
తెలంగాణా సాయుధ రైతాంగపోరాటం విరమణకు కారణమని విరసం 
భావించింది. అందుకే విరసం కవులు రివిజనిజంను నిందించారు - 

జడత్వం జరీ అంచుచీర కట్టినవారు 

ఆయుధం చేపట్టలేరు 

విప్లవాన్ని ముస్తాబుచే సి 


ఎన్నికల దొమ్మరి సంతలో అమ్ము కో నేర్చిన బేహారులు, బారి 'కేడ్డు 
కట్టలేరు” అంటాడు శివసాగర్‌. రష్యాలో రవిజినజం ఏర్పడిన (ప్రమాదాన్ని 
గుర్తించి మావో చైనాలో సాంస్కృతిక విప్లవానికి పిలుపునిచ్చాడు. రష్యా 
సోషలిస్టు స్మామాజ్యవాదంగా పరిణమించింది. అప్పుడు చైనా (పపంచ 


విప్లవవాద సాహిత్యం 397 
సవనశే 
విప్లవ కెంద్రంగా ఉత్తేజాన్నిచ్చింది. 


“ఓల్లా ఘనీభవించెను / యాంగ్సీనది పొంగెను” అని శివసాగర్‌ దీన్ని 
దృష్టిలో పెటుకునే అనాడు. 
ధరం రు జ 


“అదనపు విలువల దొంగలు రాజ్య భవిష్యత్తును నిర్ణయించారు, మానవ 
జాతి భవితవ్యం సమస్తం, పిడికెడు మంది చేతుల్లో చిక్కిపోయింది.....” 


అంటాడు ఏప్లవకని. 
దిక్కుమొక్కులేని జనం/ ఒక్కొక్కరు అన్నికణం 
సింహకంఠనాదంతో/వస్తారిక కాచుకొండి 


అని విప్ణవకవి విప్రవశంఖారావం చేసాడు. 


1996 జనవరిలో విరసం తన నాల్గవ మహాసభలు జరుపుకున్నా ఉత్తేజం 
ఊపుతగ్గిందనే చెప్పాలి. దానికి అంతర్జాతీయ జాతీయకారణాలున్నాయి. 
1980 దశకంలో రష్యాలో వచ్చిన మార్పులు “రష్యాలో ప్రకటించబడిన 
“పెరన్ట్రయికా, రష్యా సోషలిస్టు సామాజ్యవాదానికి దోపిడీకి వ్యతిరేకంగా 
తూర్పు యూరపు దేశాల్లో ఉద్యమాలు లేవడంతో మార్కిస్టు మూల 
సిద్దాంతాలనే ప్రశ్నించడం జరిగింది. పార్టీ పేరుతో నియంతృత్వాన్ని 
నడపడం సవాలు చేయబడింది. జాతిభేదాలతో తూర్పుయూరపు రష్యాలు 
చిన్న .చిన్న దేశాలుగా విడిపోయాయి. మళ్ళీ జాతి భాషాభిమానాలు 
పడగలు విప్పాయి. పోలెండు మొదలయిన దేశాలెన్నో పెట్టుబడిదారీవిధానం 
(ఫీమార్కెటు వైపు మళ్ళాయి. జర్మనీ ఏకీకరణంతో జాతీయవాదం 
ప్రబలమైంది. బెర్లిన్‌ గోడ పగిలిపోవడం మార్కిజం దుర్భలతకు ప్రతీకగా 
నిలిచింది. ఆ తర్వాత చెనాలో మానో మరణం నక్సలైటు ఉద్యమానికి 
గొడ్డలిపెట్టు అయింది. చైనా పెట్టుబడిదారీ విధానం ఫ్రీమార్కెటు వైపు 
మళ్ళింది. 1989లో బీజింగులోని తియానామెన్‌ స్క్వయర్‌లో వైవా 
ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని స్వేచ్చను అర్థించే విద్యార్థుల హత్యాకాండను 
జరిపి స్వేచ్చ ప్రజాస్యామ్యాల గొంతు నులమడానికి ప్రయత్నించినా 


398 తెలుగు సాహిత్య చరిత్ర 


ఆర్థిక విధానాల్లో చైనా మార్కిస్టు దృక్పథం నుంచి దూరమౌతుందనడం 
మాత్రం జరుగుతున్న సత్యం. 


నక్సలెటు ఉద్యమంలో సిద్దాంతాల అవగాహన లేని వాళ్ళు ప్రవేశించారు. 
నాయకత్వంలో చీలికలు వచ్చి పార్టీ విడిపోయింది. మారుతున్న భూమి 
చట్టాలు, భూమి సంపకాలు మారుతున్న ఆర్థిక విధానాలు, యాంత్రికతతో 
"పెరిగిన ఉత్పత్తులు, వస్తుసమృద్ధి, కన్‌ష్యూమరిజం, ఒకవైపు పేదరికం 
అట్లాగే వుండగా ఇన్‌ స్టేషన్‌తో "పెరిగిన డబ్బు - నల్లధనం, పెరిగిన 
ఉద్యోగావకాశాలు మొదలయినయి మార్కు ఎ సిద్దాంతాలను పుస్తకాలకే 
పరిమితం చేసాయి. అంతేగాక విప్లవకారులు వారి మద్దతుదారులు హింసను 
హత్యలను గుడ్డిగా సమర్థించడం, ముఠాతత్త్వాలు, పరస్పర అహంకార ప్రద 
ర్శనలు, ఈర్లా ద్వేషాలు, (పతి అతివాదాన్ని మంచిదనడంతో విప ఉద్యమం 
ప్రజల సానుభూతిని కోల్పోతున్నది. ఈ విధమైన అంతర్జాతీయ జాతీయ 
తత్త్వాలు విప్లవఉద్యమాన్ని సాయుధపోరాటాన్ని బలహీన పరిచాయి. 
దాంతో విప్లవ సాహిత్యంతో క్రీణత (ప్రవేశించింది. కాని విప్లవోద్యమం 
స్ఫూర్తితోనే ఆంధదేశంలో స్త్రీవాద దళితవాదాలు ఊపునందుకున్నాయి. 
లింగవివక్ష స్పృహతో (స్త్రీలు, కులవివక్ష స్పృహతో దళితులు ఉద్యమ 
మార్గంలో నడిచారు. సాహిత్య సృష్టి చేసారు. ప్రీవాద దళితవాద 
ఉద్యమాలు 1960-70 దశకాల్లోనే ఇతర ఖండాల్లో ప్రాంతాల్లో ప్రబలంగా 
వున్నా, ఆంధ్రదేశంలో మాత్రం ఆ రెండు ఉద్యమాలు 1980 దశకంలోనే 
ప్రవేశించి సాహిత్యానికి స్ఫూర్తినిచ్చాయి. 


ర్స్‌ 9 

ఇంగ్లీషులో “ఫెమినిజం” పదాన్ని తెలుగులో “స్త్రీ వాదం' అని అను 
వాదం చేసుకొని వాడుతున్నాం. ఫ్రెంచి విషప్ణవం తెచ్చిన వ్యక్తివాదం వ్యక్తి 
"స్వేచ్చ సమానత సౌభ్రాతృత్వం భావాల నుంచి పీడిత జనాభ్యుదయం 
భాగంగా ప్‌ అభ్యుదయ భావన పుట్టింది. రెండవ (పపంచ యుద్దం 
తర్వాత మానవ హక్కుల ప్రకటన స్త్రీ అభ్యుదయ భావానికి బీజాలు 


ప్రీవాద సాహిత్యం 399 


వేసింది. స్త్రీ అభ్యుదయ విముక్తి పోరాటం అనేది యూరోప్పు అమెరికాల్లో 
ఓటుహక్కు కోసం పోరాడడంతో ప్రారంభమైంది. 


ప్రాచీన సమాజాల్లో ఏ కొద్దిమందికో అధికారాలు ఆధిపత్యాలుం 
డేయి. చాలా మంది కుటుంబంలోగాని సమాజంలోగాని దేశంలోగాని 
అణచివేతకు గురయ్యే వాళ్ళు. అట్లా అణచివేతకు గురయిన వాళ్ళల్లో 
జనాభాలో దాదాపు యాభైశాతం వుండే స్త్రీలు కూడా వున్నారు. 
స్రీలు కుటుంబం నడపడంలో వ్యవసాయం పనుల్లో పర్మిశమలు వచ్చిం 
తర్వాత పరిశ్రమల్లో (శమపడడం వాళ్ళ వంతుగా వుంది. (శ్రమ పడ్డా 
వాళ్ళకు స్వేచ్చా స్వాతంత్ర్యాలుగాని శ్రమ విలువను అనుభవించడంలో 
భాగంగాని లేవు. పొతి (వత్యం, త్యాగం, సహనం, శాంతం స్రీలకుండాలనే 
భావజాలం స్త్రీల అణచివేతకు తోడ్పడినాయి. భారతదేశంలో అనాదికాలం 
నుంచి స్త్రీలు సంపూర్ణ స్వేచ్చా స్వాతంత్ర్యాలు సుఖశాంతులు లేకుండానే 
వున్నారు. క్రమంగా బాల్య వివాహాలు, విధవల దుస్థితి, పునర్వివాహం 
హక్కు ల్లేండా వుండడం, ఆస్తిహక్కు నుంచి వంఛితురాలిని చేయడానికి 
పుట్టిన సతీసహగమనం వంటి దురాచారాలతో స్త్రీల పరిస్టితి అధ్యాన్న 
మైంది. రాజారామమోహనరాయల వంటి మత సంస్కరణవాదులు పీ 
జనోద్దరణను చేపట్టారు. ఆంధ్రదేశంలో వీరేశలింగం, వేంకటరత్నం, ఉన్నవ 
మొదలయిన సంఘసంస్కర్తలు ప్రీ అభ్యుదయానికి కృషి చేసారు. కేసరి 
గృహలక్ష్మి పత్రిక ద్వారా స్త్రీ అభ్యున్నతి ప్రీ శరీరారోగ్యం గురించి 
కృషిచేసాడు. సంస్కరణలతో సాంస్కృతిక పునరుజ్జీవనంతో భారతదేశంలో 
ప్రీ అభ్యుదయం స్త్రీవిముక్తికి ఉద్యమాలు ఆరంభమయ్యాయి. భారత 
స్వాతంత్ర ఉద్యమ కాలంలో గాంధీజీ సీలుపు నందుకొని ఎందరో స్రీలు 
పోరాటంలోకి దిగి పురుషులతో సమానంగా పని చేసారు. స్త్రీ అభ్యుదయ 
కార్యక్రమాలు స్వాతం శ్రోద్యమంలో భాగంగా జరిగాయి. దువ్వూరి సుబ్బమ్మ 
, దుర్గాబాయి దేశముఖు వంటి సంఘేవపరాయణలు స్వాతంత్య్ర యోద్ధలు 
స్రీలు ఆర్థికంగా నిలుదొక్కుకొని దీనత్వం నుంచి బయటపడి వ్యక్తిత్వం 
స్వాతంత్ర్యం ఆత్మవిశ్వాసం సంపాదించుకోడానికి కృ షీచేసారు. 


400 తెలుగు సాహిత్య చరిత్ర 


స్వాతంత్ర్యానంతరం దేశంలో పీడితవర్గం ఉద్దరింపబడ్డుంది దారి ద్యని 
ర్మూలన జరుగుతున్న కల నిజం కాలేదు. అదేవిధంగా ప్రీల అభ్యున్నతి 
అటాగే నిలిచి పోయింది. 1960-70 దశకంలో యూరోపులో ముఖ్యంగా 
ఫ్రాన్సు ఇంగ్లండు దేశాల్లో స్ర్రీవిముక్తి ఉద్యమం ఒక సైద్దాంతికతతో 
బయలు దేరింది. అదే “ఫెమినిజం” - ప్రీవాదంగా పరిణమించి 
ప్రపంచదేశాలన్నిటిలోను క్రమంగా వ్యాపించింది. 1970లో కేట్‌ మిల్లెట్‌ 
“సెక్స్యువల్‌ పాలిటిక్స్‌”అనే పుస్తకంలో స్త్రీల అణచివేతకు పితృస్వామ్యం 
కారణమని తేల్చింది. 1972 లో జర్నయిన్‌ గ్రీయర్‌ వ్రాసిన “ద ఫిమేల్‌ 
యూనక్‌” లో వ్రాసిన స్త్రీవాదధోరణి అందరి కళ్ళను తెరిసించింది.తర్వాత 
స్త పురుషుల మధ్య అసమానతను “సెక్సు పదంతో కాక “జండర్‌” 
పదంతో సూచించిడం జరుగుతున్నది. సామాజికశాస్తాల ఆధారంగా 
సెక్సును జండర్‌కు మధ్య స షమైన భేదం నిరూపించబడింది. సెక్సు 
అనే పదంకన్నా జండర్‌ పదం స్రీ ఆడతనాన్నే కాక ట్ర్‌ సంబంధి 
భావజాలాన్నంతా ప్రతిబింబిస్తున్నది. స్త్రీపురుషుల మధ్య అసమానతతో 
కూడిన సంబంధాలను లెంగికరాజకీయాలు అని మిల్లెట్‌ పేర్కొన్నది. 
షులామిల్‌ ఫైర్‌స్లోన్‌ “ది డయలిక్షిక్స్‌ ఆఫ్‌ సెక్స్‌” అనే పుస్తకం వ్రాసింది. 
మిల్లెట్‌, ఫైర్‌ స్టోన్‌లు సాంఘిక ఆర్థిక అణచివేతలతో పాటు పురుషాధిక్యత 
భావాన్ని ప్రతిపాదించారు. లైంగికతనుబట్టి పనివిభజన స్రీల ఇంటిపనుల 
(శ్రమకు విలువకట్టకపోవడం వంటి సమస్యలను లేవదీసారు. 


తెలుగు సాహిత్యంలో 1960-70 లో దశకంలో చాలా మంది స్త్రీలు 
నవలారచనలు చేసారు. వాళ్ళు పేమ, పెళ్ళిళ్లు, వర్ణాంతర వివాహాలు 
వంటి ఇతివృత్తాలు తీసుకొని ఉబుసుపోకనవలల వంటివే చాలా (వ్రాసారు. 
కాని ఆ తరుణంలో యూరోపులో తలెత్తిన ప్రీవాదాన్ని పట్టించుకోలేదు. 
కొందరు నవలా రచయిత్రులు కులాంతర వివాహాలు, కట్నం సమస్యలు, 
కుటుంబసమస్యలు ఉమ్మడి కుటుంబాల్లోని బాధలు ఉద్యోగినులైన స్త్రీల 
కష్టాలను గురించి వాసారు కాని ద్ర విడాకులు ప్రీపురుషసంబంధాల్లో 
ఆధిక్యతా న్యూనతాభావాలను స్త్రీ ఆర్థిక సమస్యలను అణచి వేతలను 


స్త్రీవాద సా హిత్యం 40] 


గురించి పట్టించుకోలేదు స్త్రీవాద ధోరణిని చిత్రిస్తూ తెలుగులో మొట్టమొ 
దటి రచన రంగనాయకమ్మ “జానకివిముక్షి” అనేనవల 1978 లో వచ్చింది. 
స్త్రీ అణచివేతను స్వేచ్చారా హిత్యాన్ని పురుషాధిక్యతను రంగనాయకమ్మ 
ఈ నవలలో చిత్రించింది. ఈ నవలలో నాయిక జానకి తన అన్న 
చైతన్య సాహవర్యంతో భర్త అణచివేతను (ప్రశ్నించి ఎదురు తిరిగే వ్యక్తిగా 
ఎదిగినట్టుగా రచయిత్రి చిత్రించింది. 


ప్రీసమస్య అంటా లెంగికమని (ఫొయిడ్‌ అంటాడు. ప్రీసమస్య అంఖతొ 
ఆర్థికమే అని ఏంగెల్స్‌ వాదం. స్త్రీకి _పారిశ్రామికుడికి సమస్యల్లో 
భేదం లేదని ల ార సోషలిస్టు సమాజస్థాపన ప్రీలసమస్యలను 
పరిష_రిస్తుందని విశ్వసిసారు. స్తీ సమస్వ లెంగికంగాని ఆరికంగాని కాదని 
is. a ఒక మన అప్పుడే "స్త్రి అణచివేత 
నశిస్తుందని సైమన్‌ డి బావురే అనే ప్రీవాదిని అంటుంది. ప్రల 
సమస్యలను మానవవాస్తవికతతో మానవహక్కులసాధనతో ముడిపెట్టిన 
వాళ్ళున్నారు. 


స్రీవాదంలో అనేక దోరణులు ఏర్పడినాయి. అయినా ప్రీవాద 
తాత్తి (కతలో ప్రధానంగా మూడు విధాలైన ధోరణులు కన్పిస్తున్నాయి- 
ఒకటి-లిబరల్‌ "ఫెమినిజం. (స్త్రీలకు పురుషులతో సమానమైన హక్కులు 
అవకాశాలు కొవాలనడం. విద్య ఉద్యోగం రాజకీయ ఆర్థికరంగాల్లో స్రీలు 
పాల్గొనాలని వీళ్ళు కోరుతారు. స్తీ పురుషులు ఎవరి భాధ్యతలు వాళ్ళు 
నిర్వహిస్తూ సామరస్య ధోరణిలో జీవించాలన్నది వీళ్ళ వాదం. ఇక 
రెండోది-రాడికల్‌ ఫెమినిజమ్‌.వీళ్ళు ప్రీలను ఒక (పత్యేక వర్గంగా భావి 
స్తారు. స్తీ అణచి వేతకు పితృస్వామ్యం మూలకారణమని ఆంటారు, 
స్రీలకు తమ శరీరాల మీద జీవితాల మీద మతం, రాజ్యం అధికారం 
చలాయిస్తాయి. పితృస్వామికసమాజం మతం రాజ్యాలను స్త్రీ అణచివేత 
కనుకూలంగా భావజాలాన్ని సృష్టించి తరతరాలుగా వ్యాపింపజేసింది. స్త్రీ 
పురుష సంబంధాల్లో పురుషుడు అనుభవించేవాడుగా ఆం'కే భోగిగా ప్రీ 


అనుభవింపబడే వస్తువు అంయే భోగ్యంగా చూసారని మగవాన్ని (పేమించ 


402 తెలుగు సా హిత్య చరిత్ర 


డానికి సేవించడానికి కనడానికి తయారు చేయబడింది స్త్రీ శరీరం అని 
చెప్పి స్త్రీవాదంలో స్త్రీ శరీరాన్ని ద్వేషించడం కన్పిస్తున్నది. మగవాళ్ళను 
వర్గశ్శత్రువులుగా మగపిల్లలను శృతువర్గపు మొలకలుగా భావించడం వంటి 
ధోరణులు దీనిలో వున్నాయి. ఇంటిపని - (స్త్రీల జీవితసారాన్ని మేధోశక్తిని 
సృజనాత్మకతను నశింపజేయేదిగా వీళ్ళు భావించారు. ఇల్లు స్వర్గసీమ 
ఇల్లాలు గృహలక్షి గ్‌ వంటి భావజాలాన్ని వీళ్ళు ద్వేషించారు. పితృస్వామ్యం 
నుంచి ఏర్పడింది కుటుంబవ్యవస్థ అనీ, పితృస్వామ్యం, కుటుంబవ్యవస్థ 
కుళ్ళు (యైవేటుఆస్తులు నశించాలని వీళ్ళు . అంటారు. ద వొదంలో 
మూడోది - సోషలిస్టు ఫెమినిస్టు ధోరణి. మార్కు ఏంగెల్స్‌ లెనిన్‌ 
భావాలతో కూడిన స్త్రీ వాద ధోరణి ఇది. సోషలిస్టు విప్రవకాలంలో రష్యాలో 
చైనాలో సామాజిక (శమవిభజనకు అంకు స్తీ వంటింటికి అంకితంగా 
కావడం పురుషుడు కార్మిక కర్షక వృత్తికి అంకితం కావడాన్ని నిర్మూలించి 
కర్మాగారాల్లో (శ్రామిక ఉత్పత్తి శక్తిగా మార్చబడింది. దాంతో 
విముక్తి అభ్యుదయం సమానతలు సాధింపబడినాయని అన్నారు. 
అందువల్లనే సోషలిస్టు “ఫెమినిజం లిబరల్‌ ఫెమినిజంకు దగ్గరగానే దాని 
చెల్లెలుగానే కన్పిస్తున్నది. కాని అంతగా స అభ్యుదయాన్ని రాజకీయ 
ఆర్థిక స్వేచ్చను సాధించలేక పోయింది. దాంతో (స్త్రీ వాదంలో రాడికల్‌ 
ఫెమినిజం తలెత్తింది. ఈ మూడు కాక స్ర్రీవాదంలో మరో ధోరణి 
కన్పిస్తున్నది. వాళ్ళు స్త్రీ స్వేచ్చను సంప్రదాయపరిధిలోనే న్యాయపరంగా 
సామాజికపరంగా ఏ రాజకీయాలు లేకుండా నిజాయితీగా అమలులోకి 
తెచ్చేందుకు స్త్రీలు ఉద్యమించాలంటున్నారు. ప్రీ తనకుతాను మారాలి. 
ఎదగాలి. తన హక్కులను తాను తెలుసుకొని అమలులోకి తెచ్చుకునే 
మనోధైర్యం ఆత్మవికాసం రావాలన్నది వాళ్ళ వాదన. అన్ని రంగాల్లో 
స్త్రీలు చొచ్చుకొని ముందుకు రావాలి. పురుషున్ని ఒక శత్రువుగా 
తన బలహీనతలకు కారణంగా చూడడం కుటుంబ వ్యవస్థను ఛిన్నాభిన్నం 
చేయాలనడం వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. 


GE 


ఆంధ్రదేశంలో 1970 దశకంలో వ్యాపించిన సాయుధ పోరాటం 


్త్రీవాద సా హిత్యం 403 


గిరిజనోద్యమం విప్లవశక్తుల విజృంభణ స్రీలకు ఉద్యమంచడానికి (ప్రేరణ 
శక్తిగా పని చేసాయి. విప్లవోద్యమం స్త్రీలకు న్యాయం చేయార్చలేదనే 
అసంతృప్తి ప్రీలల్లో కలిగింది. విప్లవోద్యమంలో పని డేపిన స్త్రీల పట్ల 
గౌరవ భావం సమభావం లేకపోవడం సబార్షినేషన్‌కు గురిచేయడం వంటి 
కారణాలవల్ల స్రీలు (ప్రత్యేక వర్గంగా ఉద్యమాన్ని చేపట్టారు. 


పోరాటానికి (ప్రేరణ విప్తవోద్యమం నుంచి వచ్చినా ప్రీ వాదంలోని భావ 
జాలవముంతా సిద్దాంతాలన్నీ పాశ్చాత్య దేశాలనుంచి పాశ్చాత్య రచనలనుంచి 
తీసుకున్నాయనే చెప్పాలి. 1980 దశకం నుంచి స్త్రీ వాదధోరణులతో 
తెలుగులో రచయిత్రులు రచనలు. చేయడం (ప్రారంభించారు. ప్తీలు 
తమ బాధలను కష్టాలను తామే అనుభవపూర్వకంగా తెలుసుకొని ఆ 
అనుభూతులను బాగా వ్యక్తీ కరించగలను నే ప్రధాన ఆశయం స్త్రీల రచనల్లో 
కన్పిస్తుంది. తమ గోడులను పురుషులు వ్యక్తం చెయ్యడంగాని సానుభూతి 
చూపడంగాని వీళ్ళు కోరుకోలేదు అయినా చేరా, త్రిపురనేని శ్రీనివాస్‌ 
వంటి విమర్శకులు పత్రికా రచయితలు స్రీవాద సాహిత్యాన్ని బాగా “ఎక్స్‌ 
పోజు” చేసి పాఠకుల దృష్టికి తేచ్చేంత వరకు ప్రీవాదం అందరి దృష్టిని 
ఆకర్షించలేదని చెప్పాలి. స్త్రీవాద సాహిత్యం విశ్లేషణలో విమర్శకురాలిగా 
కాత్యాయనీవిద్మ హే, ఓల్లా పేరు సంపాదించుకున్నారు. 


20వ శతాబ్దారంభంలో సంస్కరణలతో పాటు అ మీద జరిగే 
అన్యాయాలను చిత్రిస్తూ కవితలు నాటకం నవలలు కథానికలు (వాయ 
బడినాయి. గురజాడ 'కన్యకి కవితలో, స్త్రీ మీద పురుషాహంకారం 
చేసే దౌర్హన్యాన్ని “పూర్ణమ కవితలో, “కన్యాశుల్కం” నాటకంలో స్త్రీలను 
అమ్మడం వాళ్ళ మీద జరిగే దురాచారాలు చిత్రింపబడినాయి. రాయప్రోలు 
“స్నేహలతాదేవి లేఖ” కవితలో, కాళ్ళకూరి “వరవిక్రయం” నాటకంలో 
ప్రీలు వరకట్నాలతో బాధపడడం గురించి వ్రాసారు. భావకవులు స్త్రీకి 
'గౌరవాన్నిచ్చి ఆరాధ్యదేవతగా చేస్తారు. చలం స్తీ, స్వేచ్చకోసం తపనపడ్డూ 
_ వ్రవలలు, కథానికలు, నాటికలు, వ్యాసాలు వ్రాసాడు. తర్వాత తెలుగులో 
స్రీవాదులకు చలం భావజాలం రచనలు చాల (ప్రేరణనిచ్చాయి. భావకవులు 


404 తెలుగు సాహిత్య చరిత్ర 


కాల్పనికయుగంలోని రచయితలు నవలాకారులు స్త్రీని స్త్రీ సమస్యలను 
పట్రంచుకున్నంతగా అభ్యుదయకవులు దిగంబరాది కవులు విప్లవకవులు 
పట్టించుకోలేదు. వాళ్ళకు వర్గ సమస్య దీనుల ఉద్దరణ 
దాంతోనే స్తీ స్రుసమస్యలు డోడింపబడినాయని ఆ సమస్యలతో స్త్రీ సమస్యలు 
తీరుతాయని భావించారు. కాని అభ్యుదయకవుల్లో జాషువా ఒక్కడు 
“వంచీతో అనే కవితలో పురుషులు “వంటియింటి కొరముట్టుగ నిన్ను 
గణించుచుండ” అని బాధపడుతూ “స్త్రీలను పుట్టు బానిసల చేసిన 
సంస్కృతిని నిరసిస్తూ స్త్రీల అణచివేతను గురించి వ్రాసాడు. (శ్రీపాద 
సుబ్రహ్మణ్యశాస్త్రి “కీలెరి గినవాత, అన్నంతపనీ జరిగింది. కొత్త చూపు” 
మొదలయిన కథానికల్లో ముద్దు కృష్ణ “కలం కల్పించే మార్పు, తెలివి” 
మొదలయిన క థానికల్లో త్ర ఆత్మ స్టైర్యాన్ని ప్రబోధించారు. విప్లవ కవుల్లో 
చెరబండరాజు, గద్దర్‌ వరవరరావులు " త విముక్తిని కోరుతూ కొంతవరకు 
స్పందించారు. స్త్రీ పురుషులిద్దరు కలిసి ఉద్యమించాలని _ విప్ణవకవులు 
కోరారు. 

“ఆకాశంలో సగం నీవు సగం నేను 

మనిద్దరం కలసి ఉద్యమిస్తే ఉప్పెన 

విప్లవిస్తే విజయం” (శివసాగర్‌) 


1980 దశకం నుంచి స్త్రీలు స్త్రీవాద దృక్పథంలో సైద్దాంతికతాత్త్విక 
నిబద్ధతతో రచనలు చేయడం మొదలుపెట్టారు. 1960, 70 దశకంలో 
ప్రీలు. నవలారచయిత్రులుగా చాలా మంది కన్పిస్తున్నారు. కాని కవయి 
'త్రులుగా ఏ కొద్దిమందో కన్పిస్తారు. సౌదామిని, రాజ్య లక్ష్మమ్మ వంటి 
వాళ్ళు భావ కవితాయుగంలో ,కవిత్వం వ్రాసారు. ఆ తర్వాత 'కనుపర్తి 
వరలక్ష్మమ్మ ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ మొదలయిన వాళ్ళు కవిత్వం 
వాసారు. అంతకుముందు (ప్రాచీనకాలంలో మొల్ల, సుభద్ర, వేంకమాంబ, 
రంగాజమ్మ, ముద్దుపళని వంటి వాళ్ళు వేళ్ళమీద లెక్కబెట్టిదగినంత మంది 
మాత్రమే కన్పిస్తున్నారు. ఆధునిక కాలంలో స్త్రీవాద ధోరణితో చాలా 
మంది చేవగల కవిత్వం వాసే కవయిత్రులు, రచయిత్రులు బయలుదేరారు. 


స్త్రీవాద సాహిత్యం 405 


1984లో ఆంధ్రజ్యోతి వారపత్రికలో సావిత్రి అనే కవయిత్రి “బంది 
పోట్లు” అనే కవితను “గృహిణి” అనేది ఆమె మరో 
కవిత. ఈ రెండు కవితలు ప్రీవొద ధోరణిని పాఠకుల దృష్టికి తెచ్చాయి. 
1980లోనే రేవతీదేవి “శిలాలోలిత” అనే కవితాసంపుటిని ప్రచురించింది. 
శీలం పాతివ్రత్యం స్త్రీకి ఒక్క దానికే - అనే ద్వంద్వనీతిని ఆమె ప్రశ్నించింది 


“మగకీ ఆడకీ శీలాన్నీ ఆస్తిని / సమంగా వర్తింపించండి / కాగితాల 
మీద వేదికల మీద కాదు / నిజంగా సమంగా వర్తింపించండి” 


1980లో జయప్రభ “సూర్యుడు కూడా ఉదయిస్తాడు” అనే కవితా 
సంపుటిని ప్రచురించింది. “యుద్దోన్ము ఖంగా” (1986) “వామనుడి మూడో 
పాదం” (1988) “ఇక్కడ కురిసిన వర్షం ఎక్కడి మేఘానిది” (1991) 
“యశోధరా వగపెందుకే” (1993) మొదలయిన ప్రీవాద ధోరణులతో 
జయప్రభ కవితా సంపుటాలను ప్రచురించింది. 1991లో కవయిత్రి 
సావిత్రి క్షయరోగంతో అకాల మరణం చెందగా ఆమె అభిమానులు ఆమె 
కవితలను “సావిత్రి” పేరుతో (ప్రకటించారు. 1988లో కొండేపూడి నిర్మల 
“సందిగ్ధ సంధ్య” కవితా సంకలనాన్ని ప్రచురించింది. 1990లో “నడిచే 
నాయాలు అనే మరో కవితా సంకలనాన్ని (ప్రచురించింది. అదే సంవ 
త్సరం త్రిపురనేని శ్రీనివాస్‌ “గురిచూసి పాడే పాటి” పేరుతో స్త్రీవాద 
కవితల సంకలనాన్ని కూర్చి (ప్రచురించాడు. 1993 లో స్త్రీలే స్త్రీవాద 
కవితల సంకలనాన్ని me "పేరుతో (ప్రచురించారు. ఆడపిల్లల 
పెంపకంలోని పక్షపాతం, స్త్రీల మీద జరిగే హింస, మానభంగాలు, 
Sih వరకట్నాలు - చావులు, ప్రీల ఇంటి చాకిరి, ప్రీ షప 
పడే శమ, స్త్రీ సుల అణచివేతలు సంప్రదాయ నిరసనలు మొదలయిన ప్రీనొద 
కవిత్వంలో వస్తువుగా కన్పిస్తున్నది. జయప్రభ పైటను పితృస్వామ్యానికి 
(పతీకగా తీసుకొని 

నామీద తరాల నుంచి మోపిన 

అపనిందల పట 


406 తెలుగు సా హిత్య చరిత్ర 


నన్ను అబలను చేసిన పితృస్వామ్యపు అదృశ్యహస్తం 
ససాసదిలే శవాన్ని కాకుండా వుండాలం టె 
"పెట - ముందుగా పైటని తగలెయ్యాలి. 


అని వ్రాసింది. పాశ్చాత్య స్త్రీలు "బ్రాలను తగిలే సినఉద్యమం స్ఫూర్తితో 
జయప్రభ పైటను తగిలెయ్యాలని వ్రాసింది. హిందీలో స్త్రీవాద 
కవయిత్రులు “గూంఘట్‌ ” (మేలిముసుగు)ను తగిలెయ్యాలని వాసారు. 


దయ క్షమ శాంతం సహనం త్యాగం మొదలయిన సంప్రదాయం స్త్రీకి 
తగిలించిన ఆభరణాలను వదిలి సమానతన సాధన కోసం ఉద్యమించాలని 
అని ప్రీవొద కవయిత్రులంటారు. 

“నా స్వాతంత్ర్య సాధనకై 

సాటి ప్రీలతో చేతులు కలిపి 


పిడిగిలి బిగిస్తున్నాను” అని స్త్రీలు సంఘటితులై స్వేచ్చను తెచ్చుకో 
వొలని ప్రీవాదుల కోరిక 
టి ఒక, 
“ర్మ వ్యవస్థ మీ అమూల్య సృష్టి 
ఈ సంఘం మీది అధికారం మీది 


ఈ ఆచారాలు మ్‌ ధర్మశాస్త్రాలకు నకళ్ళు” అని జయప్రభ పురుషాధి 
పత్యాన్ని (ప్రశ్నించింది. కొండేపూడి నిర్మల స్రీ భూణహత్యను 
ప్రన్నించింది. 

“ఆటవికమైన గ్రిశ్లు హత్యల్ని 

దశలవారిగా సులభతరం చెయ్యడానికేనం'కే 

మీ మరుగుజ్జుతనం ఏమిటో తెలుస్తుంది 

నేనెంత గొప్పు శత్రువునో కూడా అర్థమవుతుంది” 

త అణచివేతకు ఆమె ఏమీ తెలియనితనం కారణమని కవయిత్రి 
(గ్రహించింది 

“అన్నీ తెలిసిన నరకం నుంచి 

నా ఏమీ తెలీని తనాన్ని రక్షించండి" 


ఇంటి చాకిరి వంటగదికి అంకితమయ్యే ప్రీ సమస్యలను విమల 
“వంటిల్లు”లో చక్కగా చిత్రించింది. “అసలు మా అమ్మే నడుస్తున్న వంటి 
గదిలా వుంటుంది”......“మా అమ్మ మా అమ్మమ్మ ఇంట్లో అమ్మ లంతా 
ఇక్కడే ప్రీ లయ్యారట” అంటుంది. 

“ఈ వంటింటి సామాజ్యానికి మా అమ్మేరాణి 

అయినా చివరకు వంటింటి గిన్నెలన్నిటిపైనా నాన్న పేరే” 

అని పురుషాధిపత్యాన్ని ఎత్తి చూపింది. 

“మనం ఏమైనా మన అంతిమ కర్తవ్యం 

గరిట తిప్పటంగా చేసిన ఈ వంటిళ్ళను 

ధ్వంసం చేద్దాంరండి a 2 

“మున పిల్లల కోసం వంటరి వంటగదులు కూల్చేందుకు రండి”అని 
పాటిబండ్ల రజని భావితరాలవాళ్ళు కూడా వంటింటి కంకితం కాకూడదని 
వంటింటిని ధ్వంసం చేద్దాం అంటుంది. అణచివేత వ్యవస్థకు వంటిల్లు 
ఒక ప్రతీక. దాన్ని ధ్వంసం చేయమనడం వ్యవస్థను ధ్వంసం చేయాలనడమే. 

“వేరు వేరు స్వంత పొయిలను 

పునాదులతో సహా తవ్వి పొద్దాంరండి” 


అని వ్యవస్థ ధ్వంసం కోసం విమల పీలుపు నిచ్చింది. 
“పెళ్ళంట "పెద శిక అని 

వల 

మొగుడం టు స్వచ్చా భక్షుడని 

మేం పాలిచ్చి పెంచిన జనంతో సగమే 


మమ్మల్ని విభజించి పాలిస్తోందని......” “పెళ్ళిని గురించి సావిత్రి 
అన్న మాటలు. వ్యవస్థ స్ర్రీస్వేచ్చకు కల్పించిన అడ్డంకులను ప్రశ్నిస్తూ 
ద్వంద్వనీతిని బద్దలు కొట్టాలంటూ కవయిత్రులు భావత్మీవతగల కవితలు 
వ్రాసారు. అస్పష్టతగాని దుర్ధాహత్యగాని వాళ్ళ భావాల్లో భాషలో లేవు. 
వాళ్ళ భావప్రకటన విధానాలు తెలుగు కవిత్వంలో ఒక కొత్త దనాన్ని 
ప్రవేశపెట్టాయి. 1960-70 దశకంలో స్త్రీలు నవలలు కథలే |వ్రాసారన్న 
అపవాదాన్ని తొలగిస్తూ స్త్రీవాద కవయిత్రులు స్త్రీలకున్న కవితా (ప్రతిభను 


408 తెలుగు సాహిత్య చరిత్ర 
చొటారు, 


స్రీవాద ధోరణులను చిత్రిస్తూ నవలలు కథానికలు కూడా చాలా 
వచ్చాయి. ఓల్లా వ్రాసిన గ్‌ స్వేచ్చ, మానవి, ఆకాశంలో సగంి అనే నవలలు 
ప్రీవొద దృక్పథంతో సాగాయి. “స్వేచ్చ నవలలో అరుణ ఇంట్లో ప్రతి 
ఒక్కరి ఆంక్షలతో పెరుగుతుంది. పెళ్ళయింతర్వాత భర్త పెత్తనం దుర్భర 
మౌతుంది. చివరకు అరుణ భర్తను ఒదిలేసి వెళ్ళడమే ఈ నవలలో స్వేచ్చ. 
స పురుషులు వివాహబంధం లేకుండా కలిసి జీవించడాన్ని పెళ్ళయిన 
పురుషుడితో స్త్రీ సంబంధాన్ని పెట్టుకోవడాన్ని సమర్థిస్తూ ఓల్లా మానవి 
నవలను రచించింది. ఈ నవలల్లో సంఘటనలు పేర్చినట్టుగా వున్నాయి. 
ధ్వని స్పోరకతతో ఊహాశక్తికి పదనుపెట్టే విధంగాగాని నేపథ్య వర్ణనలతో 
కూడిన విషయవిజ్ఞానంగాని లేదు. చలం తిరుగుబాటు ధోరణితో రాజేశ్వరి 
అరుణ శశిరేఖ లాలసల వంటి స్రీ పొత్రలను సృష్టించాడు. అరుణ తన 
కిష్టమైన పురుషున్ని (ప్రేమించి మైదానంలో కాపురం “పెట్టినట్టుగా చలం 
చిత్రించాడు. చలం "పేమ! గురించి (వ్రాసాడు. త్తీకి (ప్రేమించే అధికారం 
కావాలంటాడు. ప్రీవాదరచయిత్రులు “స్వేచ్చను గురించి వ్రాసారు. 
కాని అ వ్యక్తిత్వం ఆత్మ వికాసం గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. 
స్వేచృతో కూడిన లైంగిక సంబంధాలు ఉత్తమమైనవనడం, స్వేచ్చ కోసం 
"పెళ్ళి చేసుకోకుండా స్త్రీ పురుషులు కలిసి జీవించడం స్త్రీసమానత 
సమస్యలకు స్వేచ్చకు పరిష్కారంకాదు. కుటుంబవ్యవస్థ అవసరం లేదనడం 
పితృస్వామ్య వ్వవస్థకు కుటుంబాన్ని ప్రతీకగా చూడడం అలదరూ సమ 
ర్థించలేరు. ఎందరో ఆడవాళ్ళు కుటుంబవ్యవస్థ ఛాయలో శాంతి ' భద్రతల 
ననుభవిస్తున్నారు. ఆ శాంతిభద్రతలు సంకెళ్ళతో కూడినవని దాన్ని 
వ్యతిరేకించే తీవదోరణులు విపరీత ఫలితాలను తేవచ్చును. ప్రీముందుగా 
వ్యక్తిత్వాన్ని ఆత్మ సర్యాన్ని సంపొదించాలి. ee కావాలి. 
అధికార దుర్వినియోగంతో అమాయకత్వంతో (శ్రేమ పవిత్రతల పేరుతో 
వ్యక్తిత్వాన్ని చంపుకోవద్దు, ప్రకృతికి విరుద్దంగా పోయి ఆత్మవినాశాన్ని 
తెచ్చుకోవద్దు. వ్యక్తులను సమాజాన్ని నిందిస్తూ కూర్చోకుండా ధైర్యసాహ 


డ్రీవౌద సాహిత్యం 409 


సాలతో అవసరమైతే విప్లవించాలి-అని చిత్రిస్తూ స్త్రీపురుషసంబంధాల్లో 
స్నేహం విశ్యాసాలుండాలని ధ్వనింప జేస్తూ సుజాతారెడ్డి “ఆకాశంలో. 
విభజన రేఖల్లేవు” అనేననలను (1995) వ్రాసింది. సాధన “రాగో” నవలలో 
ప్రీవాదాన్ని విప్లవోద్యమంలో భాగంగా చిత్రించింది. రాగో విష్ణ్షవోద్యమంలో 
కార్యకర్తగా వుంటూ స్ర్రీలసమస్యలను పరిష్కరిస్తుంటుంది. 


స్త్రీల శారీరక మానసిక హింసలను చిత్రిస్తూ 1980 దశకం నుంచి 
చాలా కథానికలు వచ్చాయి. కొండేపూడి నిర్మల, రావులపల్లి సునీత, 
పి.సత్యవతి, ఓల్గా స్త్రీవాద కథానికలు వ్రాసిన వాళ్ళలో (ప్రముఖులు. 
“స్త్రీవాద కథలు” అనే పేరుతో కథాసంపుటి వచ్చింది. పి సత్యవతి కథలు 
“ఇల్లలుకగానే పండగేనా” సంపుటిగా వచ్చాయి. ఓల్లా కథానికలు “రాజకీయ 
కథలు” రెండు సంపుటాలుగా వచ్చాయి. జయధీర్‌ తిరుమలరావు స్త్రీవాద 
కథానికలను ఎంపికచేసి సంపుటిగా ప్రచురించాడు. కథానికలు స్త్రీవాదం 
క వివిధ నాగాలు చక్కగా చిత్రించాయి. దాంపత్య సంబంధాలు, 

స్త్రీ స్వయంప్రతిపత్తి, స్ర్త్రీ స్ట శ్రమ దోపిడి, ర పత్యళు భర్త అధికారం, 
గ నం గ వరకట్నాల బాధలు-హత్యలు, స్త్రీల ఉన్నత చదు 
వులు ఉద్యోగాలు ఇంటిచాకిరి మొదలయిన ఎన్నో సమస్యలు కథానికల్లో 
(ప్రతిఫలించాయి. విషయాన్ని కళాత్మకంగా ధన్యాత్మ కంగా చెప్పడం ఈ 
కథానికల్లో కన్పిస్తుంది. 


1990 దశకంలో యూరోపు awe త్రీవాదంలో మార్పులు 
Mem 1960-70 దశకంలో సె సెక్స్‌పరంగా స్వేచ్చ వుండాలన్న 
ప్రీవాదులు ఆ స్వేచ్చ పురుషులు అలుసుగా అవకాశంగా తీసుకోనడం 
వరకు పోకూడదంటున్నారు. వలన్‌ జెర్మయిన్‌ గీర, మేరియన్‌, 
టటల్‌ మార్చోట్‌ నొుదలయిన ప్రీవాదుల దృక్పథంలో మార్పు వచ్చింది. 
జెర్మయిన్‌గ్రీర్‌ ఇ _ "సెక్స్‌ జ. డెస్టినీ” పుస్తకంలో ఉద్యమాలకు అతీత 
మైంది మాతృత్వం అని వ్రాసింది. అది వ్యక్తిచేతనను ఉన్నత పరిచే 
ఒక మహత్తర అనుభవం అని ఆమె న పాశ్చాత్య దేశాల్లో '(బాలు' 
తగిలేసి వివాహానికి కాలం చెల్లిపోయిందన్న ప్రీవాదులు జెర్మయిన్‌ గ్రీర్‌, 


410 తెలుగు సాహిత్య చరిత్ర 


జేన్‌ఫొండా వంటివాళ్ళు పేమ పెళ్ళిళ్ళు అని స్థిరపడిపోయారు. (ప్రేమించే 
పురుషునితో జీవితాన్ని పంచుకోవడంలో ఆనందముందని చాటింది జేన్‌ 
ఫొండా. బిల్‌ జీన్స్‌ కింగు వంటి ప్రీవాదులు లెస్పియన్‌లుగా మారారు. 
దాంతో సామాన్య స్త్రీలు స్త్రీవాదంలోని అతివాదధోరణిని ఎదుర్కున్నారు. 
అదేవిధంగా తెలుగులోను స్త్రీవాదంలోని అతివాద ధోరణిని ప్రశ్నిస్తూ 
సుజాతారెడ్డి వ్రాసిన “స్త్రీవాదం ఎక్కడిది? ఎందుకు (ఆంధ్రప్రభ 
దినపత్రిక 1-3-1993) అన్నవ్యాసం అందరినీ ఆకర్షించింది. ప్రపంచంలోని 
ప్రజాస్వామిక దేశాలన్నీ సమరించిన బంగ్లాదేశ్‌ కు చెందిన ఫెమినిస్టు త సమా 
నృసీన్‌ను భారతదేశంలో (స్త్రివాదులు సమర్దించక పోవడం రాజకీయాల 
(పభావమంటారు. 


1995 లో చైనాలో బీజింగు పట్టణంలో జరిగిన అంతర్జాతీయ స్త్రీ 
సమ్మేళనంలో ఎటువంటి నిర్మాణాత్మకమైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం 
లెస్పియన్‌ హక్కులు కావాలని కొందరు స్రీలు ప్రదర్శనలు జరపడం మొద 
లయిన స్త్రీవాద ధోరణికి అంతగా స్రీలనుంచే సొనుభూతి దొరికినట్టుగా 
కన్పించలేదు. స్త్రీవాదంలోని పురుషద్వేషం సమాజంలో కుటుంబవ్యవస్ట 
వినాశానికి దారితీసే ధోరణులు అందరి మన్ననలు పొందలేదు. మార్కు 
ఆర్థికవ్యవస్థయే మానవుని జీవితాన్ని నియంత్రిస్తుందన్నాడు. కుటుంబ 
వ్యవస్థకు కూడా అదే సూత్రాన్ని అన్వయింపజే సి పెట్టుబడి మీదనే 
బూర్జువా కుటుంబవ్యవస్థ నిలిచివుందని (ప్రైవేటు ఆస్తులతో కుటుంబవ్యవస్థ 
కూడా వినాశం కావాలన్నది మార్కు అభిప్రాయంగా వ్యాఖ్యానం చేసి 
చెప్పారు. మార్కు భావజాలాన్ని ఆదర్శంగా తీసుకొని సోవియట్‌ 
రష్యాలో మామూలు స్త్రీ పురుషుల సంబంధాలను తోసిపుచ్చి ప్రయో 
గాత్మకంగా మగవాళ్ళు ఆడవాళ్ళ గుంపుగా ఒకచోట నివ సీంచేటట్లు 
చేసారు. ఏ మగవాడైనా ఏ స్త్రీతోనైనా సంబంధం పెట్టుకోవచ్చు. భర్త 
భార్య అనే సంబంధం లేకుండ చేసాలు. వాళ్ళకు పుట్టిన పిల్లలు 
వ్యక్తులకు కాక రాజ్యానికి చెందుతారని అన్నారు. కాని ఆ ప్రయోగం 
(పజల మెప్పును పొందలేదు. పైగా ' దాన్ని వాళ్లు హీనంగా భావించారు. 


ఊ్రీవాద సాహిత్యం 411 


దాంతో ఆ (ప్రయోగం అంతటితో ఆగిపోయింది. ఆడమగను గుంపుగా 
చేర్చినా అనధికారంగా వాళ్ళు ఒకరి మీద ఒకరు అభిమానంతో జంటలుగా 
విడిపోయారు. తలిదండ్రుల (పేమ పెంపకం లేని దుస్థితిని రాజ్యం 
గుర్తించింది. అందుకే సోవియట్‌ రష్యాలో రాజ్యం ప్రయేయంతో 
(పైవేటు ఆస్తులు నశించినా కుటుంబవ్యవస్థ మాత్రం నశించలేదు. అటు 
వంటి కుటుంబ వ్యవస్తను తిరస్కరించి వ్యక్తిస్వేచ్చను కోరే స్రీవాదంలోని 
త్మీవభావజాలం కొన్ని విమర్శలకు గురయింది. ఎంతయినా స్త్రీవాదం 
ఒక్కసారి స్తబ్దతతో కూడిన అణచివేతతో దిక్కుతోచని ప్రీలల్లో చైతన్యాన్ని 
తీసుకొని వచ్చిందని అంగీకరించాలి. సమాజంలో స్త్రీల సమస్యలతో పొటు 
ఎన్నో సమస్యలున్నాయి.వృద్దుల సమస్య, వీథి పిల్లల సమస్య, విన్న పిల్లల 
చాకిరి, పర్యావరణం సమస్యల వంటివి ముందుకు వచ్చాయి. వ్యావసాయిక 
దేశమైన భారత దేశంలో అతివృష్టి అనావృష్టివల్ల రైతుల బాధలు, పంటలు 
పండించిపోసే రైతుల పేదరికం మొదలయిన సమస్యలుండగా స్త్రీవాదం 
పెద్ద సమస్యగా కొందరికి కనిపించలేదు. 1994 ను యు ఎన్‌ ఓ 
కుటుంబ సంవత్సరంగా ప్రకటించి కుటుంబ వ్యవస్థ్రకున్న (ప్రాధాన్యాన్ని 
గుర్తించింది. మానవసమాజానికి మానవ మనుగడకు ఆరోగ్యవంతమైన 
పిల్లల సెరుగుదల వుండాలంట కుటుంబ వ్యవస్థ స్థిరంగా వుండాలంకు 
ఆచరణసాధ్యమైన సంబంధాలు స్త్రీపురుషుల మధ్య సాగాలి. కాని కుట్రలు 
కుతంత్రాలతో కూడిన రాజకీయాలు కాదు. స్రీలు పురుషులు మా 
హక్కులం కె మాహక్కులనే పోరాటాన్ని అశాంతిని ఆపవలసి వుంటుంది. 
అసౌమనస్య వాతావరణంలో మానవజాతి మనుగడ సాగించలేదు. 


తెలుగుబో వచ్చిన స్త్రీవాద కవిత్వంలోని కొన్ని భావాలు పదజాలం 
కొంత విమర్శకు గురయినాయి. ఒకప్పుడు దిగంబర కవిత్వం జుగుప్పును 
కలిగించే కవిత్వంగా విమర్శింపబడిందో అదేవిధంగా స్త్రీవాదకవిత్వం విమ 
రకు గురయింది. యస్వీ, జ్వాలాముఖి వంటి అభ్యుదయ విప్లవభావాలు 
గల విమర్శకులు స్త్రీవాదధోరణిలోని అక్తీలతను గురించి ప్రశ్నలు లేవనె 
త్హారు. రతి, ప్రసవం, అంగప్రవేశం, వీర్యవర్షం, స్వ స్టలనం వంటి పదొల 


412 తెలుగు సా హిత్య చరిత్ర 


ప్రయోగం అవసరమా అని, జుగల్‌ బంది, లేబర్‌రూం మొదలయిన కవితల్లో 
కవయిత్రులు పురుషుని మీద చూపిన పగ కసిని ప్రశ్నించారు. సుక 
ప్రకృతి సహజమైన పిల్లల్నికనే శక్తిని స్థితిని అస హ్యించుకోడం, మగవాళ్ళను 
ఒక వర్గంగా ఆడవాళ్లను ఒక వర్షంగా భావించడం, మగ పిల్లలలను 
శత్రువర్గప్పు మొలకలుగా చెప్పడం, పురుషుని సుఖంకోసమే ప్రీ శరీరం 
తయారు చేయబడిందని స్త్రీ శరీరాన్ని ద్వేషించుకోవడం, అవసరాల వేడి 
మాత్రమే దంపతుల మధ్య లైంగికసంబంధాలకు ప్రాతిపదిక అవుతుం 
దనడం మొదలయిన విపరీత భావజాలం సహృదయుల సహృదయతను 
సంపాదించుకోలేక పోయింది. మొత్తం మీద తెలుగు స్త్రీవాద కవిత్వం 
ఒక ఊపు ఊపింది. దళితవాద సాహిత్యం ఆవిర్భావంతో స్త్రీవాదం 
దళితవాదంతో పొత్తు కలిపింది. స్త్రీవాద దళిత వాదాలతో కూడిన కవితా 
సంపుటాలు (పచురింపబడినాయి. 


దళితవాద సాహిత్వం 


సంఘసంస్కరణోద్యమాల కాలంలో కులభేదం నిర సించబడింది. కులభే 
దాన్ని నిరసించే (బ్రహ్మసమాజం ఆర్యసమాజం వంటి మతసంప్రదాయాలు 
వచ్చాయి... గాంధీజీ జాతీయోద్యమంతోపాటు జాతివివక్షతను ముఖ్యంగా 
అస్పృశ్యతను నిరసించి హరిజనోద్ధరణ కార్యక్రమాలను నడిపాడు. అస్పృ 
శ్యులుగా పంచములుగా నీచంగా చూడబడ్లూ పల్లెలకు దూరంగా నివసిస్తూ 
వుండే జనులను గాంధీజీ హరిజనులని పిలిచాడు. హరిజనోద్దరణోద్యమాన్ని 
గాంఛిజీ నడిపాడు. గాంధీజీ సిద్దాంతాలను నమ్మినవాళ్ళు హరిజనోద్ధరణను 
చేపట్టారు. ఆంధ్రదేశంలో 12 వ దశాబ్దంలో (బహ్మనాయుడు అన్ని కులాలు 
కలిసి భోజనం చేసే “చాపకూడు” ను నడిపాడు. అదే పద్దతిలో 1910 లో 
ఆంధ్రప్రదేశ్‌ తెనాలిలో చాపకూడు జరిగి సంచలనాన్ని సృష్టించింది. ఉన్నవ 
గాంధీజీ సిద్దాంతాల కనుగుణంగా హరిజనుల సమానతను (ప్రబోధించాడు. 
జాషువా గబ్బిలం వంటి ఖండకాన్యాల్లో పంచముల దురవస్థను చిత్రించి 
సమానతను (ప్రబోధించాడు. స్వాతంత్ర్యానికి పూర్వం వచ్చిన పై ఉద్యమాలు 


కావు 
చు 


దళితవాద సాహిత్యం 413 


కొంత పరిస్థితిని మెరుగుపరిచాయి. కాని దేశాభివృద్ధి ఆర్థికాభ్యున్నతి 
కుంటుపడినట్టులాగానే దేశజనాభాలో చాలా భాగమైన దళితుల పరిస్టితి 
కుంటుపడింది. 


పరిస్థితుల మీది అసంత్ఫ ప్తితో పంచములు దళితులనే పేరుతో ఉద్య 
మాన్ని సాగించారు. గాంధీజీ “పెట్టిన హరిజనులనే పేరు వాళ్ళకు 
నచ్చలేదు. అది సైవర్ణాల ఉదారనాదంగా వాళ్లకు కనిపించింది. పూర్వం 
దళిత శబ్దం దైన్యాన్ని హ్లాన్యాన్ని సూచించేది. ఇప్పుడు దళితులంటు 
సాం ఘీకశమను mgt వాళ్ళనే అర్థంలో వొడబడుతున్నది. నిత్య పీడితులు 
నిత్యతాడితులు దళితులనబడ్తున్నారు. చివరకు మైనారిటీలైన ముస్లింలను 
కూడా చేర్చుకొని “దళిత” పదానికి బదులుగా “బహుజను” లనే పదాన్ని 
కూడా కొందరు ప్రయోగిస్తున్నారు. దానిలో హరిజనులే కాక వెనుకబడిన 
వర్గం వాళ్ళు (శమమీద ఆధారపడిన వాళ్ళంతా చేరుతారు. దళితశబ్దం, 
తాత్తి్యకత విస్త్రతార్దంలో వున్నా ఈ ఉద్యమంలో పంచములదే ప్రధాన 
పాత్రగా కన్పిస్తున్నది. దళితులకు ప్రధాన (పేరణ డా. అంబేద్కరు, 
మహాత్మా ఫులేలు. 1924 లో అంబేద్కరు అస్పృశ్యతా నివారణోద్యమాన్ని 
ఆరంభించాడు. “దళితులు తమ స్థితిని తాము గుర్తెరిగి తమను 
తామే ఉద్ధరించుకోవాలి. తమ సమస్యలను తామే పరిష్కరించుకోగలగాలి. 
సవర్జుల కన్నా తాము ఎందులోనూ తక్కువ కాదని (గహించా” లని 
అంబేద్కరు (ప్రబోధం దళితోద్యమానికి మూలమంత్రమైంది. 


దళితవాదంలో అంబేద్కరు దృక్పథం, మార్కిస్టు దృక్పథం రెండు 
దృక్పథాలు కన్పిస్తున్నాయి. 'రెండింటిని సమన్వయం చేయాలనే వాళ్ళు 
న్నారు. ఇంకొకవర్గం వాళ్ళు రెండింటినీ నిరాకరించి కొత్త దృక్పథాన్ని 
సిద్దాంతాన్ని అన్వేషించాలనే వాళ్ళు కూడా వున్నారు. అంబేద్కరు 
సొమాజికవిప్లవ వర్గకుల దృక్పథాన్ని పునాదిగా చేసుకునే తెలుగులో 
దళితవాదుల తాత్త్వికత ఎక్కువగా సాగుతున్నది. 


స్వాతంత్ర్యానంతరం స్వేచ్చ సమానతలు వస్తాయని న్యాయం జరు 


414 తెలుగు సా హిత్య చరిత్ర 


గుతుందని ఆశించిన దళితులకు ఆశాభంగమైంది. విద్యావ్యాప్తి, నగరవా 
తావరణం, ఉద్యోగాలు మొదలయినయి సామాజిక సమానతను తెస్తాయని 
ఆశించిన హరిజనులకు ఆశాభంగమైంది. ప్రజాజీవన (స్రవంతిలో భాగము 
వుతామన్న వాళ్ళ ఆశ నెరవేరలేదు. ప్రభుత్వం రాజ్యాంగం ప్రకటించిన 
రిజర్వేషన్లు రాయితీలు దళితుల జీవితంలో అభివృద్దిని తేలేదు. వాళ్ళు 
(ప్రతిదానికి అధికారవర్గం పైన ఆధారపడవలసి వచ్చింది. ఈ పరిస్థితి 
వాళ్ళను నిరాశకు గురిచేసింది. అందుకే దళితులు విప్లవోద్యమం వైపు 
దృష్టి సారించారు. విప్లవపోరాటంతో తమకు సమానావకాశాలు సమాన 
ప్రతిపత్తి వస్తుందని ఆశించిన దళితులకు నిరాశ మళ్ళా ఎదురైంది. 
విప్లవోద్యమం వర్గవినాశంకోసం పోరాడింది కాని వర్ణవిభేదాన్ని నాశనం 
చేయలేక పోయింది. పల్లెల్లో పట్టణాల్లో సజీవంగావున్న కులభేదాన్ని 
అస్పృశ్యతను వాళ్ళు గుర్తించలేదు. సామాజిక వ్యవస్థలో భాగంగా దళితుల 
సమస్యలను విప్లవోద్యమం చూసింది. కాని దళితుల సమస్యలను ప్రత్యేకంగా 
తీర్చలేకపోయిందని సాహిత్యంలోను ఉద్యమంలోను ప్రతిరంగంలోను పై 
వర్ణాలవాళ్ళు దళితులకృషికి గుర్తింపునియ్యడం లేదనే అసంతృప్తితో 
దళితులు ఆగ్రహానికి గురయినారు. ఇస్తే తీసుకోడం, ఎవరో ఉద్దరిస్తారనే 
భావన నుంచి దళితులు దూరం కావాలని తమకు తాముగా ఉద్యమించి 
చైతన్యవంతులు కావాలని గుర్తించారు. దాంతో సామాజిక సాంస్కృతిక 
రంగంలో దళిత చైతన్యం విస్తరించించి. దళిత చైతన్యంతో దళిత సాహిత్యం 
వికసించింది. దళితులు తమ ఆవేదనను ఆర్తిని యుగయుగాలుగా అనుభ 
వించినదాన్ని అక్షరరూపంలో పెట్టిందే దళిత సాహిత్యం అనబడ్డున్నది. 
దళితుల మీద సానుభూతితో దళితేతరులు |వ్రాసిందాన్ని దళిత సాహిత్యంగా 
దళితులు పరిగణించడం లేదు. మా వేదికను మేమే నిర్మించుకుంటా 
మంటున్నారు. దళిత అనుభవంతో దళిత స్పృహతో (వ్రాసిందే నిజమైన 
దళిత సాహిత్యమంటున్నారు. 


మరాఠీ కన్నడ భాషల్లో దళితోద్యమం దళితులసాహిత్యం ముందుగా 
వికసీరచింది. మరాఠీ దళిత సాహిత్యానికి మహాత్మాజ్యోతి ఫులే ఆద్యుడుగా 


దళితవాద సాహిత్యం 415 


పరిగణింపబడ్డు న్నారు. 1950 దశకంలో బుద్దసాహిత్య పరిషత్తుతో మరాఠీ 
దళితసాహిత్యోద్యమం పుట్టింది. 1967 వరకు మరాఠీలో దళిత సాహిత్యం 
తనదైన సిద్దాంతాన్ని ఏర్పరుచుకుంది. జ్యోతిబాపులే, శాహూమహారాజ్‌, 
డొ. అంబేద్కరు, కార్లు మార్కు మావో ఆలోచనలు సిద్దాంతాలతో 
అమెరికాలో వచ్చిన బ్లాక్‌ లిటరేచర్‌ ప్రభావం (పేరణలతో మరాఠీలో 
దళిత సాహిత్యం పుట్టి వికసించింది. 1969 నుంచి దళితసాహిత్యం 
అనేపదం విస్తతవ్యవహారంలోకి వచ్చింది. _జొరంగాబాదులో మిళింద 
సాహిత్య పరిషత్తు ఏర్పడింది. అస్మిత అనే దళిత |తైమాసిక పత్రిక 
దళిత తాత్త్వికత ప్రచారానికి దోహదం చేసింది. తర్వాత కన్నడం హిందీ 
బెంగాలీ భాషల్లో దళిత సాహిత్యం ఆవిర్భవించింది. దళిత సాహిత్యవ్యాప్తికి 
తోడ్పడే పత్రికలు వచ్చాయి. 1970 దశకంలో దళిత సాహిత్యం ఉద్యమ 
రూపంగా వికసించింది. 1980 దశకంలో పెద్ద ప్రవాహంగా రూపొందింది. 
తెలుగులో దళితసా హిత్యం 1980 దశకంలో ఒక ఉద్యమ రూపాన్ని 
ధరించింది. ఆంధ్రదేశంలో దళితుల మీద జరిగిన కొన్ని అత్యాచారాలు 
విప్లవోద్యమం చేత నిరాశాతప్పులైన కార్యకర్తల ఆగ్రహం తెలుగులో దళిత 
సాహిత్యం ఉప్పొంగడానికి దోహదం చేసాయి. 1978 లో కృష్ణా జిల్లా 
కంచికచర్లలో దొంగతనం చేసాడని దళితున్ని కట్టేసి కాల్చడం, కారంచేడు 
చుండూరుల్లో దళితులపైన జరిగిన అత్యాచారాలు దౌర్హన్యాలు తెలుగులో 
దళితోద్యమానికి దళితసాహిత్య వికాసానికి ఊపునిచ్చాయి. 


దళితసాహిత్యం భావకవిత్వం, అభ్యుదయకవిత్వం వలె వ్యక్తి అనుభూ 
తిని కాక సామూ హికానుభూతిని వ్యక్తం చేసింది. దళిత కవులు రచయితలు 
ఉత్పత్తిరంగంలో జరిగే (శమదోపిడిని ఎదుర్కోవడం సామాజికంగా నాంస్కృ 
తికంగావున్న . ఆధిక్యతాభావాన్ని అహంకారాన్ని బద్దలు కొట్టడం, సాహిత్యం 
కళల్లో వున్న వర్గదృక్సథాన్ని విచ్చిన్నం చేయడం భాష “శిల్పంలో వున్న 
ఉచ్చనీచభావాలను ఎదిరించడం, సనాతన సంస్కృతి ఉన్నత సంస్కృతి 
పేరుతో పై వర్గాల వాళ్ళ సంస్కృతి చలామణి కావడాన్ని దళితులు 
(ప్రశ్నించారు. ఉన్నత వర్ల సంస్క తిని ప్రతిఘటించడం, ఉన్నత మధ్యవర్తాల 


416 తెలుగు సాహిత్య చరిత్ర 


సంస్కృతి ఆదర్శీకరణను ఎదిరించడం, కింది వర్గాలవాళ్ళ దృక్పథాలను 
సాహిత్యంలో (ప్రతిబింబించడం దళిత రచయితలు చేసారు. ఇంతవరకు 
ఉన్నత వర్గాల మధ్యతరగతి వర్గాల అనుభూతులు భావజాలం మాత్రమే 
తెలుగు కవిత్వంలో వచ్చింది కాని శ్రమించే అట్టడుగు వరాల దృకృథం 
భావజూలం దళిత కవిత్యంలోనే వ్యక్తమయిందని దళితవాదులంటారు. 


అనేక రాష్ట్రాల్లో రాష్ట్ర స్థాయిలో దళిత సొహిత్య అకాడమీలు ఏర్వాపై 
దళిత సా హిత్యాన్ని ప్రోత్సహించాయి. 1084లో ఢిల్లీలో భారతీయ 
దళిత సాహిత్య అకాడమీ ఏర్పాటయింది. వాళ్ళు దళిత సాహిత్యానికి 
అవార్డులను కూడా ప్రకటించారు. 1987లో హైదాబాదులో అఖిల 
భారత దళితరచయితల (పథమ మహాసభలు జరిగాయి. “మానవ విలువలు 
స్వేచ్చ సమానతలు సౌభ్రాతృత్వం - వీటి మీద ఆధారపడిన వర్గరహిత 
సమాజనిర్మాణం జరగా”లనేది ఈ మహాసభల్లో దళిత రచయితల ఆశ 
యంగా ప్రకటించబడింది. “దళితులకు సమాజంలో సాహిత్యంలో సముచిత 
స్థానాన్ని సంపాదించడానికి పోరాటాలు నిర్వహించాలని అట్లాంటి సాహి 
త్యాన్ని సృజించా”లనే, లక్ట్యాన్ని ఈ సభ (ప్రకటించింది. “దళిత చైతన్యాన్ని 
దళితుల్లో కలిగించడం దళిత సాహిత్య (ప్రధానోద్దేశం కావాలి” అని ఈ 
సభ _ పిలుపునిచ్చింది. 1993 ఫిబ్రవరిలో హైద్రాబాదులో “ఆంధప్రదేశ్‌ 
దళితరచయితల కళాకారుల మేధావుల ఐక్య వేదిక” మొదటి మహాసభలు 
జరిగాయి. దళితుల్లో ఆత్మాభిమాన చైతన్యాన్ని (ప్రతిఘటన చైతన్యాన్నీ 
రేకెత్తించాలని సాహిత్యాన్ని ఆయుధంగా వినియోగించుకోవాలని ఈ 
మహా సభలు ప్రకటించాయి. ఈ మహాసభ (పేరణతో కరీంనగర్‌ వరంగల్‌ 
రంగా రెడ్డ అనంతపురం రాజమండ్రి జిల్లాల్లో దళిత సభలు దళిత సాహిత్యం 
మీద సదస్సులు జరిగాయి. 1990 దశకంలో తెలుగులో అనేక (ప్రక్రియల్లో 
దభితస్ప హౌ వున్న రచనలు వచ్చాయి. 


మానవతావాది గురజాడ కవితలో గరిమెళ్ళ మొదలయిన జాతీయ 
వొదకవుల పాటల్లో దళితుల మీద పూర్తి సానుభూతి కన్పిస్తున్నది. అరసం 
కవుల రచనల్లో దళితస్పృహ వ్యక్తమైంది. కాని దళితసృహను దళితుడే 


దళితవాద సాహిత్యం 417 


వ్యక్తీకరించడానికి సమర్షుడని దళితవాదుల వాదన. విరసం (ప్రచురించిన 
“మానవస్య తి” కవితా సంపుటిలో దళిత స్పృహ వుంది. కాని తెలుగులో 
జొషువా దళిత (పతిఘటనచైతన్యానికి ఆద్యుదుగా భొవింపబడ్తు న్నాడు. 
జాషువా దళిత సాహిత్యానికి (ప్రతినిధిగా నిలిచాడు. “దళిత రాజ్యం, 
ఎదురీత, నలుపు, వాయిస్‌” మొదలైన పత్రికలు దళితతాత్త్వికతను దళిత 
సాహిత్యాన్ని ప్రచారం చేస్తున్నాయి. “దళిత రాజ్యం” దళిత బహుజన 
విముక్తి పత్రికగా చెప్పబడ్తున్నది. ఆ పత్రికలో కత్తిపద్మారావు దళిత వాదం 
దృక్పథంతో “మన చరిత్ర సంస్కృతి" పేరుతో దేశచరిత్రను వ్రాస్తున్నాడు. 
సమకాలీన సామాజిక ఆర్థిక రాజకీయ సాంస్కృతిక సమస్యలను అవగాహన 
చేసుకోడానికి గతం చాలా ప్రధాన పాత వహిస్తుందని మన మూలపునాది 
గతంలో వుంటుందని అందుకని భారతదేశ చరిత్రను ఆంధ్రదేశ చరిత్రను 
కొత్త వెలుగులో విశ్లేషించవలసిన అవసరముందని గుర్తించి పద్మారావు 
వ్రాస్తున్నాడు. ఆయన దళిత సృహతో కవితలు వ్యాసాలు (గ్రంథాలు ప్రకటిం 
చాడు. బోయ జంగయ్య “జాతర”, బి.ఎస్‌. రాములు “బతుకుపోరు” దళిత 
నవలలు. హైదాబాదు బుక్‌ ట్రస్టు వారు “దళిత కథలు” పేరుతో కథానికల 
సంపుటిని (ప్రచురించారు. బి.ఎస్‌. రాములు “పాలు” కథల సంపుటి 
వచ్చింది. బి.ఎస్‌. రాములు, జిలక్షీ శ్రనరసయ్యలు మంచి సాహిత్యవిమర్శ 
వ్యాసాలు రవించారు. దళిత వాదానికి సైద్దాంతిక తాత్త్వికభూమికను 
తెలుగులో ఏర్పరచిన వాళ్ళల్లో కెఐలయ్య, బి.ఎస్‌.రాములు, లక్షీ ఇనరసయ్య, 
కత్తి పద్మారావు మొదలైన వాళ్ళున్నారు. శివసాగర్‌, గద్దరు, మాస్థార్డీ, జి. 
అంజయ్య, సతీష్‌ చందర్‌, మిత్ర, కృష్ణ, గవర్రాజు, పాడేటి జాన్సన్‌, యు. 
సాంబశివరావు, సాహూ, కొలకలూరి స్వరూపరాణి, ఎండ్లూరి సుధాకర్‌, 
చెరుకు సుధాకర్‌, బొజ్జాతారకం, కత్తి పద్మారావు మొదలయిన కవులు 
దళితవాదంతో కూడిన కవితలు (వ్రాసారు, ఈ కవుల్లో శివసాగర్‌ గద్దరు 
సతీష్‌చందర్‌ ఎండ్లూరి సుధాకర్‌లు మార్క్సిస్టు దృక్పథం చేత ప్రభావితులై 
మొదట్లో కవితలు వ్రాసి తర్వాత దళిత స్ప హతో కవితలు వ్రాసారు. 
దళిత కవిత్వంతో జాషువానాడు ఆవేదనతో దళితస్పృహ  వ్యక్తంకాగా ఈ 
కవుల కవిత్వంలో ఆగ్రహంతో వ్యక్తమవుతున్నది. ఈ కవులు పురాణాల్లోని 


418 తెలుగు సొ హిత్య చరిత్ర 


వ్యాస వాల్మీకి ఏకలవ్య కర్ణ అరుంధతి శంబూకులను ప్రతినిధులుగా 
తీసుకున్నారు. ఏసు క్రీస్తును దళిత ఉషస్సుకు ప్రతీకగా, దళిత యోధునిగా 
వాడుకున్నారు. బుద్దుని వెలుగుకు ప్రతీకగా (గ్రహించారు. దళిత కవిత్వంలో 
ఆవేశం ఆవేగం ఆవేదనలు ఆగ్రహంతో కూడిన చక్కని భావాల చిక్కదనం 
కన్పిస్తున్నది. చైతన్యస్ఫూర్తిని కలిగించే భావాలు వున్నాయి. అనేక కవుల 
దళిత కవితా సంపుటాలు వెలువడినాయి. కళామండలి పాటలు (1992), 
కరీంనగర్‌ జిల్లా దళిత పాటలు (1993) వంటివి కూడా వచ్చాయి. 
“ఎదురీత” కావ్య సంపుటిలో “పంచమ వేదం” కవితలో సతీష్‌చందర్‌ ఈ 
విధంగా 'ప్రన్నించాడు. 


“నిజం చెప్పండి 
పంచముడంట అయిదో వేలు లేనివాడనేనా అర్థం 
మా ముత్తాత ఏకలవ్యుడు చెప్పాడు” 


ఎండ్లూరి సుధాకర్‌ “వర్తమానం” కవితా సంపుటిలోని “పాదముద్రలు” 


“నేను బద్దలవుతున్న అగ్ని పర్వతాన్ని 


నన్నెవ్వరూ ఆపలేరు -- అంటాడు. దళితులు ఈ భూమ్మీద పుట్టిన 
వొళ్ళు (aborigins) మూలవా సీ' సిద్దాంతం (Theory of aboriginism)- 
ను దృష్టిలో పెట్టుకొని మాస్తార్హీ ఈ విధంగా అంటాడు. 

“ఈ దేశ వాసులం - ఈ భూమి పుత్రులం 

మేం మూలవాసులం - ఆది అసలు జాతులం 

భారతాది జనుల బట్టి - బానిసలు మీరంటూ 

వీళ్ళ దోపిడేందిరో - వీళ్ళ దగా ఏందిరో 

వీళ్ళ నీల్లుడేందిరో ఆ వీళ్ళ నిక్కుడేందిరో.......” 


ఇటువంటి చారిత్రక సత్యాలు దళితుల ఆత్మగౌరవాన్ని చైతన్యాన్ని 
ఉద్దీ పింజేస్తున్నాయి. 


దళితవాద సాహిత్యం 419 


“నాకు చరిత్ర లేదు నాలుగు వేదాలలోంచి 
నొలుగు పొదొలలోంచి నన్ను తొలగించారు” 


అని బొజ్ఞాతారకం ఆవేదన వ్యక్తం చేయగా కత్తి పద్మారావు “దేశం 
డైరీ” కవితా సంపుటిలో 

“దేశ వ్యాప్తంగా రక్త తర్పణం చేసిన దళితుల పీడనల 

విముక్తికి పోరాటాలకు స్వాగతం సుస్వాగతం” - పలికాడు 

“అంటరాని పల్లెల్లో మంటరాజుకుందిరో 

నివురు గప్పినా నిప్పు గుప్పునంటుకుందిరో 

మా ఆత్మగౌరవాన్ని మీరు గౌరవించకుంశే 

ఈ అంటరానిమంకే మీ ఎంటదగులుతుందిరో” 

అని సొంబశివరావు హెచ్చరించాడు. 

“నా దేశంలో నా (ప్రజలు ఎంతకాలం 

మనుష్యులుగా గుర్తింపబడరో 

అంత కొలం 

ఈ తిరుగుబాటు గీతం 

పొడుతూనే వుంటాను --” అంటాడు దళిత కవి 

పీపుల్‌ వార్‌[గ్రూపు పార్టీ నుంచి గద్దర్‌ను 1996ల్లో తొలగించిన పార్టీ 
దళితులను ఇంకా దూరంచే సిందంటాడు “స్వీయ చరిత్రకు ముందు మాట” 
అనే కవితలో గద్దరు - 

ష్మరజెండాను / ఎదుకు అద్దుకొని 

జనం గుండెల చప్పుడునై / గొంతెత్తి గోవులా అర్సినపుడు 

గుండె వితికి పోయి / నోటి నిండా పారిన రక్తం రంగుమీద 

ఇది ఎరుపా నలుపొ అని / చర్చలు లేవనెత్తి 

డానికి చరిత్రనే లేకుండా చేశారు. 

ఎవ్వడో ఓ మహానుభావుడు” - అని అన్నాడు. 

దళిత సాహిత్యం ఇతరకులాల మీద విద్వేషం (ప్రకటించేదిగా మాత్రమే 
కాక కులనిర్మూలన వైపుగా ఉద్యమాన్ని సాగించాలి. ధనికులైన దళిత 
వర్గం ఏ అవకాశాలను అనుభవించని దళితుల చైతన్యానికి పిలుపునియ్యాలి 


420 = తెలుగు సాహిత్య చరిత్ర 


అప్పుడే దళితోద్యమం సత్ఫలితాలను ఇయ్యగలుగుతుంది. 

దళితులు రాజకీయాధికారం చేజిక్కించుకోవాలి అప్పుడే దళిత సము 
స్యలు తీరుతాయని ఒక అవగాహన వుంది. అందుకే దళితులు బహుజన 
సమాజ్‌ పార్టీ, రిపబ్లికన్‌ పార్టీ మొదలైన రాజకీయ పార్టీలు వచ్చాయి. 
పెరియార్‌ రచనలు భావజాలం కూడా దళితులకు (పేరణనిస్తున్నది. 
బహుజన సమాజ్‌ పార్టీ కాన్షీరాం మాయవతి నాయకత్వంలో ఉత్తర్‌ 
ప్రదేశ్‌లో అధికారంలోకి రావడం దళితవాదానికి ఉత్తేజాన్ని ఉత్సాహాన్ని 
చ్చింది. ఆంధ్రప్రదేశ్‌లో “దళిత సంఘర్షణ సమితి”, మహారాష్ట్రలో “దళిత 
పాంథర్స్‌” తమిళనాడులో “దళిత కల్చరల్‌ ఫ్రంట్‌” మొదలైన సంస్థలు 
దళితవాదానికి (ప్రచారాన్ని కలిగిస్తున్నాయి. 

అయితే దళితవాద కవిత్వం కొంత విమర్శకు కూడా గురయింది. కులి 
వాదాన్ని రగుల్బ్పుతున్నదనే నింద దాని మీద వుంది. అదిపోగా దిగంబర 
కవులు కుళ్ళుసమాజం మీద నాయకులమీద కసితో తిట్టు పదజాలంతో 
కవిత్వం వ్రాసారు. స్త్రీవాదులు బట్టబయలుగా అశ్లీల పదాలను వాడారు. 
అదేవిధంగా దళిత కవులు “నకిలీ గోత్రాలు మడిబట్టల తడి పొగరు, 
నునువుగాడు, మేం పాల్గొన్న రహస్య రతులు, వృషణాలు, చలం చంకలు” 
వంటి అన్షీల పదజాలాన్ని ప్రయోగించి విమర్శకు గురయ్యారు. 


పురోగవునం 421 


పుర్‌ గహన 


తెలుగు సాహిత్యంలో ఒకవైపు స్త్రీవాద దళిత వాదాలతో కూడిన 
సాహిత్యం స్పష్టింపబడుతుండగా ఇంకోవైపు మానవతావాదం దృక్పథంతో 
కవిత్వం ఇతర ప్రక్రియలు వస్తున్నాయి. నిత్య జీవితంలోని సమస్య 
లకు మానవ సంబంధాల్లో (ప్రవేశించిన అమానుషమైన వ్యాపార ధోరణికి 
స్పందిస్తూ సమాజంలోని రాజకీయాల్లోని అవినీతికి నిస్పృహ చెందుతూ 
ఆత్మానుభూతికి (ప్రాధాన్యమిస్తూ ఏ “ఇజంిల జోలికి పోకుండా కొంత 
మంది కవులు తెలుగులో మంచీ కవిత్వం (వ్రొస్తున్నారు.. క్రీకాంత శర్మ, 
వేగుంట మోహన్‌ ప్రసాద్‌, ఇస్మాయిల్‌, ఆశారాజు, అద్దేపల్లి, నాయని 
కృష్ణకుమారి జె. బాపురెడ్డి ఎన్‌, గోపీ, వంటి కవులెందరో వున్నారు. వాళ్ళ 
కవిత్వంలో భావవ్యక్తీకరణ కొత్త మెలికలు తిరుగుతున్నది. సిద్దాంతాలను 
వల్లించడం, వాక్యాలను పాదాలుగా పేర్చడం, వార్త లాగా .వున్న కవిత్వం 
ఇప్పుడు మెటఫర్‌ (రూపకం) భంగ్యంతరంగా చెప్పడం, (పతీకాత్మతను 
ఆ(శయించడం, విరోధాభాసంగా కన్పించే ఖాన వ్యక్తీకరణలు, ప్రశ్నార్హకాల్లో 
కన్పించే నిశ్చయార్థాలు మొదలైన కొత్త నుడికారాలతో సాగుతున్నది. భావ 
శిల్పానికి భావ వైచి త్రికి కవులు (ప్రాధాన్యాన్ని ఇస్తున్నారు. 

వాషింగ్టన్‌లో వర్షంపడితే 

ఇక్కడ మన భూములు ఏరువాకలై 

విత్తునాటితే 

ఏడు సంద్రాల కవతల కాపుకాస్తుంది 


“దిష్టిబొమ్మ” - పేరుతో ఒక యువకవి పెట్టుబడిదారుల కొత్త 
సామౌజ్యవాదం దోపిడీని గురించి తన ఆవేదన _ వ్యక్తం చేసాడు. 


422 తెలుగు సా హెత్య చరిత్ర 


సమకాలిక రాజకీయ పరిణామాలు ఆర్షిక సంస్కరణలను గురించి తెలిస్తేనే 
"పై కవిత్వంలోని భావం అవగతమౌతుంది. నిరుద్యోగం, దోపిడి, ఆకలి, 
ఆ(క్రోశాలను అనుభూతులుగా చేసి ఈనాటి కవులు కవిత్వం (వ్రాస్తున్నారు. 
పర్యావరణ కాలుష్యం గురించి మంచి కవితలు వస్తున్నాయి. వేగుంట “ఆఖరి 
ఆ(శమం”, దీప వృక్షం” ఇస్మాయిల్‌ “మృత్యువృక్షం, చిలుకలు వాలిన 
చెట్టు”, శ్రీకాంత శర్మ “అనుభూతి గీతాలు” నాయని కృష్ణకుమారి “అగ్ని 
పుత్రి” ఎన్‌.గోపి “చిత్ర దీపాలు” చెప్పుకోదగిన కొన్ని కవితా సంపుటాలు. 
సి. నారాయణ రెడ్డి కలం ఊట ఇంకిపోనిది. అతని కవితా వేశం చల్లారనిది. 
విశ్వనాథ తర్వాత జ్ఞాన పీఠ పురస్కారాన్ని అందుకొని తెలుగు కవిత్వ 
కీర్తిని దేశవ్యాప్పం చేసిన కవి సినారె నవ్యకవుల భావవ్యక్తీకరణలతో పోటే 
పడూ “దృక్పథం” అనే కవితా సంపుటిని వెలువరించాడు. మధ్యలో నవల 
కథానికలు విమర్శలు తెలుగుకవిత్వాన్ని కొంత వరకు వెనుకకు నెట్టాయి. 
మళ్ళీ కవిత్వం స్తబ్దత నుంచి బయటపడి విజృంబిస్తున్నది. ఆధునిక కాలంలో 
నవలలు కథానికలు కూడా పత్రికల ప్రోత్సాహం లేకున్నా మౌరలికమైనయి. 
చెప్పుకోదగినయి వస్తున్నాయి. ఎన్నో కథానిక సంపుటాలు ప్రచురించబడి 
నాయి. వేదగిరి రాంబాబు కథానిక వ్యాప్తికి వేదికను నడుపుతున్నాడు. కేతు 
విశ్వనాథ రెడ్డి మునిపల్లె రాజు వంటి ప్రసిద్ద కథానిక రచయితలున్నారు. 
పత్రికల్లో అన్తీలతతో కూడినయి (పచురింపబడినా స్వతంత్రంగా మంచి 
నవలలు (ప్రచురింపబడుతూనే వున్నాయి. నాటకమే మౌలికమైన రచనలు 
ప్రదర్శనలు లేక కొడిగట్టింది. 


10. 
క్రేం 
12. 
13. 
14. 
15. 
16. 
17. 
18. 
19. 


20. 
21. 
22. 
23. 
24. 


పరామర్శ (గ్రంథాలు 


ఆంధ్రరచయితలు - మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి, 1983 

ఆంధవాబ్మ యారంభదశ (రెండు సంపుటాలు) - దివాకర్ల వేంకటావధాని, 1960 
ఆంధ్రసా హిత్యచరిత్ర - పింగళి లక్ష్మీకాంతం, 1985 

ఆంధసా హిత్యచరిత్ర సంగ్రహము ఆ ఖండవల్లి లక్షీ శ్రైరంజనము, 1955 

ఆంధ్రుల చర్విత - డా.బియస్‌.యల్‌ హనుమంతరావు, 1983 

ఆంధ్రుల సాంఘిక చరిత్ర - సురవరము ప్రతాపరెడ్డి, 1950 

ఆధునిక తెలుగు కవిత్వంలో విప్లవ ధోరణులు - ఒక విశ్లేషణ డొ. ఎమ్‌ గంగాధర్‌, 1994 
ఆధునిక సాహిత్యం : దళితస్పహ - యువ భారతి ప్రచురణ, 1994 

ఆధునికాంధ్ర కవిత్వము - సంప్రదాయము - ప్రయోగములు డా,సి,నారాయణరెడ్డి, 1977 
ఆధునికాంధ్ర సాహిత్య చరిత్ర - కె.వి.ఆర్‌, 1992 

అర్హశతాబ్దపు ఆంధ్రకవిత్వము - శ్రీపాద గోపాలకృష్ణమూర్తి, 1994 

ఆరు యుగాల ఆంధకవిత - ఇంద్రగంటి హనుముఛ్చాస్త్రీ, 1986 

ఉష : కిరణాలు - యండమూరి సత్యనారాయణరావు, 1960 

కన్నడ సాహిత్య చరిత్ర - డా. ఆర్వీయస్‌ సుందరం, 1977 

కాకతీయ శాసన సాహిత్యము - పి.వి. పరబహ్మశా స్త్రి, 1981 

తమిళ సాహిత్య చరిత్ర - చల్ల్తారాధాకృష్ణ శర్మ, 1976 

తెలుగు కవితా వికాసం - కడియాల రానుమోహనరాయ్‌, 1982 

తెలుగు భాషాచరిత్ర - సం :భదిరాజు కృష్ణమూర్తి, 1979 

తెలుగు భాషా చరిత - తులనాత్మక పరిశీలన - నాయని కృష్ణకుమారి, తమ్మారెడ్డి నిర్మల, 
1984 

తెలుగు శాసనాలు - జి. పరబ్రహ్మ శాస్త్రీ, 1975 

తెలుగు సాహిత్యం - చారిత్రక భూమిక - కెకె. రంగనొథాచార్యులు, 1990 

తెలుగు సాహిత్యసమీక్ష (రెండు సంపుటాలు) - జి.నాగయ్య, 1983 

తెలుగులో కవితావిప్లవాల స్వరూపం - వెల్పేరునారాయణరావుు, 1978 

నవ్యాంధ్ర సాహిత్యవీథులు - కురుగంటి సీతారామయ్య, 1994 


బర్‌. 


26. 
27. 
28. 
29. 
30. 
31. 
32. 
33, 


35. 


ప్రబంధ మణిభూషణము - సం : నిడదవోలు వేంకటరావు, పోణంగి శ్రీరామ అప్పారావు, 
1971 
ప్రబంధ రత్నావళి - సం :వేటూరి ప్రభాకరశాస్త్రి, 1976 
వేములవాడ చరిత్ర - శాసనములు - బి.ఎన్‌. శాస్త్రి, 1991 
వీరేశలింగం - సమ్మగ పరిశీలన - అక్కిరాజు రమాపళి రావు, 1972 
శివార్పణమ్‌ - నిడదవోలు శివ సుందరేశ్వరరావు, 19965 
సమగ్ర ఆంధ్రసా హిత్యం - ఆరుద్ర, 1965 
సాహిత్యచరిత్రలో చర్చనీయాంశాలు - జి.వి. సుబ్రహ్మణ్యం, 1991 
ఊ్రీవాద ధోరణులు - సమకాలీన సాహిత్యం - యున భారతి ప్రచురణ, 1994 
1171 , 
Abhilekhamala (Collection of Ancient inscriptions) Edi-Ramakant Jha 
Harihar Jha 1972. 
Early Telugu Inscriptions (upto 1100 A.D) Edi- Budaraju Radhakrishna 


The Ancient History of the Near East - H.R. Hall 1963 
The Eastem Chalukyas - N. Venkataramanayya 1950. 


